డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
రచనలు - (ప్రసంగాలు 


సంపుటం -10 
భాగం -1 


గవర్నర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ 


సభ్యులుగా డా॥ అంబేద్కర్‌ 


(1942-1946) 


ప్రచురణ: 
డా॥ అంబేద్కర్‌ ఫౌండేషన్‌, సామాజిక న్యాయం & సాధికారిత మంత్రిత్వశాఖ 
భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ 


ముద్రణ & మార్కెటింగ్‌ : 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
హైదరాబాద్‌ 
2009 


ఖా 


తార రాలా Al 


డౌ॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
రచనలు - (పసంగాలు 
సంపుటం -10 


భాగం - 1 


ఆచార్య అనుమాండ్ల భూమయ్య 
ఉపొధ్యక్లులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
నంపోదవులు : 
డా॥ బి. విజయభారతి, మొక్కపాటి సుమతి 
బొజ్జా తారకం, ఆచార్య కె. సుభాష్‌ చంద్రరెడ్డి 
WTI : 
' డా॥ అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ 
హైదరాబాదు 
కన్తీనర్‌ : 
డా॥ సి. మృణాళిని 


ప్రచురణ: 


డా॥ అంబేద్కర్‌ ఫౌండేషన్‌, సామాజిక న్యాయం & సాధికారిత మంత్రిత్వశాఖ 


భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ 


ముద్రణ & మార్కెటింగ్‌ : 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


2009 


DR. BABASAHEB AMBEDKAR 
RACHANALU - PRASANGAALU - VOL. X - Part-I 


Edited in English : Vasant Moon 

Pages : xvi+420 

First Print : April 2009 

© Dr. Ambedkar Foundation, New Delhi 


Copies : 1000 Popular Edition : 800 
Deluxe Edition : 200 


Popular Edition : Price Rs. 40/- 
Deluxe Edition : Price Rs. 115/- 


General Editor : Prof. Anumandla 9100012120 


Editors : Dr. B. Vizia Bharathi; Mokkapati Sumathi, 
Bojja Tharakam, Prof. K. Subhashchandra Reddy 

Convenor : Dr. C. Mrunalini 

Translators : M.S. Babu Rao, Dr. V. Krishna Rao, Mokkapati Sumathi, 


Dr. 5. Yakub, Samskruthi, Jimka Nagaraju, Dr.S. Buchayya, 
Ganumala Gnaneshwar, Bojja Tharakam, Prof.S.V. 
Satyanarayana, Posani Venkateswarlu, Prof. M. Sampat 
Kumar, C.-Dharma Rao, Bhushi Ramadas, Dr. P. Arjun Rao 


Publisher : Dr. Ambedkar Foundation, Ministry of Social Justice 
& Empowerment, Govt. of India, New Delhi. 


Printings. Marketing : వెంట! Sreeramulu Telugu University, Hyderabad. 


Copies van be had from : 
Director 


Publication Division 


Pott Sreeramulu Tel Universi 
Public Gardens, herds [| 


Hyderabad - 500 004. 
Cover Design : K.C. Reddy 


Printed at : Akruati Printers, Hyderabad 


జాతీయత ఒక లక్ష్యానికి మార్గం 


అంతర్జాతీయత అనేది ఒక కార్మిక సిద్దాంతం. కార్మికులు జాతీయత పట్ల ఎందుకు 

శ్రద్ద చూపుతారంటే - ప్రాతినిధ్య శాసనసభలు, బాధ్యతాయుత కార్య నిర్వాహక వర్గం, 

రాజ్యాంగ సంప్రదాయాలు మొదలైనటువంటి ప్రజాస్వామ్య చక్రాలు జాతీయ. భావాలతో 

ఐక్యమైన ప్రజలతో బాగా పనిచేస్తాయి కనుకనే, జాతీయత అన్నది కార్మికుల లక్ష్యసాధనకు 

మార్గమే కాని అదే లక్ష్యంకాదు. జాతీయతకోసం తమ జీవితాల్లోని ప్రధాన సిద్ధాంతాలను 
త్యాగం చెయ్యడానికి కార్మక వర్గం ఇష్టసడదు. 

1942 డిసెందిరులో 

అకాళాంీ - బొంబాయి కేంద్రం నుంచి 

ry] అంటోది ర్‌ చేశీన ద్రనంగం నుంచి 


ఉం బూబూ దుంహాబ అంబుడ్ను! 
ఎం.ఎ., పిహెచ్‌.డి. (కొలంబియా); డి.ఎస్‌సి (లందేన్‌): 


ఎల్‌.ఎల్‌.డి. (కొలంబియా); డి.లిట్‌ (ఉస్మానియా); జె.పి; బార్‌-ఎట్‌-లా (లండన్‌) 
పరినిర్వాణం : 6 డిసెంబర్‌ 1956 


జననం : 14 ఏప్రిల్‌ 1891 


భారత రాజ్యాంగ నిర్మాతగా, దళితవర్ణాల వాయకుడిగా, (రాజనీతి కోముముయుగూ, 
న్యాయశాస్త్ర పారంగతుడుగా, పరిపాలనాదక్షుడుగా అశేష iti 


APSA Ete) = 


జనోద్ధరణపట్ల ఆసక్తి పెంచుకున్నారు. విరుపేద డళికవర్గాల స్థన నము ంక్తుణా 
జీవించినారు. ఆయన ఏప్పత్తి చేపట్టినా ఆ ఇక్ష్యావికి దూరం కాలేదు. ఇజఅక్ష్యనొథన 


చం బాధ్యతకు ఎయు పయ మనిం 


ఆధార గ్రంథాల్ని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. తోను చేపట్టిన మహత్తర సంస్కరణోద్యమాన్ని 
శక్తిమంతంగా నడిపించినారు. 

డా॥ అంబేద్కర్‌ ఏ $ం0గంలో కృషి చేసినా రచనా వ్యాసంగాన్ని విడనాడలేదు. రాజకీయ, 
ఆర్థిక, సాంఘిక, ధార్మికాది విషయాలపై అసాధారణ ప్రతిభతో ఆయన రాసిన రచనలు, చేసిన 
ప్రసంగాలు అంబేద్కర్‌ జ్ఞాన సంపదకు మణిహారాలు. 

అమూల్యమైన అంబేద్కర్‌ రచనలు- ప్రసంగాలు సేకరించేందుకు 1976లో మహారాష్ట 
ప్రభుత్వం ఒక నిపుణులసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా డా॥ అంబేద్కర్‌ గంథావళిని 
మహారాష్ట్ర ప్రభుత్వం 1 (79లో డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జన్మదినోత్సవ దినాన ఆంగంలో 
వెలువరించి భారతావని: అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 


ఆంధ్రప్రదేశ్‌ ష్రగుత్వం డా॥ అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన 
రచనలు, ప్రసంగాలను భుగులోకి అనువదింపచేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో అప్పటి 
రాష్ట్ర ముఖ్యమంత్రి హన్యశ్రి నేదురుమల్లి జనార్థన రెడ్డిగారి ఆసక్తి, ఉత్సాహం అనువాద 
కార్యక్రమానికి ప్రేరకాలమినాయి. వారు నిధులను కూడా సమకూర్చినారు. 


అనంతరకాలంలీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డిగారు డా॥ అంబేద్కర్‌ 
రచనల అనువాద కార్య(కూనికి మరింత చేయూత అందించినారు. అందుకు రాష్ట ప్రభుత్వానికి 
ధన్యవాదాలు తెలువుతన్నాను. 

ఆంధ్రప్రదీశ్‌ ప్రభుత్వం ఈ అనువాద కార్యక్రమ నిర్వహణకు సారధ్య సంస్థగా తెలుగు 
విశ్వవిద్యాలయాన్ని నియమిచింది. తెలుగుశాఖలు ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాలు, ఇతర ముఖ్య 
సంస్థలు ఈ అనువాద కార్యక్రమంలో భాగస్వాములను చేసి పొట్టి శ్రీరాములు తెలుగు 
“విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు పద్మభూషణ్‌ ఆచార్య సి. నారాయణరెడ్డగారు ఈ ప్రణాళికకు 
"ఈూపకల్పనచేశారు. వారి నేతృత్వంలో అనువాద కార్యక్రమానికి ఆరంభం జరిగింది, 

'' “భ॥' అంబేద్కర్‌ రచాలు - ప్రసంగాల అనువాద కార్యక్రమానికి తగిన సలహాలు, 

"సూచనను ఇచ్చేందుకు ఒక్‌ పరిఅనా సంఘం ఏర్పాటయింది. పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ 
_కోటల్రన్నయ్య, ప్రముఖ విద్యాగేత్త డా॥ టి.వి.నారాయణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ న్యాయశాఖ 


మాజీ కార్యదర్శి శ్రీ జె. వీరాస్వామి సభ్యులుగా ఉన్నారు. పరిశీలనాసంఘ సభ్యులు చేసిన 
సూచనలననుసరించి, వారి మార్గదర్శక సూత్రాలను దృష్టిలో ఉంచుకుని సారథ్య సంఘంగా 
తెలుగు విశ్వవిద్యాలయం అనువాద కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నది. ఈ సందర్భంగా 
వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

డా॥ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాల సంపుటాలను అనువదించే బాధ్యతను వెంటనే 
వివిధ విశ్వవిద్యాలయాలకూ, కొన్ని సంస్థలకూ అప్పగించింది. ఈ సందర్భంలో రాష్ట ప్రభుత్వం 
విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన సమావేశాలకు తెలుగు విశ్వవిద్యాలయం. 
తరపున రిజిగ్టార్‌ డా॥ తాళ్ళ వెంకటరెడ్డి మా ప్రచురణ కార్యక్రమాన్ని క్రమబద్ధం చేశారు. 

డా॥ అంబేద్కర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు విశ్వవిద్యాలయం 
అనువదించి, ము ద్రింపచేసిన ఏడవ సంపుటం తిరుపతిలో 14.4.1992 నాడు ఆవిష్కృతమైంది. 
ఇక ఇప్పుడు ప్రచురిస్తున్న 10వ సంపుటి గురించి. 

10వ సంపుటం 1 వ భాగంలో డా॥' బి. ఆర్‌. అంబేద్కర్‌ గవర్నర్‌ జనరల్‌ ఎక్షిక్యూటివ్‌ 
కౌన్సిల్‌ సభ్యుడిగా (1942-46) చేసిన ప్రసంగాలు, చర్చలు ఉన్నాయి. కార్మికులు, 
కర్మాగారాలు, బొగ్గు గనులు, విద్యుచ్చక్తి, తదితర ప్రజాసమస్యలపై ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ, 
డా॥ అంబేద్కర్‌ ప్రతిపాదనలు, అభిప్రాయాలు ఉన్నాయి. 10వ సంపుటం ప్రచురణకు 
డా॥ అంబేద్కర్‌ ఫౌండేషన్‌, సామాజికన్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ, న్యూఢిల్లీ వారు 
నిధులతోపాటు సహకారం అందించారు. 

ఈ పదవ సంపుటం అనువాదాన్ని డా॥ అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు 
అప్పగించడమైంది. అనువాదాన్ని మాకు అందజేయడానికి మాకు విశేషంగా తోడ్పడిన డా॥ 
అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ పూర్వ అధ్యక్షులు శ్రీ కె. ఎస్‌. ఆర్‌. మూర్తి, ఐ. ఎ. 
ఎస్‌, (రిటైర్డ్‌), ప్రస్తుత అధ్యక్షులు శ్రీ టి. గోపాలరావు ఐ. ఎ. ఎస్‌, (రిటైర్డ్‌), పాట్రన్‌ శ్రీ కె. ' 
మాధవరావు ఐ. ఎ. ఎస్‌.(రిటైర్డ్‌), ట్రస్టీ శ్రీస.రత్నం, ట్రస్ట్‌ తరపున అనువాదాల సమన్వయకర్త 
గనుమల జ్ఞానేశ్వర్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 

అనువాదకులు బొజ్జా తారకం, ఆచార్య ఎస్‌.వి. సత్యనారాయణ ఆచార్య ఎం. సంపత్‌కుమార్‌, 

'సి.ధర్నారావు, పోసాని వెంకటేశ్వర్లు, ఎం. ఎస్‌. బాబూరావు, డా॥ వి, కృష్ణారావు, శ్రీమతి మొక్కపాటి 


సుమతి, డా! ఎస్‌. యాకూబ్‌ , సంస్కృతి, జింకా నాగరాజు, డా! ఎస్‌. బుచ్చయ్య, గనుమల 
జ్ఞానేశ్వర్‌, భూషి రామదాసు, డా॥ పి. అర్జున్‌రావులకు ధన్యవాదాలు. 

దీక్షతో, దక్షతతో త్వరితగతిని అనువాదానికి మెరుగులు దిద్దిన సంపాదకులు డా॥ బి. 
విజయభారతి, మొక్కపాటి సుమతి, బొజ్జా తారకం, ఆచార్య కె. 'సుభాష్‌ చం ద్రరెడ్డి గార్లకు నా 


అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 


హైదరాబాద్‌ ఆచార్య అనుమాండ్ల 
తేది: 15-4-2009 ఉపాధ్యక్షులు 


ఇగ HY 
భాగా TT 
MINISTER OF $00141 
JUSTICE & EMPOWERMENT 
GOVERNMENT OF INDIA 


చా 


MEIRA KUMAR 


15* April, 2008 


I am happy to present this volume 01 
Collected Works of Baba Saheb Dr. B.R. Ambedkar 
in Telugu to the readers, 


I hope the readers in Telugu will be benefited 
fram the teachings of Raba Saheb Dr. Ambedkar: 


RO 


= Meira Kumar (Smt) 


(కము 


TO: ITN I WD 


MW MN NW bh hh hh hh prt rt rt rt rt pat 
గార అ ౧౨ ౦ ఎ) ౯౮౯౮౪౧ మ ౮ఎ గు జ ౧ 


భారతదేశంలో యుద్ధానంతరం విద్యుచ్చక్తి అభివృద్ధి 


భాగం -1 
విషయం వుట 
2 NESE NN 

ముందుమాట x 
సంపాదకత్వం గురించి వివరణ XIV 
డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ జీవిత సంగ్రహం 3 
వైస్రాయి కౌన్సిల్‌లో కార్మిక సభ్యునిగా నియామకం 12 
కార్మిక శాసనాలలో ఏకరూపత ఆవశ్యకత 13 
భారత భూగర్భ సర్వే వినియోగ విభాగానికి సలహాసంఘ సభ్యుని ఎన్నిక 21 
భారతదేశంలో పరిస్థితి 23 
భారత భూగర్భ సర్వే వినియోగ విభాగానికి సలహా సంఘ సభ్యుని ఎన్నిక 32 
యుద్ధంలో గెలవాలని భారతీయ కార్మికులు ఎందుకు దృఢనిశ్చయులయ్యారు 38 
కాగితం నియంత్రణ ఉత్తరువు 47 
కార్మికులకు చాలని కరువు భత్యం మంజూరు ప్రకటన 53 
భారత ఆర్థిక బిల్లు 56 
కార్మికశాఖ స్థాయీ సంఘానికి సభ్యుల ఎన్నిక 62 
భారతీయ తేయాకు నియంత్రణ (సవరణ) బిల్లు 65 
యుద్ధ గాయాల (పరిహార భీమా) బిల్లు 70 
పూర్తి నైపుణ్యం, కొద్దిపాటి నైపుణ్యం గల సిబ్బందికి ఉపాధి సంస్థలు 77 
భారతీయ బాయిలర్ల (సవరణ) బిల్లు 80 
మోటారు వాహనాల (డైవర్ల) సవరణ బిల్లు 82 
గని కార్మికులు - ప్రసూతి సదుపాయాల (సవరణ) బిల్లు 85 
యుద్ధగాయాల (నష్టసరిహార భీమా) బిల్లు 87 
సర్వసభ్య కార్మిక సదస్సు - మొదటి సమావేశం 96 
కార్మికులు - పార్లమెంటరీ ప్రజాస్వామ్యం 102 
భారత ట్రేడ్‌ యూనియన్ల (సవరణ) బిల్లు 109 


117 


23. 
24. 
25. 
26. 


27. 
28. 
29. 
30. 
31. 
32, 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39, 
40. 
41. 
42. 
43. 


44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 


కార్మిక సభ్యునిచే యురియా బొగ్గుగనీ సందర్శన 

కార్మిక సభ్యునిచే బొగ్గు గనుల సరిచర్శన 

భారతదేశంలో కార్మిక సంక్షేమ వృద్ధి . 
బొగ్గు గనులలోపలి పనులకు స్త్రీలను నియేమీంచటరిపై నీషీధం ఎత్తివేత 
బొగ్గు గనుల భద్రత (స్టోయింగ్‌) సవరణ బిల్లు 
కార్మికులపట్ల ప్రభుత్వ విధానం 

నానా విధ శాఖలు 

కొత్త ఢిల్లీలోని మసీదుల రక్షణ 

ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 

బొగ్గు గనుల సంక్షేమ నిధి సలహా సంఘం 

మైకా పరిశ్రమను దృఢంగా నిలకడగా ఉంచటం 

కార్మిక సంఘాల గుర్తింపు - కార్మికస్థాయీ సంఘం చర్చ 
శిక్షణ పొందిన కార్మికులకు యుద్ధానంతర ఉపాధి 
త్రైపాక్షిక కార్మిక సభ సర్వసభ్య సమావేశం 

కర్మాగారాల (రెండో సవరణ) బిల్లు 

వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు 

దామోదర లోయ పథకం - కలకత్తా సమావేశం 
యుద్ధానంతరం విద్యుచ్చక్తి అభివృద్ధి 

భారత ఖనిజ వనరుల విషయంలో ప్రభుత్వ విధానం 
భారత ప్రభుత్వ కార్మిక విధానం 

గనుల భూగర్భాలలో స్త్రీల నియామకంపై నిషేధాన్ని వెంటనే 
తిరిగి విధించవలసిన అవసరం 
కార్మిక శాల్లు 

గని కార్మికులకు ప్రసూతి సదుపాయ (సవరణ) బిల్లు 
కర్మాగారాల (రెండవ సవరణ) బిల్లు 

గని కార్మికులకు ప్రసూతి సదుపాయ (సవరణ) బిల్లు 
పారిశ్రామిక కార్మికులకు ఆరోగ్య భీమా 

యుద్ధ పనుల జాతీయ సర్వీసు కార్మిక ట్రిబ్యునల్‌ 
దామోదరలోయ బహుళార్థసాధక అభివృద్ధి 


_ భారత పారిశ్రామిక కార్మికులకు గృహ వసతి 


126 
127 
132 
136 
142 
146 
156 
158 
161 
165 
168 
174 
177 
184 
197 
206. 
215 
221 
232 
238 


249 
256 
260 
263 
270 
273 
275 
280 
287 


52, 
53. 
54, 
55. 
56. 
ఏ7. 
58. 
509, 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 


కార్మికుల పట్ల రాజ్యం బాధ్యత 
ఒరిస్సా నదుల అభివృద్ధికి బహుళార్థ సాధక ప్రణాళిక 

రిట్రెంచ్‌మెంట్‌ విషయంలో రైల్వే ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ల నిరాకరణ 
దామోదర పథకం కోసం గ్రామాలను ఖాళీ చేయించే ప్రతిపాదన 
కార్మికుల నష్ట పరిహారం (సవరణ) బిల్లు 

భారత గనుల (సవరణ) బిల్లు 

ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 

పునరావాస పథకాలు 

కార్మికుల సంక్షేమం - సాంఘిక భద్రత 

కార్మిక శాఖలో ముస్లిముల ముందంజ 

భారత ఆర్థిక బిల్లు 

కలకత్తాలోని భారత ప్రభుత్వ ముద్రణాలయ కార్మికుల సమ్మె 

ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 

మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 

పారిశ్రామిక ఉపాధి (స్థాయీ ఉత్తర్వులు) బిల్లు 

మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 

వివిధాంశాలు - షెడ్యూల్డు కులాల విద్యార్థులకు ఉపకార క 


. 
పము లు నతన et 
Msi ta తత వావ ష్‌ 


స్య నన అపు. మం 


డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 
రచనులు - ప్రసనుంగాలు 


సుంపుటం -10 


భాగం --1 


జ 


ae 


టట ద ద జ. 


క. 


నాలం 


భాగం - 1 


రుగుంగాలు 


|] 
శ 


లుకు 


1... 
డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ 
జీవిత సంగ్రహం 


* వైస్రాయి కౌన్సిల్‌లో ఎవరు ఎవరు? 


ముప్పయి సంవత్సరాల క్రితం ఒక మహర్‌ యువకుడు విద్య ద్వారా. సమకూరే 
సువర్గావకాశాలను వీక్షించాడు.. తనూ, తన వారైనఅంటరానివారి నీడసైతం సోకనివ్వని 
అగ్రవర్గ హిందువుల సామాజిక వ్యవస్థపై పోరాటంగా తన జీవన కృషి కొనసాగాలని 
నిర్ణయించుకున్నాడు. డాక్టర్‌ .భీమరావు రామ్‌జీ అంబేద్కర్‌ ఈ రోజున రాజ్యప్రతినిధి 
కార్యనిర్వాహక పరిషత్‌ (వైశ్రాయి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో కార్మిక శాఖను నిర్వహిస్తున్నారు. 
అయినా భారతదేశంలో దళిత వర్గాలనే కోట్లాది ప్రజల దాస్యవిముక్తి తన ప్రథమ కర్తవ్యమని, 
దీనికి తన వ్యక్తిగత క్షేమం, అభీష్టం అడ్డంకి కావనీ ఆయన ఇప్పటికీ భావిస్తున్నారు. 


హిందూ సామాజిక వ్యవస్థపై ఆయన చేసిన దాడులు, సవర్ణ హిందూ నాయకులతో 
ఆయన విభేదాలు, తెలిసినవారు ఆయనను కఠినాత్మునిగా భావిస్తారు. అయితే ఆయన 
జీవితాన్ని, పూర్వచరిత్రను తెలుసుకొన్నవారు మాత్రం ఆయనను అంత కఠినుడుగా 
అనుకోరు. అంటరానితనంపై పోరాడేందుకు, వివిధ అంశాలను శ్రద్ధాసక్తులతో అధ్యయనం 
చేసి ప్రజ్ఞాపాటవాలను సాధించేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఎవరైనా 
సహజంగా ఒక ప్రశ్న అడగవచ్చు; ఈ అంటరాని వ్యక్తి విద్య ఎలా వాందగలిగాడు' అని. 
సమాధానం సాధారణమైనది. ఆయన కులానికి చెందిన మహర్లు, కర్హకులు, గ్రామసేవకులు, 
సైనికులు, బీహార్‌లోని దుసాదులు, మద్రాసులోని పరయ్యాలు - ఆ రాష్ట్రాలలోని కంపెనీ 


* వండియింణ్‌ ఇన్‌ఫర్మేషన్‌ 1943 మార్చి 1, వుటలు 194- 195 
'వెర్ఫనాలిటోన్‌' శ్లీగికకేంద్‌ ఈ వ్యానం ద్రచురితమైంది. రవయితో వీరు లేదు. - నంపాదకుడు 


4 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


సైనికులు అయినట్టే, బొంబాయిలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వారు ఒకప్పుడు సైనిక 


బలగం అయ్యారు. అప్పట్లో సైన్యంలో సిపాయిలకు విద్యనేర్పేవారు. డాక్టర్‌ అంబేద్కర్‌ తండ్రి 
సుబేదార్‌ 'రామ్‌జీ మాలోజీ అంబేద్కర్‌ ఒకప్పుడు సైనిక పాఠశాల ఉపాధ్యాయుడు. 


తొలి విద్య 


మహర్లను సైన్యంలో నియమించడాన్ని 1892లో నిలిపివేశారు. లేకుంటే సుబేదారు 
కొడుకు ఆయుధాల వృత్తిలో చేరి ఉండేవాడేమో.సుబేదారు విద్య విలువను గుర్తించారు. తన 
కుమారులకు చదువు చెప్పించేందుకు సాయశక్తులా పాటుపడ్డారు. మహర పిల్లలను 
చేర్చుకొనేందుకు పాఠశాలలు. నిరాకరించాయి. దాంతో ఆయన సొంత జిల్లా వదిలి సతారా, 
ఆ తర్వాత బొంబాయి వెళ్ళారు. ఆ కుటుంబం అక్కడే స్థిరపడింది. ఒక దశలో ఇద్దరు 
కుమారుల్లో ఎవరిని బడికి పంపించి చదువు చెప్పించాలి అనే నిర్ణయం తీసుకోవాల్సి 
వచ్చింది. ఇప్పటి దళిత నాయకుడైన చిన్న కొడుకును ఆయన ఎంచుకొన్నారు. 


అంటరానివాడు అంటే ఏమిటో, ఆ యువకునికి చిన్న వయసులోనే తెలిసివచ్చింది. 
ఆయన 1893"లో కొంత ప్రజాస్వామ్య వాతావరణం కనిపించే సైనిక కేంద్ర మాహోలో 
జన్మించారు. చిన్నతనంలోనే బొంబాయి రాష్టం వెళ్ళారు. సతారాలో చిన్న గోనె పట్టా ముక్కను 
పట్టుకొని బడికి వెళ్ళి తరగతి గదిలో ఒక మూల కూర్చున్న విషయం ఆయనకు ఇంకా 
జ్ఞాపకమే. బడి.నౌకరు ఆ గోనె పట్టాను ముట్టుకొనేవాడు కాదు. అంబేద్కర్‌ దానిని రోజూ 
పాఠశాలకు తీసుకొని వెళ్ళి కింద పరచుకొని కూచుని మళ్ళీ ఇంటికి తీసుకుపోతుండె వాడు. 
బడిలో మంచినీటి కొళాయిని ముట్టుకోరాదు. బడి బంట్రోతు కొళాయి విప్పితేనే దాహం 
తీర్చుకోవాలి. ఏ చాకలీ వారి బట్టలు ఉతికేవాడు కాదు. ఇంట్లో బట్టలన్నీ ఆయన అక్కలే 
ఉతికేవారు. సోదరులకు వారే క్షౌరం చేసేవారు. 


ఒక సంఘటన ఇంకా ఆయనకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఒకసారి ఆయన తన 
 అన్నతోనూ చిన్నారి మేనల్లునితోనూ కలిసి రైలు దారిలేని ఒక పట్టణంలో ఉన్న తండ్రిని 
కలుసుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది. ప్రయాణంలో వారికి బండికట్టేందుకు ఎవరూ 
ముందుకురాలేదు. దానితో వారు రెట్టింపు బాడుగ కట్టి, బండి తీసుకుని ఆ బండిని 
స్వయంగా తోలుకోనిపోవాల్సి వచ్చింది. దారిలో తినేందుకు తీసుకొని వెళ్ళిన భోజనం వారు 
తినకుండా అలాగే పాడయిపోయింది. ఎందుకంటే వారికి తాగేందుకు ఎవరూ మంచినిళ్ళు 
ఇవ్వలేదు. నీరు దొరకని కారణంగా వారు ఆహారం తీసుకోలేక ఆకలి తోనే ఉండిపోయారు. 


* డ్యార్‌ అంబేద్కర్‌ వాభమికవిద్త నేర్చి నతారా పాఠాల రిజ్బర్‌ దూరం ఆయన జనన తేదీ 1891 ఏవిల్‌/4న అలి 
అంగన జిత చరితకోరులు రాసారు, - నంవొదకుడు 


రాజ ప్రతినిధి పరిషత్‌లో ఎవరు ఎవరు ? 5 


బరోడా పాలకుని సహాయం 


బి. ఆర్‌. అంబేద్కర్‌ పాఠశాల విద్యను పూర్తి చేసి బొంబాయిలోని ఎర్ఫిన్‌స్టన్‌ 
కళాశాలలో చేరారు. కళాశాల చదువు మధ్యలో ఉండగానే ఆయన తండ్రికి ఆర్థిక 
ఇబ్బందులు వచ్చాయి. ఇంకా పట్టభద్రుడు కాని ఆ యువకుడిని ఒక స్నేహితుడు బరోడా 
గైక్వాడ్‌ వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఆయన ఇచ్చిన ఉపకార వేతనంతో డాక్టర్‌ అంబేద్కర్‌ 
పట్టభద్రుడయ్యాడు. 


పట్టభద్రుడైన తర్వాత బి. ఆర్‌. అంబేద్కర్‌ గైక్వాడ్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు 
వెళ్ళాడు. “పై చదువులకు విదేశాలకు వెళతారా? అని ఆయన అడగడంతో అంబేద్కర్‌ 
ఆశ్చర్యచకితుడే అయ్యాడు. ఎగిరిగంతేసినంత పని చేశాడు. చదువుకోసం న్యూయార్క్‌లోని 
కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళేందుకు ఏర్పాట్లు జరిగాయి. అమెరికా వెళ్ళేందుకు కొన్ని 
నెలలు వేచి వుండాల్సి వచ్చింది. అంతవరకూ అంబేద్కర్‌, తాత, ముత్తాతల వృత్తి 
చేపట్టవచ్చునని గయక్వాడ్‌ సలహా ఇచ్చి బరోడా రాష్ట్ర దళంలో లెప్టినెంట్‌గా నియమించారు. 


కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్‌ అర్థశాస్త్రం, సమాజశాస్త్రం, రాజనీతి 
శాస్త్రం, నైతిక తత్వశాస్తాలను అభ్యసించి తత్వశాస్త్రంలో మాస్టర్‌ డిగ్రీని, “డాక్టరేట్‌ను, 
సంపాదించారు. ఆయన 1917లో లండన్‌ వెళ్ళారు. ఇండియా ఆఫీస్‌ లైబ్రరీలోను, లండన్‌ 
స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లోను పరిశోధన సాగించారు. “గ్రేస్‌ ఇన్‌” (Gr2y’5 Inn) లోనూ 
చేరారు. 


భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత తనకు సాయపడిన వ్యక్తికి తన సేవలు 
అందచేసిందుకు సంసిద్ధవుయ్యారు. బరోడా అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో 
ప్రాబేపనర్‌గా నియమితులయ్యారు. 


బరోడా అనుభవాలు 


డాక్టర్‌ అంబేద్కర్‌ విదేశాలలో చాలా కాలం ఉన్నారు. భారతీయులు, యూరోపి 
యన్లు, అమెరికన్లు చాలామందితో స్నేహం చేశారు. వారెవరూ ఆయనను అంటరానివాడిగా 
చూడలేదు, దానితో తను నివ్నుజాతివాడననే భావం ఆయన వునసు నుంచి తొలిగి 
పోయింది. ఉద్యోగం చేసేందుకు బరోడా తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ బాధాకరమైన ఆ 
అనుభవాలే. ఒక వుహర్‌ అయిన అతడు ఎక్కడ నివసించాలి? ఒక పార్మి సత్రం 
యజమానిని ఎలానో ఒప్పించారు. భోజనం, వసతి కుదుర్చుకున్నారు. అదృష్టవశాత్తు 
అప్పుడు ఆ లాడ్జిలో ఎవరూ లేరు. పది రోజుల తర్వాత అనేకమంది పార్మీలు లాఠీలతో వచ్చి 


6 డా॥ బాబాసా? హెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


తమ జాతి వారికి కేటాయించిన వసతి గృహాన్ని ఎందుకు -అపవిత్రం చేశావని బెదిరించారు. 
ఆ సాయంత్రానికల్లా సత్రం ఖాళీ చేయాలని హెచ్చరించారు. 


అప్పుడాయన ఆశ్రయం కోసం ఇద్దరు మిత్రులను అర్థించారు. వారిలో ఒకరు 
హిందువు మరొకరు క్రైస్తవుడు. హిందూ మిత్రుడు ఇలా అన్నాడు - “మీరు మా ఇంటికి వస్తే 
మా సేవకులు వెళ్ళిపోతారు”. రెండవ మిత్రుడు తన భార్యను సంప్రదించాలన్నాడు. ఆ 
మిత్రుడు, ఆయన భార్య సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వారనీ, మిత్రుని 
భార్య ఇంకా కులం పట్టింపులతో సతమతమవుతున్నదనీ డాక్టర్‌ అంబేద్కర్‌ గ్రహించారు. 
బొంబాయి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. 

ఆయున అక్కడ సైడెన్‌ హోమ్‌ వాణిజ్య, శాస్త్ర కళాశాలలో రాజకీయ ఆర్థికశాస్త్రం 
(Political Economy) ప్రొఫెసర్‌ అయ్యారు. ఇంగ్లాండ్‌ వెళ్ళి మిగతా చదువు పూర్తి 
చేయాలనే కాంక్ష మాత్రం ఆయనను వదలలేదు. జీతానికి తోడు ప్రయివేటు ట్యూషన్లు 
చెబుతూ ప్రతి పైసాను ఆదా చేశారు. ఒకటి రెండేళ్ళలోనే మళ్ళీ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ 
ఎకనమిక్స్‌లో చేరారు. రూపాయి సమస్య (The problem of the Rupee) పై సిద్దాంత 
వ్యాసాన్ని సమర్పించి ప్రతిష్ట్ణాకరమైన డి.ఎస్‌సి, డిగ్రీని సంపాదించారు. న్యాయవాదుల 
మండలి సన్మానం పొందారు. జర్మనీ విశ్వవిద్యాలయంలో చదవాలనే కోరిక ఆయనను బ్రాక్ట 
(Bonn) కు వెళ్ళింది. విదేశీ మారక ద్రవ్యం కొరత వల్ల ఎలాంటి పట్టా తీస్పుక్ష్వా 
కుండానే ఆయన భారతదేశం తిరిగి వచ్చారు. 

ప్రభుత్వంలో గాని, విశ్వవిద్యాలయంలోగాని పనిచేయకుండా న్యాయవాద వృత్తిని 
చేపట్టాలని, తద్వారా అంటరాని వారి కోసం పని చేసే పూర్తి స్వేచ్చ ఉంటుందనీ ఆయన 
నిర్ణయించుకున్నారు. 
దళిత వర్గాలతో సన్నిపాత సంబంధాలు 

తాను తన కేసుల విషయ వివరణ కోసం పక్షపాత బుద్ధులైన సవర్ణ హిందూ 
సాలిసిటర్ల ఫైనా, న్యాయవాదులపైనా ఆధారపడక తప్పదనీ, వారి వల్ల తన పురోగత్రి 
దెబ్బతినగలదనీ ఆయన మొదట్లో పడిన భయం వట్టిదే అయింది. బొంబాయిలో మంచ్చి 
సివిల్‌ న్యాయవాదిగా పేరుపొందారు. బొంబాయి, నాగపూర్‌ విశ్వవిద్యాలయాలు, బొంబాయి 
హ్లౌకో ర్లు ఆయనను న్యాయశాస్త్ర పరీక్షకునిగా నియమించాయి. ఆయన కొంతకాలం 
బొంబాయిలోని ప్రభుత్వ న్యాయశాస్త్ర కళాశాల ప్రాఫెసర్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 
న న్యాయశాఖాపరమైనవి, రాజకీయ సంక్షోభాలకు దూరంగా తనకు మంచ భఎప్యత్తును 
చేకూర్చగలనీ అయిన అనేక ఆకర్థవంతమైన నియామకాలను ఎన్నిటినో ఆయన తోసిపుచ్చారు. 


రాజ ప్రతినిధి పరిషత్‌లో ఎవరు ఎవరు ? క శ 7 


అంటరానివాడైన ఈ న్యాయవాదీ, ఆచార్యుడూ పదేళ్ళపాటు పరేల్‌లోని బొంబాయి 
అభివృద్ది శాఖ సత్రంలో నివాసమున్నారు. ఇవి ఐదంతస్టుల పెద్ద భవనాలు. ఒక్కొక్క దాంట్లో 
ఒక్కొక్క గది వాటాలు 'వంది' కిరాయికి ఉండేవి. వాటిలో ఆధునిక సౌకర్యాలు లేవు. ఒక్కొక్క 
అంతస్థుకూ ఒకే ఒక వురుగుదొడ్డి; స్నానానికి, బట్టలుతుక్కొనేందుంకు, పాత్రలు 
కడుక్కొనేందుకు ఒకే ఒక్క కొళాయి ఉండేది. కిరాయి దారులు 'చాలావుంది మిల్లు 
కార్మికులు, నెలకు సగటున 25 రూపాయలు సంవాదన కలవారు. 


ఇలాంటి పరిస్థితుల మధ్య నివసించిన డాక్టర్‌ అంబేద్కర్‌ బొంబాయి కార్మికుల 
జీవనాన్ని స్వయంగా అనుభవించి అర్ధం చేసుకొనగలిగారు. వ్యక్తిగతంగా తనకు తెలిసిన 
వందలాది వుంది మిల్లు కార్మికులు తన సలహాలను, సహాయాన్ని కోరుతుండే వారని 
ఆయన సగర్వంగా చెప్పుకొనేవారు. ఆ విధంగా ఆయన అనేకమంది కార్మికుల విశ్వాసాన్ని 
చూరగొన్నారు. అంటరాని తనంపై పోరాడేందుకు దళిత వర్గాల నాయకునిగా అవతరించారు. 


అంటరానితనం పై ఉద్యమం 


ఈ ఉద్యమంలో రెండు ముఖ్యఘట్టాలు ఉన్నాయి. మొదటిది కొలాబా జిల్లాలోని 
మహద్‌లో చౌదర్‌ చెరువు వద్ద జరిపిన సత్యాగ్రహం. చెరువు నుంచి మంచి నీరు తీసుకోవ 
టానికి నిమ్న వర్గాలకు గల హక్కులను నిర్ధారించేందుకు వారితో ఆయన పెద్ద ప్రజా 
ప్రదర్శనను నిర్వహించారు. అంటరానివారు ఆ చెరువునీటిని తీసుకొని వెళుతున్నప్పుడు, 
వారి తలలు పగిలాయి. డాక్టర్‌ అంబేద్కర్‌ పోలీసు రక్షణను అంగీకరించక తప్పలేదు. 
అంటరాని వారు తమ హక్కును నిర్జారించుకున్నారు. అంతకంటే ముఖ్యమైనది ఎమిటంటే 
ఐక్యత అనే గొప్ప భావం వారిలో మేల్కొన్నది. విమోచన మార్గంలో మరింత ముందుకు 
సాగిపోయే విధంగా తామూ మానవులమే అనే ఆత్మాభిమానం వారిలో అంకురించింది. ' 


ఈ విజయంతో వారికి ఉత్సాహం కలిగింది. అనంతరం పవిత్ర నగరమైన నాసిక్‌ 
క్షేత్రంలోని అతి పవిత్ర దేవాలయంలో ప్రవేశించే హక్కును సాధించుకొనేందుకు పోరాడాలని 
వారు నిర్ణయించుకున్నారు. కాలారామ్‌ దేవాలయంలోకి ప్రవేశం కోరుతూ ఆ దేవాలయం వద్ద 
ఐదేళ్ళకు పైగా సత్యాగ్రహం నిర్వహించారు. ఏటా జరిగే పెద్ద ఉత్సవంలో పాల్గొనటానికి వచ్చిన 
యాత్రికులకు అవరోధం కలిగించారు. దానితో ఆ ఏడాది ఆ ఉత్సవం జరగనే లేదు. 
అంటరానివారివల్ల పవిత్ర గోదావరీ నదీ జలాలు కలుషితవువుతాయనే నమ్మకంతో 
అంతవరకు అంటరానివారిని తాకనీయకుండా వూసివేసిన ఒక స్నానఘట్టంలో ఈ 
సత్యాగ్రహులు ప్రవేశించి స్నానాలు చేశారు. ఫలితంగా అందుకుగాను, మహిళలతో సహా 
అనే కవుంది జైలుకు వెళ్ళారు. అప్పుడు అంటరాని వారికి దేవాలయ ప్రవేశహక్కు 


8 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
పనన పప య మ సన కు త తు 


లభించ కపోయినప్పటికీ ఆ సత్యాగ్రహాన్ని విరమించే నాటికి తావుంతా ఐక్యంగా 
పోరాడగలమనీ, హిందూ మతం నుంచి పూర్తిగా తెగతెంపులు చేసుకొనగలమనీ సవర్ణ 
హిందువులకు స్పష్టం చేసి వారిని ఒక కుదుపు కుదపగలిగారు. 


రాజకీయ కార్యక్రమాలు 


అంటరాని వారి నాయకునిగా డాక్టర్‌ అంబేద్కర్‌ రాజకీయాలలోనూ (ప్రముఖు 
లయ్యారు. ఆయన 1926లో బొంబాయి విధాన పరిషత్‌కు నామినేట్‌ అయ్యారు. 
పదకొండేళ్ళ తర్వాత బొంబాయి నగరం నుంచి షెడ్యూల్డు తరగతుల ప్రతినిధిగా బొంబాయి 
విధాన సభకు ఎన్నికయ్యారు. లండన్‌లో జరిగిన మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లోనూ, 
1935నాటి భారత ప్రభుత్వ చట్టానికి పాతిపదిక అయిన బిల్లును రూపొందించిన సంయుక్త 
పార్లమెంటరీ కమిటీలోనూ ఆయన తన ప్రజల కోసం పోరాడారు. 


కొత్త రాజ్యాంగంలో హక్కుల పరిరక్షణపై గాంధీజీతో ఘర్షణకు దిగడం ఆయిన 
రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. డా॥ అంబేద్కర్‌ షెడ్యూల్డు కులాలకు క్రా 
రాజకీయ రక్షణలు కోరారు. ఆ హక్కుల పరిరక్షణకై బ్రిటిష్‌ ప్రభుత్వం కొన్ని నిబంధనల్ప 
చేర్చనున్న తరుణంలో గాంధీజీ దానికి నిరసనగా ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. 
ఆ పోరాట ఫలితంగా డాక్టర్‌ అంబేద్కర్‌, గాంధీజీ ఒక ఒప్పందానికి వచ్చారు. అదే పూనా 
ఒడంబడిక. కొత్త రాజ్యాంగం ప్రకారం రాష్ట్రశాసనసభ మండలుల దిగువ సభల ఎన్నికలలో 
ఉమ్మడి ఓటర్ల ప్రాతిపదికన అంటరాని వారికి కొన్ని స్థానాలు కేటాయించారు. 


కొత్త చట్టం ప్రకారం జరిగిన తొలి ఎన్నికలలో తన సొంత రాష్ట్రం బొంబాయి లోనూ 
కొంతవరకు కేంద్ర పరగణాలలోను డాక్టర్‌ అంబేద్కర్‌ తన అనుచరులను సంఘటితం షా క 
బొంబాయిలో షెడ్యూల్డు కులాలకు కేటాయించిన 15 స్థానాలలో పదకొండింటిని ఆయన 
ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ గెలుచుకుంది. రత్నగిరి జిల్లాలో షెడ్యూల్ల్‌ కులాలకు కేటాయించని 
స్థానాలలో ఆయన పార్టీ తరఫున నిలబెట్టిన సవర్ణ హిందువులు రెండు స్థానాలను 
సంపాదించ గలిగారు. కేంద్ర పరగణాలలో విజయం సాధించిన షడ్యూల్లు తరగతుల 
అభ్యర్థులలో చాలామంది కాంగ్రేసేతరులు, డాక్టర్‌ అంబేద్కర్‌ అనుచరులు. 


అంటరానితనపు కళంకం 


డాక్టర్‌ అంబేద్కర్‌ జాతీయస్థాయి వ్యక్తిగా ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటిక్తీ 
అంటరానితన పు కళంకాన్ని వూత్రం తప్పించుకొనలేకపోయోరు. ఆయన 1929లో 


రాజ ప్రతినిధి పరిషత్‌లో ఎవరు ఎవరు ? 9 


అంటరానివారి దుస్థితులను విచారించే కమిటీలో పనిచేస్తూ ఖాన్‌దేష్‌ జిల్లాలో పర్యటించి 
నప్పుడు చాలిస్‌గాంవ్‌ మహర్లు ఆయనను తమ ఊరికి ఆహ్వానించారు. స్టేషన్‌లో చాలా 
ఆలస్యమైన తర్వాత జట్కాలో మహర్ల వాడకు బయలుదేరారు. జట్కావాలాకు జట్కా 
తోలడంలో అనుభవం ఏమాత్రం లేదు. ఒక తూము వద్ద గుర్రం అదుపుతప్పింది. డాక్టర్‌ 
అంబేద్కర్‌ బండిలో నుండి కింద రోడ్డు పక్కనున్న రాతి కాలిదారి మీద పడ్డారు. తీవ్రమైన 
గాయాలయ్యాయి. అసలు తనకోసం ఆ జట్కాను కుదర్చడం ఆ ఊరి అంటరానివారికి 
చాలా కష్టమయిందనీ జట్కాను తోలేందుకు ఎవరూ ముందుకు రాలేదనీ, తమ నాయకునికి 
ఆపద జరగవచ్చుననే -ముందు ఆలోచన ఏమాత్రం లేకుండా, అనుభవం లేనప్పటికీ ఒక 
మహర్‌ వ్యక్తి కళ్ళెం పట్టి బండి నడిపాడనీ ఆయనకు తర్వాత తెలిసింది. 


డాక్టర్‌ అంబేద్కర్‌ ఆయన సహచరులు ఇటీవలి కాలంలో అంటే 1934 లో నిజాం 
సంస్థానంలో వినోద పర్యటనకు వెళ్ళినప్పుడు దౌలతాబాద్‌ కోటను సందర్శించారు. కోట 
అంతా దుమ్ముతో నిండి ఉంది.యథాలాపంగా చేతులు, కాళ్ళు కడుక్కొనేందుకు దగ్గరే వున్న 
ఒక చెరువులోని నీళ్ళు తెచ్చుకొన్నారు. కోట చూసేందుకు అనుమతి తీసుకొంటున్నప్పుడు 
వృద్యడైన ఒక మహమ్మదీయుడు పరుగు పరుగున వచ్చి “థేడ్డు (అంటరానివారు) 
చెరువును మైల చేశారు”. అంటూ గోలచేస్తూ కేకలు పెట్టాడు. పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. 
అక్కడి మహమ్మదీయుల వైఖరితో చికాకు చెందిన డాక్టర్‌ అంబేద్కర్‌ వారిని ఇలా అడిగారు 
- మీ మతం ఇదే బోధిస్తున్నదా? ఒక అంటరానివాడు మహమ్మదీయునిగా మారితే అతనిని 
చెరువునుంచి నీరు తీసుకోనివ్వరా?- దానితో అక్కడి వారు నోరు మూసుకొన్నారు. కాని ఆ 
అంటరానివారు మళ్ళీ ఎక్కడా నీటిని అపవిత్రం చేయకుండా చూసేందుకు సాయుధ 
సిపాయి కాపలాతో కోటను చూడనిచ్చారు. 

కులం, అంటరానితనం హిందూవుతం సృష్టించినవనీ, భారతదేశంలోని 
మహమ్మదీయులు, పార్మీలు, క్రైస్తవులు ఎవరూ కూడా హిందూ విధి నిషేధాలకు పూర్తిగా 
అతీతులు కారనీ డాక్టర్‌ అంబేద్కర్‌కు ఆయన జీవితానుభవాలు రుజువు చేశాయి. ఆయన 
తన సుదీర్హ పోరాట జీవితంలో మానవ సమాజానికి అతీతంగా, ఎవరికైనా వర్ణ బాహ్యులకైనా 
గాని, తన సంపదను నిరాకరించని అతి విలువైన ప్రపంచంతో, సహవాసం చేశారు. అది 

పుస్తక ప్రపంచం. ఆ ఉమ్మడి సంపద- సాహిత్యం. 


రచనా వ్యాసంగం 


డాక్టర్‌ అంబేద్కర్‌ ఇంట్లో బీరువాలలోను, బల్లమీద ఉండే వివిధ. రకాల గ్రంథాలు 
ఎవరినైనా ఇట్టి ఆకట్టుకునేవి. అందులో చాలారకాల పుస్తకాలుండేవి. మరీ ముఖ్యంగా 


10 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


రాజ్యాంగ న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రం, ఆర్థిక సామాజిక శాస్త్రాల పుస్తకాలపై ఆయనకు 
ఆసక్తీ ఎక్కువ. 

ఆయన సొంత రచనలలో రూపాయి సమస్య (Problem of the Rupee), బ్రిటిష్‌ 
ఇండియాలో ప్రాంతీయ ఆర్థిక విధానం(Provincial Finance in British India), కుల 
నిర్మూలన (Annihilation of Caste), సమాఖ్య లేదా స్వాతంత్రం (Federation Versus 
Freedom), పాకిస్తాన్‌పై ఆలోచనలు. (ThంUghts on Pakistan) అనేవి కొన్ని, 

అంటరానివారిని ఫ్ర జాగృతం చేసేందుకు ఆయన వురాఠీలో వారా 
పత్రికలను నడిపారు. ఆయన 1919"లో “'మూక్‌నాయక్‌! (మూగవారి నాయకుడు) అనే 
పత్రికను ప్రారంభించారు. ఆయన మళ్ళీ యూరప్‌ చదువులకు వెళ్ళిపోవడంతో అది 
ఆగిపోయింది. 1923లో 'బహిష్కృత్‌ భారత్‌' అనే వురో పత్రికను స్థాపించారు. 
బహిష్కృత భారతీయులకే కాకుండా దాని సందేశం ప్రజలందరికీ అందించాలని భావించి 
తర్వాత కొన్నాళ్ళకు ఆ పత్రిక పేరును జనతా” గా మార్చారు. 
మతంపై డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ దృక్పథం 

డాక్టర్‌ అంబేద్కర్‌కు మతంపై ఉన్న దృక్పథం గురించి ఒక విషయం చెప్పాలి. నాలుగు 
కులాల, అసంఖ్యాక ప్రజలతో కూడిన అనేక బాహ్యకులాలు ఉన్న హిందూ సామాజిక వ్యవస్థ 
మొత్తంగా భారతదేశం బలహీనపడడానికి మూలం, అని ఆయన భావించారు. ఆ వ్యవస్థలో 
ఆయన ఉండదలచుకోలేదు. 

కొన్నాళ్ళక్రితం 'జాత్‌పాత్‌ తోడక్‌ మండలో అనే హిందూ సంస్కరణ వాద సంస్థ 
తమ వారిక సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆయనను ఆహ్వానించింది. ఆయన 
అధ్యక్షోపన్యాసం ప్రతిని చూడగానే వారు మొత్తానికి సభనే రద్దు చెసుకొన్నారు. హిందువుగా 
ఇది తన చివరి ప్రసంగమని ఆయన అందులో పేర్కొనడం మండల్‌కు ఆమోదయోగ్యం 
కాలేకపోయింది: చేయని ఆ ప్రసంగ పాఠాన్ని ఆయన అటు తర్వాత (Annihilation of 
Caste) అనే చిన ్న పుస్తకంగా ప్రచురించారు. కులంపట్ట్ల ఆయన వైఖరిని ఈ పుస్తకం పేరే 


సూచిస్తుంది. 


హిందూవుతంలో కొనసాగరాదని నిర్ణయించుకొన్న డాక్టర్‌ అంబేద్కర్‌, బౌద్దం, 
సిక్కుమతం, క్రైస్తవ మతం వంటి వివిధ మత బోధనలను అధ్యయనం చేసినప్పటికీ మరో 


* అది 1920 అయి ఉండాలి - నంపొదకుడు 
ఆ అద 1927 అయి ఉండాలి- నంపోదకుడు 


రాజ ప్రతినిధి పరిషత్‌లో ఎవరు ఎవరు ? 11 


మత స్వీకారం గురించి ఇంకా ప్రకటించలేదు. అంటరానివారికి ఇంకా తన అవసరం ఉందని 
ఆయన భావిస్తున్నారు. ఇప్పుడాయన వుతాన్ని మార్చుకొంటే ముందు ముందు తీవ్ర 
పరిణామాలు తప్పవు. ఆయన మత విశ్వాసం గాని, ఆయన అనుయాయులలో ఏ ఒక్కరి 
మత విశ్వాసం గాని ఎవరికి వారు తేల్చుకోవాల్సిన విషయం. ఈ విషయంలో సహచరులు 
ఎవరినీ ఆయన ప్రభావితం చేయదలచుకోలేదు. అంటరానివారి నాయకత్వాన్ని వేరే వారికి 
అప్పగించి' ప్రజా'జీవితం నుంచి విరమించుకొన్న రోజున ఆయన' ప్రపంచానికి తన నిర్ణయాన్ని 
ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఆయన పోరాటం కొనసాగాలి. 


2 
* వైస్రాయి కౌన్సిల్‌లో కార్మిక సభ్యునిగా నియామకం 


(డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ 1942 జులై 20న వైస్రాయి కౌన్సిల్‌ సభ్యునిగా చేరారు. 
ఆయనకు కార్మికశాఖను అప్పగించటం జరిగింది. ఆ సందర్భంగా చక్రవర్తి జారీ చేసిన 
నియామక లేఖ ఈ కింది విధంగా ఉంది - సంపోదకుడు) 

జార్జి ఆర్‌. ఐ. 

భగవదనుగ్రహపాత్రుడు, గ్రేట్‌ బ్రిటన్‌, ఐర్లాండ్‌, సముద్రాంతర బ్రిటిష్‌ సంస్థానాల 
అధిపతి, విశ్వాస రక్షకుడైన రాజు, భారతదేశ చక్రవర్తీ, అయిన ఆరవ జార్జి నుంచి మా 
విశ్వాసపాత్రుడు ప్రియాతిప్రియమైన డాక్టర్‌ భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేద్కర్‌ - డి.ఎస్‌సి, 
బారిస్టర్‌ - ఎట్‌లా - గారికి. 

శుభాకాంక్షలు 
1. భారతదేశంలోని మా గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలి సభ్యునిగా 
సదరు భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్‌ను సంతోషపూర్వకంగా నియమిస్తున్నట్లు 
మా చేద్రాలుతో సాధికారముద్రతో ఇందుమూలంగా తెలియజేస్తున్నాము. 

2. మీరు కార్యాలయంలో విధులను స్వీకరించినప్పటినుంచీ ఈ నియామకపు 

ఉత్తర్వు అమలులోకి వస్తుంది. 

సెంట్‌ జేమ్స్‌లోని మా దర్బారులో మా ఆరవ పాలనా సంవత్సరంలో క్రీస్తుశకం వెయ్యూ 
తొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం, జూలై తొమ్మిదవ తేదీన ఈ ఉత్తర్వు జార్‌ 
చేయడమైంది. 

చక్రవర్తి ఆజ్ఞానుసారం 
సం/- ఎల్‌. ఎస్‌. అమేరి 


* లైర్‌మోడ్‌ నీలి. డ్య్రార్‌ భీమ్‌రావు రామ్‌బీ అంబేద్కర్‌ (యరాలీ జీత చరిత్ర), నంన్రుటం 9,1987, వుు 113. 
(మవార్వ రాజ్ఞ నంన్క లలొాముండలొ- బొంబాయి ద్రైచురితం) 


" ద్రభుత్వం 1941 దార్ల 21న బూరీచేనీర డత్తర్పు బ్రకారం డా అంబేద్కర్‌ జాతీయ ద్లోణ వరిషల్‌ నభర్మచిగా అది వరకే 
నామినేటోఅయ్యిడు. - నంపాదవుడు 


3 
* కార్మిక శాసనాలలో ఏకరూపత ఆవశ్యకత 


(భారత ద్రభుత్త కార్మిక నభ్బుడు డాక్టర్‌ బి ఆర్‌. అంబేద్కల్‌ 1942 ఆగను 75 
తేదీ ళుకూరం న్ఫూఢిలీలో జరిగిన నంయియుక్తో కార్జీక నభిలో (జాయింట్లలోబర్‌ కాన్ఫురెళ్లు/ 
చేనీన ద్రనంగ౦ ఛ్రూర్తి పాఠం ఇది). 


ఈ త్రైపాక్షిక కార్మిక సభకు మిమ్ము ఆహ్వానించడం నాకెంతో సంతోషదాయకం. మా 
ఆహ్వానాన్ని మన్నించి, శ్రమకు ఓర్చి ఈ ఉదయం ఈ సభకు హాజరైన మీకు, నేను, భారత 
ప్రభుత్వమూ కృతజ్ఞత చెప్పుకోవడం సముచితమని భావిస్తున్నాను. ఈ విధంగా వెంటనే 
ప్రతిస్పందించిన మాదిరే ఈ సభను జయప్రదం చేసేందుకు, దీని ఉద్దేశాలు ఫలవంత 
మయ్యేందుకు కూడా అదే స్ఫూర్తితో సహకరిస్తారని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. 


మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ నిర్చంధించాలని నేను కోరుకోవడం లేదు. ఇవి 
అత్యయిక గడ్డురోజులు. ప్రతివారూ మళ్ళీ సాధ్యమైనంత త్వరగా తమ తమ స్థానాలకు 
వెళ్ళాలని నేనెరుగుదును. అందువల్ల ఈ సందర్భంగా నేను సుదీర్హ ప్రసంగం చేయడం లేదు. 
ఈ సభ ముఖ్య లక్ష్యాలు, ఉద్దేశాలను మీ దృష్టికి తెచ్చేందుకు మాత్రమే పరిమితమవుతాను. 


రెండు ప్రత్యేక అంశాలు 


భారత ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఇంతవరకూ మూడు కార్మిక 
సభలు జరిగిన విషయం మీకు తెలిసినదే. మొదటి సభ 1940 జనవరి 22,23 తేదీలలో 
జరిగింది. రెండవ సభను 1941 జనవరి 27,28 తేదీల్లో నిర్వహించారు. మూడవ సభ 
1942 జనవరి 30,31 తేదీలలో జరిగింది. ప్రస్తుత సభ ఈ పరంపరలో నాల్గవది. 
మునుపటి సభలకంటే, ఇది ఎందుకు విలక్షణమైనదో నేను కొద్ది మాటలలో చెబితే, దీని 


* ఇండియన్‌ ఖ్‌ఫుర్డేమన్‌, 1942 సెప్టెంబర్‌ 15 


14 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రాముఖ్యాన్ని మీరు బాగా అర్థం చేసుకొంటారని భావిస్తాను. వె్ఫుదటిది ఏమిటంటే 
మునుపటి సభలు నిర్లీత కాలంలో క్రమం తప్పకుండా జరిగినప్పటికీ, వాటి నిర్వహణ 
ప్రణాళికలో శాశ్వత ప్రాతిపదిక అంటూ ఏమీ లేదు. సభలు నిర్ణీత గడువును ఉల్లంఘించ 
వచ్చు. ఏ నిబంధనను గాని, సంప్రదాయాన్ని గాని, అవగాహనను గాని ఉల్లంఘించకుండానే 
ఆ ఆలోచనను విడనాడవచ్చు కూడా. ప్రస్తుత సభకు ప్రణాళికలో స్థిరత్వం ఉంది. మనం 
ఏర్పాటు చేయబోయేసంస్థకు స్థాయీ సంఘం మాదిరిగా శాశ్వతత్వం, నిర్ణీత క్రవుం 
ఉంటాయి. ఎప్పుడు కోరితే అప్పుడు పనిచేసేందుకు అది సిద్ధంగా ఉంటుంది. 


దీనికి మించిన మరో: ముఖ్యలక్షణం ఇంకొకటి ఉంది. ఆ రెండవ. విశిష్ట లక్షణంపై 
మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. ఇది సభ నిర్మాణానికి సంబంధించినది. 
మునుపటి సభలు ప్రభుత్వానికి - కేంద్ర ప్రభుత్వం, ప్రాదేశిక ప్రభుత్వాలు, కొన్ని భారతీయ 
సంస్థానాల ప్రభుత్వాల “ప్రతినిధులతో వాటికి మాత్రమే ప్రాతినిధ్యం వహించేవి. ఆ ప్రభుత్వాలే 
వీనిలో భాగస్వాములు. యజమానులు, ఉద్యోగులు అనే అత్యంత ముఖ్యమైన, అత్యంత 
అవసరమైన వారికి ఆ సభలలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. యజవూనంలు, 
ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే సంస్థలతో సంబంధం పెట్టుకొనేందుకు గాని, వారిని 
సంప్రదించేందుకుగాని -అవి శ్రద్ధ వహించలేదనేది నిస్సందేహం. ఉదాహరణకు, పెరెన్నికగన్న 
మా సహచరుడు గౌరవనీయుడు సర్‌. ఎ. రామస్వామి ముదలియార్‌ కార్మికశాఖ సభ్యునిగా 
ఉన్నప్పుడు మాత్రం కలకత్తా వెళ్ళినప్పుడు కార్మిక యాజమాన్య ప్రతినిధులను కలుసు 
కొనేవారు. 


అదే మాదిరిగా ప్రస్తుత సభాపథకానికి రూపకల్పన చేసిన పేరెన్నికగన్న మూ 
సహచరుడూ, గౌరవనీయుడూ సర్‌ ఫిరోజ్‌ ఖాన్‌ నూన్‌ సైతం తను కార్మిక సభ్యునిగా 
ఉన్నప్పుడు: ఉద్యోగుల యాజమాన్య సంఘాల సలహా సంప్రతింపులను అర్థించేవారు. కార్మిక 
సభల చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ సంయుక్త సభా పరిధిలో యజవూానులు, 
ఉద్యోగుల ప్రతినిధులు ముఖాముఖిగా ఈ రోజు 'సమావేశమవుతున్నారు. ఇది ఈ సభ విశిష్ట 
అక్షణమని,- సంబంధితులందరూ ముఖ్యంగా ఉద్యోగుల ప్రతినిధులు దీనిని హర్షించగలరనీ 
తలపోస్తున్నాను. భారతదేశంలో పారిశ్రామిక మండలి (1044501241 Council) అనే శాశ్వత 
సంస్థను ఏర్పాటు చేయాలని భారత ' కార్మికుల సమస్యలపై విట్లీ కమిషన్‌ (Witley Com- 
mission) సమర్పించిన నివేదిక ప్రతిపాదించింది. అప్పటినుంచీ ఈ సిఫార్సును అమలు 
చేయాలని కార్మిక ప్రతినిధులు ఆందోళన చేస్తున్నారు. అనేక కారణాల వల్ల ఇప్పటికి గాని 
పారిశ్రామిక మండలి ఏర్పాటు ఆశయాన్ని గుర్తించటం. సాధ్యం కాలేదు. ప్రస్తుత సభ ఆ 


కార్మిక శాసనాలలో ఏకరూపత ఆవశ్యకత 15 


ప్రతిపాదన లక్ష్యాన్ని పూర్తిగా నెరవేరుస్తుందని నేను గట్టిగా చెప్పలేను కాని, ఈ సభ ఆ 
ఆశయ సాధనకు మార్గాన్ని సుగమం చేయగలదనడంలో సందేహం లేదు. ఆ లక్ష్య సాధన 
మార్గాలలో ఇది పెద్ద ముందంజ అనడాన్ని అతిశయోక్తిగా భావించరని ఆశిస్తున్నాను. 


ఈ సభ లక్ష్యాలు, ఉద్దేశాల గురించి ఇపుడు ఒకటి రెండు మాటలు చెబుతాను. 
మీలో కొందరికి మునుపటి సభల విధానాలు తెలిసినవే. రాష్ట్రాల స్వతంత్ర శాసనాల 
ఫలితంగా కార్మిక శాసనాలలో వచ్చిన భిన్నత్వం వల్ల ఈ దేశానికి ఎదురయ్యే ముప్పును 
నివారించడం ముఖ్య లక్ష్యాలలో ఒకటని మీకు తెలుసు. 


భారత ప్రభుత్వం ఏకీకృత ప్రభుత్వంగా ఉన్నంతకాలం ఏకరూపకార్మిక శాసనాలను 
చేయడం కష్టమేమీ కాదు. కాని భారత ప్రభుత్వ చట్టం (1935) సృష్టించిన సమాఖ్య 
రాజ్యాంగం వల్లనూ కార్మిక శాసనాలను ఉమ్మడి జాబితాలో చేర్చడం వల్లనూ ఒక తీవ్ర పరిస్థితి 
ఉత్పన్నమైంది. కేంద్ర శాసనం లేని పక్షంలో ప్రతిరాష్ట్రం తమకు సరిపడే రీతిలో ప్రత్యేకంగా 
నిర్దిష్ట శాసనాలను చేసుకోవచ్చు. అవి ఇరుగుపారుగు శాసనాలకు భిన్నంగా ఉండే. అవకాశం 
ఉంది. ఎందుకంటే అవి సర్వసామాన్యంగా ఉండే జాతీయ అంశాలకంటే ప్రాంతీయ 
అంశాలకే ప్రాధాన్యం ఇస్తాయి. 


ఈ వైఖరిని అత్యవసరంగా సరిదిద్దేందుకు, కార్మిక శాసనాలలో అభివృద్ధి దాయకమైన 
ఏకరూప సూత్రం లక్ష్యాన్ని పెంచి పోషించేందుకు ఈ సభ ఏర్పాటైంది. మునుపటి మూడు 
సభలు ప్రధానంగా యోచించిన కార్మిక శాసనాలలో ఏకరూప లక్ష్యాన్ని ఈ సభ 
విడనాడరాదని ప్రతిపాదిస్తున్నాను. ఈ సభ పరిశీలించాల్సిన ముఖ్య అంశం ఒకటి ఉంది. 
వురి రెండు అంశాలను దీనికి చేర్పాలనుకొంటున్నాను. అవి ఏమిటంటే, పారిశ్రామిక 
వివాదాల పరిష్కారానికి ఒక విధానం రూపొందించడం; శ్రమకు పెట్టుబడికి సంబంధించి 
అఖిల భారత ప్రాముఖ్యం గల వివిధ అంశాలపై చర్చ, అందువల్ల వున సభ ముందు 
ప్రధానంగా ఈ కింది మూడు లక్షా ఇలు, ఆశయాలు ఉన్నాయి. 

1. కార్మిక శాసనాలలో ఏకరూపతను పెంపొందించడం 

2. పారిశ్రామిక వివాదాల పరిష్కారానికై ఒక విధానాన్ని రూపొందించడం. 

3. యజమానులు, ఉద్యోగుల మధ్య అఖిల భారత ప్రాముఖ్యం గల అంశాలపై 

చర్చ 


16 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


వెయుదటి అంశాన్ని వున లక్ష్యాలు ఆశయోాలలో వునం ఎందుకు చేర్చవలసిన 
వచ్చిందో చెప్పనవసరం లేదనుకుంటాను. వివిధ పాలనా విధానాలు, ప్రాంతీయ పరిధులు, 
ఉన్న భారతదేశం వంటి పెద్ద దేశంలో ఏకరూప కార్మిక శాసనాల ప్రాముఖ్యం సమసిపోదు. 
అందువల్ల గతంలో మాదిరే భవిష్యత్‌లో కూడా దీనిపై మనం శ్రద్ధ వహించాలి. 


పారిశ్రామిక వివాదాలు 


పారిశ్రామిక వివాదాల విషయానికి వస్తే శ్రమ, పెట్టుబడి, రెండు రంగాల వారు 
యుద్ధసమయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు. సమ్మెలు జరిగినా, పెద్ద 
సంఖ్యలో కలవరం కలిగించే స్థాయిలో లేవు. ఈ ఏడాది ప్రారంభంలో పారిశ్రామిక అశాంతి 
పెరిగీ సూచనలు కనిపించాయి. భారత రక్షణ నిబంధనల లోని 81- ఎ మేరకు న్యాయ 
విచారణ పద్ధతిని నిర్దేశించిన ఫలితంగా ఇటీవలి నెలల్లో వివాదాలు తగ్గాయి. ఈ పద్ధతి 
సమర్ధవంతంగా, నమ్మకమైన యంత్రాంగంగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను. అయితే 
పారిశ్రామిక వివాదాల పరిష్కార పద్ధతి రూపకల్పన కూడా ఈ సభ లక్ష్యాలు, ఆశయాలలో 
ఒకటి. 


మన లక్ష్యాలు, ఆశయాలలో చేర్చిన చివరి అంశం రూపకల్పనలో ఉద్దేశ పూర్వకంగానే 
పదాలను విస్తృతార్థంలో వాడాము. ఎందుకంటే యజమానులు, ఉద్యోగులకు సంబంధించిన 
ముఖ్యఅంశం దేనినీ సభ చర్చలలో మినహాయించకుండా ఉండేందుకే. అఖిల భారత 
ప్రాముఖ్యం కల అంశాలు అనే ఈ విస్తృత వ్యక్తీకరణ, వినియోగానికి సంబంధించి మన 
మనస్సులో ఉన్న విషయాన్ని చెప్పదలచుకున్నాను. కార్మిక సంక్షేమం, కార్మికుల ఆత్మస్థైర్యం 
పెంపుదలకు సంబంధించిన అన్ని అంశాలూ ఇందులో మనం చేర్చదలచుకొన్నాం. అందువల్ల 
ఈ అంశాన్ని చివరగా చేర్చినప్పటికీ ఇది అత్యంత ముఖ్యమైనదని అర్థం చేసుకొంటారని 
చెప్పనవసంర లేదనుకొంటాను. ఇది అత్యంత అవసరమైనదని ఖచ్చితంగా భావిద్దాం. యుద్ధ 
ఆవశ్యకతల దృష్ట్యా ఇది అత్యవసరమని వేరే చెప్పనక్కరలేదు. 


సరఫరాల యుద్ధం 


ప్రస్తుత యుద్ధం సరఫరాల యుద్ధం. సరఫరాలు పారిశ్రామిక శాంతిపై ఆధారపడి 
ఉంటాయి. పారిశ్రామిక శాంతిని ఎలా సాధించాలనేది ఈనాడు మనకు ఎదురైన జటిల 
సవుస్య. పారిశ్రామిక శాంతి రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పడం 
తప్పదనుకొంటాను. మొదటిది పారిశ్రామిక వివాదాల సత్వర పరిష్కారానికి చేతిలో సిద్ధంగా 
ఉన్న యంత్రాంగంపై ఆధారపడి ఉంటుంది. రెండవది - పరిశ్రమలో ఉద్రేక స్వభావాన్ని 


కోర్మిక శాసనాలలో ఏకరూపత ఆవశ్యకత 17 


ప్రేరేపించే పరిస్థితులను త్వరితంగా తొలగించడం మీదా, సంబంధిత ప్రజలలో ఆత్మస్థైర్యం 
దిగజారిపోకుండా చూడడం మీదా ఆధారపడి ఉంటుంది. కాని ఇంకా చాలా ప్రశ్నలు 
మిగులుతాయి. అవి పారిశ్రామిక వివాదానికి దారి తీసీ చిన్న చిన్న అంశాలే అయినప్పటికీ 
ఉద్రేకం పెంచగల పెద్దవే. ఉద్రేకాలను పెంచే ఆ అంశాలు చాలావరకు మామూలు మాటల్లో 
చెప్పాలంటే, సాంఘిక సంక్షేమానికి చెందినవి. అలాంటి సమస్యల పరిష్కరానికి మనకు తగిన 
యంత్రాంగం లేదు. అలాంటి సవుస్యలను శాంతియుతంగా , సంతృప్తికరంగా 
పరిష్కరించేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే యంత్రాంగాన్ని వెంటనే ఏర్పాటు చేయడం 
ముఖ్య అవసరం. అందువల్లనే ప్రభుత్వం అత్యవసరంగా ఈ సభను ఏర్పాటు చేసింది. 


ముందున్న కర్తవ్యం 


ఈ విధంగా ఈ సభ దాని లక్ష్యాలు, ఉద్దేశాలు, ఎంతో ప్రాముఖ్యం కలవి. ఈ 
సభ కర్తవ్యం గురుతరమైనదే అయినప్పటికీ చర్చనీయాంశాలు తక్కువే ఉన్నాయి. పెద్ద భారం 
లేదు. కాని ఇది అనివార్యం. ఇంతకుముందు ప్రస్తావించినవి మినహా వేరే చర్చనీయాంశాలు 
ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే, అలాంటి సభ ఏర్పాటు ప్రణాళిక దాని నియమావళి 
సరళిని మనం అంగీకరిస్తామా లేదా అనే మౌలిక ప్రశ్నపై ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. 
పరిస్థితి ఇలా ఉన్న దృష్ట్యా నేను ఈ రోజు చేయగలిగినదల్లా ఈ కింది అంశాలపై తగిన 
నిర్ణయాలు తీసుకోవలసిందిగా మిమ్మల్నికోరటమే. 

1. కార్మిక సభను శాశ్వత సంస్థగా ఏర్పాటు చేసి, దానిని ఏడాదికి కనీసం 
ఒకసారి సమావేశపరచటంలోని వాంఛనీయత, ప్రభుత్వం తనకు అవసరం 
అని భావించినప్పుడు నివేదించే ఆయా అంశాలపై సలహా సంప్రదింపులకై 
సభను కోరటం : 

2. ఈ కార్మిక సభకు స్థాయీ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడంలోని 
వాంఛనీయత ; 

3. ఈ సంస్థల ఎర్పాటు విధానాన్ని సాధారణ రీతిలో నిర్వచించడం. 

ఈ సంస్థల ఏర్పాటుకై ఒక ప్రణాళికను' మీకు సమర్పిస్తున్నాను. ఇలాంటి త్రైపాక్షిక 

సభలకు ఇది ఎంతో ప్రయోజనకరమని భావిస్తాను. 
సర్వప్రతినిధుల సభ 


రెండు సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాము. 
(1) సర్వ ప్రతినిధుల సభ (2) స్థాయీ సలహా సంఘం 


18 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
సర్వప్రతినిధుల సభలో కేంద్ర, ప్రావెన్సు, ప్రభుత్వాల ప్రతినిధులు, యజమానులు, 
ఉద్యోగుల ప్రతినిధులు ఉంటారు. సాధారణంగా ప్రతి ప్రావిన్స్‌కు పెద్ద రాష్ట్రానికి ఇందులో 
ప్రాతినిధ్యం లభిస్తుంది. వ్యక్తిగత ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల నుంచి సంస్థానాధీశుల సమాఖ్య 
నామినేట్‌ చేసిన వ్యక్తి వెళతాడు. ఉద్యోగులు, యజమానులు ప్రధాన సంస్థలకు కూడా 
ఇందులో ప్రాతినిధ్యం లభిస్తుంది. ప్రాతినిధ్యం లభించిన యాజమాన్య, ఉద్యోగి వర్గాల 
ప్రతినిధులను ప్రభుత్వం నామినేట్‌ చేయవచ్చును. ప్రభుత్వ ప్రతినిధులతో సరిసమానంగా 
ఉద్యోగులు, యజమానులకు ప్రాతినిధ్యం కల్పించడం సర్వప్రతినిధుల సభలో సాధ్యం కాదు. 


స్థాయీ సలహా సంఘం 


స్థాయీ సలహా సంఘం ఏర్పాటు కాస్త జటిలంగానే ఉంటుంది. మీకు సమర్పించబోయే 
తీర్మానపాఠం చూడండి. ప్రతినిధుల పంపకం కింది విధంగా ఉండాలని ప్రతిపాదించాము. 
(1) భారత ప్రభుత్వ ప్రతినిధులు 
(2) ప్రావిన్సుల ప్రతినిధులు 

(3) రాష్ట్రాల ప్రతినిధులు 

(4) యజమానుల ప్రతినిధులు 

(5) ఉద్యోగుల. ప్రతినిధులు 

దీనికి కేంద్ర ప్రభుత్వ కార్మిక సభ్యుడు అధ్యక్షులు. 

ఈ స్థాయీ సలహా సంఘం ఏర్పాటు సూచనలో నానాజాతి సమితి ఆధ్వర్యంలో 
నడిచే అంతర్జాతీయ కార్మిక కార్యాలయ పాలకమండలి నిర్మాణ సూత్రావళిన సాధ్యమైనంత 
వరకూ సాధించాము. ఆ నిర్మాణంలో నాకు మూడుసూత్రాలు కనిపిస్తున్నాయి. ఒకటి 
ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వేతర ప్రతినిధులకు సమాన ప్రాతినిధ్యం. ఏడవ ఆర్టికల్‌లోని 
ఒకటవ క్షాజులో ఈ నిబంధన వివరాలను చూడవచ్చు. ఆ ప్రకారం మొత్తం 32మంది 
ప్రతినిధులలో 16మంది ప్రభుత్వ ప్రతినిధులు, మిగతా 16మంది యజమానులు, కార్మికుల 
ప్రతినిధులు. ఈ సూత్రం మేరకు పదిస్థానాలు ప్రభుత్వానికి, పది స్థానాలు పరిశ్రమకు, 
ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాము. 


రెండవ సూత్రం - ఉద్యోగులు, యజమానులకు సమాన ప్రాతినిధ్యం. ఈ 
విషయం అదే ఆర్టకల్‌లో ఉంది. పదహారు ప్రభుత్వేతర స్థానాలను యజమానులు ఉద్యోగులకు 
సరిసవరానంగా పంచారు. పరిశ్రవుకు కేటాయించిన పదిస్థానాలను ఉద్యోగులకు, 
యజమానులకు సరిసమానంగా పంపిణీ చేయడం ద్వారా మేము దీన్ని గుర్తించాము. 


కార్మిక శాసనాలలో ఏకరూపత ఆవశ్యకత 19 


మూడవ సూత్రం 


కొందరి ఆసక్తులను కాపాడే విధంగా రిజర్వేషన్‌ ద్వారా ప్రాతినిధ్యానికి హామీ ఇవ్వడం 
మూడవ సూత్రం. ఏడవ ఆర్టికల్‌లోని (2)వ క్లాజు ప్రకారం 16 ప్రభుత్వస్థానాలలో ఆరింటిని 
యూరోపియన్లు కాని రాజ్యాలకు కేటాయించారు. (4)వ కాజు మేరకు యజమానుల 
కోటాలోని రెండు స్థానాలను యూరోపియన్లు కాని రాజ్యాలకు కేటాయించారు. ఈసూత్రాన్ని 
వునం కూడా పాటించాలని ప్రతిపాదిస్తున్నాము. యజమానుల కోటా నుంచి ఒకరిని, 
ఉద్యోగుల కోటా నుంచి ఒకరిని కేంద్ర ప్రభుత్వ కార్మిక సభ్యుడు నామినేట్‌ చేసేందుకు 
అనుమతించాలి. ఉద్యోగులు, యజమానుల ప్రధాన సంస్థలకు ప్రాతినిధ్యం వహించే వారే 
కాకుండా, ఇతర ప్రతినిధులను కూడా చేర్చుకొనేందుకు ఇది దోహద పడుతుంది. ఈ 
ప్రతిపాదన న్యాయమనీ, సవ్యమనే మీకు నచ్చుతుందనీ, అందుకు అనుమతించగలరనీ 
భావిస్తున్నాను. 

మనం ఈ సంస్థలను కేంద్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్నాము. కార్మికులు కేంద్ర 
ప్రభుత్వానికంటే ప్రొవెన్షియల్‌ ప్రభుత్వాలకే ఎక్కువగా బాధ్యులై ఉంటారనే విషయం మికు 
బాగా తెలుసు. అగ్రస్థాయిలో ఏర్పాటు చేసిన సంస్థకు అట్టడుగుస్థాయి వుద్దతు 
అవసరమనిపిస్తున్నది. అందువల్ల కేంద్రం వ్యవహరించే తరహాలో ప్రావినియల్‌ ప్రభుత్వాలూ 
వ్యవహరించేందుకు తమ సొంత ప్రావిన్స్‌లలో ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటే 
ఈ సాధారణ అంశంపై వచ్చే ఎలాంటి సూచనలనైనా నిస్సందేహంగా ప్రోత్సహిస్తున్నామని 
కేంద్ర ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను. 


సర్వ ప్రతినిధుల కార్మిక సభ 
నాయీ సంఘం ఏర్పాటు ప్రతిపాదన 
సర్వ ప్రతినిధుల కార్మిక సభ, స్థాయీ సంఘం ఏర్పాటు తీర్మానాన్ని త్రెపాక్షిక కార్మిక 
సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 


ఈ సభకు కేంద్ర, ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని ముఖ్య 
కార్మిక సంఘాల ప్రతినిధులు దాదాపు 50మంది హాజరయ్యారు. గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. 
అంబేద్కర్‌ సభను ప్రారంభించారు. 


యజమానులు, కార్మికుల ప్రతినిధులంతా ఈ సభ లక్ష్యాలకు పూర్తి అంగీకారాన్ని 
తెలిపారు. 


20 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శ్రీ వి.వి. గిరి ఈ సభ ఏర్పాటు 
పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం చర్చలతో సరిపుచ్చకుండా, కార్మికుల స్థితిగతులను 
మెరుగుపరిచేందుకు పారిశ్రామిక శాంతి సాధనకు పూర్తిగా నిమగ్నం కాగలదనే ఆశాభావాన్ని 
ఆయన వ్యక్తం చేశారు. 


ఈ సభ విధానాలు ముఖ్యంగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో పారిశ్రామిక శాంతికి, 
సంతుష్టికి పూచీ పడాలని భారత కార్మిక సమాఖ్య అధ్యక్షుడు శ్రీ జమ్నాదాస్‌ మెహతా 
వ్యాఖ్యానించారు. 

రెండు అఖిల భారత యజమానుల సంస్థల అధ్యక్షులు శ్రీ ఎ. ఆర్‌. దలాల్‌, 
శ్రీ శ్రీరామ్‌ తమ తమ ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. సంస్థానాధీశుల మండలి 
ప్రతినిధులు, హైదరాబాద్‌, బరోడా, గ్వాలియర్‌, ప్రతినిధులు కూడా చర్చలలో పాలు 
పంచుకొన్నారు. భారత రాష్ట్రాలన్నీ హాజరయినందుకు ప్రతినిధులంతా హృదయపూర్వకంగా 
హర్షం వ్యక్తం చేశారు. 


సర్వప్రతినిధుల సభలో 44 మంది సభ్యులు ఉంటారు. భారత ప్రభుత్వ కార్మిక 
సభ్యుడు ఛైర్మన్‌. వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు 22 మంది, కార్మికుల ప్రతినిధులు 11 
మంది, యజమానుల ప్రతినిధులు 11 మంది. 

ఇలాగే స్థాయీ సంఘంలో 20 మంది సభ్యులు ఉంటారు. కార్మిక సభ్యుడు ఛైర్మన్‌. 
ప్రభుత్వ ప్రతినిధులతో సరిసమానంగా ఉద్యోగులు, యజమానుల ప్రతినిధులు ఉంటారు. 

గౌరవ కార్మిక సభ్యుడు సభకు అధ్యక్షత వహించారు. యజమానులు, ఉద్యోగులు అన్ని 
సంస్థల ప్రతినిధులనూ, ఆ సంస్థల అంగీకారంతో నియమించాలనే సూత్రాన్ని కార్మిక 
సభ్యుడు ప్రభుత్వం తరఫున ఆమోదించారు. 


క గ కః 


4 


* భారత భూగర్భ సర్వే వినియోగ విభాగానికి 
సలహా సంఘ సభ్యుని ఎన్నిక 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : ఆర్యా ! నేను ఈ కింది 
ప్రతిపాదన చేస్తున్నాను. 

“భారత భూగర్భ వరిళోసనూ నంధ్ర వినియోగ శాఖ వనులకు నందింధించిన నమన్వలవై 
నలబోలు ఇచ్చేంద్యూ భారత వ్రభుత్వం వర్గాలు చేనీన నలవో నంధథుంలో వనిచే సీంధుకు 
గౌరవనీయ అధ్యక్షులు ఆదేళించే వద్దతిలో శాననన భి ద్రతినిధులలో ఒకరిని ఈ శానననభో 
ఎన్నుకోవాలి”. 


అధ్యక్షుడు (గౌరవనీయ సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : తీర్మానం ప్రతిపాదించడమయింది. 


“భారత భూగర్భ వరిళోధినా నంధ్ర వినియోగ శాఖ వనులకు నంబంధించిర నమన్యలపై 
నలవోలు ఇచ్చేంద్రూ భారత ద్రభుత్తం వీర్హాటు చేనీన నలవో నంభుంలో వని చేసేందుకు 
గౌరవలీయి అధ్యక్షులు ఆదేళించే వద్ధతిలో శానన నభో ద్రత్‌నిథులలో 25౭౨ ఈ శానరనభో 
బన్భ్చుకోవూలి” 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవనీయ మిత్రునికి నా తొలి ప్రసంగాన్ని 
వినే అవకాశం కలగని మాట నిజం. నేను నా జీవితంలో చాలా ప్రసంగాలు చేశాను. తొలి ప్రసంగం 
చేసేందుకు భయపడననే భావిస్తాను. 

తీర్మానంలో గుప్తమైనది ఏదో ఉన్నదనీ, అందువల్లనే దానిని సభకు వెల్లడించేందుకు 
శాఖ సిద్ధపడడంలేదనీ, ఆ కారణం తోనే నేను దానికి మద్దతుగా మాట్లాడడం లేదనీ గౌరవనీయ 


* లెజుసీటేబ్‌ అసెంభ్రి డిబేట్‌ (సింబల్స్‌. నంవ్రుటం 3 - 1942 సెఫ్టెంబర్‌ 14, వుట 76 
@ అదే నంవ్రుటం : శ్రుటలు 78, 79 


22 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మిత్రుడు వ్యాఖ్యానించారు. నేను గాని, భారత ప్రభుత్వం గాని సిగ్గుపడాల్సిన విషయం ఏదీ ఈ 


_ పథకం వెనుక లేదని గౌరవనీయ సభ్యునికి హామీ ఇస్తున్నాను. ఇలాంటి తీర్మానాలను పరిశీలించే 


మామూలు తరహాలోనే దీనిని కూడా పరిశీలిస్తానని దీనిని ప్రతిపాదించేటప్పుడు భావించాను. 
నా మిత్రుడు ఈ అంశాలను లేవనెత్తగలరని నాకు ఏమాత్రం ముందుగా తెలిసినా ఈ ప్రశ్నలకు 
సమాధానాలతో ముందే సిద్ధపడేవాడను. 


ఒక గౌరవనీయ సభ్యుడు : “సభ విధానాలు మీరు తెలుసుకోవాలి” మంచిది. నేను 
కొత్తవాడిని. సభ కాస్త కనికరం చూపించగలదని ఆశిస్తున్నాను. ముందు ఈ తీర్మానాన్ని 
అనుమతించనివ్వండి. చర్చను వేరే తేదీకి వాయిదా వేయండి. తాను కోరిన సమాచారం 
తప్పకుండా కావాలనుకొంటే, గౌరవనీయ మిత్రుడు కోరిన సమాచారాన్ని ఇవ్వగలుగుతాను. 


అధ్యక్షుడు : (గౌరవనీయ సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : గౌరవనీయ సభ్యులు (శ్రీ నియోగి) 
ఒక ప్రశ్న ద్వారా కావలసిన సమాచారం అంతా పొందవచ్చు. అయితే, ఈ తీర్మానాన్ని వాయిదా 
వేయాలని సభ కోరుతున్నదని భావిస్తాను. 


(గొంతుకలు : 'అవును”) 


తీర్మానం వాయిదా పడింది. 


5 
భారతదేశంలో పరిస్థితి 


అధ్యక్షుడు (గౌరవనీయ సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : సభ ఇప్పుడు తీర్మానంపై చర్చను 
తిరిగి ప్రారంభిస్తుంది : 


“హారతదేళంలోం వరిభ్థితిని వరిగణనలోకి తీనుకోాలి” 


6 ఆ ఆ 


* గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : ఆర్యా! తీర్మానంపై 
గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న చర్చ - ఈ సభ సభ్యుల రెండు కచ్చితమైన 
అభిప్రాయాలను వెల్లడిస్తున్నది. కాంగ్రెస్‌ సభ్యులను ప్రభుత్వం అరెస్టు చేయించడంపై తలెత్తిన 
హింసాత్మక ఉద్యమాన్ని అణచివేసేందుకు తీసుకొన్న చర్చలు సమర్ధనీయం కావనేది ఒక 
అభిప్రాయం. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కచ్చితంగా సమర్ధనీయమని సభలోని మరొక 
వర్గం అభిప్రాయపడుతున్నది. సభ్యులు ఒకరి అభిప్రాయాలను మరొకరు తోసిపుచ్చుతున్న 
ఇలాంటి పరిస్థితిలో, చర్చలో జోక్యం అనవసరమని ప్రభుత్వం చెప్పవచ్చు. కాని గౌరవనీయ 
సహచరుడు న్యాయశాఖ సభ్యుడు చెప్పిన ప్రకారం చూస్తే, ప్రభుత్వ సభ్యులు, ముఖ్యంగా, 
కార్యనిర్వాహక మండలికి చెందిన భారతీయ సభ్యులు ఆ అంశాన్ని ఇక అక్కడితో వదలి 
వేయాలనడం సబబు కాదని భావిస్తున్నాను. ఈ భారాన్ని సభలో ఒక వర్గంపై పడవేయడం 
కాకుండా, సభ్యులంతా ఈ భారాన్ని వెూాయోల్సిన అవసరం ఉన్నదని భావిస్తాను. 
అందువల్ల ప్రభుత్వ చర్య సమర్థనీయం కాదనే వర్గం లేవనెత్తిన కొన్ని అంశాలపై సభ్యులతో 
చర్చించాలని ప్రతిపాదిస్తున్నాను. 


* లజబ్రస్టే ట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రల్‌, నంవ్రుటం ౨ 1942 నెఫైంబర్‌ /4 వులు 281-87 


24 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


లేవనెత్తిన అంశాలను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కొన్ని అంశాలు 
వాటి ప్రాముఖ్యం, స్వభావాన్ని బట్టి ప్రత్యేకవ్వెనవి : మరికొన్ని అంశాలు సాధారణ 
బ్రాముఖ్యం కలవి. అయినప్పటికీ మనలో కొంత మంది ప్రత్యేక అంశాలతోపాటు సాధారణ 
అంశాలపై కూడా చర్చించడం వాంఛనీయవుని భావిస్తున్నారు. వచ్చిన ఆరోపణలలో 
కొన్నింటిని ఎంచుకొనే సమయం లేదని ఆందోళన పడుతూ ప్రభుత్వ వ్యతిరేక పార్టీ లేవనెత్తిన 
రెండు ఆరోపణలపై మాత్రమే నేను వ్యాఖ్యానించ తలిచానని ప్రతిపాదిస్తున్నాను. 


ఆర్యా, కాంగ్రెస్‌ సభ్యులను ప్రభుత్వం అరెస్టు చేయించడం సమర్థనీయం కాదని 
ప్రభుత్వ విమర్శకులు అంటున్నారు. ఈ వాదనను నేను సరిగానే అర్థం చేసుకున్నానను 
కుంటున్నాను. కాంగ్రెస్‌ అహింసను నమ్మే సంస్థ అనీ, కాంగ్రెస్‌ వారిని స్వేచ్చగా వదిలివేసి 
ఉంటే, వారు హింసాకాండ తలెత్తకుండా నిరోధించి, పరిస్థితిని నిశ్చయంగా అదుపుచేసి 
ఉండేవారనేది ఈ వాదనగా అనిపిస్తున్నది. ఈ పంథాను అనుసరిస్తున్నవారు గమనించాల్సిన 
విషయం ఒకటి ఉంది. గత రెండేళ్ళలో కాంగ్రెస్‌వారు, వర్కింగ్‌ కమిటీ సభ్యులు, అహింసా 
సూత్రంతో ఏమేమి చేశారో అనేది వారు సరిగా అధ్యయనం చేసినట్టు లేరు. ఆర్యా, గత 
రెండు మూడేళ్ళుగా నేను చూసిన కాంగ్రెస్‌ విధానాలను గమనిస్తే కాంగ్రెస్‌ ప్రవచించే 
అహింసా సూత్రం చాలా ఘోరంగా కుప్పకూలి పోయిందనే భావం నాకు కలుగుతున్నది. 
అహింసా వాదాన్ని వారు నిలువునా పాతిపెట్టారని నిస్సంకోచంగా చెప్పగలను. 


కొన్ని వాస్తవాలను సభకు మనవి చేయనివ్వవలసిందిగా కోరుతున్నాను. ఆర్యా, 1939 
డిసెంబర్‌ 22 న కాంగ్రెస్‌ మొదట శాసన ఉల్లంఘన హెచ్చరిక చేసింది. కాంగ్రెస్‌ 1940 
మార్చి 19న రామ్‌గఢ్‌లో వార్థిక సభను జరిపింది. వార్షిక సభలో గాంధీజీని నియంతను 
చేశారు. పోరాటాన్ని నడిపే గుత్తాధికారాన్ని వారికి ఇచ్చారు. ఆ తీర్మానం ప్రకారం ఆయన 
సర్వసేనాపతి (కమాండర్‌ ఇన్‌ ఛీఫ్‌) అయ్యారు. మూడు నెలలైనా కాకుండానే 1940 జూన్‌ 
22న గాంధీజీని సర్వసీనాపతి పదవి నుంచి దించారు. వర్కింగ్‌ కమిటీ తన కార్యాచరణకు 
అహింసావాదాన్ని మార్గదర్శక సూత్రంగా అంగీకరించేందుకు నిరాకరించింది. గాందీజీ 

NN 
రాజీనామా చేయవలసి వచ్చింది. 

డాక్టర్‌ పి.ఎన్‌.బెనర్జియా (కలకత్తా పరిసరాలు వుహమ్మదీయేతరులు - పట్టణ 
ప్రాంతం) ; అది యుద్దానికి సంబంధించినది. 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : దయచేసి నాకు అంతరాయం కలిగించ 


వద్దు. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ 1940 డిసెంబర్‌ 15న బొంబాయిలో సమావేశము 
యింది. గాంధీజీని వుళ్ళీ సర్వసేనాపతిని చేసి పోరాటాన్ని నడుపవలసిందని కోరుతూ 


భారతదేశంలో పరిస్టితి 25 


తీర్మానించారు. గాంధీజీ డిసెంబర్‌: 1941 వరకు సర్వసేనాపతిగా కొనసాగారు. 1941 
డిసెంబర్‌లో బార్లోలీలో వర్కింగ్‌ కమిటీ సమావేశమయింది. గాంధీజీకి ఉద్వాసన చెబుతూ 
మళ్ళీ తీర్మానం చేశారు. 1941 డిసెంబర్‌లో జరిగిన ముఖ్య సంఘటన ఈ సభ సభ్యులకు 
పూర్తిగా తెలియదనుకొంటాను. అహింసా వాదాన్ని గట్టిగా విశ్వసించే గాంధీజీకి ఆయన 
అనుచరులకూ, అహింసా వాదాన్ని నమ్మని ఇతర వర్కింగ్‌ కమిటీ సభ్యులకు మధ్య బార్జోలీ 
సభలో తీవ్ర విభేదాలు వచ్చాయి. వార్డాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ 
సమావేశంలో ఈ విషయాన్ని చర్చకు పెట్టారు. గాంధీజీ ఈ సమస్యను పరిష్కరించి వర్కింగ్‌ 
కమిటీ నిర్ణయాన్ని అమోదించేలా చేయించగలరని, ఆయనకు అది సాధ్యం కాకపోతే 
రాజీనామా సమర్పించగలరనీ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా వర్కింగ్‌ కమిటీ 
సభ్యులు భావించారు. అయితే, వార్జాలో జరిగిన విభ్రాంతికరమైన విషయమేమిటంటే ఆ 
తీర్మానం అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ధృవీకరణకు వచ్చినప్పుడు, ఆ వ్యవహారాన్ని 
తెగేవఠకూ లాగవద్దని ఆ అహింసావాదమూర్తి గాంధీజీ తన అనుచరులను ఆదేశించారు. 
అంతేకాదు, ఆయన వర్కింగ్‌ కమిటీతోనే దాని వెన్నంటే ఉన్నారు. దాని సర్వసేనాపతిగా 
కొనసాగారు. ఆర్యా, కాంగ్రెస్‌లో గాంధీజీ సమక్షంలోనే జరిగింది. ఈ విషయంలో ఇంతకంటే 
మంచి సాక్ష్యాన్ని ఎవరైనా ఇవ్వగలరేమో నాకయితే తెలియదు. 


గౌరవ సభ్యులకు తెలియని మరో విషయాన్ని వివరంగా ప్రస్తావించతలచుకొన్నాను. 
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోని దాదాపు అందరు సభ్యులూ, ఏ తీరున చూసినా అధిక 
సంఖ్యాకులు అహింసావాదంపట్ల విశ్వాసాన్ని కోల్పోయారు. చాలామంది ఈ సూత్రానికి 
వ్యతిరేకులయ్యారు. కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఒక పథకం ప్రకారం హింసాయుత ఉద్యమ 
యత్నాలు జరుగుతున్నాయనడానికి ప్రబల నాక్ష్యాధారాలు ఉన్నాయి. 


సర్దార్‌ సంత్‌ సింగ్‌ : యుద్దానికి సంబంధించినంత వరకూ .... 

గౌరవనీయ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : దయచేసి నాకు అంతరాయం కలిగించకండి. 
సర్దార్‌ సంత్‌ సింగ్‌ : మీరు తప్పు ప్రకటనలు చేస్తున్నారు. 

కొంతమంది గౌరవనీయ సభ్యులు : అది నిజం కాదు. దానికి సాక్ష్యాలు లేవు. 


గౌరవనీయ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను అసత్య ప్రకటన చేయడం లేదు. ఒక 
ఆధారం ఉంది. ఈ సభలో ఇంకా ఆ వివరణ ఇవ్వలేదు. ఆ వివరణ ఇవ్వదలచుకొంటు 
న్నాను. శ్రీజయప్రకాష్‌ నారాయణ్‌ను నిర్బంధించిన దేవలీ నిర్బంధ ' శిబిరంలో జరిగిన 
ఉదంతం ఇది. శ్రీజయప్రకాష్‌ నారాయణ్‌ జైలు నుంచి కొన్ని పత్రాలు రహస్యంగా తన 


మ ప మ a స ద నుమ అము ప తపా 


26 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
గ య RN Ae 


భార్యకు పంపేందుకు యత్నించినపుడు ఆ శిబిరం ఇన్‌ఛార్జిగా ఉన్న జైలు సూపరింటెండెంట్‌ 
వాటిని పట్టుకొన్న విషయం బహుశా సభకు తెలిసే ఉండవచ్చు. ఈ సంఘటన 1941 
డిసెంబర్‌లో జరిగింది. కాంగ్రెస్‌లో వర్కింగ్‌ కమిటీలో ఏమి జరుగుతున్నదో తెలుసుకొన 
గోరేవారు ఆ పత్రంలో ఏముందో అత్యంత శ్రద్ధతో గ్రహించాలని మనవి చేస్తున్నాను. ఆ పత్రం 
ఎమి వెల్లడిచేస్తున్నది? నేను సరిగానే చదివాననుకొంటున్నాను. అది నాలుగైదు అంశాలను 
వెల్లడిస్తున్నది. వెందటిది శ్రీ జయప్రకాష్‌ నారాయణ్‌ స్వయెంగా వాడిన మాటనే 
ఉపయోగిస్తున్నా. గాంధీజీ నడుపుతున్న సత్యాగ్రహం ఒక మూఢ ప్రహసనం - అని కాంగ్రెస్‌లో 
అధిక సంఖ్యాకులు భావిస్తున్నారు. దానికి వివేచన లేదు. దానికి అర్థం లేదు. రెండవది _ 
కాంగ్రెస్‌ తన లక్ష్యాలను సాధించాలంటే నైతిక విజయాలను ఈడేరుస్తాయనే పనులకు స్వస్తి 
చెప్పి, రాజకీయ విజయాలకు పాటుపడాలని త్రీ జయప్రకాష్‌ పిర్కొన్నారు. అది గాంధీజీపై 
మరో దెబ్బ. ఈ పత్రం వెల్లడిస్తున్న రెండవ వాస్తవం ఏమిటంటే అహింసావాదంలో నమ్మకం 
లేకపోవడమే కాదు, హింసాయుత ఉద్యమానికి ప్రతిన పూనిన కొన్ని పార్టీలు భారతదేశంలో 
ఉన్నాయి. కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు ఈ పత్రంలో ప్రస్తావించిన ఆ పార్టీలు : భారత కమ్యూనిస్ప 
పార్టీ, బెంగాల్‌లోని రివల్యూపనరీ సోషలిస్టుపార్టీ, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ, హిందుస్తాన్‌ 
సోషలిస్టు రిపబ్లికన్‌ అసోసియేషన్‌, బహుశా కమ్యూనిస్టు పార్టీ మినహా, మిగతా ఈ పార్టీలన్నీ 
ఒకేసంస్థగా విలీనమై ఒక రహస్యపార్టీగా కాంగ్రెస్‌లోనే ఉంటూ అజ్ఞాతంగా పని చేయాలనేది 
శ్రీ జముకకక్‌ పథకం. ఈ రహస్య పార్టీ కాంగ్రెస్‌లోనే ఉంటూ తన సొంత విధానాల 
అవంలుకు నిధంలు సమీకరించంకొనే ందంకై రాజకీయ దోపిడీలు చేయోలని కూడా 
శ్రీ జయప్రకాష్‌ సూచించారు. ఈ రెండుఅంశాలనూనేను వివరించిన తర్వాత కూడా కేవలం 
నోటివూటగా అహింసావాదాన్ని జపించే కాంగ్రెస్‌ను, విశ్వసించే వివేకులైన వారిని 
ఒప్పించలేనట్టయితే, ఇంతకంటే మంచి ఆధారాన్ని ఆ వివేకులకు ఎలా సమర్పించాలో నాకు 
తెలియదు. ఆర్యా, అందువల్ల, ప్రభుత్వం అప్పటి పరిస్థితిని బట్టి ఆ దశలో ఆ చర్యలు 
తీసుకొనవలసి వచ్చింది. 


ఈ నా తొలి ప్రసంగంలో నేను వ్యాఖ్యానించేందుకు ఎంచుకొన్న రెండవ అంశానికి 
వస్తాను. ప్రభుత్వం అప్పటి పరిస్థితిని బట్టి అణచివేత చర్యలు తీసుకోవడం సమంసజమే 
అయినప్పటికీ ప్రభుత్వ విధి అక్కడితో ఆగిపోకుండా, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని 
ప్రతిపక్ష సభ్యులు అన్నారు. సభలోని వివిధ వర్గాలు ప్రస్తావించిన నిర్మాణాత్మక చర్యలను 
ఎవరైనా పరిశీలించడం ప్రారంభిస్తే, గందరగోళంగా కలవరం పుట్టించే విధంగా వచ్చిన 
సలహాలు ఎవరినైనా విభ్రాంతి పరుస్తాయి. అందువల్ల కచ్చితమైనదీ మీరు సునిశితంగా 
పరిశీలించవలసిందని నేను భావిస్తున్నదీ అయిన ఒకే ఒక అంశాన్ని ఎంచుకొన్నాను, ఈనాటి 


భారతదేశంలో పరిస్టితి 27 


ప్రభుత్వాన్ని కొత్త ఆకృతికి మార్చాలని కొత్త పోతపోయోాలనీ ఇది జాతీయ ప్రభుత్వంగా 
పనిచేయాలనీ సూచించారు. ఈ సూచనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కోరేముందు 
ప్రస్తుత ప్రభుత్వం ఏమిటీ? దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయినే దానితో 
ప్రారంభించడం సముచితమని భావిస్తాను. భారత సైనిక, పౌరశాఖల పర్యవేక్షణ, నిర్దేశన, 
నియంత్రణ అధికారాలు కౌన్సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌కు దత్తమై ఉంటాయని భారత ప్రభుత్వ 
చట్టంలోని 33వ సెక్షన్‌ చెబుతున్న విషయం గౌరవనీయ సభ్యులకు బాగా తెలుసు. నేను 
కాస్త రాజ్యాంగ న్యాయవాదిని. నేను నిపుణుడనని చెప్పుకోవడం లేదు కాని, విద్యార్థినని 
మాత్రం చెప్పుకొంటాను. ఈ 33వ సెక్షన్‌ను పరిశీలిస్తే, ఇతర రాజ్యాంగాలతో దానిని 
పోల్చిచూస్తే, భారత ప్రజలు ఎలాంటి స్వరూప స్వభావం కల ప్రభుత్వాన్ని కోరుకుంటు 
న్నారనే దానిని పరిగణిస్తే ఈ 33వ సెక్షన్‌ అత్యధిక ప్రాముఖ్యం కల రెండు లక్షణాలు గల 
ప్రభుత్వాన్ని సమకూర్చిందని నిస్సందేహంగా చెప్పగలను. ఈ ప్రభుత్వం సంతరించుకొన్న 
లక్షణాలలో ఒకటి ఏమిటంటే ఇది నిరంకుశత్వాన్ని పూర్తిగా తొలగిస్తున్నది. రెండవ లక్షణం 
ఎమిటంటే భారత ప్రజలు హృదయపూర్వకంగా కోరుకునే సమష్టి బాధ్యతలను ఈ ప్రభుత్వం 
విధిస్తుంది. 

ఒక గౌరవ సభ్యుడు : దీనిని ఆచరిస్తున్నారా? 

గౌరవనీయ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆ విషయానికే వస్తాను. చట్టంలో అందుకు 
చాలా అవకాశం ఉంది. ప్రభుత్వం ఒక్క గవర్నర్‌ జనరల్‌ కో ఏ ఒక్క అధికారానికో పరిమితం 
కాకుండా కాన్‌సిల్‌లోని గవర్నర్‌ జనరల్‌కు.... 

శ్రీ జమ్నాదాస్‌ ఎమ్‌. మెహతా (బొంబాయి వుధ్య డివిజన్‌) : మహమ్మదీయ 
తరులు గ్రామీణ ప్రాంతం) : ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులకు లోబడి... 

గౌరవనీయ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఆ విషయానికి వస్తున్నాను. ఆ 
విషయాలన్నీ ప్రస్తావిస్తున్నాను. పరిస్థితి ఇలా ఉన్నది. కార్యనిర్వాహక మండలిలోని ప్రతి 
సభ్యుడు గవర్నర్‌ జనరల్‌సహచరుడు ఆ వాస్తవాని ఎన్నడూ మరువకూడదు. మరువతగదు. 
అందువల్ల నేను మనవి చేసేది ఏమిటంటే భారత ప్రజలు ప్రజాస్వామ్యబద్దమైన నియంతృ 
త్వం లేని సంప్రదాయాల ప్రకారం కాకుండా చట్టబద్దంగా నడిచే సమష్టి బాధ్యతలు విధించే 
ప్రభుత్వాన్ని కోరే పక్షంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మించిన మంచి ప్రభుత్వాన్ని మీరు 
సూచించలేరు. సదరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరుచెప్పింది నాకు తెలుసు. అవన్నీ 
ఉన్నప్పటకీ ఈ ప్రభుత్వం రాజ్యప్రతినిధి వీటోకు లోబడి ప్రభుత్వ కార్యదర్శి... 

శ్రీ జమ్నాదాస్‌.. ఎమ్‌. మెహతా : కేవలం వీటో ఉత్తరువులే కాదు. 


28 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (పసంగాలు 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను దానిని వీటో అంటాను. మీరు దానిని 
ఉత్తర్వులు అంటారు. నేనురాజ్యాంగ పదాన్ని వాడదలచుకొన్నాను. ఎందుకంటేనేను రాజ్యాంగ 
వ్యక్తిని... 


ఒక గౌరవనీయ సభ్యుడు ః వైట్‌ హాల్‌ నుంచి యజమాని పలుకులు........ 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను చెప్పింది ఏమిటంటే ఈ ప్రభుత్వం 
స్వతంత్ర ప్రభుత్వం కాదని. ఇది రాజ్యా ప్రతినిధి వీటోకు కట్టుబడిన ప్రభుత్వం, ప్రభుత్వ 
కార్యదర్శి వీటోకు కట్టు బడిన ప్రభుత్వం రాజ్య ప్రతినిధి వీటోకు సంబంధంచి నేను 
చెప్పదలుచుకొన్నది ఏమిటంటే భారతదేశ రక్షణకు, శాంతికి, సంబంధించిన వ్యవహారాలకు 
వీటో పరిమితం. ఇది సార్వత్రిక వీటో కాదు. ఇది దేశంలో రోజువారీ పాలనా వ్యవహారాలక్రు 
వర్తించేది కాదు... 


సర్దార్‌ సంత్‌ సింగ్‌ ః నేను ఒక ప్రశ్న వేయవచ్చా? 
గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఇప్పుడు మీరు ప్రశ్నలు వేయవద్దు, నాక 


సవంయుం చాలా తక్కువగా ఉంది. కేవలం వాదన కోసం ఒక వీటో ఉన్నదని 
అంగీకరించబోతున్నాను. నేను అనేక రాజ్యాంగాలు చదివాను. వీటో అంటే భయం లేదు 


సర్గార్‌ సంత్‌ సింగ్‌ 8 చట్టపరమైన ఒక ప్రశ్న అడుగుతాను 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : మీరు తర్వాత నన్ను అడగవచ్చు ఇప్ప్స్య్వ్యు 
మరొక ప్రసంగం చేసే వ్యవధి లేదు. 

వీటో అనేది ఒకటి ఉన్నదని ఆ వీటో ఉపయోగించవచ్చునని అంగీకరించేందుకు న్వేన్స 
సిద్ధంగానే ఉన్నాను. వీటో అంటే తెగ కలవరపడిపోతున్న గౌరవనీయ సభ్యులకు ఇక 
ప్రశ్నవేస్తున్నాను. వీటో ఏమిటి? వీటో అర్ధం ఏమిటి? రాజ్యాంగ పరషైన ప్రశ్నపై మాట్లాడాను 
కుంటున్న గౌరవనీయ సభ్యులు ఈ విషయంలో చాలా అయోమయంలో ఉన్నట్టు నేన్స 
గమనించాను. గనక, దీనిని అత్యంత స్పష్టంగా చెప్పనివ్వండి. నియంతృత్వ ప్రభుత్ర్వాన్సిక్త 
బాధ్యతాయుత ప్రభుత్వానికీ మధ్యగల భేదం ఏమిటి? జర్మనీలో హిట్లర్‌ కింద ఉన్న 
ప్రభుత్వానికి గ్రేట్‌ బ్రిటన్‌లో ఉన్నప్రభుత్వానికి మధ్య తేడా ఏమిటి? సమాధానం సాదాగా 
చెప్పాలంటే (అంతరాయం)... 


అధ్యక్షుడు (గౌరవనీయ శ్రీ అబ్బుర్‌ రహీమ్‌) ః ఆర్డర్‌.. ఆర్డర్‌.. గౌరవనీయ 
సభ్యులు ఇలా అంతరాయం కలిగించరాదు. 


భారతదేశంలో పరిస్థితి 29 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : సమాధానం సాదాగా చెప్పాలంటే ఇది 
నియంతృత్వ బాధ్యతాయుత ప్రభుత్వాల మధ్య గల తేడాను నేను అత్యంత విస్పష్టంగా 
చెప్పదలచుకొన్నాను. నేను మళ్ళీ చెబుతున్నాను. మరీ మరీ నొక్కి చెబుతున్నాను. వాస్తవానికి 
నియంతృత్వంలో వీటో ఉండదు. బాధ్యతాయుత ప్రభుత్వంలో వీటో ఉంటుంది. ఇది దినికి 
సంబంధించిన అతి సాధారణమైన వాస్తవం. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలని కోరుకునే 
వారూ, రాజ్యాంగాలను రూపొందించాలని కోరుకునేవారూ ఈ వాస్తవాన్ని మదిలో ఉంచు 


కోవాలని మనవి. 


ఆర్యా, ఇక్కడ లేవనెత్తే ఒకే ప్రశ్న, ఒకే జగడం ఏమిటంటే అలాంటి జగడాన్ని నేను 
స్పష్టంగా అర్థం చేసుకొనగలను. వీటో అధికారం ఎక్కడ ఉండాలి? ప్రభుత్వ కార్యదర్శికా, 
రాజ్యప్రతినిధికా లేదా వేరే చోటనా లేదా వేరే సంస్థకు ఉండాలా? పోట్లాట వేసుకోవలసిన 
అంశం అదొక్కటే కావాలి. వీటో ఉనికికి సంబంధించి, బాధ్యతలలో విశ్వాసం ఉన్నవారిలోను, 
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నమ్మకం ఉన్నవారిలోను, జగడం ఉండరాదని మనవి చేస్తున్నాను. 
ఆ విధంగా ఈ ప్రశ్న తలెత్తుతుంది. వీటో అధికారం ప్రభుత్వ కార్యదర్శికి ఉండరాదను 
కుంటే, మరి ఎవరికి ఉండాలని కోరుతున్నాము? ప్రభుత్వ కార్యదర్శి నుంచి వీటోను బదిలి 
చేయాలని మీరు కోరితే, ఆ అధికారాన్ని కట్టబెట్టాల్సిన ఏకైక సముచిత స్థానం శాసనసభ 
అని నాకు అనిపిస్తున్నది. వీటోకు మరో స్థానం లేదు. 


సర్‌ సయద్‌ రజా ఆలీ (సంయుక్త పరగణాలు మహమ్మదీయ పట్టణాలు) : గౌరవ 
నియుడైన నా మిత్రునికి ఎట్టకేలకు శాసనసభ ఆలోచన రావడం నాకు సంతోషదాయకం. 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ :అందువల్ల సదరుప్రశ్న ఇది. ఇది సాదా ప్రశ్న 
అని భావిస్తాను. వీటోను ఈనాడు ఉన్నస్థితిలో శాసనసభకు బదిలీ చేయగలమా? (పండిత 
లక్ష్మీకాంత మైత్రా అంతరాయం కలిగించారు) నేను మీకు రాజ్యాంగ న్యాయిశాస్టాన్ని 
బోధించలేను. ఇప్పడొక తరగతి పాఠం మొదలుపెట్టాల్సి వస్తుందా అని భయపడుతున్నాను. 
న్యాయకళాశాలలో ఐదేళ్ళురాజ్యాంగ న్యాయశాస్మాన్ని బోధించాను. నా నమసులో ఉన్న ప్రశ్న 
ఇది. వీటోను శాసనసభకు బదిలీ చేయగలమా? బ్రిటన్‌ ప్రభుత్వం గద్దె దిగాలని కోరుతున్న 
తరుణంలో ప్రస్తుత శాసనసభ దృక్పథంలో నేను ఈ అంశాన్ని పరిశీలించాలి. ప్రశ్న 
ఎమిటంటే, ఈ వీటో అధికారాన్ని మనం శాసనసభకు కట్టబెడితే అది దానిని అంది 
పుచ్చుకొనగల స్థితిలో ఉన్నదా? 


ఈ శాసనసభ నిర్మాణం ఎలా ఉన్నది? దాని స్వభావం ఏమిటి? ఆర్యా, ఇది పచ్చి 
నిజం. సభను అగౌరవపరిచే విధంగా నేనేమీ చెప్పడం లేదనే భావిస్తాను. కాల పరిమితి 


30 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అయిపోయిన దృష్టా ఈ సభ దాదాపుగా లేనట్టే లెక్క. 

సర్దార్‌ సంత్‌ సింగ్‌ : ఎప్పుడూ ఇంతే. 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది మూడేళ్ళ కాలానికి ఎన్నికయింది. కాని 
దాదాపు తొమ్మిదే ళ్ళుగా సమావేశాలు జరుపుతూనే ఉంది. కాల ప్రవాహంలో ఇది 
మాసిపోలేదనుకుంటే ప్రస్తుత సభ సభ్యులు నేరుగా, తాజాగా తమ నియోజకవర్గ ప్రజల 
తీర్పును ఎంతవరకు పొందగలరో నాకు తెలియదు. ఈ విషయమై ఏమీ చెప్పను. కొంచెం 
ముందుకు వెళ్ళి, సభ నిర్మాణాన్ని పరిశీలిద్దాం. 

అధ్యక్షుడు (గౌరవనీయ సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : గౌరవనీయ సభ్యుడు తనకు ఇచ్చిన 
సమయాన్ని ఈ వరకే దాటిపోయారు. 

పండిత లక్ష్మీకాంత మైత్రా (ప్రెసిడెన్సీ డివిజన్‌) : మహమ్మదీయేతరులు గ్రామ్షీల్బ 
ప్రాంతం): గౌరవనీయుడైన నా మిత్రుడు చెబుతున్న దానికీ, సభకు సవుర్పించిన 
తీర్మానానికి పొంతన లేదు. 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా, మీరు అలా ఆలోచిస్తే స్వా 


సమయం.... 

అధ్యక్షుడు (గౌరవనీయ సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : అన్ని పార్టీల అంగీకారం త 
సమయ పరిమితిని నిర్ణయించాము. నేను దానిని అమలుచేసి తీరాలి. 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అయితే, నేను నా ప్రసంగాన్ని ముగిస్తాన్సు 
మీకు నచ్చిన రీతిలో ఏ దృక్సథంలోనైనా శాసనసభను పరిశీలించండి. ప్రజా తీర్చు దృక్చథ్దాత్ర 
పరిశీలించండి. శాసనసభ నిర్మాణ దృక్పథంతో పరిశీలించండి. దాని ప్రాతినిధ్య ల 
ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల దృక్పథంతో పరిశీలించింది. అయితే జాతీయ ప్రభుత్వంపై 
వీటో అధికారాన్ని ప్రయోగించగల సంతృప్తికర ప్రతినిధిగా ఈసభను పరిగ ంచలిమ్‌, 
నిస్సందేహంగా చెప్పగలను. 

శ్రీ జమ్నాదాస్‌. ఎమ్‌. మెహతా ః ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు ? 
(సభలో మరికొన్ని అంతరాయాలు, 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అందువల్ల, విషయం ఏమిటంటే, వీటో 
అధికారాన్ని స్వీకరించగల -వ్రతినీధి ఈ సభ కాదనే వాస్తవాన్ని మీరు అంగీకరించాలి. లేదా, 
తగినంత వుంది హిందువులు, తగినంత వుంది వముసల్మానులు, తగినంత వుంది 


భారతదేశంలో పరిస్టితి 31 
నిమ్నవర్లాలవారు, దేశ జాతీయ జీవన స్రవంతిలోని అన్ని ఇతర వర్గాల ప్రాతినిధ్యంతో ఈ 
శాసనసభకు కొత్త ఆకృతిని కల్పించేందుకు యత్నించడం. ఈ యుద్ధ సమయంలో అది 
మనకు సాధ్యమా అనే విషయోన్ని మీరు పరిశీలించాలి. అందువల్ల నేను మనవి చేసేది 
ఏమిటంటే, గందరగోళమైన ఆలోచనల మధ్య జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే 
డిమాండ్‌ జనించింది. నేను అత్యంత కీలక సమస్య అని భావించే కులవుత ప్రాతినిధ్య 
సమస్యను దాటవేయాలనే చాలామంది ప్రజల కోరిక ఫలితం ఇది. కులమత ప్రాతినిధ్యం 
సవుస్యను వునం పరిష్కరించనంత వరకూ కార్యనిర్వాహక శాఖను మించి వీటో 
అధికారాలను పొందేందుకు అర్హమైనదిగా పరిగణించే విధంగా కొత్త రాజ్యాంగం ప్రకారం ఈ 
సభకు కొత్త ఆకృతిని ఇవ్వడం సాధ్యం కాదు. ఆర్యా, సమయం లేనందువల్ల ఇంతకంటే ఏమి 
చెప్పలేను. నేను కూర్చుంటున్నాను. 


6 
* భారత భూగర్భ సర్వే వినియోగ విభాగానికి 
సలహా సంఘ సభ్యుని ఎన్నిక 


అధ్యక్షుడు (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : గౌరవనీయ డాక్టర్‌ అంబేద్కర్‌ సెప్టెంబర్‌ 14 
వ తేదీ సోవువారం ప్రతిపాదించిన తీర్మానంపై వుళ్ళీ పరిశీలన. ఈ తీర్మానాన్ని నిల్రిప్టి 
ఉంచితే, మరి కొంత సమాచారాన్ని ఇవ్వగలనని డాక్టర్‌ అంబేద్కర్‌ అప్పుడు చెప్పి ఉన్నారు. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : ఆర్యా, సవరణల పట్ట మీ 
ప్రతిపాదనలు ఏమిటో తెలుసుకొన గోరుతున్నాను. ముందుగా సవరణలను ప్రతిపాదించట్రం 
మంచిదని భావిస్తాను. అలాగైతే నేను తీర్మానంతోపాటు సవరణల పరిశీలన వ్యవహారం. కూడా 
చూడగలను. 

అధ్యక్షుడు (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : సవరణలు ప్రతిపాదించాలనుక్రాన్స స్ట 

సభ్యులు ఇప్పుడు లాంఛనంగా తమ సవరణలను ప్రతిపాదించవచ్చునని భావిస్తున్నాను. అప్పుడు 
తీర్మానం, సవరణలపై సభ చర్చించవచ్చు. 

హెచ్‌.ఎ. సత్తార్‌ హెచ్‌. ఇసాక్‌ సయత్‌ (పశ్చివు కోస్తా, నీలగిరి మహవు దీయు 
ప్రాంతాలు) : ఆర్యా నా ప్రతిపాదనకు అనుమతి కోరుతున్నాను. 


“ఆ లీర్జారంలని ఒక ద్రతిరిది అనే వదాలకు బదులు నలుగురు వ్రతినిదులు ఆ 9 
చేర్చాలి” 

అధ్యక్షుడు (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : సవరణ ప్రతిపాదించడమైనది. 

“ఆ తీర్మానంలోని ౬౯ ద్రలినిధి ఆనే వదాలకు బదులు నలుగురు బ్రతిరిదులు అని 
చేరాలి” 
* లెజిసీటవ్‌ అనెంబ్రీ డబ్‌ (సింటులీ), నంవ్రటం-౨. 1942 ని నెఫెంబర్‌ 21. వ్రుటలు 339-42 


భారత భూగర్భ సర్వే ..... సభ్యుని ఎన్నిక 33 


పండిత లక్ష్మీకాంత వైత్రా ((పైసిడెన్సీ డివిజన్‌) (వుహ్మదీయేతర గ్రామీణ 
ప్రాంతం) ః ఆర్యా నా ప్రతిపాదనకు అనుమతి కోరుతున్నాను. 
“ఆ లతీర్ణానంలోని ఒక ద్రలెనిధి ఆనే వదాలవు బదులు ముగ్గురు బ్రతినిధులు ఆని 
చేర్చాలి” 
అధ్యక్షుడు (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : సవరణ ప్రతిపాదించడమైనది. 


“ఆ తీర్మానంలోని ఒక ద్రలనిధి అనే వదాలకు బదులు ముగ్గరు వ్రతినిదులు ఆని 
చేర్చాలి” 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా, ఈ తీర్మానం సవరణలు రెండు ప్రశ్నలను 
లేవనెత్తుతున్నాయి. గతసారి నేను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించినప్పుడు, భారత భూగర్భ 
పరిశోధనా సంస్థ వినియోగ విభాగం నియమావళికి సంబంధించి కొంత సమాచారం కావాలని 
గౌరవనీయుడ్జెన నా మిత్రుడు శ్రీ నియోగి అదే ప్రశ్నకు సంబంధించి ఒక ప్రశ్నను 
సమర్పించిన విషయం సభకు గుర్తుండే ఉంటుంది. నేను సమాధానం ఇస్తూ, వినియోగ 
శాఖకు సంబంధించిన కొంత సమాచారం ఇచ్చాను. గౌరవనీయ మిత్రుడు, ఈ సభ ఇతర 
సభ్యులు ఈ శాఖకు సంబంధించి మరింత సమాచారం కోరుతున్నారేమో తెలియదు. 
అప్పుడు కొంత సమాచారం ఉన్నప్పటికీ, బహుశా అది ప్రధాన ప్రశ్నకు సమాధానంగా 
ఇవ్వనవసరం లేదని భావించడం వల్లనూ, ఆ రోజున అడిగిన అనుబంధ ప్రశ్నల విలక్షణ 
స్వభావాన్ని బట్టీ ఆ సమాచారం ఇవ్వడం సాధ్యం కాలేదు. నేను ఆ రోజున ఇవ్వలేని 
సమాచారాన్ని ఇప్పుడు సభకు సమర్ప్చించాలనుకుంటున్నాను. 


సమాచారం దృష్ట్యా, నేను మొదట ప్రస్తావించదలచుకున్న 'విషయం - ఆ రోజున, 
నేను. ప్రసావించని వినియోగ విభాగం విధులకు సంబంధించినది. వినియోగ విభాగం 
నియమావళి ప్రకారం దీనికి మూడు ప్రధాన విధులు ఉన్నాయని సభకు తెలియజేస్తున్నాను. 


మొదటిది - ఖనిజ నిక్షేపాలను నిర్ధారించేందుకు అవసరమైన క్షేత్ర పనులను 
నిర్వహించడం. 

రెండవది - అవసరమైన చోట్ల, గనుల ప్రాథమిక తవ్వకం పనులను ప్రారంభించడం. 

మూడవది - భారత ఖనిజ వినియోగ సమస్యల పరిష్కారానికి ఉపకరించగల విధంగా 
ఖనిజాల శుద్ధి, వడపోత, ఉత్పత్తులలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన 
ప్రయోగాలు నిర్వహించడం. 


ణా 
34 డా॥ బాబాసాహెబఐ ఆం; 


ఇక వినియోగ శాఖ పని కార్యక్రమానికి వస్తాను. ప్రస్తుతానికి ఇది ఆరు శర్దికల కింది 

ఉన్నదని సభకు తెలియజేస్తున్నాను. 
1. మేవాడ్‌లోని ఉదయ్‌పూర్‌ రాష్టంలో జవార్‌లో ఉన్న ౧౧౦, తుత్తునాగం, 

గనులను మళ్ళీ త్వవడం 
రాజపుఠానా అభ్రకం గనుల అభీనృద్ది 
బెలూచిస్తాన్‌లోని గంధకం నిక్షేపాల పని 
బెంగాల్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌లలో టంగస్టన్‌ తవ్వకం పనులు 
బీహార్‌లో కొన్ని నిక్షేపాల పరీక్ష 


కొన్ని ఖనిజాలు, శిలలు, లవణాలు, సంబంధిత ఇతర పదార్దాల అన్వేషణ. 


ON IE spe మ స 


గౌరవనీయుడైన నా మిత్రుడు శ్రీ నియోగి సమాచారం కోరుతూ అడిగిన మూడవ 
ప్రశ్న - వినియోగ శాఖకు, వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధనల బోర్లుకు మధ్య ఉన్న సంబంధం 
ఏమిటనేది. ఆర్యా ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధనల బోర్లు - 
పరిశోధనలు, భార రసాయనాలు, సహజసిద్ద లవణాలు అనే వమూడు వ్యవహారాలను 
చూస్తుంది. ఖనిజాలను కనుగొనడం, పరీక్షించడం వినియోగ విభాగం పని. వాటి విధులు 
వేరు వేరనేది సుస్పష్టం. అదే సమయంలో, వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధనల బోర్డు, వినియోగ 
శాఖ మధ్యకొంత వరకు సంబంధాలు ఉన్నాయి. అంతర్‌ సంబంధాలు ఇలా వచ్చాయి. 
భారత భూగర్భ పరిశోధనా సంస్థ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఫాక్స్‌ వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధనల బోర్డు 
కింద పనిచేసే భార రసాయనాల కమిటీ ఛైర్మన్‌ కూడా. అంతేకాదు. వైజ్ఞానిక పారిశ్రామిక 
పరిశోధనల డైరెక్టర్‌, భూగర్భ పరిశోధనా సంస్థ వినియోగశాఖ సలహా సంఘం సభ్యుడు. 
రెండవది - ఈ ఏర్పాటు వల్ల ఈ రెండు శాఖల మధ్య ఆదాన ప్రదానాలకు అవకాశం 
ఇచ్చినట్లు అవుతుంది. 


గౌరవనీయుడైన నా మిత్రుడు ప్రస్తావించిన మరి రెండు ప్రశ్నలు ఉన్నాయి. అవి 
ప్రభుత్వ చర్యలను విమర్శిస్తున్నాయి. భారత ఖనిజ వనరులను నిర్లక్ష్యం చేస్తున్నారణ ఆయన 
అన్నారం. ఇక రెండవది, వలయఖ్యంగా బర్మా కాందిశీకులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో 
వినియోగశాఖను ప్రారంభించారని ఆయన చెప్పారు. ఆర్యా, మొదటి ప్రశ్నకు వస్తే, భారత 
ఖనిజ వనరుల అభివృద్ధి మునుపటి మాదిరిగా జరగడం లేదని నా మిత్రుని వలె నేనూ 
విచారిస్తున్నాను. కాని మనం ఇప్పుడు చేపట్టిన మాదిరిగా, అంటే, వినియోగ శాఖ ఏర్పాటు 
తరహాలో భారతదేశం ఒక పథకాన్ని చేపట్టడంలో ముఖ్యంగా మూడు ఇబ్బందులు ఉన్నట్టు 
గౌరవనీయ మిత్రుడు గ్రహిస్తారని తలుస్తాను. భూగర్భ పరిశోధనా సంస్థకు ఇంతవరకు 


భారత భూగర్భ సర్వే ..... సభ్యుని ఎన్నిక 35 


అధికారికంగా అర్హులైన తవ్వకం సిబ్బంది లేరని అంగీకరించాలి. దురదృష్టవశాత్తు భారతీయ 
భూగర్భ పరిశోధనా సంస్థ భారతదేశంలోని ఖనిజ వనరుల అభివృద్ధికి పాటుపడుతున్న 
నిపుణుల సాంకేతిక సంస్థ పనుల వంటివి కాకుండా, ఇంగ్లాండ్‌లోని భూగర్భ పరిశోధనా సంస్థ 
పనులను అనుసరిస్తూ, కేవలం గనుల పర్యవేక్షక పాత్రను నిర్వహిస్తున్నది. రెండవది, ఖనిజ 
వనరుల తవ్వకంలో ఉన్న ప్రమాదాల వల్ల కొంత అలసత్వం కలగడం. మాంగనీసు, అభ్రకం 
వంటి ఎగుమతికి అనువైన ఖనిజాలు మినహా భారతదేశంలో ఇతర ఖనిజాల లేనందువల్ల 
దేశంలో చాలాకాలంగా గనుల తవ్వకం పనులు జరగడంలేదనే నమ్మకం బాగా ప్రబలి ఉన్నది. 
సభకు, గౌరవనీయ మిత్రునికి నేను మనవి చేసేది ఏమిటంటే, ఎప్పుడో చక్కబెట్టవలసిన 
'ఈ వ్యవహారాన్ని చక్కబెట్టలే కపోవటం విచారకరం. అసలే చేయకపోవడం కంటే, 
ఆలస్యంగానైనా ప్రారంభించడం మేలు అని ఎవరైనా సరే చెప్పే పరిస్థితి ఇది. 


బర్మా కాందిశీకుల ఉపాధికి సంబంధించి, సభకు, గౌరవనీయ మిత్రునికి నేను 
చెప్పేది ఏమిటంటే, ఈ విషయంలో నిజంగా మనకు వేరే గత్యంతరం లేదు. అధికారిక 
గనుల సిబ్బంది లేక మనం బాధపడుతున్నట్టు గౌరవనీయుడైన నా మిత్రునికి ఈ వరకే 
చెప్పాను. సీసం, తుత్తునాగం, వంటి వాటి కోసం విస్తృతంగా గనులు తవ్వుతున్న ఏకైక 
ప్రాంతం బర్మా. గనుల ఇంజనీర్లు ప్రత్యేక శిక్షణ పొందిన ఒకే ప్రాంతం బర్మా బర్మా 
కాందిశీకులకు ఉపాధి కల్పించేందుకు ఈ శాఖను తెరిచామనడం కంటే, బర్మా కాందిశీకుల 
సేవల వినియోగంతో, ఈ పథకాన్ని బాగా చేపట్టగలిగామనడం సరైన భాష్యమవుతుందనీ, 
ఇది కేవలం భారతదేశ యుద్ధ సమయం ఏర్పాట్లు కావని, ఇది భారతదేశ భవిష్యత్‌లో గొప్ప 
విషయం కాగలదనీ నేను నిస్సందేహంగా చెప్పగలను. 


ఆర్యా, సవరణల విషయానికి వస్తే, ఈ సవరణలు చేయడం నాకు నిజంగా చాలా 
సంతోషదాయకమనే విషయాన్ని చెప్పదలచుకున్నాను. వినియోగశాఖకు సంబంధించి నేను 
ఇచ్చిన సమాచారం అపహాస్యం చేయబోయిన వారిని ఒప్పించగలదనీ, ఇక వారికి ప్రార్థన 
శరణ్యమని భావిస్తున్నాను. అయితే విన్నపాలు చేసేవారి ఉత్సాహాన్ని నేను హర్షిస్తున్నప్పటికీ, 
ఆలయం అతి చిన్నదైనందువల్ల శ్వాస ఆడనంతగా ఈ చిన్న ఆలయం కిక్కిరిసిపోవడానికి 
అనుమతించలేను. ఇందుకు నేను చింతిస్తున్నాను. ఈ సవరణలను నేను ఆమోదించలేను. 


సర్‌ సయద్‌ రజా ఆలీ (సంయుక్త పరగణాల నగరాలు మహమ్మదీయేతరులు - 
పట్టణ ప్రాంతాలు) * కనీసం వారిని ఆలయంలోకి ప్రవేశించనీయరా. 


గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ సవరణలను వ్యతిరేకి స్తున్నందుకు నన్ను 
క్షమించాలి. ఈ విధానాన్ని నిర్దేశించే వాస్తవ కారణాలను సభకు తెలియజేస్తాను. ఈ 


36 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


సంఘం కార్యనిర్వాహక సంఘం కాదనే విషయాన్ని సవరణలు ప్రతిపాదించిన గౌరవనీయ 
సభ్యుల దృష్టికి తెస్తున్నాను. ఇది నిర్ణయాలు తీసుకొనగల సంఘం కాదు. అందువల్ల ఈ 
సంఘంలో జరిగిందానికి ఈ సభ ఏవిధంగానూ నిబద్దం కాలేదు. ఇది కేనలం సలహా 
సంఘం. నా తీరులో ప్రస్తావించిన రెండవ అంశానికి, సంఘం లక్షా లకు సంబంధించి 
ఉత్పన్నమైన మొదటి అంశం కంటే, బలవత్తరమైన కారణం ఉంది. వాణిజ్య, పారిశ్రామిక 
ప్రతినిధులను నిపుణులను దగ్గరకు చేర్చడం ఈ సంఘం లక్ష 09. అది ఈ సంఘం 
ప్రాథమిక లక్ష్యం. ముఖ్యమైన ఆ లక్ష్యసాధనకై, ఈ ప్రత్యేక సంస్థకు నిర్దేశించిన నిర్మాణ 
విషయాన్ని గౌరవనీయ సభ్యుల దృష్టికి తేవాలని భావిస్తున్నాను. ఆర్యా, ప్రస్తుత ఆలోచన 
ప్రకారం ఈ సంఘంలో మొత్తం 16మంది సభ్యులు ఉంటారు. వారితోపాటు ఈ కమిటీలో 
ఐదుగురు నిపుణులను చేర్చేందుకు వాణిజ్య, పారిశ్రామిక ప్రతినిధులు మరి ఐదుగురిని 
చేర్చేందుకు ఏమి చేయాలో సభ పరిశీలించాలి. అందరికంటే ముందు భూగర్భ పరిశోధనా 
సంస్థ సంచాలకుడు వైజ్ఞానిక - పారిశ్రామిక పరిశోధనా బోర్డు సంచాలకుడు, గనులు _ 
లోహాల సంస్థ నుంచి ఒక ప్రతినిధి, భారతీయ గనుల అసోసియేసన్‌ నుంచి ఒక ప్రతినిధి, 
భారతీయ గనుల సమాఖ్య నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. వీరు నిపుణుల బృందంగా 
కమిటీలో ఉంటారు. వాణిజ్య పారిశ్రామిక ప్రతినిధులుగా భారతీయ వాణిజ్య వుండలుల 
సమాఖ్యకు మనం రెండు స్థానాలు ఇచ్చాము. ఉక్కు పరిశ్రమకు రెండు న్థానాల్పు ఇచ్చాము. 
ఈ కమిటీలో వాణిజ్యశాఖకు ప్రతినిధిగా వాణిజ్యశాఖ కార్యదర్శి ఉంటారు, క ఏ స్‌ 
ఎలాంటి ఖనిజాలను వెలికి తీయగలమనే విషయాన్ని వాణజ్య, పారిశ్రామిక వేత్తలక్ర్ర చై 
నిపుణులనూ వాటిని వాణిజ్య తరహాలో ఎలా వినియోగించు కొనగలవునే వ 
నిపుణులకు చెప్పగల వాణిజ్య, పారిశ్రామిక వేత్తలనూ ఒక చోటకు తేవడం కా 
లక్ష్యమని సభ గ్రహించగలదు. 


ప్పగల 
షయోన్ని 


సంఘం 


a mt వ్‌ 
ఆర్యా, ఈ కమిటీ ప్రధాన లక్ష్యం ఇది అని సభ గ్రహిస్త, నేను అంటున్నట్టుగా 
దేశంలోని సాధారణ అబిప్రాయానికి ఇందులో తావిచ్చేఅవకాశం లేదు. 
డా॥ పీ.ఎన్‌. బెనర్జియా (కలకత్తా శివారులు: మహమ్మదీయేతరుల్పు _ ముత 
ప్రాంతాలు) ; వీరు సాధారణంగా ప్రజల ప్రతినిధులు. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును.సాధారణ ప్రజల ప్రతినిధులు. నేను 
ప్రస్తావించే తదుపరి వాదన ఏమిటంటే నిజానికి ఈ సంఘం ఈ వరకే పెద్ద సంఘం. 
ప్రస్తుతం యోచించినట్టు ఇందులో 14మంది సభ్యులున్నారు. నలుగురు సభ్యులను చేర్చాలనే 
సవరణను నేను ఆమోదిస్తే ఈ సంఘంలో 18 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ నుండి 


భారత భూగర్భ సర్వే ..... సభ్యుని ఎన్నిక 37 


నేను నలుగురిని అనుమతిస్తే ఎగువ సభ కనీసం ముగ్గురిని తీసుకోవాలని కోరుతుంది, అనే 
విషయోన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఈ కమిటీలో మొత్తం 21మంది 
సభ్యులు ఉంటారు. ఇంత ఎక్కువ మంది సభ్యుల భారంతో ఈ సంఘం తనకు అప్పగించిన 
వ్యవహారాలను చక్కబెట్టలేదని సభ అంగీకరించగలదనడంలో సందేహం లేదు. 


సభ దృష్టికి తేవాలనుకుంటున్న రెండవ విషయం ఏమిటంటే, కార్మికశాఖసభ్యుడు 
నలుగురు సభ్యులను నామినేట్‌ చేసే అధికారాన్ని ఈ సంఘం నియమావళి, ఈ వరకే 
ఇచ్చింది. ఈ నామినేషన్‌ అధికార వినియోగంలో నేను ఏదో ఒక ప్రత్యేకమైన పంథాకు 
కట్టుబడకుండా ఈ సభనుంచి ఒక సభ్యుడిని నామినేట్‌ చేయడం కచ్చితంగా సాధ్యమనే 
భావిస్తాను. ఆర్యా, అందువల్ల, సభకు నివేదించిన అంశాల దృష్టా, నేను సవరణలను 
ఆమోదించలేనని చెప్పడానికి చింతిస్తున్నాను. 


7 


* యుద్దంలో గెలవాలని భారతీయ కార్మికులు 
ఎందుకు దృఢ నశ్చయులయ్యారు 


ఆకాశవాణి బొంబాయి కేంద్రం నుంచి డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ చేసిన ప్రసంగం. 

“ఇది కొత్త నాజీ వ్యవస్థపై జరుగుతున్న యుద్ధమే గనక అయితే, అది పాత వ్యవస్థ 
కోసం జరిగే యుద్ధం కాదని కార్మికులకు తెలుసు. ఇది పాత వ్యవస్థపైనా, నాజీ వ్యవస్థపైనా 
రెండింటిపైనా యుద్ధం. స్వేచ్చ, సమానత, సోదర భావం, కేవలం నినాదాలుగా మిగిలి 
పోకుండా జీవిత వాస్తవాలు కాగల కొత్త వ్యవస్థ ఏర్పాటు కావటమే ఈ యుద్దానికి నష్ట 
పరిహారవుని కార్మికులకు తెలుసు” అని భారత ప్రభుత్వ కార్మికసభ్యుడు గౌరవనీయ 
డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ యుద్ధం గెలవాలని భారతీయ కార్మికులు ఎందుకు ధృఢనిశ్చయుల 
య్యారు అనే అంశంపై ఇటీవల ఆకాశవాణి బొంబాయి కేంద్రం నుంచి చేసిన ప్రసంగంలో 
పేర్కొన్నారు. 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రసంగం పూర్తి పాఠం ఇది : 


కార్మికులతో సంబంధం ఉన్నవారు, ఆసక్తిగల వారి ప్రసంగాల పరంపరను ఆకాశవాణి 
ఏర్పాటు చేసింది. ఈ రాత్రి నేను చేస్తున్న ప్రసంగం ఈ పరంపరలో మొదటిది. నా ప్రసంగ 
విషయం సాధారణమైనది. ఈ పరంపరకు ఇది ఉపోద్దాతంగా ఉపయోగపడుతుంది. 
ఈ ప్రసంగానికి నేను ఎన్నుకొన్న శీర్షిక యుద్దాన్ని గెలవాలని భారతీయ కార్మికులు ఎందుకు 
ధృఢ నిశ్చయులయ్యారు. అందరి దృష్టిని ఆకట్టుకునే ఒక వాస్తవం ఉంది. ఇది యుద్ధం 
పట్ల భారతీయ కార్మికుల వైఖరికి సంబంధించినది. భారతదేశంలో అకస్మాత్తుగా పెల్లుబికిన 
సహాయ నిరాకరణ ఉద్యమపు యుద్ధ వ్యతిరేక ప్రయత్నాల మధ్య కార్మికులు యుధ్ధం 


శ ఇండియన్‌ ఇన్ఫర్మేమన్స్‌ ఊరవరి 1, 1943. వులు 16-19 


యుద్ధంలో గెలవాలని ..... కార్మికులు ఎందుకు దృఢ నిశ్చృయులయ్యారు 39 


కొనసాగింపునకు చురుకుగా సహకరించటం భారతదేశంలో మనం చూస్తున్నాం. ఇందులో 
వివాదం లేదు. కార్మికులను నిరుత్సాహపరిచే యత్నాలు చాలా జరుగుతున్నప్పటికీ, వారు ధృ 
ఢ నిశ్చయంతో పాటు పడుతున్నారు. 


కార్మికులు ఏమి కోరుకుంటున్నారు 


యుద్భకాలంలో కార్మికులు చాలా ప్రయోజనాలు పొందారు. వంరిన్ని 
పొందుతారనడంలో సందేహం లేదు. ఇటీవల నేను వ్యాఖ్యానించినట్టు, కార్మికులకు, చట్టాల 
ద్వారా భద్రత లభించింది. భద్రత, రక్షణ, శ్రద్య, హక్కు లభించాయి. కార్మికుల 
ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం యజమానులతో సంక్షేమ చర్యలను అమలు చేయిస్తున్నది. 
కార్మికులు యొుడ్భ కృషిని త్వరితం చేసేందుకు కృతనిశ్చయుంతో సాయిశక్తులా 
పాటుపడుతున్నారంటి, ఈ తక్షణ ప్రయోజనాలకు ప్రలోభపడికాదు. ఈ ధృఢ నిశ్చయం 
పునాదిలో ఇతర బలమైనకారణాలు ఉన్నాయి. పనిలో మంచి స్థితిగతులును సాధించినంత 
మాత్రాన కార్మికులు సంతృప్తి పాందరు.జీవితంలో మంచి స్థితిగతులు ఉండాలని కార్మికులు 
కోరుకుంటారు. జీవితంలో వుంచి స్థితిగతులు అంటే కార్మికుల అర్థం ఏమిటో నేను 
వివరిస్తాను. 


స్వేచ్చ, సమానత, సౌభ్రాత్రత 


కార్మికులు స్వేచ్చను కోరతారు. బహుశా ఇందులో కొత్తేమీ లేదు. స్వేచ్చపై కార్మికుల 
దృక్పథం అనేది కొత్త. కేవలం అవరోధాలు లేకపోవడం అనే విరుద్ధ దృక్పథమే కార్మికుల 
స్వేచ్చా దృక్పథం కాదు. లేదా స్వేచ్చపై కార్మిక దృక్పథం కేవలం ప్రజల వోటు హక్కును 
గుర్తించడానికి పరిమితం కాదు. స్వేచ్చపై కార్మిక దృక్పథం గుణయుక్తమైనది. ఆ ఆలోచనలో 
ప్రజల చేత ప్రభుత్వం ఇమిడి ఉంది. కార్మికుల అభిప్రాయం ప్రకారం ప్రజల చేత ప్రభుత్వం 
అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని అర్థం కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే 
ప్రజలు తమ యజమానులకు వోటు వేసి పరిపాలన వారికి అప్పగించే తరహా ప్రభుత్వం. 
ఇలాంటి ప్రభుత్వ విధానం ప్రజలచేత ప్రభుత్వం అనటాన్ని అవహేళన చేయటమే అని 
కార్మికుల అభిప్రాయం. ప్రజల చేత ఏర్పడే ప్రభుత్వం నావువూత్రంగానే కాకుండా 
వాస్తవికంగాను ఉండాలనీ, అలాంటి ప్రభుత్వం కావాలనీ కార్మికులు కోరుకుంటున్నారు. 
రెండవది, కార్మికుల స్వచ్చ దృక్పథంలో సమాన అవకాశాల హక్కు, ప్రతివ్యక్తికి అవసరాల 
మేరకు అతని అభ్యున్నతికి వూర్తి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం విధి అనే భావమూ 


ఉన్నాయి. 


తా మ మం టం కతత. యుల వ యముడు. నల ద 


40 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కార్మికులు సమానతను కోరుతున్నారు. కార్మికుల సమానతకు అరం ఏమిటంటే, 
చట్టాలు, సివిల్‌ సర్వీసులు, సైన్యం, పన్నుల వ్యవస్థ, వాణిజ్యం, పరిశ్రమలలో ఉండే ప్రత్యేక 
సౌకర్యాలు రద్దు కావాలని, వాస్తవం చెప్పాలంటే, అసమానతకు దారితీసే అన్ని విధానాలు 
రద్వుకావారలి. 


కార్మికులు సోదరభావం కోరుతున్నారు. సోదర భావం అంటే, భూమిపై శాంతి, 
మానవుని పట్ల సహృదయత అనే ఆదర్శ సూత్రంతో అన్ని వర్గాలను జాతులను ఏకం చేసే 
మానవ సోదర భావం అంతటా వ్యాప్తి చెందాలి. 


నాజీ కొత్త క్రమం 


ఇవి కార్మికుల ఆదర్శాలు. ఇదొక కొత్త క్రమం. దీనిస్థాపన మాత్రమే మానవాళిని 
విధ్వంసం నుంచి రక్షించగలదు. మిత్రదేశాలు యుద్ధంలో ఓడిపోతే ఈ కొత్త క్రమాన్ని ఎలా 
ఏర్పాటు చేయాలి? అదొక గొప్ప ప్రశ్న. ఇంతటి కీలకవైన ప్రశ్నను వదలివేయడం 
విస్మరించడం ప్రాణాంతకమని కార్మికులకు తెలుసు. సోమరిగా కూర్చుంటే పోరాటాన్ని 
నిరాకరిస్తే, కొత్త క్రమాన్ని స్థాపించగలమా; మిత్రదేశాల విజయమే, క్రమబద్ధమైన కొత్త వ్యవస్థ 
అవతరణకు ఏకైక ఆశాభావమని కార్మికులు నమ్ముతున్నారు. మిత్రదేశాలు విఫలమైతే మరో 
క్రమం వచ్చి తీరుతుంది. అయితే, అది నాజీవ్యవస్థ తప్ప వేరే కాదు. ఆ వ్యవస్థ శాశ్వత్ర 
సిద్ధాంతంగా స్వేచ్చను అణచివేసేదీ, సమానతను నిరాకరించేదీ, సోదర భావాన్ని 
తుడిచిపెట్టిదీ కాగలదు. 


అంటే ఇదొక్కటే మొత్తం నాజీ వ్యవస్థ కాదు. ఇది నాజీ వ్యవస్థలోని అంతర్భాగం, క 
వ్యవస్థ నిర్బంధంగా విధించే ప్రమాదాల గురించి భారతీయుడు, అతనిది ఏమతమైనా, ఏ 
కులవ్వెనా, ఏ రాజకీయ నమ్ముకవ్వునా గాని ఆసక్తితో యోచించాలి. జాతి సూక్తులను 
ప్రవచించడం ఇందులో అత్యంత ముఖ్యమైనది. ఇది నాజీ వ్యవస్థ ముఖ్యసూక్త. జర్మనీ జ్రాత్రి 
పరమోన్నత మానవజాతి అని నాజీలు పరిగణిస్తారు. ఇతర తెల్లజాతీయులను జర్మనీ జ్లాత్రిక్రి 
దిగువన చేర్చడం వారికి ఆనందం. వారు గోధుమ వర్ణ జాతీయులు, భారతీయులను కూడా 
ఈ వర్గంలో చేర్చారు. వారికి ఆ అంతస్తులో దిగువ స్థానం ఇచ్చారు. ఇది అవమానించడమే. 
తెల్లజాతి వారికి గోధుమ వర్ణపు జాతీయులు బానిసలు అని నాజీలు ప్రకటించారు. వారికి 
విద్య అవసరం లేదు. రాజకీయంగా గాని, ఆర్థికంగా గాని ఎలాంటి స్వేచ్చ ఉండరాదు. 


ప్రత్యక్ష ప్రమాదం 


బ్రిటన్‌ ప్రభుత్వం భారతీయులకు విద్యావ కాశాలను, రాజకీయ స్వేచ్చనం 


యుద్ధంలో గెలవాలని ..... కార్మికులు ఎందుకు దృఢ నిశ్చయులయ్యారు 41 


కల్పించడాన్ని హిట్లర్‌ తన మీన్‌ కాంఫ్‌లో ఆగ్రహంతో నిరసించడం అందరకూ తెలిసిన 
విషయమే. నాజీ వ్యవస్థ సిద్దాంతం భారతీయుల స్వేచ్చా స్వాతంత్రాలకు ప్రమాదకరం అన్నది 
స్పష్టంగా తెలుస్తున్న విషయమే. నాజీ విధానంపై పోరాడేందుకు భారతీయులు ఎందుకు 
ముందుకు రావాలనేందుకు ఇది బలమైన కారణమనేది వాస్తవం. కార్మికుల దృష్టిలో ఉన్న 
కొత్త వ్యవస్థను నాజీ విధానంలో పోల్చిచూసే వారెవరైనా గాని మిత్రదేశాల తరఫున 
పోరాడాలని నాజీ వాదాన్ని ఓడించి నాశనం చేయాలనీ కార్మికులు తీసుకున్న దృఢ వైఖరి 
వివేచనాపరులైన వారు తీసుకునే ఏకైక వైఖరి అనీ అంగీకరిస్తారనడంలో సందేహం లేదు. 
అయితే, ఈ అభిప్రాయాన్ని నిరాకరించేవారూ ఉంటారు. నాజీల విజయాన్ని గాని, కొత్త 
నాజీ వ్యవస్థ రావడాన్ని గాని అభ్యంతరంగా పరిగణించబోమనే వారూ కొందరు ఉంటారు. 
అదృష్టవశాత్తు, దేశంలో ఇలాంటివారు ఎక్కువగా లేరు. ఇలాంటి అభిబ్రాయం ఉన్నవారు 
విషయాన్ని లోతుగా పరిశీలించే స్వభావులు కారు. వారిని ఎవరూ గంభీరులుగా పరిగణించరు. 
వారు కఠిన చిత్తులైన రాజకీయ వేత్తలు. వారిమాట చెల్లుబాటు అయితే తప్ప వారు 
సంతృప్తి చెందలేరు. ఇస్తే అంతా తమకే ఇవ్వాలి లేకపోతే అసలు ఏమీ ఎవరికీ వద్దు అనేది 
వారి సూక్తి. అన్ని యుద్దాలూ తప్పే అని వాదించే శాంతిప్రియులూ ఉన్నారు. ఎంతో 
మానవశ్రమతో ప్రజలు నిర్మించుకొన్న మానవ నాగరికతను విధ్వంసం చేసి వికలం చేసినవి 
యుద్దాలే అనీ ప్రపంచంలోని కష్టాలకు ఇవే ఎక్కువ కారణమనీ వారు వాదిస్తారు. ఇది 
నిజం. ఇవన్నీ ఉన్నప్పటికీ, కార్మికులు శాంతిని జీవన సూత్రంగా అంగీకరించారు. దాడి 
జరిగినప్పుడు పోరాడడానికి నిరాకరించినంత మాత్రాన యుద్దాలు ఆగివోవు. హింనాత్మక 
బలగాలకు లొంగిపోవడం వల్ల వచ్చే శాంతి, శాంతి కానే కాదు. ఒప్పుకోవటానికి సాధ్యం 
కాని ఈ చర్య ఆత్మహత్యా సదృశం. అలాంటి చర్య యోగ్యమైన మానవ జీవనానికి కావలసిన 
ఉదాత్తమైన వాటినన్నింటినీ, అవసరమైన వాటిని అన్నింటినీ, ఆటవిక, అరాచక శక్తులకు 
ధారపోయడమే అవుతుంది. 
లొంగుబాటు అనేది, యుద్దాల నిర్మూలనకు కార్మికులు అనుసరించే మార్గం కాదు. 

యుద్దాల నిర్మూలనలో కార్మికులకు రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి యుద్ధంలో 
విజయం సాధించడం. మరొకటి, న్యాయమైన శాంతి స్థాపన. కార్మికుల దృ లో ఈ 

రెండింటికీ సమాన ప్రాధాన్యం ఉంది. మానవుని రక్తదాహం వల్ల యుద్ధం జనించదనేది 

కార్మికుల అభిప్రాయం. విజేత తాము గెలుచుకున్న వారిపై తరచు విధించే క్షుద్రమైన 

శాంతిలో యుద్ధమూలం కనిపిస్తుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు విముఖంగా ఉంటూ 

పోరాటాన్ని నిరాకరించడం శాంతిప్రియుల కర్తవ్యర కారాదనేది కార్మికుల అభిప్రాయం. 

యుద్ధం జరుగుతున్నప్పుడు శాంతి షరతులు రూపొందిస్తున్నపుడు రెండు సందర్భాలను 


42 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


చురుకుగా, అప్రమత్తంగా ఉండడం శాంతిప్రియుల కర్తవ్యం అని కార్మికులు నమ్ముతారు. 
శాంతిప్రియులు సరైన సవుయంలో సరైనవి చేయడంలో విఫలవువుతారు. యుధ్ధం 
జరుగుతున్నప్పుడు శాంతి ప్రియులు యుద్దానికి వ్యతిరేకంగా చురుగ్గా ఉంటారు. యుద్ధం 
ముగిసి, శాంతిస్థాపన జరుగుతున్నపుడు వారు మందకొడిగా ముందటిదానికి భిన్నంగా 
ఉంటారు. ఆ విధంగా శాంతిప్రియులు యుద్దాన్ని, శాంతినీ రెండింటినీ కోల్పోతారు. ఈ 
యుద్ధంలో పోరాడాలని కార్మికులు ప్రతిపాదిస్తున్నారంటే యుద్ధ నివారణ మార్గం శాంతంగా 
ఉండడం కాదని కార్మికులు భావించడమే. 


(ఖం విప్లవం 


విజయం తర్వాత కొత్త వ్యవస్థ వస్తుందనే పూచీ లేదనే నిరాశావాదులు ఉన్నారు. ఈ 
నిరాశావాదానికి అవకాశం లేకపోలేదు. కార్మికుల ఆదర్శప్రాయమైన కొత్త వ్యవస్థ వేళ్ళు ఫ్రెంచి 
విప్లవంలో ఉన్నాయి. స్వయం పరిపాలనా సూత్రం, స్వయం నిర్ణయ సూత్రం అనే రెండు 
సూత్రాలను ఫ్రెంచి విప్లవం లేవనెత్తింది. నియంతలు, నిరంకుశులు, కులీన సంపన్న వర్గాలు 
కానివారు తమను పాలించాలనే ప్రజల కోరికను స్వయం పరిపాలన అనే మొదటి సూత్రం 
వ్యక్తం చేసింది, అదే ప్రజాస్వామ్యం. 


విదేశీ నిర్బంధం లేకుండా, ఉమ్మడి ఆశయాలు, ఉమ్మడి ప్రయోజనాలతో ఏకమయ్యే 
పజల నిర్ణయాధికార వాంఛను స్వయం నిర్ణయం అనే రెండవ సూత్రం వ్యక్తం చేసింది. దాని 
రాజకీయ ప్రతిపత్తి ఏమిటంటే - స్వాతంత్ర్యం పరస్పరాశ్రయత. లేదా ప్రపంచంలోని ఇతర 
ప్రజలతో ఐక్యత. ఇది జాతీయ వాదం. ఈ సూత్రాలు ఫలవంతం కావాలనే దానిత్రో 
మానవాళి శక్తి కేంద్రీకృతవంయింది. దురదృష్టవశాత్తు, దాదాపు 140 సంవత్సరాలు 
గడిచిపోయినా ఈ సూత్రాలు వేళ్లూనుకొనలే కపోయాయి. పాత వ్యవస్థ దాదాపుగా 
పూర్వాంలాగానే లేదా ఈ రెండు సూత్రాలకూ కొన్ని కపటవైన రాయితీలు ఇస్తూ 
కొనసాగుతున్నది. ప్రపంచంలో ఏ కొద్ది దేశాలలోనో తప్ప, స్వయం పరిపాలనగాని, స్వయం 
నిర్ణయంగాని లేవు. ఇదంతా నిజం. కాని ఇదంతా కార్మికులు తీసుకున్న వైఖరికి అంటే, 
నాజీ వాద దళాలఫై విజయం సాధిస్తేనే, కొత్త వ్యవస్థ ఏర్పడుతుందనే మౌలిక నియమానికి 
వ్యతిరే కంగా జరుగుతున్న వాదన కాదు. దీని అంతటికీ అర్థం ఏమిటంటే, కార్మికులు 
వంరింత నిఘా వేసి ఉంచాలి అని. నాజీలపై విజయం సాధించడంతోనే యుద్దాన్ని 


ముగించరాదు. పాత వ్యవస్థ ఎక్కడ ఉన్నా దానిపై విజయం సాధించకపోతే శాంతి 
ఉండదు. 


యుద్ధంలో గెలవాలని ..... కార్మికులు ఎందుకు దృఢ నిశ్చయులయ్యారు 43 


కార్మికులు - జాతీయవాదం 


శ్రామికవర్గానికి తీవ్ర ప్రత్యర్థులు బహుశా జాతీయ వాదులు. భారత జాతీయ 
వాదానికి హానికరమైనదీ, అసంబద్ధమైనదీ అయిన వైఖరిని కార్మికులు అవలంబిస్తున్నారని 
వారు ఆరోపిస్తున్నారు. భారతదేశ స్వాతంత్ర్యానికి ఎలాంటి హామీలు పాందకుండానే ఈ 
యుద్ధం కోసం పోరాడేందుకు కార్మికులు అంగీకరించారనేది వారి రెండవ అభ్యంతరం. ఇవి 
తరచు వేసే ప్రశ్నలూ, తీవ్ర చర్చనీయాంశాలూను. వారి గురించి కార్మికులు ఎమి 
ఆలోచిస్తున్నారనే విషయాన్ని చెప్పవలసిన అవసరం ఉన్నది. 


జాతీయవాదంపై కార్మికుల వైఖరి సుస్పష్టం. జాతీయవాదాన్ని పూజావస్తువుగా 
చేసుకొనేందుకు కార్మికులు సిద్ధంగా లేరు. జాతీయ వాదానికి అర్థం - గతించిన పురాతన 
కాలాన్ని పూజించటవలూ, మూలంలోనూ, రంగులోనూ స్థానికవయూ, సాంతమూ కాని 
అన్నింటినీ త్యజించటవలూ అనుకొంటే, కార్మికులు దానిని తవం సంప్రదాయంగా 
అంగీకరించలేరు. మృతుల సజీవ విశ్వాసం - సజీవుల మృత విశ్వాసం కావడాన్ని కార్మికులు 
అనుమతించలేరు. నిరంతరం విస్తతమవుతున్న మానవశక్తిని, -వర్తమానంలో పనికిరానిదీ 
భవిష్యత్తుకు ఆశాజనకం కానిదీ అయిన గతం రోజు రోజుకూ విస్తరిస్తున్న మానవస్సూర్తి 
యుక్కగొంతు నులమడాన్ని కార్మికులు అనుమతించలేరు. వారు దానిని స్థానిక ప్రత్యేకతా 
వాదం అనె బిగుతైన దుస్తులలో ఇరికించేందుకు అనుమతించరు. సంఘం మరమ్మత్తుకు, 
పరివర్తనకు, సృజనాత్మకతకు ఉపయోగించే దేనినైనా ఎరువు తెచ్చుకొనేలా, సదా సిద్ధపడెలా 
ప్రజా జీవితాన్ని పునరుద్ధరించేందుకు కార్మికులు నిర్విరామంగా నడుం బిగించాలి. జీవన 
పునర్నిర్మాణానిక్తీ, పునరాకృతికీ జాతీయవాదం అడ్డంకి అయితే, అలాంటప్పుడు కార్మికులు 
ఆ జాతీయ వాదాన్ని తిరస్కరించాలి. 


కార్మికుల వుతం అంతర్జాతీయతావాదం. కార్మికులకు జాతీయవాదంపై ఆసక్తీ 
ఎందుకంటే, ప్రజాస్వామ్య చక్రాలు- అంటే ప్రాతినిధ్య పార్లమెంటులు, బాధ్యాతాయుత 
కార్యనిర్వాహక శాఖ, రాజ్యాంగ సంప్రదాయాలు వంటివి - జాతీయ భావాలతో సమైక్యమైన 
సమాజంలో బాగా నడుస్తాయని భావించడం వల్లనే. జాతీయవాదం కార్మికులకు ఒక 
లక్ష్యసాధన మార్గం మాత్రమే. జీవన సూత్రాలలో అత్యంత ముఖ్యమైనవని తాము భావించే 
వాటిని త్యాగం చేసేందుకు కార్మికులు అంగీకరించాలనేది దాని లక్ష్యం కానేరదు. 


స్వాతంత్ర్యం - ఒక తప్పుడు దృక్పథం 


స్వాతంత్ర్యం విషయానికి వస్తే,కార్మికులు దాని ప్రాముఖ్యాన్ని పూర్తిగా గుర్తించారు. 


44 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అయితే, స్వాతంత్ర్యం విషయంలో తప్పుడు దృక్పథం ఉన్నదనీ దాని ప్రాముఖ్యం విషయంలో 
దురవగాహన ఏర్పడి ఉన్నదనీ కార్మికులు భావిస్తున్నారు. సిద్ధాంతేతరంగా చెప్పాలంటే, ఒక 
జాతి స్వాతంత్ర్యం ఏదైనా ప్రత్యేక తరహా ప్రభుత్వంతోగాని, సామాజిక సంస్థతోగాని ముడిపడి 
ఉండదు. బాహ్యస్వాతంత్ర్యం అంతర్గత బానిసత్వంతో చక్కగా సహజీవనం చేస్తుంది. 
స్వాతంత్ర్యం అంటే ఒక జాతి బయటివారి నిర్దేశానికి తావులేకుండా స్వేచ్చగా తన తరహా 
ప్రభుత్వాన్ని, తన సామాజిక వ్యవస్థను నిర్ణయించుకోవడం వినా వేరే కాదు. స్వాతంత్ర్యం 
విలువ - అది నిర్మించుకొనే ప్రభుత్వం ప్రభుత్వ తరహా, సామాజిక తరహాలపై ఆధారపడి 
ఉంటుంది. ప్రభుత్వ తరహా, సామాజిక వ్యవస్థ ఈనాడు ప్రపంచం పోరాడుతున్న వాటికి 
వ్యతిరేకమైనవే అయితే, స్వాతంత్ర్యానికి అంత విలువ ఉండదు. కొత్త భారతదేశానికి 
అధికతర ప్రాముఖ్యం. క్విట్‌ ఇండియాకు తక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం అవసరమని 
కార్మికులు భావిస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం అభ్యర్థన కంటే, కొత్త వ్యవస్థతో కూడిన కొత్త 
భారతదేశం కోసం చేసే అభ్యర్థన ఘనంగా ఉండితీరుతుంది. నిజానికి, కొత్త భారతదేశంలో 
కొత్త వ్యవస్థ భావన - స్వాతంత్ర్యాన్ని గెలుచుకోవాలనే ధృఢ నిశ్చయోన్ని వురింత 
బలవత్తరం చేస్తుంది. అలాంటి దృకథం - స్వాతంత్ర్యం ఎందుకు, స్వాతంత్ర్యం ఎవరికోసం, 
వంటి అనేక ఇబ్బందికరమైన ప్రశ్నలు తలెత్తకుండా కచ్చితంగా నిలిపివేయగలిగేదే. 


రెండవది - యుద్ధ యత్నాలకు వుద్దతు ఇవ్వాలంటే స్వాతంత్ర్యానికి తక్షణం 
వాస్తవరూపం ఇవ్వాలనే ముందు పగ్రతును అర్థం చేసుకోవడం, కార్మికులకు కష్టసాధ్యం. ఈ 
షరతు కొంతమంది ప్రజల యుద్ధ యత్నాల వైఖరిలో ఆకస్మిక పరిణామం కలిగిస్తుంది. 
భారతదేశ స్వాతంత్ర్యం హక్కునం దోచంకొనెందంకు హఠాత్తుగా ఎద్దెనా కుటు 
జరిగిందనుకొంటే అది సమర్థనీయం కాని అలాంటి ఏదైనా కుట్రకు నాక్ష్యం లేదు, ఒకన్రే్య 
అలాంటి కుట ఏదైనా ఉన్నా కుట్రదారులు ఎవరైనా గాని, అది సఫలం కాదు, ప్రజకు 
సమైక్యంగా ఉమ్మడి శక్తితోగట్టిగా కోరితే, భారతదేశ స్వాతంత్ర్యం హక్కును ఎవర్రూ 
కాదనలేరనేది కార్మికుల అభిప్రాయం. భారతదేశ స్వాతంత్ర్యం తులాభారంలో ఉందనుక్రొంట్ర, 
భారతీయుల అనైక్యతే దానికి కారణం. భారతదేశ స్వాతంత్ర్యానికి శత్రువులు వేరే ్వద్రో 
కాదు భారతీయులే. 


కార్మికులు = యుదం౦ 
(బో 


యుద్ధంలో ఏమున్నదో పూర్తిగా గ్రహించిన తర్వాతనే, ఈ యుద్ధం పట్ల కార్మికుల 
వైఖరి రూపుదిద్దుకొన్నది. ఈ ప్రపంచం నుంచి యుద్దాన్ని నిషెధించాలంటే యుద్దాన్నీ, 
శాంతినీ గెలిచి తీరాలని కార్మికులకు తెలుసు. నాజీలను ఓడించడం, కొత్త నాజీ వ్యవస్థ 


యుద్ధంలో గెలవాలని ..... కార్మికులు ఎందుకు దృఢ నిశ్చయులయ్యారు 45 


అవకాశాలను నాశనం చేయడంతోనే సరిపోదనీ, ఇది పాత వ్యవస్థ కోసం యుద్ధం కాదనీ 
కార్మికులకు తెలుసు. ఇది పాత వ్యవస్థ, నాజీ వ్యవస్థ - రెండింటిపైనా యుద్దం. స్వేచ్చ, 
సమానత, సోదరభావం, కేవలం నినాదాలుగా మిగిలిపోకుండా, జీవిత వాస్తవాలుగా మారే 
కొత్తవ్యవస్థను రూపొందించడమే ఈయుద్ధం విలువకు పరిహారం అనీ కార్మికులకు తెలుసు. 
ఈ కొత్త వ్యవస్థ వాస్తవికం కావాలనే ఆశ ఎలా నెరవేరుతుందనేది అన్ని ప్రశ్నలలో కెల్లా 


తలమానికమైన ప్రశ్న. ఈ ప్రశ్నపై కార్మికులకు దృఢాభిప్రాయమే ఉంది. ఈ ఆశయాలన్నీ 


వాస్తవరూపం ధరించాలంటే, ఒక మౌలిక మైన షరతు ఉండాలని కార్మికులు పట్టుబడతారు 
- అదే యుద్ధంలో విజయం సాధించకపోతే, భారతదేశానికి స్వయం పరిపాలనా, స్వయం 
నిర్ణయమూ ఉండవు. యుద్ధంలో గెలవకపోతే, స్వాతంత్ర్యం - వ్యర్థమైన నిస్సారమైన ముచ్చటే 
అవుతుంది. ఈ కారణంతోనే, యుద్ధం గెలవాలని కార్మికులు దృఢ నిశ్చయులయ్యారు. 
ప్రస్తుత యుద్ధపు రెండు లక్షణాలు 

మేలు చేసే వనరులు ఈ యుద్ధంలో సమృద్ధిగా ఉన్నాయి. కొత్త వ్యవస్థ జననాన్ని 
ఇది వాగ్దానం చేస్తున్నది. ఇతరయుద్దాల కంటే ఈ యుధ్ధం భిన్నమైనదని కార్మికులు 
గమనించారు. అందుకు రెండు లక్షణాలు ఉన్నాయి. మొదటిది - మునుపటి యుద్దాల 
మాదిరిగా, ప్రపంచపు ఎల్లలను విభజించుకొనేందుకు అత్యంత శక్తివంతమైన దేశాలు తమలో 
తాము జరుపుతున్న యుద్ధం కాదిది. ప్రపంచ ఎల్లలను విభజించటం ఈ యుద్దానికి ఎకైక 
కారణం కాదు. మానవ మనుగడను శాసించే ప్రభుత్వ రూపాలు, వ్యవస్థకు సంబంధించిన 
సిద్ధాంతాల ఘర్హణే ఈ యుద్ధం. రెండవది - ఇది మొత్తానికి ఇతర యుద్ధాల మాదిరిగా, 
కేవలం యుద్ధం కాదు, కేవలం శత్రువును ఓడించి, అతని రాజధానికి కవాతు చేసి, శాంతిని 
నిర్దేశించడం, ఈ యుద్ధం లక్ష్యం కాదు. ఈ యుద్ధం యుద్ధమే కాకుండా, ఒక విప్లవం 
కూడా, సంఘటిత జీవిత పరిస్థితులలో ప్రాథమిక మార్పులను సామాజిక పునర్నిర్మాణాన్ని 
అభిలపిస్తున్న విప్లవం ఇది. అంటే ఇది ప్రజా యుద్ధం. కాకుంటే దీనిని ప్రజా యుద్ధంగా చేసి 
తీరాలి, 


ఈ వాస్తవాల దృష్ట్యా, ఈ యుద్ధం, దాని ఫలితాలు పట్ల కార్మికులు ఉదాసీనంగా 
ఉండలేరు. కొత్త వ్యవస్థ స్థాపనకు లోగడ జరిగిన కృషి పదే పదే ఎలా వమ్మయిందో కార్మికులకు 
తెలుసు. దానికి కారణం ప్రజాస్వామ్యం. ఖస్తిత్వంలోకి వచ్చిన తర్వాత అది కాస్తా టోరీల 
చేతులలోకి వెళ్ళిపోయింది. భవిష్యత్తులో ఈ తప్పు మళ్ళీ జరగకుండా ప్రపంచ ప్రజలు జాగ్రత్త 
పడాలంటే, ఈ యుద్ధ విజయానికి పోరాడాలన్మీ కొత్త వ్యవస్థ ఏర్పాటు కావాలని, అప్పుడే 
ప్రపంచంలో ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందనీ కార్మికులు విశ్వసిస్తున్నారు. 


46 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


సరైన నాయకత్వం 


ఈ దేశానికి నాయకత్వం కావాలి. ఈ నాయకత్వాన్ని ఎవరు సమకూరుస్తారు 
అనేది ప్రశ్న. దేశానికి అవసరమైన నాయకత్వాన్ని ఇవ్వగల సత్తా కార్మికులకే ఉన్నదని 
చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. సరైన నాయకత్వానికి ఆదర్శవాదం, స్వేచ్చాయుత ఆలోచన 
వంటివి ఇక్కడ అవసరం. సంపన్న వర్గాలకు స్వేచ్చాయుత ఆలోచన లేక పోయినా, 
ఆదర్శవాదం సాధ్యమే. ఆదర్శవాదం, స్వేచ్చాయుత ఆలోచన - రెండూ కార్మికులకు సాధ్యమే. 
మధ్యతరగతి వారికి ఆదర్శవాదం గాని, స్వేచ్చాయుత ఆలోచనగాని సాధ్యం కావు. ఆదర్శాన్ని 
ఆహ్వానించి, పెంచి పోషించేందుకు అవసరమైన స్వేచ్చ సంపన్న వర్గాల మాదిరిగా మధ్యతరగతి 
వారికి ఉండదు. కార్మిక వర్గాల మనుగడకు ఆశాభావమైన కొత్త వ్యవస్థ ఆర్తి వారికి ఉండదు. 
అందువల్ల భారతీయుల వంతుగా తెచ్చుకోవలసిన రాజకీయ లక్ష్యసాధన కోసం గత 
వివేచనాత్మక, సురక్షిత మార్గాలను తిరిగి తెచ్చుకోవ డంలో కార్మికుల పాత 
గురుతరమవుతుంది. భారతదేశానికి కార్మికులు నాయకత్వం వహించారు. భారతీయులు 
పోరాటానికి దిగాలి. సమైక్యంగా ఉండాలి. స్వాతంత్ర్యం, కొత్త సామాజిక వ్యవస్థ విజయ 
ఫలాలు అవుతాయి. అలాంటి విజయానికి అందరూ పోరాడాలి. అప్పుడు విజయ ఫలాలు 
అందరి పెత్రార్జితం అవుతాయి. ఆ పిత్రార్దితాన్ని పంచుకొనే సమైక్య భారతదేశ హక్కులను 
ఎవరూ కాదనలేరు. 


8 
* కాగితం ౧యంత్రణ ఉత్తరువు 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : 

ఈ దేశంలో కాగితం పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను సభకు సమర్పించేందుకై 
ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేందుకు వీలుగా, గౌరవనీయ శ్రీ బజోరియా ఈ వాయిదా 
తీర్మానాన్ని ప్రవేశపెట్టడం నిజంగా నాకెంతో హర్షదాయకం. ఆర్యా, ఈ సభలో చేసిన కొన్ని 
ప్రసంగాలలో ప్రభుత్వంపై చాలా. పరుపవ్రైన వ్యాఖ్యాలుచే శారు. ప్రభుత్వం నిర్లక్ష [౦0తో 
న్వార్ధపూరితంగా, కఠిన చిత్తంతో వ్యవ హరిస్తున్నదనీ, దేశంలోని విద్యాసంస్థలను 
పట్టించుకోవడం లేదనీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఈ ఉత్తర్వునుజారీ 
చేసేందుకు దారితీసిన కారణాలనూ, వాస్తవాలనూ, తక్షణమూ భవిష్యత్తులోనూ ఈ పరిస్థితిని 
సరళం చేసేందుకు చేపట్టిన చర్యలనూ మాత్రం యధాతథంగా సభకు సమర్పిస్తానని 
ప్రతిపాదిస్తున్నాను. 

ఆర్యా, ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు స్వభావం పట్ల కొన్ని అపోహలు తలెత్తినట్టు 
అనిపిస్తున్న విషయాన్ని సభ దృష్టికి తెస్తూ, ఈ అంశాన్ని నేను ప్రారంభిస్తున్నాను. నిజానికి 
ఉత్పత్తి అయ్యే కాగితంలో 90శాతం ప్రభుత్వ అవసరాలకు సరిపోతుందనేది ప్రభుత్వం 
జారీచేసిన ఉత్తర్వుకు అర్థమని సభ్యులు ఒకరి తర్వాత ఒకరు లేచి సభలో చెబుతున్నారు. 
ఇది పూర్తిగా అపోహ అని నేను సభకు చెప్పదలచుకొన్నాను. కాగితం నియంత్రణ అధికారి 
జారీ చేసిన ఉత్తర్వు, అభ్యర్థన ఉత్తర్వుకాదు. పై పెచ్చు ఈ ఉత్తర్వు ప్రకారం కాగితం 
ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తి చేసే కాగితంలో 90 శాతాన్ని విధిగా ప్రభుత్వానికి 
అందచేయోలి. ఈ ఉత్తర్వును నేను స్తంభన ఉత్తర్వు (Freezing Order) అని 
పేర్కొంటాను. నేను చూపుతున్న తేడా నిజమైన తేడా అని సభకు చెప్పదలచుకొన్నాను. ఇది 


* లజస్థ ట్‌ అసెంబీ డిబేట్‌ (సెంట్రల్‌), నంవ్రుటం- 1, 1943 ఫీటై5రి 11, పులులు 128 - 131 


a 
48 డా॥ బాబాసాహెబ్‌ ఆంజేద 


గుర్తింపు లేని తేడా కాదు. ఎందుకంటే, కాగితం తయీరీదారులు, తపు ఉత్పత్తిలో 
పదిశాతాన్ని మించి ప్రజలకు అమ్మరాదని ఈ ఉత్తర్వు సూటిగా చెబుతున్నది. అంటే 
ప్రభుత్వానికి వారు 90శాతం కాగితాన్ని సరఫరా చెయాలని ఎక్కడా లేదు. ఇది అత్యంత 
మౌలికమైన, అత్యంత సిసలైన భేదమని సభ గమనించగోరుతాను. 

పండిత లక్ష్మీకాంత మైత్రా (ప్రెసిడెన్సీ డివిజన్‌ మహమ్మదీయేతరులు - గ్రామీణ 
ప్రాంతం) : ఈ తేడా ఫలితం ఏమిటి? 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రభుత్వం పది శాతాన్ని మించి నిడుదల 
చేయవచ్చు. 


బాపూర్‌ బైజ్‌నాథ్‌ బజోరియా : ఎలా ? 
డాక్టర్‌ పి. ఎన్‌. బెనర్జియా : ప్రభుత్వానికి జ్ఞానోదయం ఎప్పుడయింది. 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఇది యదాతధంగా అలానే ఉన్న ఉత్తర్వు. 
ఈ ఉత్తర్వుకు నేను భాష్యం చెప్పడం లేదు. ఈ ఉత్తర్వు స్వభావంలోని అంశాలను నేను 
వివరిస్తున్నాను. 

(అనేకమంది సభ్యులు మాట్లాడడంతో అంతరాయం కలిగింది) 

అధ్యక్షుడు (గౌరవనీయ డాక్టర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : ఆర్డర్‌, ఆర్డర్‌. 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : సభ గమనించాలని నేనుకోరుతున్న రెండవ 
విషయం ఏమిటంటే, ఈ ఉత్తర్వు కాగితం మిల్లులకు జారీ అయింది. ఈ వరకే 
గోదాములలో అధిక నిల్వలు వేసుకొన్న నిల్వదారులకు ఇది జారీ కాలేదు. రెండవది, ఈ 
ఉత్తర్వు జారీ కావడానికి ముందే, నిల్వదారులునిల్వచేసిన దాచిన కాగితం నుంచి ప్రజలు 
తమ అవసరాలను తీర్చుకొనేందుకు ఇంకా అవకాశం ఉంది. ఈ ఉత్తర్వుకు సంబంధించి 
నేను సభ దృష్టికి తేవాలనుకొన్న మూడవ విషయం ఇది. మిల్లులు పది శాతాన్ని మించి 
అమ్మేందుకు కాగితం నియంత్రణ అధికారి అనువుతించడం ఈ ఉత్తర్వు ద్వారా 
సాధ్యమవుతుంది. ఒకవేళ కాగితం నియంత్రణ అధికారి నవంబర్‌ 5 న జారీ అయిన ఈ 
ఉత్తర్వుతో సంబంధం లేకుండా, కాగితంలో పది శాతాన్ని మించి ప్రజా వినియోగానికి 
విడుదల చేయగలిగితే, ఎలాంటి నిషేధం ఉండదు, ఆటంకం ఉండదు, అడ్డంకి ఉండదు. 
అలా చేసే అవకాశం ఇంకా ఆయనకు ఉంది. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులో నిజంగా ఏమి 
ఉన్నదో, నేను సభకు వివరించాను, ఇక ప్రభుత్వం ఈ ఉత్తర్వును జారీ చేయడానికి నిర్బంధ 
పెట్టిన అత్యవసర పరిస్థితులను సభకు తెలియజెప్పాలనుకుంటున్నాను. 


కాగితం నియంత్రణ ఉత్తరువు 49 


క్లుప్తంగా వాస్తవాలు ఇవి : మొదటి ఆరు నెలలలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ 
కేంద్రం స్టేషనరీ కార్యాలయం సేర్కొన్న ప్రకారం మన కాగితం గిరాకీ 34 వేల టన్నుల కేంద్ర 
స్టేషనరీ కార్యాలయం తరఫున ప్రభుత్వానికి, మిల్లులు ఈ వరకే 16 వేల టన్నుల కాగితాన్ని 
బట్వాడా చేసినట్టు తేలింది. కాగితం మిల్లుల నుంచి 25,900 టన్నుల సరఫరా కై మనం 
కాంట్రాక్టు కుదుర్చుకొన్న విషయాన్ని సభ దృష్టిలో ఉంచుకోవాలి. సభ కాస్త లెక్కలు చూస్తే, 
మొదటి ఆరు నెలలకు మనం వేసిన లెక్కలను బట్టి మన కాంట్రాక్టు ప్రకారం మిల్లుల 
నుంచి 9 వేల టన్నులే అందుకుందని తేలుతుంది. ఇంకా ఆరునెలలు గడవాలి. అందువల్ల 
ప్రభుత్వం ఏమి చేసిందంటే గత ఆరు నెలలలో ఎదురైన పరిస్థితులను సవరించింది, 
ప్రభుత్వం చేసిన రెండవ పని ఏమిటంటే, కాగితం అభ్యర్థన పద్ధతిని ఏకీకృతం చేయడం. 
ఈ ఉత్తర్వు జారీ కావడానికి ముందు, ప్రభుత్వం తరఫున కాగితం గిరాకీని తీర్చేందుకు 
రెండు పద్ధతులు ఉండేవని ఈ సందర్భంగా సభకు తెలియచేస్తున్నాను. కేంద్ర స్టేషనరీ 
కార్యాలయ గిరాకీని తీర్చడం ఒక పద్ధతి. అంటే, కేంద్ర ప్రభుత్వం, బెంగాల్‌, ఒరిస్సా, అస్సాం, 
వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు, వుధ్య పరగణాల నుంచి వచ్చే గిరాకీని కేంద్ర స్టేపనరీ 
కార్యాలయం ద్వారా తీర్చడం. రెండవది - సాంకేతికంగా చెప్పాలంటే కేంద్ర స్టేషనరీ 
కార్యాలయానికి చెందని ఇతర గిరాకీలు తీర్చడం, అంటే, స్వతంత్రంగా కొన్ని పరగణాలు 
భారతీయ రాష్ట్రాలు, సెక్యూరిటీ ముద్రణాలయం, సరఫరాల శాఖ, ప్రభుత్వేతర రైల్వే శాఖ 
వంటి వాని తరఫున వచ్చే గిరాకీని తీర్చడం. కాగితం అభ్యర్థనకై స్వతంత్రంగా అనుసరించే 
ఈ రెండు పద్ధతుల వల్ల, మొత్తంగిరాకీని కబ్బతంగా అంచనా వేయడం ప్రభుత్వానికి బాగా 
కష్టమయింది. అందువల్ల తొలి చర్యగా రేండు గిరాకీ పద్ధతులనూ ఒకటిగా చేయవలసి 
వచ్చింది. ఇప్పుడు మొత్తం వ్యవహారఆ- కేంద్ర స్టేషనరీ కార్యాలయం చేతిలో కేంద్రీకృ 
తమయింది. 

నేను సభకు ముందే చెప్పినట్లు, అత్యధికంగా కాగితాన్ని వినియోగించడం, 
ఆచరణలో కాంట్రాక్టు మొత్తాన్ని మించి తీసుకోవడం వల్ల పరిస్థితి ఏదో ప్రమాదకరంగా 
పరిణమిస్తున్నట్టు తేలడంతో, మేము అంచనాలను సవరించాము. గిరాకీలను కేంద్రీకృతం 
చేశాము. అక్టోబర్‌ చివరి నాటికి పరిస్థితి ఈ కింద సూచించిన గణాంకాల ప్రకారం ఉంది: 

టన్నులు 

రానున్న ఆరు నెలలకు అంటే 1943 షః 

అక్టొబర్‌ నుంచి మార్చి వరకు కేంద్ర స్టేషనరీ 

కార్యాలయం గిరాకీగా నిర్ణయించినది. 32,000 

కేంద్ర స్టేషనరీ కార్యాలయేతర గిరాకీగా నిర్ణయించినది. 9,500 

వాటిని కలిపితే వచ్చే మొత్తం : 41500. 


50 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
లా 


ఆ ఏడాది మిల్లు ఉత్పత్తి ప్రాతిపదికన అక్షోబర్‌ -వూర్చిలో మిల్లులు త 5 25 
టన్నులు ఉత్పత్తి చేయవచ్చునని అంచనా. ఆ ఆరునెలల్లో మిల్లుల ఉత్పత్తిలో ప్రభుత్వ గిరా క్రీ 
41,500 టన్నులు, అంటే 87 శాతం అని తేలింది. అది సువరారుగా 9౦శాతం. ఆ 
కారణంతో ఆ ఉత్తర్వులో 90శాతాన్ని నిర్ణయించాల్సి వచ్చింది. ఈ ఉత్తర్వును నవంబర్‌లో 
ఎందుకు జారీ చేయవలసి వచ్చిందో సభ ఇప్పుడు అర్థం చేసుకొనగలదు. కాగితం ఉత్పత్తి 
పెంపుదలకు ప్రభుత్వం తీసుకొన్న చర్యలను సభకు వివరించతలచుకొన్నాను. 


కాగితం మిల్లులు తమ ఉత్పత్తిని పెంచుకొనేందుకై అదనపు యంత్రాల దిగుమతికి 
సహకరించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని సభ బహుశా గ్రహించే ఉంటుంది. నౌకల ద్వారా 
దిగుమతి ఎంత కష్టమో అందరికీ బాగా తెలిసిందే. ఈ విషయంలో ఏమైనా చెయాలను 
కొంటే, అది ప్రభుత్వ అధికారాలకు కడుదూరం. అందువల్ల, కాగితం ఉత్పత్తి పెంపుదలకు 
మనకు అందుబాటులో ఉన్న పద్దతులలో మనం చేయగలిగింది చేయాలి; ఉత్పత్తి పంపుదలకు 
ప్రయోజనకరమని చెప్పదగిన మూడు చర్యలను ప్రభుత్వం తీసుకున్నదనే విషయాన్ని సభ 
దృష్టికి తేవాలనుకుంటున్నాను. ప్రభుత్వం కాగితం ఉత్పత్తి అధికారిని నియుబుంచింది. 
కాగితం ఉత్పత్తిని పెంచే మార్గాలు, పద్ధతులను అన్వేషించడం ఆయన విధి.... 


ఒక గౌరవ సభ్యుడు : ఈ పెద్దమనిషి ఎవరు? 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : శ్రీ భార్గవ. రెండవదేమిటంటే అత్యవసరం 
కాని, విలాసరకపు కాగితంపై ప్రభుత్వం కోత పెట్టింది. సులభంగా ఉత్పత్తి చేయగల కొన్ని 
నాణ్యమైన రకాలను ప్రభుత్వ అవసరాలకు పరిమితం చేసింది. మూడవది, ప్రతి ప్రత్యేక 
మిల్లూ తనకున్న యంత్రాలు, సాధనాలతో ఎంత ఎక్కువ మేరకు ఉత్పత్తి చేయగలదనే 
విషయోన్ని ప్రభుత్వం ప్రతి మిల్లు నుంచి విడివిడిగా తెలుసుకొంటున్నది. ఉత్పత్తి 
పెంపుదలకు తీసుకొన్న చర్యల ఫలితంగా ప్రస్తుతానికి ఉత్పత్తి దాదాపు 12వేల టన్నుల 
పరగవచ్చని అంచనా. 


పరిస్థితిని కాస్త తేరిక చేసేందుకు ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. వివిధ శాఖల 
కాగితం గిరాకీ పై కోతలు, తీవ్ర కోతలు విధించింది. ఈ కోతలు, ఈ కింది విధంగా 
ఉన్నాయి - వాతో రాష్ట్ర అవసరాలలో తీవ్రంగా పదిశాతం కోత. దీనివల్ల 950 టన్నుల 
ఆదా అవుతాయి. రెండవది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంతవరకు, వివిధ శాఖలు 
కాగితం ఖర్చుకై సమర్పించిన బడ్జెట్‌ల అసలు అంచనాలను సవరించి, సాధ్యమైనంత కోతను 
విధించింది. అంచనాల సవరింపు వ్యవహారంలో ప్రభుత్వం ఏమిచేసిందనే విషయోన్ని 
వివరించేందుకు నేను సభకు ఈ కింది గణాంకాలను సమర్పించదలచుకొన్నాను. పౌరశాఖల 


కాగితం నియంత్రణ ఉత్తరువు వ] 


తొలి అంచనాలు 11,400 టన్నులు. ఆరునెలలలో దీనిని 4600 టన్నులకు తగ్గించింది. 
రక్షణ శాఖ తొలి అంచనాలు 15 వేల టన్నులు. దీనిని పదివేల టన్నులకు తగ్గించింది. 
సరఫరాల మండలి తూర్పు బృందం తొలి అంచనాలు 9,400 టన్నులు. దీనిని 7,900 
టన్నులకు తగ్గించింది. సరఫరాల శాఖ అవసరాలు 3,100 టన్నులు. దీనిని 4500 
టన్నులకు పెంచింది. అది పరిశ్రమలకు వాడే వాణిజ్య తరహా కాగితం. నేను ప్రస్తావించిన 
ఆయా శాఖల తొలి అంచనాలు మొత్తం 39,100 టన్నులు ఉంటుందని, సవరించిన 
అంచనాల ప్రకారం ఇది 27,600 టన్నులు అనీ సభ గమనించగలదు. నేను ఈ వరకే 
'ఘూచన ప్రాయంగా చెప్పినట్టు ప్రాదేశిక భారతీయ రాష్ట్రాల అవసరాలలో కోతలు పెట్టడం 
వల్ల 950 టన్నులు ఆదా అవుతాయని తెలుసుకోవడం సభకు హర్షదాయకం కాగలదు. 
విషాధ శాఖల అంచనాల సవరణ తర్వాత తేలినది 11,900 టన్నులు. అంటే మొత్తం మీద 
అడి 12,850 టన్నులు అవుతుంది. ఇప్పుడు, భారతదేశంలో జరిగే కాగితం వినియోగాన్ని 
బట్టి దీనిని పోల్చి చూడండి. దీనికి కచ్చితమైన గణాంకాలు లేవు. కచ్చితమైన గణాంకాలు 
తీయడం సాధ్యమూ కాదు. అయితే,భారతదేశంలో ఏటా దాదాపు లక్ష టన్నులు కాగితం 
ఎనియోగమవుతున్నట్టు ప్రభుత్వం చూసిన గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఆరు నెలలకు 
50 వేల టన్నులు. ముద్రణ నియంత్రణ అధికారి జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఇందులో 
పదిశాతం ఈ వరకే ప్రజలకు వదిలినట్లు సభకు గుర్తుండే ఉంటుంది. ఆ విధంగా అది 
ప్రజలకు 5 వెల టన్నులు ఇస్తుంది. దానికి ఇప్పుడు ఆదా చేసిన 12,850 టన్నులు కలిపితే, 
లేదా నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు కోతలవల్ల ఆదా చేసే దానిని చూస్తే, మొత్తం 
17,850 టన్నులు విడుదల చేయవచ్చు. అంటే శాంతి సమయంలో ప్రజలు వినియోగించేది 
దాదాపు 33 శాతం అని సభ గమనించగలదు. 


అధ్యక్షుడు (సర్‌ అబ్బుర్‌ రహీమ్‌) : గౌరవనీయ సభ్యుని సమయం ముగిసింది. ఇక 
అవకాశం లేదు. 


గౌరవనీయ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : తర్వాత, దుబారా నిరోధానికి మేము 
తీసుకున్న చర్యను వివరించబోతున్నాను. నా సమయం అయిపోయినందువల్ల నేను ఆ 
వివరాల్లోకి వెళ్ళదలచుకోలేదు. ఒకవేళ సభ కోరితే వాటిని పత్రికలకు పంపగలను. 


'గౌరవసభకు నేను చెప్పదలచుకొన్న తర్వాత విషయం ఏమిటంటే, రానున్న ఏడాదిలో 
మేమ్ము చేయనున్న ప్రతిపాదనల సంగతి. వచ్చే ఏడాదికి అంచనా దాదాపు 70 వేల టన్నులు. 
దానికి మేము ఏమి చేశామంటే, కాగితం అవసరమైన ప్రతిశాఖకు కోటాను నిర్ణయించాము. 
ఉదాహరణకు ప్రసార నియంత్రణ అధికారికి 260 టన్నులకు మించి దొరకదని చెప్పాము... 


52 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
ప్రతివాద ప్రచార సంచాలక కార్యాలయానికి కేవలం వంద టన్నులు; జాతీయ యుద్ధరంగానికి 
350 టన్నులు; ప్రజా సమాచారానికి 300 టన్నులు. సమయం ఉంటే, సభకు నేను ఇంకా 
చాలా విషయాలను నివేదించి ఉండేవాడను. మొత్తానికి నేను సభకు చెప్పదలచుకొన్నది 
ఏమిటంటే, ప్రభుత్వం మొండితనం వహించిందనడం సబబు కాదు. పొదుపునకు ఇంకా 
చాలా అవకాశం ఉన్నదనే దానిని నేను తోసిపుచ్చను. పొదుపు చేసేందుకు వివిధ సలహాలను 
ఇచ్చిన సభ్యులకు ఎంతో కృతజ్ఞుడను. నేను కచ్చితంగా, ఈ సలహాలను తగిన చర్యలకై 
పంపవలసిన వారికి పంపుతాను. ఈ విషయంలో ప్రభుత్వం తాను తీసుకోగలిగిన చర్యలను 
తీసుకొంటున్నదని గౌరవనీయ సభ్యులు సంతృప్తి చెందుతారని నేను ఆశిస్తున్నాను. 


9 
* కార్మికులకు చాలని కరువు భత్యం 
వుంజూరు ప్రకటన 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు): ఆర్యా, నేను సరిగా అర్థం 
చేసుకున్నానే అనుకొంటే, శ్రీ మెహతా ప్రతిపాదించిన తీర్మానం రెండు అంశాలను లేవనెత్తు 
తుంది. ఒక అంశం ఎమిటంటే, ప్రభుత్వం గతసారి కరువుభత్యాన్ని పెంచినప్పుడు కార్మిక 
సంఘాల ప్రతినిధులను సంప్రదించడంలో విఫలమయిందనేది. తీర్మానంలో లేవనెత్తిన రెండవ 
అంశం ఏమిటంటే, గత జనవరి 21న ప్రకటించిన కరువు భత్యాలు అల్పమనీ, సరిపోవని 
అనేది. ఆర్యా, ఈ తీర్మానాన్ని ముందుకు తెచ్చినందుకు శ్రీ మెహతాపై నాకు ఎంతో సాను 
భూతి ఉన్నది. అయితే ఈ తీర్మానానికి అపోహ ఆధారం అని చెప్పవలసి వస్తున్నందుకు 
నెను విచారిస్తున్నాను. 
ఆర్యా, భారత ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యాలు, అల్పమనీ సరిపోవనీ అనే 
మొదటి అంశాన్ని నేను చేపడతాను. ఆర్యా, భత్యాలు అల్పమనే దానికి సంబంధించి సభ 
ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం 
తీసుకోలేదు. అందువల్ల ఫిబ్రవరి 23 న జారీ అయిన ఉత్తర్వులో ప్రకటించిన గణాంకాలను 
సవరించడం, లేదా పెంచడం వీలుకాదని భావించనవసరం లేదు. 
పండిత లక్ష్మీకాంత మైత్రా (ప్రెసిడెన్సీ డివిజన్‌ మహ్మదీయేతరులు - గ్రామీణ 
ప్రాంతం) : ఇది తాత్కాలికమా? 
గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : కావచ్చును. ఈ గణాంకాలను చూస్తుంటే, 
సరిపడినరిత కరువు భత్యం మంజూరు కాలేదనేందుకు ఆస్కారం ఉంది. నేను ఇంతకు 
ముందే చెప్పినట్టు, ఇది ఇంకా ఖరారు కానేలేదు. పరిస్థితి ఇంకా రూపకల్పన దశలోనే ఉంది. 
కరువు భత్యానికి ఎలాంటి రూపం ఇవ్వాలి, నగదుగా ఇవ్వాలా, ఆహార పదార్థాల రూపేణా 


* లజిస్రే ట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రల్‌, 1943 ఫీలైవరి 12, వుటలు 197-99 


ద దన దలు. లా దద దానా... 
క - a లలా ఉననా ----- : 


54 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఇవ్వాలా, అనే విషయోలను ప్రభుత్వం ఇంకా పరిశీలించాల్సి ఉంది. కరువు భత్యాన్ని 
నిర్ణయించడానికి అనుసరించే ప్రత్యేక పద్ధతిని రూపొందించే ముందే ఈ వ్యవహారాలన్నింటినీ 
ఒక కొలిక్కితేవాలి. అందువల్ల, ఈ విషయమై నేను మనవి చేసేది ఏమిటంటే, తిరుగు 
లేనిదీ, సరిదిద్దలేనిదీ, సవరించలేనిదీ, అనుకొనే ఏదైనా నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకొన్నదని 
భావించనవసరం లేదు. 

పండిత లక్ష్మీకాంత మైత్రా : సత్ర్రవర్తన భత్యం అంటూ ఏదైనా ఉన్నదా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : తపాలా శాఖలో ఈ రాయితీ ఇచ్చారనుకొంటాను. 
అల్పంగానూ, సరిపడకుండాను ఉన్నదనే విషయానికి సంబంధించి, ఈ వ్యవహారం ఇంకా 
ముగిసిపోలేదనీ తగిన సమయం వచ్చినప్పుడు పరిశీలించవచ్చనీ తెలియజేస్తున్నాను. 

కార్మిక సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం సంప్రదించలేదనే రెండవ ఆరోప౯ 
విషయానికి వస్తే, కార్మికులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్న 
విషయాన్ని ముందు దృష్టిలో ఉంచుకోవడం అవసరమని భావిస్తాను. ఆ ఇబ్బంది ఇది -_ 
రైల్వేకు సంబంధించి సమాఖ్యగా ఒకే సంఘంగా ఏర్పడిన కార్మిక సంఘాలు ఉన్నాయినీ 
ప్రభుత్వం వాటితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, అవసరమైనప్పుడు రైల్వే కార్మికులను 
సంప్రదించి వారి అభిప్రాయం తెలుసుకొనే వీలుందనీ గౌరవనీయ మిత్రుడు శ్రీ జమ్నాదాన్స్‌ 
మెహతాకు తెలిసిందే. ప్రభుత్వం చేస్తున్నదాన్ని శ్రీ జమ్నాదాస్‌ మెహతా అంగీకరిస్తార్రన్రి 
భావిస్తాను. నిజానికి ఈ సంప్రదాయం ఇదివరకే వచ్చింది. క్రమం తప్పకుండా ఆచరణలోనూ 
ఉన్నది. రైల్వేబోర్డు, రైల్వే కార్మికుల సమాఖ్య ఏటా రెండుసార్లు సమావేశవ్వె ఉమ్మడి 
సమస్యలను చర్చిస్తున్నాయి. 

ఆర్యా, ఇక కేంద్రప్రభుత్వంలో తపాలా -తంతిశాఖ ఉద్యోగులున్నారు. నాకు త్రెల్రి 
నంతవరకు కేంద్ర ప్రభుత్వంలోని తపాల - తంతి కార్మికులకు 12 సంఘాలు ప్రాతినిధ్యం 
వహిస్తున్నాయి. వీటిలో నాలుగు ఉన్నతాధికారులకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు కాగా, 
ఎనిమిది కార్మికులకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు. దురదృష్టవశాత్తు తంతి త్రప్రాల్రా 
శాఖలోని వివిధ కార్మికులకు ఒకే సంస్థగాని, సమాఖ్య గాని లేదు. అందువల్ల రైల్వే బోర్డు, రైల్వే 
కార్మికుల సమాఖ్య ఏర్పాటు చేసుకున్న తరహా సంబంధాలు ఇక్కడ సాధ్యం కాలేదు.అయినా, 
ప్రభుత్వం ఈ ఇబ్బందిని పట్టించుకోవడం లేదు, వాస్తవంగా ఏదైనా నిర్ణయం తీసుకునే 
ముందు తంతి తపాలా కార్మికులను సంప్రదిస్తున్నదనే నిజాన్ని. నేను చెప్పదలచుకున్నాన్సు, 
తంతి, తపాలా కార్మికులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోనేందుకు తంతి, తపాలా శ్రా 
చేస్తున్న యత్నాలను నమోదు చేసిన టెలిగ్రాఫ్‌ రివ్యూ (1943 జనవరి) అనే పత్రిక నుంచి 
ఒక చిన్న పేరాను సభికు చదివి వినిపిస్తాను. ఆ రివ్యూలో ఇలా ఉంది: 


ళీ 


కార్మికులకు చాలని కరువు భత్యం మంజూరు ప్రకటన 5ఏ 
న పప పు త పప సత 


“డైరెక్టర్‌ జనరల్‌ ఇటీవల కలకత్తా పర్యటించినపుడు 1942 డిసెంబర్‌ 10న కరువు 
భత్యం సమస్యపై చర్చించేందుకై ఉమ్మడి సమావేశానికి రావలసిందిగా, గుర్తింపు పొందిన 
సబ్బంది సంఘాలను ఆహ్వానించారు. సదరు సమస్యపై చర్చించేందుకు ప్రతినిధులు ఒక ఐక్య 
సంఘటనగా హాజరు కాలేకపోయారు. దరిమిలా, 1942 డిసెంబర్‌ 12న వారంతా కలిసి 
కలకత్తాలోని తపాలా క్లబ్‌ భవనం తారాపథ్‌ హాలులో సమావేశవుయ్యోరు. పరస్పర 
అంగీకారంతో కరువు భత్యం కొత్త పథకాన్ని రూపొందించారు. ఆ విషయం ఇదే సంచికలో 
మరోచోట ప్రచురితమయింది”. 

శ్రీ ఎమ్‌. జమ్నాదాస్‌ ఎమ్‌. మెహతా : వారు ఆ పథకం లో ఏమి కోరారు? 

గౌ॥ డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ : వారు మళ్ళీ డైరెక్టర్‌ జనరల్‌ను కలుసుకున్నారు. 
ప్రతినిధులు 1942 డిసెంబర్‌ 18న మళ్ళీ డైరెక్టర్‌ జనరల్‌తో సమావేశమైనప్పుడు వారు 
తమ పథకాన్ని ఆయనకు సమర్పించారు. 

శ్రీ జమ్నాదాస్‌ ఎమ్‌.మెహతా : వారు ఏమి డిమాండ్‌ చేస్తున్నారు? 

గౌ డా॥ బి, ఆర్‌. అంబేద్కర్‌ : అది చాలా పెద్ద విషయం. అదంతా చదివేందుకు 
సమయం లేనందుకు నేను విచారిస్తున్నాను. గౌరవనీయుడైన నా మిత్రుడు కోరితే, ఆయన 
పరిశీలనకు దీనిని ఇవ్వగలను. ఇంతకూ నేను చెప్పే విషయం ఏమిటంటే, తంతి తపాలా 
శాఖ కార్మికులకు సంబంధించినంతవరకు, ఆ ప్రకటన చేయడానికి ముందు, ప్రభుత్వానికి, 
సంబంధిత కార్మికులకు మధ్య సంప్రదింపులు జరగలేదని చెప్పడానికి లేదు. 

ఆర్యా, ఇక కేంద్ర ప్రభుత్వ గుమస్తా ఉద్యోగులు అనేవారు ఉన్నారు. ఈ ఉద్యోగ 

వర్గానికి సంబంధించినంతవరకూ, ఇంతవరకు సంఘం అంటూ లేదు. ఉద్యోగుల సంఘం 
లేకపోవడం వల్ల ఉద్యోగుల సమాఖ్య లేదు. ఉన్నదల్లా కొన్ని సంస్థలు. అన్నింటికంటే 
మొదటగా వునకు ఉన్నది “ఇంపీరియల్‌ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌” (IMperial 
Secretariat Association) రెండవది - “దప్టరీ - రికార్డ్‌ స్టార్టర్స్‌ అసోసియేషన్‌" 
మూడవది- సాధారణ ప్రధాన కార్యాలయ సంస్థ. సంప్రతింపులలో వారిని మినహాయించలేదనే 
విషయం తెలిస్తే, సభ సంతోషించగలదు. ఈ ప్రకటన వెలువడడానికి ముందే, వారు కేంద్ర 
ప్రభుత్వం వద్దకు తమ ప్రతినిధులను పంపారు. గౌరవనీయులైన దేశీయ వ్యవహారాల శాఖ 
సభ్యుడు, ఆర్థికశాఖ సభ్యుడు వారిని ఈ ప్రకటనకు ముందే ముఖాముఖి భేటీ 
(ఇంటర్‌వ్యూ) ఇచ్చారు. శ్రీ జమ్నాదాస్‌ మెహతా తన తీర్మానంలో లేవనెత్తిన ఆరోపణలు 
వాస్తవాలు కావని నేను ఆదిలోనే చెప్పిన విషయం సభ్యులకు ధ్రువపడిందనే భావిస్తున్నాను. 
సాధ్యమైనంత వరకూ కార్మికులను సంప్రతించాలనే వైఖరిని తీసుకొన్న ప్రభుత్వం, దానిని 
ఎల్లవేళలా కొనసాగిస్తూనే ఉన్నది. 


10 
* భారత ఆర్థిక బిల్లు 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు): ఆర్యా, కార్మికశాఖకు 
సంబంధించిన కొన్ని అంశాల మీద చర్యలలోని కొన్ని లోటుపాట్ల గురించీ గౌరవనీయ 
సభ్యులు ఈచర్చ సందర్భంగా చేసిన .విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు నేను లేచాను. 
సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌ లేవనెత్తిన అంశాలతో నేను ప్రారంభిస్తాను. కార్మిక శాఖకు సంబంధించి, 
ఆయన ఇంతవరకూ రెండు అంశాలపై ప్రత్యేక శ్రద్ద వహించిన విషయిం సభకు 
తెలిసినదే.మొదటి అంశం కాగితానికి సంబంధించినది. కాగితం వినియోగంలో భారత్ర 
ప్రభుత్వం చాలా దుబారా చేసిందనీ ఆ వృధాలోని అన్ని అంశాలకూ ప్రభుత్వమే బాధ్యత 
వహించాలనీ ఆయన అత్యంత శ్రద్ధతో చెప్పారు. ఆర్యా, ఈ సమావేశాలలోనే ఒక వాయిదా 
తీర్మానంలో కాగితం సమస్యపై చర్చ జరగడం, నేను ప్రభుత్వం తరపున సమాధానం ఇవ్వడం 
సభకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం గౌరవనీయుడైన నా 
మిత్రుడు సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌కు సంతృప్తి కలిగించకపోవడంతో, ఆయన మళ్ళీ ఈ అంశాన్ని 
లేవనెత్తారనేది సుస్పష్టం. ఆయన మళ్ళీ ఈ అంశాన్ని ఎత్తుకోవడంపై నాకు ఫిర్యాదు ల్రేద్రు, 
కాగితం ఆదా విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తున్నదో చెప్పేందుకు వురో అవకాశం 
లభించినందుకు నాకు సంతోషంగా ఉంది. ఆర్యా, నేను ఆ విషయంలోకి వెళ్ళడానికి ముందు 
మరో సంగతి సభకు చెప్పడం అవసరమని భావిస్తాను. నాకు ఏదైనా సమాచారం అందిందనే 
అనుకొంటే - కాగితం కొరత ఉన్నదని సభ కాస్త ఎక్కువ మోతాదులోనే ఆదుర్దా ప్రదర్శిస్తు 
న్నట్టు నాకు అనిపిస్తున్నదని నేను అంటున్నాను. అయితే, ఇందులో అనుకొంటున్నంత 
తీవ్రమైన కొరత ఉన్నదంటే నాకు నమ్మశక్యంగా లేదు. గ్రేట్‌ బ్రిటన్‌లోనూ, భారతదేశంలోనూ 
జరిగిన ప్రచురణ గణాంకాలను గౌరవనీయ సభ్యులకు నేను సమర్పించడం సభకు ఆసక్తికరం 
* లజస్టే ట్‌ అసెంబ్లీ డిబేట్ట్‌ (సింబల్స్‌ నంవుటం - 2 1943 మార్చి 16 వలలు. 1130 _ 1134 


భారత ఆర్హిక చిల్లు 57 


కాగలదు. ఆర్యా, గ్రేట్‌ బ్రిటన్‌లో 1939లో 15 వేల పుస్తకాలు, 1940 లో 11 వేల 
పుస్తకాలు విడుదల చేసారు. వీటి సంఖ్య 1941లో 14 వేలు. కాగితం కొరత మనం 
పట్టించుకోనవసరం లేని సమస్య అని నేను చెస్పడం లేదు. కాగితం కొరత ఉన్నది. కాని, ఇది 
అందరూ అనుకొంటున్నట్టు నురీ తీవ్ర సమస్య కాదనే నేను నొక్కి చెప్పదలచుకున్నాను. 

ఆర్యా, కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌ రెండు దృష్టాంతాల 
ఆధారంతో భారత ప్రభుత్వంపై దుబారా ఆరోపణలు చేస్తున్నారని సభ గుర్తు తెచ్చుకోవాలి. 
గతసారి ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు, వెస్టన్‌ కోర్టు భవనం తన కిరాయిదారులకు 
ఇచ్చిన అద్దెబిల్లును సరీఫైడెరిక్‌ జేమ్స్‌ తెచ్చి చూపారు. కిరాయిదారులకు ఇచ్చిన అద్ది బిల్లు 
మరీ పెద్ద పత్రమనీ, అనసరం లేని నివరాలన్నీ అందులో ఇచ్చారనీ, యుద్ధ సమయంలో 
నైనా, ఎ నిధంగానైనా వాటికి కోతపెట్టి ఉండాల్సిందనీ ఆయన వాదించారు. ఈసారి ఆయన 
శిధిలావస్థలో ఉన్న కలకత్తా గెజిట్‌ సాతప్రతిని తెచ్చారు. ఈ గెజిట్‌లో వచ్చిన సమాచారం 
యుద్ధ సమయంలో ప్రచురించి ఉండాల్సింది కాదన్నారు. 

సర్‌ ఎఫ్‌.ఇ. జేమ్స్‌ (మద్రాసు : యూరోపియన్‌) : గౌరవనీయుడైన నా మిత్రునికి 
కేవలం ఒక్క నిముషం అంతరాయం కలిగించవచ్చా? నేను ప్రదర్శించిన కలకత్తా గెజిట్‌ 
సంచిక ఇప్పుడే కలకత్తా నుంచి అందింది. అది ఈ ఏడాది ఫిబ్రవరిదే అనుకొంటా. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవనీయుడైన నా మిత్రునికి కృతజ్ఞతలు. ఆర్యా, 
ఇప్పుడు నను చెప్పబోయే విషయం ఇది - సర్‌ ఫ్రెడెరిక్‌ జీమ్స్‌ న్యాయవాది గనక అయితే, 
ఆయన తను చెప్పదలచుకొన్న అంశాలకు ఈ రెండు దృష్టాంతాలనూ తెచ్చి ఉండాల్సింది 
కాదు. అద్దె బిల్లుకు సంబంధించి, దానిపై ముద్రించిన తేదీని చూడడం సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌ 
మరిచారని స్పష్టమవుతుంది. ఈ బిల్లును 1930 లో ముద్రించారు. భారత ప్రభుత్వాన్న 
నిందించడానికి బదులు అభినందించాలి. భారత ప్రభుత్వం తన వద్ద ఇంకా నిల్వ ఉన్న పాత 
బిల్లులను పారవేయటానికి బదులుగా భద్రంగా వాడుకొంటున్నది. బిల్లును సంస్కరించే 
పనిని కూడా భారత ప్రభుత్వం పక్కకు నెట్టింది. కాగితాన్ని పాదుపుచేసే ఉద్దేశంతోనే తన వద్ద 
ఉన్న పాత నిల్వలను వాడుకొంటున్నది. 

సర్‌ ఎఫ్‌. ఇ. జేమ్స్‌ : వాటిని రద్దుగా మార్చండి. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా, గెజిట్‌ విషయానికి వస్తే, సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌ 
నిజానికి గెజిట్‌ ప్రాముఖ్యాన్ని మెచ్చకుండా, పారపాటు చేశారని భావిస్తాను. గెజిట్‌ కేవలం 
ప్రయోజనకరమైన సమాచారంతో మాత్రమే ఉండేది కాదు; ప్రభుత్వానికే ప్రయోజనకరమైన 
సమాచారం ఇస్తుంది. న్యాయస్థానాలలో కొన్ని కేసుల రుజువుకు సమర్పించాల్సిన పత్రం 
గెజిట్‌ తప్ప మరొకటి కాదనే విషయం న్యాయవాదులందరికీ తెలిసిందే. సాక్షా్యల చట్టి 


58 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రకారం, శత్రు సంస్థల జాబితా, పేటెంట్లు తదితరాలకు సంబంధించి కూడా) కొన్ని 
అంశాలను రుజువు చేయడానికి ప్రభుత్వ గెజిట్‌ మాత్రమే ప్రాథమిక సాక్ష్యాధారం. అందువల్ల 
కాగితం పొదుపునకు ప్రభుత్వం ఎలాంటి ఇతర చర్యలు తీసుకొన్నప్పటికీ, మేము చివరిగా 
స్పర్శించేది గెజిట్‌ను అనే నా అభిప్రాయంతో సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌ అంగీకరిస్తారా లేదా? అని, 
అడుగుతున్నాను. 

సర్‌ ఎఫ్‌.ఇ. జేమ్స్‌ : కేంద్ర ప్రభుత్వ గెబిట్‌లో ప్రచురించే వాటిలో అసలు ప్రాముఖ్యం 
లేని విషయాలనన్నింటినీ అన్ని ప్రాంతీయ 7జిట్లలోనూ ప్రచురించడం అవసరమా, అనే 
విషయమై విచారణ జరిపించాలనేది నా వాదన అని తెలియజేస్తున్నాను. 

గౌరవనీయ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : భారత ప్రభుత్వ చట్ట ప్రకారం - ప్రతి 
ప్రాదేశిక ప్రభుత్వమూ సౌంత ప్రాదేశిక గెజిట్లను విధిగా ప్రచురించుకోవాల్సి రావడం దీనికి 
సుస్పష్టమైన కారణం. ఆర్యా, గౌరవనీయుడైన నా మిత్రుని వాదనను ఎదుర్కొనేందుకు 
అలంకారిక సమాధానం అనే దానిపై నేను ఆధారపడదలచుకోలేదు. కాగితాన్ని పాదుపు 
చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకొన్న ఆచరణాత్మకమైన చర్యలను ప్రస్తావించదలచు 
కున్నాను. అన్నింటికంటే ముందు గెజిట్‌ సమస్యను తీసుకుంటాను. భారత ప్రభుత్వపు 
ఆగస్తు 29వ తేదీ గెజిట్‌ రెండవ భాగంలోని మొదటి సెక్షన్‌ను 1943 మార్చి 6వ తేదీ గెబ్రిట్ర 
రెండవ భాగంలోని వెయదటి సెక్షన్‌ను గౌరవనీయుడైన నామిత్రుడు సర్‌ ఫెడెరిక్స్‌ 
జేమ్స్‌తోపాటు ఈ అంశంపై ఆసక్తిగల ఈ సభలోని గౌరవనీయులైన ఇతర సభ్యులు కూడ్తా 


. పోల్చి చూడాలని కోరుతున్నాను. గౌరవనీయ సభ్యులు శ్రమపడి గెజిట్‌ రెండు సంచికలనూ 


పోల్చి చూస్తే - గెజిట్‌లో ఒకటిన్నర పుటలు ఆక్రమించిన సమాచారం అరకాలానిక్రి 
కుదించుకుపోయిందనీ, ఎంతో స్థలం ఆదా అయిందనీ వారు గ్రహిస్తారు. మార్దిన్లు అన్నీ 
తొలిగిపోయాయి. 

డాక్టర్‌ పి. ఎన్‌. బెనర్జియా (కలకత్తా శివారు ప ర - పట్టణ 
ప్రాంతాలు) : కంటిచూపు సరిగా లేనివారి సంగతి ఎమిటి? 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను అందరినీ సంతోపపెట్టలేను. ఆర్యా, 
సర్‌ (ఫైడెరిక్‌ జేవ్స్‌ ఇప్పుడే లేవనెత్తిన అంశానికి సంబంధించి, ఆయనకు నేను క 
విషయాన్ని కూడా చెప్పదలచుకొన్నాను. భారతీయ గెజిట్‌లో ప్రచురించిన భారత ప్రభుత్వ 
ఉత్తర్వులనే ప్రాదేశిక ప్రభుత్వాలూ వాడుకొనడం వాంఛనీయం కాదా? అది సాధ్యమే, వాట్రిని 
సాంత వినియోగానికి సాంత గెజిట్లలో మళ్ళీ ప్రచురించనవసం లేదు. మళ్ళీ ప్రకటించ 
నవసరం లేదు. అని భారత ప్రభుత్వం ప్రాదేశిక ప్రభుత్వాలకు గస్తీ పత్రాలు -(సర్కు (లర్లు) 
జారీచేసింది. మనం చేయగలిగిందల్లా ఏమిటంటే, సలహా ఇవ్వడం, సిఫార్సు చేయడం. 


భారత ఆర్థిక బిల్లు 59 


ఆర్యా, ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌కు సంబంధించి, దిని పరిమాణాన్ని సగానికి తగ్గించాలని ఈ 
వరకే ఉత్తర్వులు జారీ చేసామనే సమాచారం సభకు ఆసక్తికరం కాగలదు. 

ఇక 'ఫారమ్‌'ల విషయానికి వస్తే, నిజానికి యుద్ధ సమయంలో 149 ఫారమ్‌లు 
తాత్కాలికంగా రద్దయ్యాయనే విషయం కూడా సభకు ఆసక్తికరం కాగలదు. మొత్తానికి 190 
ఫారమ్‌లు తొలగించారు. రెండవది, ఫారమ్‌ పరిమాణం కూడా 1941 నుంచి తగ్గింది. 
1942 జూలై తర్వాత ముద్రిస్తున్న ఫారాలలో ఎక్కువ స్థలాన్ని ఖాళీగా వదలడం లేదు. 
గౌరవనీయ సభ్యులు భారత ప్రభుత్వానికి ఏవైనా సలహాలు ఇవ్వదలిస్తే నేనునిజంగా పూర్తిగా 
కృతజ్ఞుడను. వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. 

ఆర్యా, ఇక ప్రచురణల విషయం. అత్యవసరమైన వాటిని తప్ప వేటినీ ప్రచురించ 
బోమని సభకు హామీ ఇస్తున్నాను. ఏదైనా ప్రచురణ ఆవశ్యకతను నిర్ణయించేందుకు భారత 
ప్రభుత్వం ప్రచురణలపై మూడు రకాల అదుపులను ప్రవేశపెట్టింది. అన్నింటికంటే మొదటిది 
- ముద్రణ - కాగితం నియంత్రణ అధికారి చేసే అదుపు. ఇంతవరకూ ముద్రణ పనులకు 
వచ్చిన ఉత్తర్వులను యాంత్రికంగా అమలు చేస్తూ వచ్చిన ఆయన ఇక అలా ఉండరు. 
ఆయనకు నివేదించిన ఏదైనా ప్రచురణ ఆవశ్యకతను పరీక్షించే, పరిశీలించే, అధికారాన్ని 
ఇప్పుడు ఆయనకు వేము ఇచ్చాము. ఆయన ఏ ప్రచురణకైనా అంగీకరించ కపోతే, 
అభ్యంతర పెడితే, ఆ విషయాన్ని కార్మికశాఖ కార్యదర్శికి నివేదిస్తారు. ఆయన ఆ విషయాన్ని 
పరిశీలిస్తారు. ఏదైనా ప్రచురణ అత్యవసరం కాదని కార్మికశాఖ, ముద్రణ నియంత్రణ అధికారి 
అభిప్రాయపడితే, ఆ అంశాన్ని ఒక కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీదే తుది నిర్ణయం. ఆర్యా, 
స్థలాన్ని ఖాళిగా వదలడం, మార్జిన్‌ పాటించడం తదితర విషయాలలో కాగితాన్ని చాలా 
పొదుపుగా వాడాలని ముద్రాపకులకు మేము ఆదేశాలు కూడా జారీచేశాము. భారత 
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల చిట్టా అంత ఉత్తేజకరంగా అనిపించకపోయినా ఇది 
కాగితాన్ని పాదుపు చేసే గట్టి ప్రయత్నమేనని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఆర్యా, ఏదో 
ఒక సొమెతలో చెప్పినట్టు ఏనుగు బాతును చూసి నడక నేర్చుకోవాలని ఎవరైనా అంటారా? 
భారత ప్రభుత్వం, ఆ విషయానికి వస్తే ఏ ప్రభుత్వమైనా గాని, ఏనుగు వంటిది. కదలిక 
తక్కువగా ఉంటుంది. అడుగులు నెమ్మదిగా పడతాయి. అయినా బాతును చూసి నడక 
నేర్చుకోవాలని ఎవరూ అనరు. అయినా కాని, భారత ప్రభుత్వం బాతు నడక నేర్చుకొన్నదని 
సభ అంగీకరిస్తుందనే. భావిస్తాను. ఒకవేళ ఇంకా నేర్చుకొనకపోతే, ఇప్పుడు నేర్చుకొనేందుకు 
సిద్ధంగా ఉంది. 

సర్‌ ఎఫ్‌.ఇ. జేమ్స్‌ : ఇది ఇంకా చాలా చిన్నది. 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌: ఆర్యా, ఇక భారత ప్రభుత్వంలో కాగితం 


60 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పొదుపు చేసేందుకు నా గౌరవనీయ మిత్రుడు సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌ చేసిన నిర్దిష్ట సలహా 
విషయానికి వస్తాను. ఆయన సలహా నెను సరిగా అర్ధం చేసుకున్నాననే అనుకొంటే ఆయన 
ఇంగ్లాండ్‌లోని ఒక సంస్థను ప్రస్తావించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ప్రచురణల సంస్థ ప్రతినిధి, 
ముద్రణ వ్యవహారాల ప్రతినిధీఈ కమిటీ సభ్యులు. ఆర్యా, ఇంగ్లాండ్‌లోని ఈ కమిటీ ఏ 
తీరులో, ఏ పద్దతిలో పనిచేస్తుందో ఆయన వునకు వివరాలు ఇవ్వలేదు. ఈ కమిటీ 
అనుసరించే పొదుపు సూత్రాలు ఏమిటో కూడా ఆయన ప్రస్తావించలేదు. అందువల్ల ఈ 
దశలో ఆయన సలహాను అంగీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం సాధ్యంకాదు. 
అయితే, మేము తీసుకున్న చర్యలను ఆయన అంగీకరిస్తారనే నమ్మకం నాకు ఉంది. అవి 
కొద్దిగానో, గొప్పగానో ఆయన ఇచ్చిన సలహాల తరహాలోనే ఉన్నాయని చెప్పదలచుకున్నాను. 
మేము తీసుకున్న చర్య ఏమిటంటే, ముద్రణల నియంత్రణ అధికారికి సలహాలు ఇచ్చేందుకై 
కమర్షియల్‌ మాస్టర్‌ ప్రింటర్‌ అనే అధికారిని నియమించాలనేది. ఇందుకోసం ఇటీవలనే 
ఆర్థికశాఖ అంగీకారం పొందాము. ఆ అధికారిని త్వరలోనే నియమిస్తాము. ఇంగ్లాండ్‌లోని 
కమిటీ చేసిందని భావించే పనులను ఈ అధికారి చేయగలరనే నమ్మకం నాకు ఉంది. 

డాక్టర్‌ సి.ఎన్‌. బెనర్జియా : ఆయన భారతీయుడా, యూరప్‌ దేశీయుడా? 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్థిక శాఖ మంజూరీ మాకు ఇప్పుడే 
లభించింది. 

శ్రీ జమ్నాదాస్‌ ఎమ్‌. మెహతా (బొంబాయి సెంట్రల్‌ డివిజన్‌ మహమ్మదీయేత్రర 
గ్రామీణ ప్రాంతం) : ఆయన తనకయ్యి వ్యయాన్ని మించ ఆదా చేయగలరా? 

గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అలా అనే ఆశిద్దాం. ఊహంచడంలోనూ, 
ఆశించడంలోనూ హాని లేదు. కాగితం సమస్యపై నేను చెప్పదలచుక్‌ న్నదంతా ఇంతి, 

సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌ ప్రస్తావించిన తర్వాత విషయం సిమ్లాలోని అధికారుల కుటుంబాల 
గృహవసతికి సంబంధించినది. గృహవసతికి సంబంధించి ప్రభుత్వం అత్యంత ఇరుకున 
పడిందనే విషయాన్ని బహుశా ఆయన అర్థం చేసుకుంటారని భావిస్తాను. ప్రభుత్వానికి ఉన్న 
వసతి సౌకర్యం విషయానికి వస్తే అభ్యర్థన ఉత్తర్వు మేరకు ప్రభుత్వం నియంత్రించగల వసత్రి 
సౌకర్యాలకూ యుద్ధ చర్యల ఫలితంగా ప్రభుత్వం వసతి కల్పించాల్సిన అధికారుల సంఖ్యక్తూ 
పొంతనలేదు. యుద్ధ చర్యలను మనం పూర్తిగా అమలు చేయాల్సి వస్తే, వసతి సౌకర్యాల 
కల్పనలో ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకోవాలనే విషయాన్ని ఆయన అంగీకరిస్తార్రన్సి 
భావినాను. ప్రాధాన్యతకు సంబంధించినంతవరకూ అధికారులతో పోల్చి చూస్తే వారి 
కుటుంబాలకు రెండవ స్థానమే. భార్యాభర్తలు, తండ్రీ పిల్లల మధ్య ఎడబాటు ప్రభావం, 
యుద్ధ చర్యలలో నిమగ్నం కావాల్సిన అధికారి మనసుపై పడగలదనీ మనస్తాపం కలిగించ 


భారత ఆర్థిక బిల్లు 61 


గలదనీ ప్రభుత్వానికి తెలుసు. అందువల్ల ఎడబాటు బాధ లేకుండా వారికి ఊరట కలిగిం 
చేందుకు భారత ప్రభుత్వం సిమ్లాలో మూడు వసతి భవనాలను ఏర్పాటు చేయనున్నది. 
స్థావరాలను వదలి వెళ్ళకూడని అధికారుల భార్యలకు అక్కడ వసతి కల్పించవచ్చు. ఈ తీవ్ర 
సవుస్య పట్ల భారత ప్రభుత్వ సహృదయతకు ఇది నిదర్శనవుని సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌ 
అంగీకరిస్తారని ఆశిస్తాను. 

ఆర్యా, ఇక గౌరవనీయుడైన నా మిత్రుడు శ్రీజమ్నాదాస్‌ మెహతా లేవనెత్తిన మూడవ 
అంశానికి వస్తాను. 

శ్రీ జమ్నాదాస్‌ ఎమ్‌. మెహతా : నన్ను క్షమించండి. 

గౌరవనీయ డాక్టర్‌. బి. ఆర్‌, అంబేద్కర్‌ : మీరు యోధులుగా బిరుదు పొందే దారిలో 
ఉన్నారనుకుంటున్నాను. దీన్ని నేను ఉపసంహరించుకోను. క్షవూపణ చెప్పను. ఇది 
ముందుగా ఊహించినదని మాత్రం చెప్పగలను. 

మౌలానా జాఫర్‌ ఆలీఖాన్‌ (తూర్పు - మధ్య పంజాబ్‌ : మహమ్మదీయ ప్రాంతం): 
జరగబోయే సంఘటనల జాడ ముందే తెలుస్తుంది. 

గౌరవనీయ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : శ్రీ జమ్నాదాస్‌ మెహతా, తన చర్చ 
సందర్భంగా, ఇంగ్లాండ్‌లో నిర్వహించే లేదా తలపెట్టిన డొమినియన్‌ లేబర్‌ ట్రేడ్‌ యూనియన్‌ 
కాంగ్రెస్‌ సభ విషయిం ప్రస్తావించారు. భారత కార్మికులకు ఆ సభలో ప్రాతినిధ్యం 
లభించడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యమైన ఈ కార్మిక సభలో భారత 
కార్మికులకు ప్రాతినిధ్యం లభించనందుకు శ్రీ జమ్నాదాస్‌ మెహతా పడుతున్న వ్యధలో, 
విచారంలో నేనూ పాలుపంచుకుంటాను. అయితే ఈ దురదృష్టకర పరిణామానికి ఏ 
విధంగానూ, కార్మికశాఖ బాధ్యత లేదని శ్రీ జమ్నాదాస్‌ మెహతాకు చెప్పదలచుకొన్నాను. సభ 
నిర్వాహకులు కార్మికశాఖనుసంప్రతించలేదని కూడా నేను ఆయనకు చెప్పదలచుకున్నాను. 
మమ్మల్ని సంప్రదించనందువల్ల ఈ విషయంలో మేము నిజంగా ఏమీ చేయలేకపోయామనే 
విషయోన్ని శ్రీ జవ్నూదాస్‌ వెహతా అంగీకరించ గలరని నమ్ముతున్నాను. వువ్ముల్ని 
సంప్రదించకుండా ఎందుకు వదిలివేశారో సభా నిర్వాహకులైన పెద్ద వునుషులకు ఈ 
దేశంలోని కార్మిక ఉద్యమ నేతలు బాగా తెలిసి ఉన్నప్పటికీ నేరుగా ఎందుకు సంప్రదించలేదో 
నేను బాగా అర్థం చేసుకొనగలను. అయితే, కార్మిక శాఖ ప్రయోజనాలు, ప్రతిపత్తి పరిరక్షణలో 
తదితర శాఖలన్నింటివలెనే కార్మికశాఖ సైతం అప్రవుత్తంగా ఉంటున్నదన్న విషయం 
శ్రీ మెహతా అంగీకరిస్తారని ఆశిస్తాను. ఆర్యా, నేను ఇంతటితో ముగిస్తున్నాను. 


11 
* కార్మిక శాఖ న్గాయీ సంఘానికి సభ్యుల ఎన్నిక 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : ఆర్యా! మీ అనుమతితో 


ఈకింది తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. 
కార్మిక శాఖకు సంబంధించిన అంశాల మీద సలహాలు ఇచ్చే స్టాండింగ్‌ కమిటీకి 


గౌ॥ అధ్యక్షులు నిర్దేశించిన రీతిలో ముగ్గురు అనధికార సభ్యులను ఈ సభ ఎన్నుకుంటుంది. 
_ అధ్యక్షులు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : తీర్మానం ప్రతిపాదించడమైంది. నిర్దేశించిన 
మేరకు కార్మిక శాఖకు సంబంధించిన అంశాలమీద సలహాలిచ్చేందుకు స్టాండింగ్‌. కమిటీకి 
గౌ॥ అధ్యక్షులు నిర్దేశించిన రీతిలో ముగ్గురు అనధికార సభ్యులను ఈ సభ ఎన్నుకోగలద్రు. 
డా॥ పి.యన్‌. బెనర్జీ (కలకత్తా శివారు ప్రాంతాలు): 
ఆర్యా! అనేక శాఖలకు అనుబంధంగా స్టాండింగ్‌ కమిటీలు చాలా ఉన్నాయి. కాని 
కమిటీలు ముగ్గురు సభ్యులతో మాత్రమే ఉంటున్నాయి. దీనికి కారణం ఎమిటి? కొద్దిమంది 
సభ్యులతో ఈ సభ నుంచి కమిటీలు ఎందుకున్నాయి? కార్మిక శాఖ అంత ముఖ్యమైనదైనా 
కాకపోవాలి లేదా స్టాండింగ్‌ కమిటీ చాలా తక్కువగానైనా పనిచేస్తుందనవచ్చు. బహుశా అద్రి 
అతి అరుదుగా సమావేశం అవుతుండవచ్చు. ఈ రెండింటిలో దేనిమీదైనా తగు సమావార్ర 
కావాలి. కార్మిక శాఖ ముఖ్యమైన శాఖ అవునా, కాదా? ఈ శాఖ అతి ప్రముఖ వ్యకి 
డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆధ్వర్యంలో ఉంది. ఒకవేళ అంతకుపూర్వం అది ముఖ్యమైన శాఖ 
కాకపోయి ఉన్నట్లయితే ఇపుడు మాత్రం కచ్చితంగా అది అతి ముఖ్యమైన శాఖ కావాలి. 
ఎందుకంటే ఆయన దానికి సారధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ శాఖ ముఖ్యమైనదైతే దాని 
స్టాండింగ్‌ కమిటీకి అధిక సంఖ్యలో ఎక్కువమంది సభ్యులు ఎన్నిక కావాలి. రైల్వేశాఖ, ఫైనాన్స్‌ 
కమిటీని చూడండి. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీని చూడండి. ఈ కమిటీల్లో సభ్యులు ముగ్గురు 
కంటే ఎక్కువ గానే ఉన్నారు. ఈ కమిటీ తరచూ సమావేశం కాదని నాకు చెప్పారు. 
ఎంతవరకు వాస్తవమో తెలియదు. సమావేశం అయినప్పటికీ ఈ కమిటీ పెద్దగా పనిచేయదనీ 


* లెజిఫీటిట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింబల్‌) నంత్రుడుం. 2 22/94 వులు: 1278-80 


కార్మిక శాఖ ...... సభ్యుల ఎన్నిక 63 


అంటున్నారు. అదే నిజమైతే ఈ కమిటీల ఏర్పాటు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. 
అందువల్ల కమిటీ సభ్యత్వాన్ని ఎనిమిదికి పెంచాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 
రెండవ సభ నుంచి ఇద్దరు సభ్యులను ఎన్నుకొంటారనుకుంటాను. ఈ సభ నుంచి 8 మంది 
సభ్యులను ఎన్నుకోవలసిందిగా సూచిస్తున్నాను. మీకు ఇష్టమైతే ఎగువ సభ సభ్యులను కూడా 
ఎక్కువ స్థాయిలో కమిటీకి ఎన్నుకో వచ్చు. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను ప్రతిపాదించిన తీర్మానం సభలో చాలామందిని 
ఆకర్షించటం నాకు చాలా సంతోషంగా ఉంది. సభ్యత్వం ముగ్గురు సభ్యులకు అని 
నిర్ణయించటానికి కమిటీ ప్రాముఖ్యం కాని ఇతర ఏ అంశం కానీ ఆధారం కాదు. అయితే 
అది ప్రామాణిక సంఖ్య అని అన్నారు. ఒకవేళ ఈ సంఖ్య పెరిగినట్టితే అది మినహాయింపి 
కానీ వేరే కారణం కాదు. సంఖ్యను పెంచటం ద్వారా వునం ప్రామాణ్య సూత్రాన్ని 
ఎస్మరించినట్టయింది. 

ఆర్యా, ఇప్పుడు గౌ॥ మిత్రుడు డా॥ బెనర్జీ లేవనెత్తిన అంశం: సభ్యుల సంఖ్య 
మూడుకు పరిమితం చేయడం ద్వారా శాఖ కమిటీకి చాలా తక్కువ ప్రాముఖ్యం ఇచ్చిందన్న 
విమర్శ వాస్తవంలో సరైనది కాదు అని నేను మనవి చేస్తున్నాను. 1940లో ఈ కమిటీ రెండు 
వలయఖ్యవెైైన విషయోలలో సవూవేశవైంది. చాలా ప్రాముఖ్యం గల కార్యకలావాలనం 
నిర్వహించింది. అది సభకు కూడా తెలుసు. కార్మిక సమావేశం నిర్ణయాలు, టెక్నికల్‌ టైనింగ్‌ 
ఎంక్వైరీ కమిటీ నివేదిక, నైపుణ్యం గల పౌరులకు సంబంధించిన ప్రణాళిక ఢిల్లీలో గృహవసతి 
మొదలైన వాటిని పరిశీలించింది. 1941లో కమిటీ మరొకసారి సమావేశమై కార్మిక శాఖ 
మంత్రుల సమావేశం నిర్ణయాలు, బెవిన్‌ శిక్షణా పథకం కింద ఇచ్చే సాంకేతిక శిక్షణ ప్రగతి 
మొదలైన అంశాలను పరిశీలించింది. 1942లో కూడా ఒకసారి సమావేశమై కొన్ని ముఖ్యమైన 
విషయోలను పరిశీలించింది. మూడవ కార్మికశాఖ మంత్రుల సమావేశం, యజమానుల 
ఉద్యోగుల సంఘం నిర్ణయాలు, ఢిల్లీలో, సిమ్లాలో గృహ నిర్మాణ కార్యకలాపాలు మొదలైనవి 
కమిటీ పరిశీలించిన కొన్ని ముఖ్యాంశాలు. కార్మిక సంఘాలను గుర్తించే ప్రతిపాదనలు బెవిన్‌. 
శిక్షణా పథకం కింద సాంకేతిక శిక్షణ విషయంలో సాధించిన అభివృద్ధి కమిటీ పరిశీలించిన 
మరికొన్ని అంశాలు. నేపనల్‌ సర్వీసు (సాంకేతిక సిబ్బంది) చట్టానికి (1940) చేయవలసిన 
సవరణలు కూడా కమిటీ పరిశీలించడం జరిగింది. కార్మికులకు ముఖ్యమైనవీ, ఆసక్తి కలవీ 
అయిన అంశాలు కార్మిక శాఖ కమిటీలో ప్రస్తావించలేదని ఎవ్వరూ అనలేరని నేను 
చిప్పగలను. 

వురో విషయిం ఏమిటంటే కార్మిక శాఖకు సలహాలు ఇచ్చే కమిటీ ఈ ఒక్క 
కమిటీయే కాదు. దీనితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, యజమానులు, కార్మికుల 


64 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రతినిధులతో కూడిన ఒక ప్లీనరీ సమావేశం కూడా కార్మిక శాఖకు సలహా ఇవ్వడానికి మేము 
ఏర్పాటు చేశాం. అందువల్ల డా॥ బెనర్జీ సూచించినట్లు కమిటీ సభ్యుల సంఖ్యను పెంచడానికి 
ఎటువంటి కారణమూ కనిపించదు. స్టాండింగ్‌ లేబర్‌ అడ్వైజరీ కమిటీ కూడా మరొకటి 
ఉంది. ఒకవేళ కమిటీ సభ్యుల సంఖ్యను పెంచాలన్న వాదం ఉంటే అది ప్లీనరీ సమావేశం 
లేబర్‌ ఎడ్వైజరీ కమిటీల నిర్మాణం వల్ల బలహీనమవుతుంది. ఒకవేళ గౌరవనీయ మిత్రునికి 
కమిటీ సభ్యుల సంఖ్య పంచాలని ఆదుర్దా ఉంటే కమిటీ సభ్యత్వం సంఖ్య ఎనిమిదికి, అంటే 
అయిదుగురు ఈ సభ నుంచి ముగ్గురు ఎగువ సభ నుంచి ఎన్నిక అవటానికి వీలుగా 
సంఖ్య పెంచటానికి నేను సిద్దంగా ఉన్నాను. ఇది గౌరవనీయ మిత్రులను సంతృప్తి 
పరుస్తుందని ఆశిస్తున్నాను. 

శ్రీ హెచ్‌.ఎ.సత్తార్‌ హెచ్‌. ఇస్సాక్‌ సైట్‌ : (పశ్చిమతీరం-నీలగిరి- మహమ్మదీయులు): 
ఈ కమిటీ సభ్యులు ప్లీనరీ కాన్ఫరెన్స్‌ సభ్యులేనా అన్నది గౌరవనీయ సభ్యుడు సభకు 
తెలియపరుస్తారా ? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అందులో కొందరు శ్రీయుతులు మెహతా, జోషిలు 
ఈ రెంటిలోను ప్లీనరీ కాన్ఫరెన్సులోను, స్టాండింగ్‌ కమిటీలోను సభ్యులు. 

శ్రీ హెచ్‌.ఎ. సత్తార్‌ హెచ్‌. ఇస్సాక్‌ సైట్‌ £ వారు ప్లీనరీ కాన్ఫరెన్స్‌కు పదవి రీత్యా 
సభ్యులా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ * కాదు. వారు వారి సంఘాలకు ప్రాతినిధ్యం 
వహిస్తున్నారు. ( 

మౌల్వి మహమ్మద్‌ అబ్బుల్‌ ఘని : (తిరుహట్‌ డివిజన్‌) : యుద్ధ పరిస్థితుల దృష్ట్యా 
ఈ కమిటీ చాలా ప్రాముఖ్యం పాందిందె. ఇది కార్మిక విషయాలను చూస్తుంది. గౌ॥ కార్మిక 
శాఖ సభ్యులు చెప్పినట్టుగా అనేక ముఖ్యమైన ఇతర అంశాలు, గృహ నిర్మాణం వంటివి 
కూడా.... 

అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : గౌ॥ కార్మికశాఖ సభ్యులు ఇప్పుడే దీనికి 
సమాధానం ఇచ్చి ఉన్నారు. 
ప్రశ్న ఏమిటంటే - 

“గౌరవనీయి. అద్యక్షుడు నిర్దేశించిన రీతిలో స్పాండేంగ్‌ కమిటీ అయిదుగురు 
ఆనదికార నభ్బులను కారిక శాలకు నంబంధించిన విషయాలలో నలనో ఇవ్వుడానికో ఈ నభ 
అభ్చుకుంటుంది”? 

ప్రతిపాదన ఆమోదించడమైంది. 


12 
“ భారతీయ తేయాకు నియంత్రణ (సవరణ) బిల్లు 


డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : గౌరవనీయ మిత్రుడు శ్రీ జోషి 
లేవనెత్తిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వైఖరిని వివరించడం నా కర్తవ్యం. ఒక 
సందర్భంలో నా మిత్రుడు చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవి. మనం తేయాకు నియంత్రణ 
చట్టాన్ని గురించి చర్చిస్తున్నాం. కార్మికులకు సంబంధించిన నిబంధనలు దాని పరిధిలోకి రావు. 
మరోవిధంగా సాధారణ పరిధిలో కనక చూసినట్లయితే ప్రభుత్వం సరఫరా, 'డిమాండ్‌ 
సూత్రాలను ఏదైనా పరిశ్రమకు సంబంధించి రద్దు చేయవలసి వచ్చినపుడు కార్మిక వర్గం పట్ల 
ఆసక్తి ఉన్న వాళ్ళు కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం సముచితం. ఈ కోణం నుంచి 
పభుత్వం సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నాను. 


ఆర్యా! స్రీ జోషి లేవనెత్తిన మొదటి అంశం ఏమిటంటే రాయల్‌ కమీషన్‌ కార్మిక 
'౦శౌలసపై త్రన నివేదికను సమర్పించి 12 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు ప్రభుత్వం 
సదరు సూచనలను ప్రట్రించుకోలేదు అని. 12 సంవత్సరాలు సుదీర్ణమైన కాలమే అని నేను 
అంగీకరిస్తున్నాను. రాయల్‌ కమీషన్‌ నివేదికపై ప్రభుత్వం చర్య తీసుకొనకపోవటం ఇంత 
సుదీర్హకాలం వరకూ ఎందుకు జరిగిందో నేను వివరిస్తాను. అయితే ఇప్పుడు నేను 
ప్రస్తావించే వాస్తవాలు గమనిస్తే శ్రీ జోషితో పాటు సభ కూడా సదరు విమర్శలు సరైనవి 
కావని అర్ధం చేసుకుంటారు. అదేమిటంటే రాయల్‌ కమీషన్‌ అయిదు సూచనలు చేసింది. 
అవి టీ తోటలకు సంబంధించినవి. మొదటిది అస్సాం లేబర్‌ ఎమిగ్రంట్‌ (వలస) చట్టాన్ని 
రద్దు చేయాలి, కార్మికుల కదలిక ఇంకా సులభతరంగా ఉండేవిధంగా మరో చట్టం చేయాలి. 
రెండు - కార్మికుల వేతనాలను నిర్ణయించడానికి ఒక వేజ్‌ బోర్డును ఏర్పాటు చేయాలి. 


* లెజిస్రేట్‌ అసెంబ్లీ డిబోజ్‌ (నింటుల్ల్‌) నంవుటం. 2, 23.3.1943. వుటలు. 1370-73 


66 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


మూడవ సూచన - కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చెయ్యటం. ఈ బోర్డుకు మంచినీరు, 
డ్రైనేజ్‌, వైద్య సౌకర్యాలు, మరుగుదొడ్లు, గృహ నిర్మాణం మొదలైన విషయాలను క్రమబద్దం 
చేసే అధికారం ఉండాలి. నాలుగవ సూచన ఏమిటంటే ఇతర కార్మికులకు వర్తించే 
సదుపాయాలన్నీ అవే సకాలంలో క్రమబద్దంగా వేతనాలను చెల్లించటం, జీతం నుంచి 
తీసుకున్న అడ్వాన్సులకు చేసే తగ్గింపులు మొదలైనవి, తేయాకు తోటల కార్మికులకు కూడా 
కల్పించాలి. ప్రజలు తోటలకు వెళ్ళడానికి సౌలభ్యం కల్పించటం చివరి సూచన. 


ఈ సూచనలను ఎటువంటి కాలయాపన లేకుండా వెంటనే ప్రభుత్వం పరిశీలించి 
వాటిలో వేటిని అవులు చెయ్యోలి? ఏవి ఏ శాఖకు సంబంధించినవి అనే అంశాలను 
అధ్యయనం చేసింది. వీటిలో ఒక్క మొదటి సూచన తప్ప అంటే ఎమిగ్రేషన్‌ చట్టం రద్దు 
తప్ప మిగతావన్నీ మౌలికంగా చట్టపరంగా స్థానిక విషయాలని ప్రభుత్వం అభిప్రాయపడింది. 
రాయల్‌ కమీషన్‌ నివేదికను అనుసరించి భారత ప్రభుత్వం వెనువెంటనే అస్సాం ప్రభుత్వానికి 
మిగతా సూచనలను అమలు చేయటానికి పూర్తి స్వేచృనిస్తూ ఉత్తరం రాసి పంపించింది. ఈ 
విషయాల్లో ప్రభుత్వం వైఖరిని అంటే బాధ్యతను వికేంద్రీకరించటం తప్పు అని ఎవరైనా 
భావిస్తారని నేననుకోవటం లేదు. మొదటి సూచనను అమలుపరచటానికి ప్రభుత్వం చట్టం 
రూపాందించిందన్న విషయం సభ్యులకు తెలిసిందే. దురదృష్టవశాత్తు నాకు తెలిసినంత 
వరకూ అస్సాం స్థానిక ప్రభుత్వం ఈ విషయంలో చర్య తీసుకోలేదు. మరో విషయం కూడా 
చెప్పాలి. ఈ సూచనలు చేసినప్పటినుంచీ శ్రీ జోషి ఈ సభలో సభ్యుడే అయినప్పటికీ క 
అంశాలను గురించి ఎక్కువగా పట్టించుకున్నట్టు నాకు కనిపించలేదు. 

అయితే, ఆర్యా! భారత ప్రభుత్వం మాత్రం వాటిని చాలాతీవ్రంగా పరిగణించ 
పట్టుదలతో చర్యలు ప్రారంభించింది. 1938లో టీ కంట్రోల్‌ చట్టం విస్తరణ చర్చ సభల్రో 
జరిగినప్పుడు భారత ప్రభుత్వం చొరవ తీసుకుని తేయాకు తోటలలో కార్మిక్షు 
స్థితిగతులను గురించి తేయాకు పరిశ్రమల వారిని దర్యాప్తు చేసింది. ఈ విషయాలను నా 
గౌరవనీయ మిత్రులు శ్రీ గ్రిఫిథ్స్‌, సర్‌ ఫ్రెడెరిక్‌ జేమ్స్‌లకు గుర్తుండే ఉంటుంది. ఈ సూచనల 
అవులు విషయుంలో తేయాకు తోటల యజవూనుల ప్రతినిధులతోను, కార్మికశాల్సు 
అధికారులతోను ఒక సదస్సును కూడా భారత ప్రభుత్వం నిర్వహించింది. 


మౌలానా జఫార్‌ ఆలీఖాన్‌ : చర్యలు తీసుకోనందుకు భారత ప్రభుత్వం అస్సాం 
ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు? 

గౌ॥ డా॥ బిఆర్‌. అంబేద్కర్‌ : అప్పుడు ఆ శాఖకు ఆధ్వర్యం వహించినవారయితే 
ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పి ఉండేవారు. నేను నిన్న మొన్ననే వచ్చాను. నాకు దీని 


భారతీయ తేయాకు నియంత్రణ (సవరణ) బిల్లు 67 


గురించి తెలిసింది చాలా తక్కువ. నా మిత్రుడు జోషి భావిస్తున్నట్లుగా ప్రభుత్వం 
కాలయోపన చేస్తున్నదన్న ఆరోపణను నేను అంగీకరించలేను. సరిగ్గా ఒక నిర్ణయం 
తీసుకోబోతున్న తరుణంలో అస్సాంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం 
23.5.1939న ఒక తీర్మానం ద్వారా ఒక కమిటీ నియమించింది. అస్సాం ప్రభుత్వం 
తీసుకున్న ఈ చర్య వల్ల సహజంగానే కేంద్ర ప్రభుత్వం ఈ రంగం నుంచి విరమించు 
కున్నది. అంతకుముందు కేంద్రం జారీచేసిన అంశాలు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం 
చేపడుతుందని భావించడం జరిగింది. అయితే ఎందువల్లనో కారణం నేను చెప్పలేనుగాని, 
అస్సాం ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులలో అభిప్రాయభేదాలు రావడంతో పని 
ముందుకు సాగలేదు. ఫలితంగా అస్సాం ప్రభుత్వం చివరకు ఎటువంటి చర్యా తీసుకోలేదు. 
జరిగినదేమిటో ఎందుకు కమిటీని రద్దు చేయవలసి వచ్చిందో చెబుతూ ఒక ప్రకటన మాత్రం 
చేసి ఊరుకొంది. ఇవి 1939 జూలై ఆఖరులోని పరిణామాలు. తరువాత సంగతి అందరికీ 
తెలిసిందే. ఈ లోపల యుద్ధం ప్రారంభం అయింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ, రా గ 
ప్రభుత్వం కానీ ఈ విషయంలో విచారణ జరపడం సాధ్యపడలేదు. ఈ పరిస్థితుల్లో భారత 
ప్రభుత్వంపై నిందవేసి ప్రయోజనం లేదనీ ప్రభుత్వం చేయవలసిందంతా చేసిందనీ శ్రీ జోషి 
కూడా విశ్వసిస్తారని అనుకుంటున్నాను. కార్మికుల ఆసక్తులను పరిరక్షించటం అనే ప్రధాన 

ప్రశ్నను గురించి ప్రభుత్వం ఏమి చేసింది, ఏమి చేయలేదు అన్న విషయంలో నేను 

చెప్పదలచుకొన్నదేమిటంటే ప్రభుత్వం ఈ అంశానికి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నది. టీ తోటలో 
కార్మికుల స్థితిగతులు ఏవిధంగా ఉన్నాయనే అంశంలోకి నేను వెళ్ళదలచుకోలే దు. 

వార్తాపత్రికల్లో అనేక లెక్కలు ప్రచురితం అవుతున్నాయి. సిలోన్‌లో వేతనాలు, అస్సాంలో 

వేతనాలు మొదలైన వాటి అంకెలు వార్తల్లో వస్తున్నాయి. ఇప్పుడు నేను సరైన అంకెలు 

లేకుండా వేతనాలకు సంబంధించిన అసమగ్ర సమాచారం ఇవ్వటానికి సిద్దంగా లేను. వాటి 

గురించి కచ్చితంగా సమాచారం సేకరించనందున ఆ వివరాలు నా దగ్గర లేవు. 


కాని ఒక్క విషయం మాత్రం చెప్పగలను. తేయాకు తోటల్లో కార్మికుల స్థితిగతులను 
ఇంకా క్రమబద్దం చేయలేదు. ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి స్థితిగతులు ఒకేవిధంగా లేవు. 
పని స్థితి గతుల్లో అన్నిచోట్లా ఏకరూపత లేదు. అందువల్ల భారత ప్రభుత్వం ఇందులో జోక్యం 
చేసుకోవటానికి ఇంకా సిద్ధంగా లేదు. పరిస్థితులు వురీ తీవ్రంగా లేవని ప్రభుత్వం 
భావిస్తున్నది. నిష్పాక్షికమైన దర్యాప్తు ఆధారంగా పూర్తి సమాచారం అభిస్తేనే ప్రభుత్వం ఏమైనా 
చేయగలదు. కార్మిక సంక్షేమం విషయంలో ప్రభుత్వం పట్టించుకోవటం లేదనడం సరైనది 
కాదు. అందువల్ల ఇప్పుడు భారత ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. సూచనలు అవులు 
పరచటానికి ముందు దర్యాప్తు జరిపించాలని రాయల్‌ కమీషన్‌ కూడా స్పష్టంగా సూచించింది. 


68 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కార్మికుల స్థితిగతులను మెరుగుపరచటానికి తేయాకు తోటల యాజమాన్యంపై కొన్ని 
నిబంధనలు విధించాలని కమీషన్‌ అభిప్రాయపడింది. అయితే సిలోన్‌లోని తోటలపై మాత్రం 
భారత ప్రభుత్వం ఎటువంటి నిబంధనలను విధించలేదు. అలాగే సిలోన్‌ పద్ధతిని కూడా 
పూర్తిగా అనుసరించలేదు. అనేక అత్యవసర ఉత్తర్వుల ద్వారా భారత ప్రభుత్వం కార్మికుల 
స్థితిగతులను ముఖ్యంగా వేతన విధానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించింది. తేయాకు 
తోటల విషయంలో కూడా ఇవి వర్తింప చేయటానికి ప్రయత్నం చేస్తున్నది. పరిస్థితులు 
ఏవిధంగా ఉన్నప్పటికీ వేజ్‌బోర్డు నిబంధనలను వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం. 

అందువల్ల ఇప్పుడు మనముందున్న ప్రశ్న ఇదే. ప్రస్తుత పరిస్థితుల్లో మనం దర్యాప్తు 
జరిపించగలమా? సరైన నాణ్యత గల పరిస్థితులు నెలకొల్పే విషయంలో ప్రభుత్వం తరఫున 
నాకు, నా గౌరవనీయ మిత్రుడు జోపికి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. గౌ॥ జోపికి 
ఇతర గౌ॥ మిత్రులకు తెలిసినదే మరొక నిషయం. అదేమిటంటే తేయాకు తోటల్లో అధిక 
భాగం తూర్పు ప్రాంతం అయిన బెంగాల్‌, అస్సాంలలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు శత్రువుల 
చర్యలకు దగ్గరగా ఉన్నాయి. ఎటువంటి దర్యాప్తు అయినా అక్కడ ఇప్పుడు ప్రారంభిస్తే అది 
చాలా కల్లోల పరిస్థితిని సృష్టిస్తుంది. అందువల్ల ఏదైనా విచారణ ప్రస్తుతం జరిపించాలంటే 
అది దక్షిణ ఇండియాలోనే సాధ్యమవుతుంది. ఉత్తర, దక్షణ ఇండయోల మధ్య తేయాకు 
తోటలు ఏవిధంగా విభజితం అయినాయో ఇపుడు సభకు చెప్పదలచుకున్నాను. ఉత్తర 
ఇండియాలో 1941 గణాంకాల ప్రకారం 607,000 ఎకరాలు, దక్షిణ ఇండియాలో 163,132 
ఎకరాలు తేయాకు తోటలు ఉన్నాయి. ఇక కార్మికుల విషయానికి వస్తే, ఉత్తర ఇండియాలో 
773,969 మంది కార్మికులు పని చేస్తుండగా దక్షిణ ఇండియాలో కేవలం 144,385 మంది 
కార్మికులు మాత్రమే తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు. 

సర్‌. ఎఫ్‌. ఇ. జేమ్స్‌ (మద్రాసు - యూరోపియన్‌) : ఇవి తేయాకు తోటలకు 
సంబంధించినవి మాత్రమే. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అవును. మనం తేయాకు కార్మికుల గురించి ప్రస్తుతం 
చర్చిస్తున్నాం. గణాంకాలను బట్టి దక్షిణ ఇండియాలోని తేయాకు తోటలు మొత్తం భారత 
దేశంలోని తేయాకు తోటలలో చాలా తక్కువ భాగం అని చెప్పవచ్చు. 

మౌలానా జఫర్‌ ఆలీఖాన్‌ : అస్పాంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఉత్తర, దక్షిణ ఇండయాలను ప్రస్తావిస్తున్నాను. 
అస్సాంను ప్రత్యేకంగా తీసుకోవడం లేదు. ఉత్తర ఇండియాలో అస్సాంను చేర్చాము. దేశం 
మొత్తంలో ఉన్న తేయాకు తోటల్లో దక్షిణ ఇండియా చాలా కొద్ది భాగం మాత్రమే. 


భారతీయ తేయాకు నియంత్రణ (సవరణ బిల్లు 69 


అంతేకాకుండా అక్కడ జనాభాలో చాలా కొద్దిమందే తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు. పాక్షిక 
లేదా పరిమిత దర్యాప్తు వల్ల దేశానికి కానీ కార్మికులకు కానీ పెద్ద ప్రయోజనం ఉండదని 
భారత ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తం తేయాకు తోటల్లో విచారణ జరపడం ప్రస్తుత యుద్ధ 
పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందువల్ల విచారణ చేయవలసి వస్తే అది చాలా పరిమిత 
ప్రాంతానికి మాత్రమే వీలవుతుంది. 


అధ్యక్షుడు: (గౌ! శ్రీ అబ్బుర్‌ రహీం): ఈ తీర్మానంలో కార్మిక సమస్యయాదృచ్చికమే 
అని గౌరవనీయ సభ్యుడు గుర్తించవలసిందిగా నేను చెబుతున్నాను. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఇంతకంటే చెప్పవలసింది ఏమీ లేదు. 


డా॥ సర్‌ జియా యుద్దీన్‌ అహమ్మద్‌ : తేయాకు తోటల యజమానులకు తేయాకు 


పండించకుండానే వినియోగదారుల ఖర్చుతో పెద్ద మొత్తంలో ధనం చెల్లించడం జరిగిందా అనే 
విషయం నేను తెలుసుకోవచ్చా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ విషయాన్ని వాణిజ్య కార్యదర్శి చూస్తారు. 
గౌరవనీయ సభ్యులు కొందరు : ప్రశ్నను ఇప్పుడు ప్రవేశపెట్టవచ్చు. 


అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : ప్రశ్న ఏమిటంటే “ప్రశ్నను ఇప్పుడు 


తీర్మానాన్ని ఆమోదించడవ్వెంది. 


13 
* యుద్ద గాయాల (పరిహార భీమా) బిల్లు 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : ఆర్యా, నేను ప్రవేశపెడుతున్నాను. 

౧మద్రంలో గాయవడీన కార్మికులకు న్మః వరివోరం చెల్లించే బాద్దతను యంజామానుల 
మీద విధించడంతో పొటు అటువంటి బాధ్యతకు నంబంధించిన, యజమానుల భీమా 
శౌకర్వానికో నందిందించిన బిల్లును నర్‌ విఠల ఎన్‌. చందవర్మర్‌, శ్రీ ఎన్‌ ఎబ్‌ు. దోపి; 
నలస్ఫేశ్‌లాంన్‌, ఎ.లాలీ, శ్రీజామ్బాదాన్‌ ఎం. మెవాత్తా శ్రీ డ.యిన్‌. జో ఖాన్‌ బవాదూర్‌ 
వంయో ములాజు కాదిర్‌ మవామ్మద్‌ షాభాన్‌ శ్రీ ని.నీ. మిల్లర్‌ శ్రీ ఇఐి.నీ. గ్విల్లోమౌలానా 
జాఫార్‌ ఆలీఖాన్‌ శ్రీ వొబ్‌ ఎ. నత్తార్‌ హబ్‌. ఇనాక్‌ నిట్‌ శీయూనవ్‌ ఆద్దల్వోరూన్త్‌ శ్రీ 
వాజీ చౌదరీ మవాన్ముద్‌ ఇస్తాయిలఖాన్త్‌ శ్రీ అమరేంద్రనాణ్‌ భటొపాధ్యాయి, శ్రీ ఆర్‌ ఆర్‌ 
గుప్తా మూవర్‌ గభిల్లు బ్రవేళపెడుతున్నవార్సలతో మాడిన ఒక సెల్స్‌ కమిటీకి నివేదించాలి, 
కహుటీ నమావేశానికి పోజులు కావలనీన కనీన నభ్యులి నంబ్ల వదు. కమిటీ నమావేశాలు 
నీమ్లాలో జరగటానికి ఆనుములించాలి. 

అధ్యక్షుడు (గౌ॥ శ అబ్బుర్‌ రహీం) : గౌరవనీయ సభ్యులు పేర్లను ఇచ్చారా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను పేర్ల జాబితాను ఇప్పుడే సమర్పిస్తున్నాను. 

అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : పేర్లు ముందుగానే ఇచ్చి ఉండవలసింది. 
| గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా సభలోని గౌరవనీయ సభ్యుల ఆమోదం 

ప్రాందడానికి నాకు ఎక్కువ సమయం అవసరం లేదని. భావిస్తున్నాను. ఈ బిల్లులో మూడు 

త్రూనమైన అంశాలున్నాయి. ఒకటి - ఈ బిల్లు యుద్ధంలో గాయపడ్డ కార్మికులకు 


వెలుస్టిబ్‌ అసెంబ్లీ డిబోట్ళ్‌ (సెంట్రల్‌ నంవుటం, 2 ౨/../943వుటలు. 1649-51 


యుద్ధ గాయాల (పరిహార భీమా) బిల్లు 71 


పరిహారం ఇస్తుంది. రెండు - ఈ బిల్లు యజమానులు సదరు పరిహారం చెల్లించేట్టు వారిని 
బద్దులను చేస్తుంది. మూడు - యజమానులు సదరు బాధ్యతలకు బద్భులై ఇన్సూరెన్స్‌ 
తీసుకోవాలని ఈ బిల్లు వారిని ఆదేశిస్తుంది. 

పరిహారానికి సంబంధించినంత వరకూ ఈ బిల్లు ఇతర అంశాలతో ముడిపడి ఉంది. 
ఆర్యా, ఇపుడు ఈ బిల్లుకూ ఇంతకుముందు నేను ప్రస్తావించిన యుద్ధ గాయాల అత్యవసర 
చట్టానికీ ఉన్న సంబంధం స్పష్టమవుతుంది. యుద్ధ గాయాల అత్యవసర చట్టం (1941) 
యుద్ద గాయాలను నిర్వచించిన విషయం సభ్యులకు గుర్తుండే ఉంటుంది. యుధ్ధ 
గాయాలను సదరు చట్టం వర్గీకరించింది. ప్రస్తుత బిల్లు ఆ చట్టాన్ని అనుసరించి అందులోని 
ప్రధాన అంశాలను తీసుకుని యుద్దగాయోల పరిధినీ, పరిమితులనూ నిర్ణయిస్తుంది. 
కార్మికులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రస్తుత బిల్లుకూ కార్మికుల పరిహార చట్టానికీ 
ఉన్న సంబంధం దీని ద్వారా సభ్యులకు అర్థం అవుతుంది. 

ఆర్యా! ఇపుడు ఈ చట్టాన్ని తీసుకురావడానికి కారణం ఏమిటంటే యుద్ధ 
గాయాల అత్యవసర చట్టం 1941లో ఆమోదించిన తరువాత ఒక అతి ముఖ్యమైన ప్రశ్న 
తలెత్తింది. అదెమిటంటే గాయపడిన వ్యక్తికి ఇచ్చే మొత్తం అతనికి ఒక రకమైన ఉపశమనంగా 
ఉండాలా లేదా పరిహారంగా ఉండాలా అనేది. ఉపశమనం, పరిహారం ఈ రెండింటి మధ్య 
తెడా ఉంది. యుద్దంలో గాయపడిన వ్యక్తి శారీరక లోపం వల్ల ఉపాధిని సంపాదించుకో 
లేకపోతే సదరు ఇబ్బంది నుంచి వెసులుబాటు కల్పించడానికి ఉపశమనం ఉద్దేశించబడింది. 
పరిహారచట్టం ప్రకారం నష్టపోయిన వ్యక్తికి ఆ నష్టం మేరకు పరిహారం చెల్లించటం 
పరిహారమవుతుంది. ఈ ప్రశ్నను లేవనెత్తినపుడు ఇంగ్లండ్‌లో బ్రిటీష్‌ పార్లమెంటు 1936లో 
ఆమూాదించిన యుధ్ధ గాయోలు - తదితర అంశాల చట్టం గురించి ప్రస్తావించడం 
జరిగింది. ఆ చట్టంలోని అంశాలు పరిశీలించిన తరువాత అవి పరిహారానికి సంబంధించినవే 
కానీ కేవలం ఉపశమనంగా మాత్రమే కాదని తేలింది. ఆ చట్టంలోని అంశాలను అనుసరిస్తే 
బాగుంటుందని భారత ప్రభుత్వానికి అనిపించింది. రెండవ అంశం ఏమిటంటే 1941 
యుధ్ధ గాయాల అత్యవసర చట్టం ఆమోదించిన తరువాత కార్మికుల ఉత్సాహ స్థితిని 
కాపాడడానికి సదరు చట్టంలోని నిబంధనలు సరిపోవనీ కల్లోలిత ప్రాంతాలలో పనిచేసే 
కార్మికులకు పరిహారం చెల్లించటం ద్వారా వారు నిలకడగా పని చేయగలరని తాము 
భావిస్తున్నామనీ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అందువల్ల భారత ప్రభుత్వం కార్మికులకు 
మొదట్లొ అనుకొన్నట్టు ఉపశమనమే కాకుండా పరిహారం చెల్లించాలని నిర్ణయించుకుంది. 

యుద్ధ గాయాల చట్టంలోని నిబంధనలను పరిశీలించిన తరువాత సదరు చట్టం 


72 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కింద 24 రూపాయిల చెల్లింపు, ఉపశవంనవేం కాకుండా పరిహారం కూడా 
కల్పించినట్లవుతుందని భావించటం జరిగింది. అందువల్ల రూ.24 కంటే ఎక్కువ వేతనం 
పొందుతున్న కార్మికునికి అంతమొత్తం అదనంగా చెల్లించటం పరిహారం కింద అవసరమే. 
చట్టం కింద అతడు పాందే వెలుత్తం కంటే కాస్త ఎక్కువ అతనికి చెల్లిస్తే అది 
పరిహారవువుతుంది. అందువల్ల ప్రస్తుత బిల్లు, 1941 యుద్ద గాయాల చట్టానికి 
అనుబంధంగా ఉంటుంది. పరిహారం బిల్లులోని ప్రధాన అంశాలను వివరించిన తరవాత ఈ 
బిల్లు ఏవిధంగా యుద్ధ గాయాల చట్టంతో ముడిపడి ఉందో, దీనికి కార్మిక పరిహార చట్టంతో 
ఎట్లా సంబంధం ఉందో ఏ కారణాల వల్ల ప్రభుత్వం ఈ బిల్లును ప్రవే శపెట్టిందో 
తెలియజేసిన తరువాత ఇపుడు ఇందులోని రెండవ అంశం అంటే యజమాని పరిహారం 
చెల్లించేటట్లు చేయడం గురించి ప్రస్తావిస్తాను. యుద్ధ గాయాల చట్టం కింద ఉపశమనం 
చెల్లించే బాధ్యత ప్రభుత్వానికి ఉండేది. ఇప్పుడు ఈ బిల్లు ఉద్దేశించిన రీతిలో చూసినా 
ప్రభుత్వవేం పరిహారం చెల్లించటానికి కట్టుబడి ఉండాలి. కానీ ప్రస్తుత భారతదేశ 
స్థితిగతులను బట్టి చూస్తే పరిహారం చెల్లించటం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అంతేకాదు, 
పరిస్థితి విషమిస్తే పరిహారపు భారం మరీ మోయలేనిదవుతుంది. అనిశ్చితమైన ఆ పరిహార 
భారాన్ని ప్రభుత్వంపై వోపలేము. యజవూని చెల్లించవలసిన పరిహారం ప్రభుత్వం 
చెల్లించినట్లయితే అది ప్రభుత్వ వ్యయాన్ని అధికం చేయటమే కాకుండా దాని ప్రభావం 
త్‌ కూడా పడుతుంది. 
ప్రభుత్వం సదరు పరిహార చెల్లింపు బాధ్యతను యజమానులపై ఉంచటం వల్ల 

ప్రభుత్వం యజమానుల పట్ల తన బాధ్యతలను విస్మరించదని నేను చెబుతున్నాను. 

రాజోద్యోగులకు (Servants Of the Crown) రైల్వేలకు ఈ బిల్లు వర్తించదన్న క్లాజును 
గౌరవనీయ సభ్యులు చూసే ఉంటారు. అలాగని వారికి అటువంటి ఉపశమనం పరిహారం 

లభించవని దీని అర్థం కాదు. సివిల్‌ సర్వీస్‌ నిబంధనలు, స్థాట్యూటరీ రూల్స్‌లో ఉన్న 
నిబంధనల ప్రకారం పైన పేరొ గన్న ఉద్యోగులకు అదనపు పెన్షన్‌ కల్పించటం ద్వారా వారిక 

న్యాయం చేకూర్చటం జరుగుతుందని ప్రభుత్వం వారికి తెలియజేసింది. 

ఇక మూడవ అంశమేమిటంటే పరిహారం చెల్లించటానికి యజమానికి గల బాధ్యతను 

నిరయించటం. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీని ప్రభావం చాలా ఉంటుంది. దీని 

ఉద్దేశం కార్మికులకు అన్నివేళల్లొ పరిహారం లభ్యం చేయటం. బాంబు దాడుల్లో ఒక ఫ్యాక్టరీ 

పూర్తిగా నాశనం అయితే యజవూని ఆస్తులన్నీ ధ్వంసవువుతాయి. అప్పుడు చట్టం 

నిర్బంధించినప్పటికి అతడు కార్మికులకు ఎటువంటి పరిహారమూ చెల్లించే స్థితిలో ఉండడు. 

అందువల్ల ఇన్సూరెన్స్‌ ఉన్నట్లయితే కార్మికుడికి తనకు యుద్ధంలో నష్టం సంభవించినప్పుడు 


యుద్ధ గాయాల (పరిహార భీమా) బిల్లు 73 


తగిన నష్టపరిహారం లభిస్తుందన్న నవ్ముకం ఉంటుంది. ఈ చట్టం ప్రకారం మొదట 
యజమాని, నష్టపోయిన కార్మికునికి పరిహారం చెల్లిస్తారు. యజమాని చెల్లించిన పరిహారపు 
వెలయత్తాన్ని ఇనర్సారెన్స్‌ భర్తీ చేస్తుంది. ఇన్ఫూరెన్స్‌ ఏర్పాటు ప్రభుత్వం నిర్వహణలో 
జరుగుతుంది. యజమాని ఇన్సూరెన్స్‌ నిధికి ప్రీమియం చెల్లీస్తాడు. ప్రీమియం మొత్తం ఎంత 
అనేది యుద్ధానంతరం పరిహార భారాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. ఈ లోగా ప్రభుత్వం 
యజమానుల నుండి అడ్వాన్సు చెల్లింపు తీసుకుంటుంది. తుది చెల్లింపులో దానిని సర్దుబాటు 
చేస్తారు. ఎంత మొత్తం అడ్వాన్సుగా ఇచ్చేది ప్రతి క్వార్టర్‌ (మూడు మాసాలు)కు మారుతూ 
ఉంటుంది. మొదటి క్వార్టర్‌లో ప్రతి వంద రూపాయల వేతనానికీ 8 అణాలు అడ్వాన్సుగా 
నిర్ణయించటం జరుగుతుంది. తరువాత క్వార్టర్లలో చెల్లించవలసిన మొత్తాన్ని బట్టి ఈ 
అడ్వాన్సు మారుతుంది. ఇంతకు ముందటి క్వార్టర్‌లో ఎటువంటి గాయపడిన వాటా 
ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితి ఉంటి యజమాని నుంచి అడ్వాన్స్‌ను కట్టించడం 
జరగదు. ఈ పథకం వల్ల ప్రయోజనాలు ఏవైనా ఉంటాయంటే మొదటగా కార్మికునికి 
చెల్లించే మొత్తానికి హామీ ఉంటుంది. రెండవది - యుద్ధ ప్రమాదం లేని ప్రాంతాలకు ఈ 
చెల్లింపును బదిలీ చేయడం వల్ల వారు కూడా యుద్ధ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో పని చేసే 
వారి పరిహారానికి కొంత మొత్తాన్ని చెల్లిస్తుంటారు. మూడు - ఈ భారం, వేతనం బిల్లు 
నిప్పత్తి ప్రకారం ప్రతి యజమానీ భరించటం జరుగుతుంది. 

ఈ విధంగా చూసినట్లయితే ఈ బిల్లు చాలా సరళమైనది. ఇది వివాదరహితమైన 
బిల్లు అని చెప్పగలను. 1942 ప్రారంభంలో బొంబాయి మిల్లు యజమానుల సంఘం వారు 
ఈ బిల్లుకు కావలసిన స్ఫూర్తిని ఇచ్చారు. భారత ప్రభుత్వానికి సదరు సూచనను పంపిన 
తరువాత కార్మిక శాఖ కార్యదర్శి సర్‌ హెన్రీ రిచర్డ్‌సన్‌, సర్‌ ఫ్రెడ్రిక్‌ జేమ్స్‌, శ్రీయుతులు హడ్డో, 
గ్విల్డ్‌ హుసెంభాయ్‌ లాల్లీలతో ఒక అనియత సమావేశం ఏప్రిల్‌ 1942 లో జరిగింది. వారి 
సూచనల మేరకు యజమానులను కూడా సంప్రదించడం జరిగింది. రెండు యజమానుల 
సంఘాలను కలవటం జరిగింది. రెండు అఖిల భారత పారిశ్రామిక యజమానుల సంఘాలు 
దీనిని పూర్తిగా సమర్దించాయి. అయితే యజమానుల సమాఖ్య మాత్రం ఈ విషయంలో 
దురదృష్టవశాత్తు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందువల్ల ఒక వర్గం బిల్లుకు 
అనుకూలంగా వురో వర్గం ప్రతికూలంగా అభిప్రాయోన్ని వ్యక్తం చేశాయి. కార్మిక 
ప్రాతినిధ్యానికి సంబంధించినంతవరకూ స్టాండింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఈ బిల్లుకు తన 
మద్దతును తెలిపింది. ఇంకా ఈ బిల్లు విషయాల్లో సభ పూర్తిగా అర్ధం చేసుకోవటానికి నేను 
చెప్పవలసిందేమీ లేదనిపిస్తున్నది. ఆర్యా ! ఈ మాటలతో నేను బిల్లును ప్రతిపాదిస్తున్నాను. 


జ జః జః 


74 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
== కో మ. ర 


* గా డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ఏ; ఇవ్వాళ ఉదయం నేను వతిపొదించిన తీర్మానానికి 
లభించిన మద్దతు నాకు చౌలా సరితోషంగా ఉందీ. విమర్శలు చాలా తక్కువగా ఉండటం 
ఆశ్చర్యకరం. నా మిత్రులు జోషి, మిల్లర్‌లు ప్రభుత్వం ఈ బిల్లుకు సంబంధించిన 
సమాచారం ఇంకా ఎక్కువగా ఇవ్వాలన్నారు. మిల్లర్‌ గారికి వారికి కావలసిన సమాచారం 
ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. వారికి కావలసిన అంశాలు నాకు దయచేసి తెలియజేస్తే 
నేను సంతోషంగా సమాచారాన్ని ఇస్తాను. ఇప్పుడు మేము చెల్లిస్తున్న మొత్తానికి ప్రస్తుత చట్టం 
ప్రకారం చెల్లించబోయే దానికీ మధ్య వ్యత్యాసం ఉందని వారు చేసిన విమర్శ సరైనది కాదని 
నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిజానికి ప్రస్తుత బిల్లు ఇటువంటి వ్యత్యాసాన్ని 
తొలగించడానికే ఉద్దేశించబడింది. యుద్ద గాయాల చట్టం పరిధి కింద వచ్చిన వారితో 
పరిహార చట్టం కింద వారినీ సమానంగా చేయటం ప్రస్తుత బిల్లు ఉద్దేశం. గాయపడిన వారికి 
చెల్లింపు మొత్తాలను పరిశీలించిన తరువాత ఎవరికైతే రూ.24 కంటే ఎక్కువ లభిస్తున్నదో 
వారు ఉపశమనం మాత్రమే పొందుతున్నారు. రూ.24 అంతకంటే తక్కవ పొందుతున్న 
వారికి పరిహారం మాత్రమే లభిస్తుందని పరిశీలనానంతరం తెలుస్తున్నది. అందువల్ల మా 
మిత్రుడు విమర్శించినట్లు విచక్షణ చూపడం కాకుండా నిజానికి అందరికీ సమానంగా 
పరిహారం లభించే విధంగా చేయటమే ఈ బిల్లు లక్ష్యం. ఈ బిల్లులో ని 5 వ విభాగం 
చెబుతున్నట్లు కొన్ని వర్గాల వారికే సదరు ప్రయోజనాలు, (మిల్లర్‌ భావిస్తున్నట్టుగా) 
పరిమితం కావటం లేదు. బిల్లు అంశాలను పరిశీలిస్తే ఇది స్పష్టవువుతుంది. అయితే 
కార్మికులందరికీ పరిహారం చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేనందువల్ల ఎ కార్యక్రమం అయినా 
ప్రభుత్వం అమలు పరచాలంటే అది పాలనా పరంగా సాధ్యమవుతుందా కాదా పరిశీలించాలి. 
కాబట్టి ఈ రెండు పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టం పరిధిలోకి అందరిని తీసుకువచ్చి అమలు 
పరచటం ప్రభుత్వానికి సాద్యం కాదని చెప్పదలచుకున్నాను. ఇన్సూరెన్స్‌ పరిధి కింద ముందు 
యజమానులను గుర్తించాలి. తరువాత వారి వద్ద నుంచి ప్రీమియం వసూలు చేయాలి. 
సాధారణ జనాభా విషయంలో బాధ్యత తీసుకున్న యజమానులను గుర్తించడం కష్టం. 
అందువల్లనే ఈ కార్యక్రమాన్ని 5 వ నిబంధన కింద కొన్ని వర్గాలకు చెందిన కార్మికులకే 
పరిమితం చెయ్యటం జరుగుతుంది. నా గౌ! మిత్రుడు మిల్లర్‌ 5 వ నిబంధన కింద 
నిర్వచించబడిన వర్గంతో దీనిని పరిమితం చేయటానికి ప్రభుత్వం సమర్ధించుకొన్న వైఖరిని 
వివరించలేదని వివుర్శిస్తున్నారు. నేను చెప్పవలసిన సవూధానాలలో కొన్నింటిని నా 
గౌ॥ మిత్రుడు జోషి ఇప్పటికే చెప్పారు. అందువల్ల వాటిని తిరిగి చెప్పవలసిన అవసరం నాకు 
కనిపించటం లేదు. దీనికి సమాధానం బిల్లు లక్ష్యాలు కారణాలలోనే కనిపిస్తుంది. అందులోని 
ee అ ఎనక ఈ క నతన టు 


* లెజసేట్‌ అసెంబ్రీ డిబేట్‌ (సెండ్రులొ నంవుటుం. 2 31.3.1943 yew : 1659-61 


యుద్ద గాయాల (పరిహార భీమా) బిల్లు 75 


రెండవ పేరాలో ప్రమాదాలకు చేరువలో ఉన్న పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే వారందరికీ 
సదరు ప్రణాళిక వర్తిస్తుందని స్పష్టంగా ఉన్నది. ఇది ఏయే వర్గాలు సదరు ప్రయోజనం పరిధి 
కిందకు వస్తాయో తెలుపుతుంది. కాబట్టి వెరే కారణాలు చెప్పవలసిన అవసరం లేదు. 
ఫ్యాక్టరిలు, పారిశ్రామిక స్థలాలు సాధారణంగా దాడులకు గురవుతాయినేది ఎవ్వరూ 
కాదనలేరు. 

ఈ బిల్లు కార్మికులందరికీ వర్తించదని ప్రశ్నించిన జోషి రెండు ప్రత్యేక ఉదాహరణలను 
పేర్కొన్నారు. వీటికి బిల్లు నిబంధనలు వర్తింపచేయాలనుకుంటున్నారు. అది అస్సాంలో 
పనిచేసే తేయాకు కార్మికులు (2) సముద్ర తీరాల్లో పనిచేసేవారు. నిస్సందేహంగా ఈ ప్రత్యేక 
కేసుల్లో ప్రత్యేక సమాధానం అవసరం అవుతుంది. నేను చెప్పేదేమిటంటే ఈ రెండు 
ఉదాహరణల వారూ ప్రభుత్వం దృష్టిలో ఉన్నారు. అందువల్లనే బిల్లులోని 5 వ క్లాజ్‌లో సబ్‌ 
కాజ్‌( ఇ) ద్వారా ప్రభుత్వం ప్రత్యేక వర్గాల కార్మికులకు బిల్లు కల్పించే సదుపాయాలు 
అన్వయింపచేయటానికి కొంత అధికారాన్ని అట్టి పెట్టుకొన్నది. ఇందులో నిర్వచింపబడ్డ 
కార్మికులకు మాత్రమే కాదు, ఇతర కార్మికులకు కూడా అవసరం అయితే ప్రభుత్వం ఈ 
బిల్లు ప్రయోజనాలను వర్తింపచేస్తుంది. ఇందులో పేర్కొన్న వర్కర్ల తుది వర్గీకరణ అని 
ప్రభుత్వం అనుకోవటం లేదు. ఇతరులను కూడా చేర్చే ప్రయత్నం జరుగుతున్నది. 

డా॥ పి.ఎన్‌. బెనర్జీ : ఇది సమగ్రమైన జాబితా కాదు. 


గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : కాదు. అందువల్లనే అవసరమైనపుడు ఇతర 
రంగాల్లో పని చేసే కార్మికులకు కూడా ప్రభుత్వ బిల్లు నిబంధనలను వర్తింప చేయవచ్చు. 

అస్సాంకు సంబంధించినంతవరకు ప్రభుత్వం, ప్రమాదానికి దగ్గరగా ఉన్న కేంద్రాల్లో 
పనిచేసే వారికి బిల్లు నిబంధనలు వర్తింపచేస్తుందని చెప్పగలను. నాకు లభించిన సమాచారం 
మేరకు తేయాకు తోటల ప్రాంతాలు ప్రమాదానికి చేరువగా ఉన్నాయని చెప్పలేము. ఒకవేళ 
అవి ప్రమాద కేంద్రాలయినట్లయితే శ్రీజోషి తప్పకుండా ఆ విషయోన్ని లేవనెత్తవచ్చు. 
ప్రభుత్వం సదరు బిల్లు నిబంధనలను అస్సాం కార్మికులకు కూడా వర్తింపచేస్తుంది. 

సముద్రతీర ప్రాంతాల వారి గురించి నాణిజ్య శాఖ చొరవ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే 
ఒక నిబంధన ద్వారా శ్రద్ధ తీసుకొన్నది. వారికి వర్తింపచేసే నిబంధనలు మనం భావించిన 
రీతిలో ఇతరత్రా కూడా కొన్ని ఉన్నాయి. నా మిత్రుడు జోషి అభిప్రాయంలో సెలక్ట్‌ కమిటీ 
నిబంధనలు పరిశీలించి బిల్లు లక్ష్యానికి భంగం రానివిధంగా దానిని సవరించాలను 
కుంటున్నారు. వారి ఆసక్తి వేరకు సెలక్ట్‌ కమిటీ దానిని పరిశీలించే విషయంలో నేను 
ఎటువంటి అభ్యంతరం లేవదీయను. నా గౌరవనీయ మిత్రుడు మిల్లర్‌, బిల్లులోని ఒకటి, 


76 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


రెండు క్లాజుల గురించి ప్రస్తావించారు. మొదటిది సబ్‌క్తాజ్‌ 5(3) - దీనికి నేను మీకు 
సమాధానం చెప్పి ఉన్నాను. ఈ ఉప 'నిబంధనను చేర్చటంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే 
ఏద్దెనా ప్రత్యేక అవాంతర పరిస్థితి ఏర్పడిన పుడు బిల్లులోని నిబంధనలను వాటికి 
వర్తింపచేయటానికి అవకాశం ఉంటుందని. 

వురో నిబంధన మిల్లర్‌ ప్రస్తావించింది - సబ్‌ క్లాజ్‌-3- సెక్షన్‌ 10. ఆయున 
ప్రస్తావించిన నిబంధన ప్రకారం ఏవైనా నిధులు మిగిలిపోతే ఆ మొత్తం సాధారణ రెవిన్యూ 
పద్దులో జమకడతారు. ఆయన ఉద్దేశంలో ఈ విధానం సమర్థనీయం కాదు. ఇ.పి.టి. నిధి 
నుంచి యజమానులు ఈ నిధిలో జమకట్టే ప్రీమియంలో అధిక భాగం వస్తుంది కాబట్టి 
మిగిరిన మొత్తం ప్రభుత్వ ఖజానాలో జమకట్టడం సమర్ధనీయమే. ఆర్యా! ఇంతకు మినహా 
నేను చెప్పవలసింది ఏమీ లేదు. 

ఇ.ఎల్‌.సి. గ్విల్డ్‌ (బొంబాయి - యూరోపియన్‌) : గౌ॥ సభ్యుడిని నేను ఒక ప్రశ్న 
అడగవచ్చా? తన ప్రారంభోపన్యాసంలో ఆయన ఈ బిల్లుకు సూచన మిల్లు యజమానుల 
సంఘం నుంచి వచ్చింది అన్నారు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : వారు ఒక సూచన చేశారు. 

ఇ.ఎల్‌.సి. గ్విల్డ్‌ : పరిహారం పూర్తిగా చెల్లించిన తరువాత ఏదైనా మొత్తం మిగిలితే 
అది పారిశ్రామిక పరిశోధనకు వినియోగించాలని కూడా వారు సూచించలేదా? అలా వారు 
సూచించినట్టెతే నా గౌ! మిత్రుడు సదరు సూచనను పరిశీలిస్తారా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నాకు గుర్తు లేదు కాని నేను ఆ విషయాన్ని 


పరిశీలిస్తాను. 

అధ్యక్షులు : సయ్యద్‌ ఘులామ్‌ భిక్‌ నైరంగ్‌ : ప్రశ్న ఏమిటంటే “యుద్ధంలో 
గాయపడిన కార్మికులకు యజమానులు పరిహారం చెల్లించే బాధ్యతకు యజమానుల 
ఇన్సూరెన్స్‌ బాధ్యతకు సంబంధించిన బిల్లును సర్‌ విఠల్‌, ఎన్‌. చందవర్కర్‌, శ్రీ ఎన్‌, 
ఎమ్‌.జోషి, జమ్నాదాస్‌ మెహతా, డి.యస్‌. జోపి హుస్సేన్‌భాయ్‌, ఎ.లాల్టీ, ఖాన్‌ బహద్దూర్‌ 
మియాన్‌ ఘులావ్‌ ఖాదిర్‌ ముహమ్మద్‌ షాభాన్‌, శ్రీ సి.సి. మిల్లర్‌, శ్రీ ఇ.ఐ.సి. గ్విల్డ్‌, 
శ్రీ మౌలానా జఫార్‌ ఆలీఖాన్‌, శ్రీ యూసఫ్‌ అబ్బుల్లా హారూన్‌, నీ హాజీ చౌదరి మహమ్మద్‌ 
ఇస్మాయిల్‌ ఖాన్‌, శ్రీ హెచ్‌. ఎ. సత్తార్‌ హెచ్‌ ఇసాక్‌ సైట్‌, శ్రీ అమరేంద్రనాధ్‌ ఛటోపాధ్యాయ, 
శ్రీ ఆర్‌.ఆర్‌. గుప్తా, గారలతోను, బిల్లు ప్రతిపాదకులతోను. కూడిన ఒక సెలక్ట్‌ కమిటీకి 
నివేదించాలని కమిటీ సమావేశానికి హాజరు కావలసిన కనీస సభ్యుల సంఖ్య అయిదు అనీ, 
కమిటీ సమావేశాలు సిమ్లాలో జరగాలనీ తీర్మానాన్ని ఆమోదించడమైంది. 


14 
* పూర్తి నైపుణ్యం, కొద్దివాటి వైవుణ్యం గల 
సిబ్బందికి ఉపాధి సంస్థలు 


స్థాయీ కార్మిక సంఘం చర్చలు 


కార్మిక సంక్షేమం, యుద్ధకాలపు ఉత్పత్తి, పూర్తి నైపుణ్యం - పాక్షిక నైపుణ్యం గల 
ఉద్యోగుల ఉపాధి, పారిశ్రామిక వివాదాలు, కార్మిక సమస్యలకు సంబంధించిన గణాంక 
సమాచార సేకరణలకు సంబంధించిన ప్రశ్నలను గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ అధ్యక్షతన 
మే 7,8 తేదీలలో బొంబాయిలో జరిగిన స్థాయీ కార్మిక సంఘం మూడవ సమావేశంలో 
చర్చించింది. 

ఐచ్చిక ప్రాతిపదికపై పూర్తి నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం గల సిబ్బంది ఉద్యోగ సూచక 
కేంద్రం స్థాపించాలనే అభిప్రాయం వ్యక్తం చేయటం జరిగింది. ఉద్యోగ సూచక కేంద్రాలకు 
జతచేసి ఉంటే సలహా కమిటీలలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉండాలని చేసిన సూచనను 
కూడా ఆమోదించడమైంది. 


ప్రభుత్వ కాంట్రాక్ట్‌లలో సరైన వేతనాల నిబంధనను చేర్చాలనే అంశంపై సంఘం 
చర్చించింది. పబ్లిక్‌ వర్క్స్‌ శాఖేతర కాంట్రాక్టర్లకు కూడా సదరు నిబంధన వర్తింప చేయాలన్న 
సూచనలు కూడా సభ్యులు చేశారు. 


కౌర్మిక చట్టాలు 
యుద్దకాలపు కార్మిక సంక్షేమం, కార్మిక చట్టాలు మొదలైన వాటికి సంబంధించిన 


ప్రణాళికల్లో సాంఘిక భద్రత, వేతనం, సంక్షేమం కూడా చేరాయి. భారతదేశంలో వేతన 


15 
* భారతీయ బాయిలర్ల (సవరణ) బిల్లు 


డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక శాఖ సభ్యులు) : 
ఆర్వా/ : “జార తీయి బాయిలల్ఫ్‌ చ ర్హుం 1923 శం వురింత నవరించటానికి 
బిల్లును వరిళీలనలోకి తీముకవాలని వతవాదిన్తున్తాను. 

ఈ చర్చ చాలా సాధారణమైనది. ఇది వివాదరహితమైంది. ఇందులో సిద్ధాంత 
పరమైన అంశం ఏమీ ఇమిడి లేదు. అందువల్ల ఇందులోని అంశాలను వివరించటానికి నేను 
ఎక్కువ సమయం తీసుకోను. 

ప్రభుత్వం సవరణ బిల్లును చేపట్టడానికి దారితీసిన పరిస్థితులను సభకు సంక్షిప్తంగా 
తెలియజేస్తే సరిపోతుందనుకుంటాను. 

23 ఫిబ్రవరి 1942 న బొంబాయిలో ఒక మిల్లులో బాయిలర్‌ ప్రమాదం జరిగింది. 
ఫలితంగా తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్తటన జరిగిన తరువాత దీనికి కారణాలు 
ఏమిటో వివరించటానికి బొంబాయి ప్రభుత్వం ఒక విచారణ సంఘాన్ని నియమించింది. 
ఎకనావెజర్‌ (Economiser) అనే పరికరంలో లోపం ఉండడం వల్ల విస్పోటనం 
సంభవించిందని విచారణలో తేలింది. నిర్ధారించి చెప్పాలంటే ఎకనమైజర్‌లో ఉన్న ఫీడ్‌పైప్స్‌ 
బలహీనమైనాయి. దానికి కారణం వాటి అధిక అరుగుదల అని తేలింది. విచారణలో వెల్లడైన 
అంశాలు ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే ఇండియన్‌ బాయిలర్స్‌ చట్టం 1923 
ప్రకారం బాయిలర్‌ ఇన్స్‌పెక్టరు, బాయిలర్స్‌ను తరుచు తనిఖీ చేసి అవి పని చేసే స్థితిలో 
ఉన్నాయని ధృవీకరించాలని పై చట్టంలోని నిబంధన చెబుతున్నది. ఎకనమైజర్‌ ఫీడ్‌ పైపులు 
సరిగా పనిచేయనపుడు ఇన్స్‌పెక్టర్‌ ఎలా అవి సరిగా ఉన్నాయని ధృవీకరించాడు అనే ప్రశ్న 
తలెత్తింది. బాయిలర్‌ చట్టంలోని 28 వ నిబంధన ప్రకారం ఫీడ్‌పైప్స్‌ లేదా ఇతర పరికరాలను 
పరిశీలించటం ఇన్స్‌పెక్టర్‌ పని కాదు. బాయిలర్‌కు సంబంధించిన పరికరాలు అతని పరిధిలోకి 
రావు. అందువల్ల ఫీడ్‌ఫైప్స్‌ను పరిశీలించకపోవడం వల్ల విస్పోటనం ఏర్పడింది. బిల్లులోని ఈ 
లోపాన్ని సవరించటానికే ప్రస్తుత సవరణ బిల్లు తీసుకురావటం జరిగింది. 


* లెజఫేట్‌ అసెంబ్లీ డబ్‌ (సెంట్రల్‌) నంవ్రుటం : 3, 29 7/94 వులు: 176-77 


భారతీయ బాయిలర్ల (సవరణ) బిల్లు 81 


ప్రస్తుత బిల్లు రెండు సవరణలను చేస్తున్నది. మొదటి సవరణ సెక్షన్‌ 2 లో ఒక కొత్త 
కాజ్‌ (సిసి)ని చేరుస్తున్నది. ఈ క్లాజ్‌ వివరణ పరంగా ఉంటుంది. ఇది ఫీడ్‌ఫైప్స్‌ అనే పదాన్ని 
చేర్చి దానిని నిర్వచిస్తున్నది. రెండవ సవరణ స్టీమ్‌ పైప్‌ పదం పరిధిని విస్తృతం చేస్తున్నది. 
ప్రస్తుత చట్టం ప్రకారం స్టీమ్‌ పైప్‌ అంటే ప్రధాన పైప్‌ మాత్రమే అయితే, ప్రస్తుత సవరణ 
ప్రకారం స్ట్రీమ్‌ పైప్‌ అంటే ప్రధాన పైపే కాకుండా ఫీడ్‌ పైపు కూడా. ఈ సవరణ ఆమోదించిన 
తరువాత 28 వ సెక్షన్‌ను మార్చి నిర్వహిస్తారు. ఇందువల్ల బాయిలర్‌ ఇన్స్‌పెక్టర్‌ స్టీమ్‌ పైప్‌ 
లనే కాకుండా ఫీడ్‌పైప్‌లను కూడా తప్పనిసరిగా తనిఖీ చేయవలసి ఉంటుంది. అది అతని 
బాధ్యత అవుతుంది. దీని కోసమే ప్రస్తుత సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 
అందువల్ల ఆర్యా! బిల్లును పరిశీలనలోకి తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నాను. 

అధ్యక్షుడు : ఇండియన్‌ బాయిలర్స్‌ చట్టం 1923 ను సవరించటానికి బిల్లును 
పరిశీలించాలి. 

శ్రీ సి.సి. మిల్లర్‌ : ఒక చిన్న అంశంపై గౌ॥ సభ్యుడిని నివరణ కోరుతున్నాను. ఇది 
ఎకనమైజర్‌ అనే ఫీడ్‌ పైపుల వ్యవస్థకు సంబంధించినది. ఇది కేవలం మరోదానికి జోడించేదే 
కానీ ప్రధాన అంగం కాదు. ఇది పాడెనప్పుడు యాజమాన్యం కనక దానిని తనిఖీ 
'చేయించినట్లయితే బాయిలర్‌ పాడైపోయిందని ధ్రువీకరించటానికి ఇన్స్‌పెక్టర్‌ తిరస్కరించే 
వాడు కాదు. అందులో ఉన్న లోపాన్ని తెలుసుకొన్న యజమాని ఫీడ్‌ పైపులను 
తొలగించినట్లయితే బాగుండేది. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నాకు పూర్తిగా కచ్చితమైన సమాచారం ఇవ్వటం 
సాధ్యం కాదని గౌ॥ మిత్రుడు అర్థం చేసుకుంటారనుకొంటాను. కాని ఆయన చెప్పేది సరి 
అయినదే. 

అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : తీర్మానం 1923 ఇండియన్‌ బాయిలర్స్‌ 
చట్టం సవరణ బిల్లు పరిగణనలోకి తీసుకోవడమైంది. తీర్మానం ఆమోదించటమైంది. బిల్లు 
2 మరియు 3 క్లాజులు చేర్చటమైంది. క్లాజ్‌ 1 చేర్చటమైంది. పేరు, ప్రవేశిక బిల్లుకు 
జోడించడమైంది. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ః బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను 

అధ్యక్షుడు : బిల్లును ఆమోదించాలి, 


తీర్మానాన్ని ఆమోదించటం జరిగింది. 


16 
* మోటారు వాహనాల (డైవర్ల) సవరణ బిల్లు 


డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక శాఖ సభ్యులు) : 

ఆర్యా, “1942 నాటో వెలాటారు వావానాల (డైవర్ల అత్యవనర చట్టాన్ని 
నవరించటాన్లి వరిళీలించాలి” అనే తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇది చాలా సామాన్యమైన 
చర్చ. అవసరమైన వివిధ వ్యక్తుల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి వీలు కల్పించే 
అత్యవసర చట్టాలు అనేకం ఉన్నాయన్న సంగతి సభకు గుర్తు ఉండే ఉంటుంది. 


ఒక గౌ॥ సభ్యుడు : అవి మొత్తం ఎన్ని? 

గౌ॥ డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ * నాదగ్గర వాటికి సంబంధించిన పూర్తి సమాచారం 
లేదు. అయితే యుద్ధం అందరికీ తెలిసిందే. మోటార్‌ డ్రైవర్ల సేవలను కోరే ఆర్డినెన్స్‌ 
అందులో ఒకటి. ఆ ఆర్డినెన్స్‌ ఆమోదించిన తరువాత తెలిసినదేమిటంటే అందులో లేని ఒక్ర 
నిబంధన మరొక ఆర్టినెన్స్‌లో ఉన్నదని. ఒకసారి ఉద్యోగం నుంచి తొలగించబడ్డ డ్రైవర్‌ని 
తిరిగి మోటార్‌ యజమాని ఉద్యోగంలో నియమించాలని చెప్పడం లేదు. ఆ లోపాన్ని భర్తే 
చేయటానికి ప్రస్తుత బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు ప్రయోజనాలు మూడు ; 


1. ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిన డ్రైవర్‌ను యజమాని తిరిగి ఉద్యోగంలోకి 
తీసుకోవాలనే సవరణ 


2. యజమాని బాధ్యతకు సంబంధించిన వివాదాలను పరిష్కరించటానికి ప్రావిన్గియల్‌ 
ప్రభుత్వం తరపున ఒకరిని నియమించటానికి ప్రస్తావన 


3. జారీ చేసిన ఉత్తర్వులను అవులు పరచనపుడు దానికి జరిమానా విధించే 
ప్రతిపాదన- 


* లెబిసే ట్‌ అసెంబ్లీ డిబేట్ట్‌ (సింటుల) నంవ్రుటుం : 3, 29.7.1943. వుడు: 178 


మోటారు వాహనాల (డైవర్ల) సవరణ బిల్లు 83 


మిగతా నిబంధనలను మోటార్‌ డ్రైవర్‌కు ఉద్యోగం కల్పించే విషయింలో అతని 
హక్కుకు సంబంధించిన పరిమితులను ప్రస్తావిస్తున్నాయి. అవి రెండు రకాలుగా ఉన్నాయి. 
ఒకటి, వరుసగా, ఆరు మాసాలు ఉద్యోగంలో ఉన్న డ్రైవర్‌కు తిరిగి ఉద్యోగం కోరే హక్కు 
ఉంటుంది. రెండు - ఉద్యోగం నుంచి విరమించిన రెండు మాసాలలోగా పునర్నియామ 
కానికి అతడు విజ్ఞప్తి చెసుకొని ఉండాలి. ఈ రెంటిని అనుసరించిన అనంతరం ఈ బిల్లు 
సదరు డ్రైవర్లను ఇతరులతో సమానంగా అంటే ఉద్యోగం నుంచి తొలగించవలసిన వారితో 
సమానంగా ఉంచుతుంది. ఈ బిల్లుకు సంబంధించి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పవలసిన 
అవసరం లేదు. 


ఈ మాటలతో బిల్లును ప్రతిపాదిస్తున్నాను. 

అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : మోటారు వాహనాల (డ్రైవర్ల) అత్యవసర 
చట్టం 1942 కు సవరణ బిల్లును పరిశీలించాలి. 

తీర్మానాన్ని ఆమోదించడమైంది. 


యం గ షః 

అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం): 2వ క్లాజ్‌ 

* సర్‌ కావాస్‌జీ జహంగీర్‌ (బొంబాయి సిటీ - మహమ్మదీయుడు నగర ప్రాంతం): 
ఆర్యా! నాకు తెలిసినంత మట్టుకు క్లాజ్‌ 2, ఈ బిల్లులోని ప్రధానాంశం. యుద్దావసరాలకు 
ప్రభుత్వం వారు తీసుకోవడం వల్ల పూర్వపు ఉద్యోగాల నుంచి తొలగించబడ్డ మోటార్‌ 
డ్రైవర్లకు తిరిగి ఉద్యోగం కల్పించటం ఈ బిల్లు లక్ష్యం. దీనికి గాను రెండు నిబంధనలను 
విధించారు. ఒకటి : ఉద్యోగంలో వరుసగా కనీసం ఆరు మాసాలు ఉండాలి. రెండు : పదవి 
విరమణ అనంతరం 2 మాసాల లోగా పునర్నియామకానికి విజ్ఞప్తి చేసి ఉండాలి. ఈ రెండు 
అంశాలను గౌరవనీయ సభ్యుడు పరిగణనలోకి తీసుకొంటే ఆయన వాటిని వివరించటానికి 
'కొంత సమయాన్ని తీసుకోవచ్చు. అది ప్రజలకూ, సభకూ ఉపయోగకరమే. 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నా గౌరవనీయ మిత్రుడు సర్‌ కావాస్‌జీ జహంగీర్‌ 
మాజీ మోటార్‌ డ్రైవర్లను తిరిగి నియమించడానికి యజమాని చర్య తీసుకొన్నట్లయితే ఏమి 
జరుగుతుందో అనే దాని గురించి చాలా ఊహిస్తున్నారు. ఆయన ఉద్దేశంలో సదరు చర్య 
అనేక వివాదాలకు ముఖ్యంగా దీర్హకాలపు కోర్టు వివాదాలకు దారి తీస్తుంది. అయితే ఇది 


* లజస్టేటల్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింక్రుల్ల్‌ నంవ్రటం : 3, 29.7.1943. వుటలు. 179-80 


84 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అంత క్లిష్టమైంది కాదు. ప్రావిన్షియల్‌ ప్రభుత్వం ఇందుకోసం ఒక అధికారిని నియమించ 
టానికి అవకాశం కల్పించాలి. ఆ అధికారి ఇరు పక్షాలకూ సంతృప్తికరంగా వ్యవహరిస్తారని 
ఆశిస్తున్నాము. క్ట 


సర్‌ కవాస్‌బి జహంగీర్‌ : దీనిని మేము ఎలా తెలుసుకోగలం ? 


గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : తన కర్తవ్యాన్ని సక్రవుంగా నిర్వహిసుందని 
ప్రావినియల్‌ ప్రభుత్వాన్ని మనం నమ్ముదాం. క 


సర్‌ కావాస్‌జీ జహంగీర్‌ : సమస్య ఎంత సూక్ష్మమైనదైనా అటువంటి అధికారిని 
మనం నియమించినపుడు నియమ నిబంధనలు చాలా ఎస్తృతంగా ఉండడం వల అసౌక్రఠర 
కలుగుతుందని గౌ॥ సభ్యుడికి తెలియదా? | పా 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ; వివాదాలను పరిష్కరించడానికి వీలులేని అస్తౌకల 
కలిగించేటంతటే జటిలత ఇందులో ఏమీ లేదు. ఇందులో లేవదీసిన అంశాలు చాలా చ క 
వీటిని ఇరుపక్షాలకూ ఎక్కువ ఇబ్బంది లేకుండా పరిష్కరించుకోవచ్చు. 


అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : క్లాజ్‌ 2 బిల్లులో భాగం అనే 
న ఆ క "= 

తీర్మానం ఆమోదించడమైంది. 

కాజ్‌ 2 బిల్లుకు చేర్చటమైంది. 

క్లాజ్‌ 3 బిల్లుకు చేర్చటమైంది. 

కాజ్‌ 1 బిల్లుకు చేర్చటమైంది. 

పేరు, ప్రవేశిక బిల్లుకు చేర్చటమైంది. 

గౌ॥ డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ : ఆర్యా! బిల్లును ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. 

అధ్యక్షుడు : “బిల్లును ఆమోదించటానికి కోరటమైంది”. 


తీర్మానాన్ని ఆమోదించడమైంది. 


17 
*గని కార్మికులు - ప్రసూతి సదుపాయాల (సవరణ ,బిల్లు 


డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక శాల సభ్యులు) వ 
ఆర్యా! గనుల వనివారికో ద్రనూతి నదువొదరాల చట్టం 1941 నవరణ బిల్లును 
వరిళీలనకు తీనుకోవలనీ ఉంటుంది” ఆని వతిపాదిన్తున్హాను. 


ఈ బిల్లు ఎందుకు అవసరమైందో సభకు నేను వివరించటం వాంఛనీయం 
కావచ్చు. గనులు - ప్రసూతి ప్రయోజనాలు చట్టం కింద గనుల్లో పని చేసే స్త్రీకి రోజుకు 8 
అణాలు చొప్పున 8 వారాలు ప్రసూతి సెలవు ప్రయోజనం పొందే హక్కుంది. ఈ 8 
వారాలను 2 భాగాలుగా విభజించటం జరుగుతుంది. మొదటి భాగం ప్రసవానికి ముందు, 
రెండవ భాగం ప్రసవం అయిన తరువాత వినియోగించుకోవచ్చు. ప్రసవానికి ముందు 
తీసుకునే నాలుగు వారాల సెలవు స్త ఐచ్చక నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆ కాలంలో 
పని చేసి కూడా పూర్తి జీతం పొందవచ్చు. ప్రసవం అనంతరం నాలుగు వారాలు ఆమె 
నిర్బంధంగా విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. ఆమె అప్పుడు పని చేసే స్థితిలో ఉండదు. 
నిజానికి ఆమె ఆ పరిస్థితిలో పని చేయాలనటం చట్ట వ్యతిరేకం అవుతుంది. అప్పుడు ఆమె 
ప్రసూతి సెలవు లాభంతో సంతృప్తి పడవలసిందే. సెక్షన్‌ 5 ప్రసూతి సదుపాయాల చట్టం 
ప్రకారం ఆమెకు కొంత ప్రయోజనం కల్ఫించవలసి ఉంటుంది. ఆ సెక్షన్‌లోని తొమ్మిదవ పంక్తి 
పనికి, హాజరు కాకపోవటం అని చెబుతున్నది. ఈ పదాలు కొంత అసందర్భంగా ఉన్నాయి. 
ఎందుకు అలా ఉన్నాయనేది నేను సభ వారికి వివరిస్తాను. 


ఉదాహరణకు యజమాని ఒక రోజు గనిని మూసివేస్తే ఆ రోజు హాజరుకాని స్త్రీకి 
ప్రసూతి ప్రయోజనం లభిస్తుందా? లభించదు అని సూచించారు. ఎందుకంటే, పనికి 


* లజిసీటేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రల్‌, నంవ్రుటం : 3, 297.1943. వుట. 180 


86 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గ్రైరుహాజరు అన్న పదాలు - పని ఉన్నది గని మూసివేయటం వల్ల పని చేయలేదు అనే 
భావాన్ని కలుగచేస్తాయి. సదరు పదాలు సందిగ్ధ పరిస్థితిని కల్పించాయి. అంతేకాకుండా పని 
నుంచి అనే పదాలు అందులో లేవు. నేను రాష్ట్రాలు ఆమోదించిన అనేక చట్లాలను పై 
చట్టంతో పోల్చి అధ్యయనం చేశాను. అందువల్ల సదరు సందిగ్ధ పరిస్థితిని తొలగించటానికి 
ఈ సవరణ అవసరం అయింది. ఈ పదాలను తొలగించటం సవరణ ఉద్దేశం. రెండు వేరు 
వేరు సవరణల ద్వారా ఇది జరుగుతుంది. సెక్షన్‌ 5 ఇబ్బంది కలిగించిన సదరు పదాలను ఒక 
సవరణ ద్వారా తొలగిస్తే అప్పుడు నాలుగు వారాల ముందు నుంచి ఆమె ఎంచుకున్న 
ప్రకారం గర్భిణీ స్త్రీకి ప్రతి రోజూ ప్రసూతి ప్రయోజనం లభ్యమవుతుంది అని ఇప్పుడు ఆ 
సెక్షన్‌ను చదువుకోవచ్చు. నేను సభకు చెప్పినట్టుగా ప్రసవానికి ముందు నాలుగు వారాలు 
సెలవు తీసుకోవటం, తీసుకోకపోవటం, పనికి హాజరు కావటం, పూర్తి జీతం తీసుకోవటం 
లేదా సెలవుపై ఉండి కేవలం ప్రసూతి భత్యంతోనే తృప్తి పాందటం ఐచ్చికమ్వైంది. ట్ర 
ఆమెకు ఎటువంటి ప్రసూతి ప్రయోజనమూ లభించదు" అనే నిబంధనను చేర్చాము. క 
మాటలతో బిల్లును ప్రతిపాదిస్తున్నాను. 

అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బురి రహీం) : గనుల పనివారల ప్రసూతి సదుపాయ చటం 
1941కు సవరణ బిల్లును పరిశీలించాలి. తీర్మానాన్ని ఆమోదించటమైంది. 


క్లాజ్‌ 2 ను బిల్లుకు చేర్చటమైంది. 

కాజ్‌ 1 ను బిల్లుకు చేర్చటమైంది. 

పేరు, ప్రవేశికలను బిల్లుకు చేర్చటమైంది. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : బిల్లును ఆమోదించాలని కోరుతున్నాను, 


అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : బిల్లును ఆమోదించడమైంది. 


18 
* యుద్ద గాయాల (నష్ట పరిహార భీమా) బిల్లు 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక శాఖ సభ్యులు) ; 

ఆర్యా! : సెల్‌ కమిటీ నినేదిక వ్రకారం యుద్దరంగంలో గాయవడీన కాడ్మిమలకు 
యజమానులు నక వరివోరం చెల్లించే బాధ్ధాతను యజమానుల మీద విధించడంతో పొటు 
ఆటువంటో బాధ్యతకు నందిందించిన యిజొనూనుల భీనూ సౌకర్యానికి నంబంధించిన 
బిల్లును వరికేలనలోకి తీనుకోవలని ఉంటుంది అని ద్రతివొదిన్తున్నాను. 


ఈ బిల్లులో ఉన్న నియమాలను, ఉద్దేశాలను సభకు పోయినసారి వివరించాను. 
అందువల్ల ప్రస్తుతం సెలక్ట్‌ కమిటీ సూచించిన అంశాలను క్లుప్తంగా వివరిస్తాను. ఆ కమిటీ 
మొట్టమొదట ప్రవేశపెట్టిన బిల్లులో కొన్ని మార్పులు సూచించింది. సెలక్ట్‌ కమిటీ అనేక 
మార్పులు సూచించినప్పటికీ వాటిలో నాలుగు వాస్తవంలో ముఖ్యమైనవి. అందులో మొదటిది 
- బిల్లును వర్తింపచేయటానికి ఉద్దిశించిన కార్మికుల వర్గీకరణ విస్తృతం చేయటమైంది. 
ఇప్పుడు తోటల్లో పనిచేసే కార్మికులను కూడా బిల్లు కింద చేర్పాము. రెండవ మార్చు: - 
ఇన్సూరెన్స్‌ నిధికి కట్టవలసిన మొత్తానికి సంబంధించినది. మొదట ఈ బిల్లు యజమాని 
ప్రతి రూ.100 కు 8 అణాలు చెల్లించేటట్లు ప్రభుత్వం అనుమతించింది. సెలక్ట్‌ కమిటీ 
దానిని నాలుగు అణాలకు తగ్గించింది. మూడవ మార్పు - ఇన్సూరెన్స్‌ నిధిలో ఖర్చుచేయని 
మొత్తానికి సంబంధించినది. మొదటి బిల్లు ప్రకారం సదరు వ్యయం కాని మొత్తం ప్రభుత్వ 
ఖజానాలో జమ చేసి సాధారణ ప్రయోజనాలకు దానిని వ్యయం చేయాలని ఉంది. ఖర్చు 
చేయని మొత్తాన్ని యజమానికి ఇవ్వాలని సెలక్ట్‌ కమిటీ చెబుతున్నది. నాలుగవ మార్చు - 
కాంట్రాక్ట్‌ కార్మికులకు సంబంధించినది. యజమాని కాంట్రాక్టర్‌ ద్వారా తెచ్చిన కార్మికులకు 
కాంట్రాక్టర్‌ వేతనాలు చెల్లించినప్పటికీ వారి ఇన్సూరెన్స్‌ బాధ్యత యజమానికే ఉంటుంది. 
యజమాని వారికి పరిహారం చెల్లించవలసి ఉంటుంది. 


* లజిస్టేటి్‌ అసెంబ్లీ డబట్ట్‌ (సింబల్స్‌ నంవ్రుటం : 3, /3&/943. వుట. 701 


88 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


బిల్లులో చేసిన మార్పులలో సూచించిన సెలక్ట్‌ కమిటీ పై నియమాలను ప్రస్తావించింది. 
బిల్లుకు సంబంధించిన ఎజెండాలో సూచించిన "అనేక మార్పులను సభ గమనించవచ్చు. 
వీటిలో కొన్ని పద్ధతికీ, ప్రక్రియకూ సంబంధించినవి. ఎటువంటి విమర్శలకు అవకాశం 
లేకుండా సెలక్ట్‌ కమిటీ వాటిని సూచించింది. అందువల్ల మార్పుల పట్ల ఎక్కువ వాదోప 
వాదాలు ఉండవని నేనాశిస్తున్నాను. 


ఆర్యా! ఈ సందర్భంలో నేను ఇంకా ఎక్కువ చెప్పేదేమీ లేదని భావించి బిల్లును 
ప్రతివాదిస్తున్నాను. 

అధ్యక్షుడు (గౌ॥ శ్ర అబ్బుర్‌ రహీం) శ తీర్మానాన్ని ప్రతిపాదించటమైంది. 

యజమానులు యుధ్ధగాయాలైన కార్మికులకు పరిహారం చెల్లించ టాన్ని నిర్దేశించే 
విధంగా సెలక్ట్‌ కమిటీ సూచించినట్లు బాధ్యతతో ఇన్సూరేన్స్‌ కట్టే బిల్లును పరిశీలనలోకి 


తీసుకోవాలి. 
జ 4% కః 


- * గ్లా॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! వివరాలతో సమాధానం ఇవ్వవలసిన 
అవసరం కల్పించే అంశాలు ఏమీ సభ్యుల ఉపన్యాసాలలో లేవు. వారు లేవనెత్తిన అంశాలలో 
కొన్ని సభ ఇంతకుముందు బిల్లు ప్రథమ పఠనంలోనే చర్చించవలసింది. అందువల్ల నేను 
వాటిని ఇప్పుడు ప్రస్తావించధలచుకొన్నాను. 

బిల్లులోని కొన్ని ప్రత్యేక అంశాలు, సవరణలు మొదలైన వాటి విషయంలో శ్ర 
దశలో నేను ఎక్కువగా ప్రస్తావించదలచుకోలేదు. సవరణలు ప్రతిపొదించినప్పుడే వాట్రిన్సి 
ప్రస్తావించినట్లయితే బాగుండేది. 

@ అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) ; సవరణను ప్రతిపాదించడమైంది. 
“బిల్లులోని 6 వ కాజు ఈ కందిని చేర్చడమైంది. ” 

1923 నాటి కార్మికుల పరిహార చట్టం, వర్తించే కార్మికులు అందరికీ 6 వ క్లాజ్‌ 
వర్తిస్తుంది. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! నేను ఈ సవరణను వ్యతిరేకించవలసి 
వస్తుందేమో. 

గౌ॥ మిత్రుడు జోషి నాకు కార్మికుల పట్ల సానుభూతి లేనందువల్ల ఈ సవరణను 
వ్యతిరేకిస్తున్నానని భావించరనుకొంటాను. 


సా లెజిసైటేబ్‌ అసెంటీ డీబేట్ట్‌ (సెందల్తో నంశ్రుటం : 3, 13.8. 1943, వుటు 708 
@ లెజిస్టేట్‌ అసెంభీ డీబేజ్ళ్‌ (సెంట్రల్‌), నంవ్రుటింం 13.8.1943, yé: 710 


యుద్ధ గాయాల (నష్ట పరిహార భీమా) బిల్లు 89 


ఎన్‌. ఎమ్‌. జోషి : నేను అలా అనలేదు. 


గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నా గౌరవనీయ మిత్రుడు జోషి అర్ధం చేసుకొంటా 
రనుకుంటున్నాను. వారు సూచించిన మార్చును అమలు పరిస్తే, అవి తీవ్రమైన పరిమితికి 
దారితీస్తుంది. అది బిల్లు వల్ల ప్రయోజనం పొందే కార్మికుల సంఖ్యపై పరిమితి విధిస్తుంది. 
జోషి గారి అభిప్రాయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే చట్ట ప్రకారం 
యజమానుల సంఘం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఆ సంఘంపై బాధ్యత విధించవచ్చు. 
ప్రీమియం వసూలు చేయటం చాలా ముఖ్యం. దానిని రోడ్డు మీద తిరిగి వారి నుంచి 
వసూలు చేయలేము. అందువల్ల సంస్థాపరంగా ఉన్నప్పుడు వారిపై ఏదైనా విధించి 
వసూలు చేయడం సాధ్యం అవుతుంది. అలాగే ఎంతమంది కార్మికులు ఈ బిల్లు పరిధిలోకి 
వస్తారో నిర్ణంయించుకొంటే బాగుంటుంది. రెండవ ఇబ్బంది ఏమిటంటే జోషి గారు 
ప్రతిపాదించిన సవరణను అంగీకరించటం కష్టం. ఎందుకంటే దాని వల్ల లబ్దిపాందే 
కార్మికుల సంఖ్య నిజంగా పెరగదు. ఆర్యా! నేను కార్మికుల పరిహార చట్టాన్ని క్షుణ్ణంగా 
పరిశీలించాను. అందులో 9 రకాల కార్మికులు ఉన్నారు. వారందరికీ సదరు చట్టం వర్తిస్తుంది. 
ప్రస్తుత చట్టం ఏయే వర్గాలకు చెందిన కార్మికులకు వర్తిస్తుందో వారిని కార్మికుల పరిహారం 
చట్టం కింద వచ్చే కార్మికుల వర్గాలతో పోలిస్తే నాకు ఒక్క వ్యత్యాసమే కనిపించింది. కార్మికుల 
పరిహార చట్టం భవనాలు, ప్రజా పనుల కార్మికులకు వర్తిస్తుంది. ప్రస్తుత బిల్లు ఆ వర్గం 
వారికి వర్తించదు. అంతే. మిగతా విషయాల్లో ఈ రెండు బిల్లులూ ఒకే విధంగా ఉన్నాయి. 

ఇది గాక ఇంకో తేడా ఏమిటంటే కార్మికుల పరిహార చట్టం యధాతథంగా అమలు 
పరిస్తే అందులో, అంటే ఆ చట్టంలో కార్మికులు’ అనే దానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారమే 
దానిని అవులు పరచాలి. చట్టం కింద కార్మికుల నిర్వచనం చాలా పరిమితంగా ఉంది. 
ఈవిషయం నా మిత్రుడు జోపికి తెలుసు. ఆ చట్టం తాత్కాలిక కార్మికులకు వర్తించదు. 
అలా తాత్కాలికంగా పనిచేసే వారి సంఖ్య చాలానే ఉంది. వారు వివిధ పరిశవుల్లో 
పనిచేస్తున్నారు.వారందరికీ ఆ బిల్లు మరి వర్తించదు. అంతేకాకుండా ఆ చట్టం గుమస్తా 
ఉద్యోగాల్లో వని చేస్తున్న వారికి కూడా వర్తించదు. ఇప్పటి మా బిల్లు అందరికీ వర్తిస్తుంది. ఇది 
ఎవరినీ తన పరిధి నుంచి తొలగించదు. తాత్కాలిక కార్మికులకు కూడా వర్తిస్తుంది. ఏవో 
కొన్ని చిన్న చిన్న వర్గీకరణల కిందకు వచ్చే కార్మికులను మినహాయిస్తే అతి విస్తృత పరిధిలో 
ఈ బిల్లు కార్మికులందరికీ వర్తిస్తుంది. అందువల్ల నా గౌ॥ మిత్రుడు ఈ హామీని దృష్టిలో 
ఉంచుకొని తన సవరణ ప్రతిపాదనను విరమించుకొంటారని ఆశిస్తున్నాను. 


షః హః షః 


90 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


* అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : ప్రతిపాదన ఏమిటంటే బిల్లులోని కాజ్‌ 6కు 
బదులు ఈ కింది అంశం చేరాలి. 

6. 1923 కార్మికుల పరిహార చట్టం పరిధిలోకి వచ్చే కార్మికులందరికీ ఈ చట్టం 
వర్తిస్తుంది. 

తీర్మానం వీగిపోయింది. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : కాజు 3 పై నా తరువాత సవరణ నెం.5 ఆధారపడి 
ఉంది. 

అధ్యక్షుడు: (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : ఇది వురో సవరణకు బదులుగా 
ఉంటుందా? ఈ సవరణను ఆమోదిస్తే కాజ్‌ ౩ సవరణ నెం. 3 అనవసరం అవుతుందని 
నేను భావించవచ్చా? 

గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : కాదు ఆర్యా! అది అవసరం. రెండూ అవసరమే, 

అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : అటువంటప్పుడు మీరు ఈ సవరణను 
ఇప్పుడు ఎందుకు ప్రతిపాదించలేరో నాకు తెలియటం లేదు. 

గౌ డొ॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ సవరణ నెం. 5 ను ఇపుడు ప్రతివొదిస్తున్నాను, 

బిల్లులోని క్లాజ్‌ 6 లోని ఉప క్లాజ్‌ (2)ను తొలగించాలి అని ప్రతిపాదిస్తున్నాను.. 

ఈ సవరణకు మద్దతుగా ఎక్కువ వివరణ అవసరం లేదు. ఈ క్లాజ్‌ వల్ల ఈ బిల్లు 
ప్రభుత్వోద్యోగులనూ రైల్వే పనివారినీ తన పరిధి నుంచి తొలగిస్తుందన్న విషయం సభకు 
తెలిసిందే. ఈ బిల్లు ప్రథమ పఠన దశలో పైన పేర్కొన్న వారికి ఈ బిల్లు వర్తించకపోయి 
నప్పటికీ వారిని మరో చట్టం పరిధిలోకి తీసుకురావచ్చని నేను సభకు వివరించాను. ప్రభుత్వం 
వారికి అవసరమైన ఏర్పాట్లు చేసిందని కూడా అన్నాను. దురదృష్టవశాత్తు నా ఉపన్యాసం 
సభ్యులకు నమ్మకం కలిగించలేదు. పాలనాపరంగా కాకుండా చట్టపరంగా చర్యలు ఉండాలని 
సభ్యులు పట్టుపట్టడంతో క్లాజ్‌ 3 ను సవివరంగా ప్రతిపాదించవలసి వచ్చింది. ఆర్యా! నేను 
ప్రతిపాబేస్తున్నాను. 

అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : ప్రతిపాదించడమైంది. 

సవరణ 6 వ క్లాజ్‌లోని ఉప క్లాజ్‌ (2) బిల్లు నుంచి తొలగించాలి. సవరించిన 
విధంగా క్లాజ్‌ 6 ను బిల్లులో చేర్చటమైంది. 
డ్‌ వు వ 1 
లెబిస్టే ట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రల్‌, నంవుటం : 3, 13.8.1943., వులు: 711 


జః 


యుద్ధ గాయాల (నష్ట పరిహార భీమా) బిల్లు 91 


* అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం): ప్రతిపాదన ఏమిటంటే 

“సవరించిన రీతిలో క్లాజు (6) బిల్లులో భాగం అవుతుంది" 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా ! నేను ప్రతిపాదిస్తున్నాను. బిల్లులోని క్లాజ్‌ 7 
లోని ఉన్న ఉప క్లాజ్‌ (5)లో భాగం (బి) ఈ కింది అంశాన్ని చేర్చటం జరుగుతుంది. 

తీర్మానం ఆమోదించడవ్వుంది. 

కాజు (6) సవరించిన రీతిగా బిల్లుకు చేర్చటమైంది. 

“మొదటి దఫా మొత్తం చెల్లించిన తర్వాత చెల్లించే దఫాల వారీ మొత్తం రేటు కేంద్ర 
ప్రభుత్వం సెక్షన్‌ 11, సబ్‌ సెక్షన్‌ 2 కింద జమ చేసే 15 లక్షల రూపాయల మొత్తంలో 
చెల్లించవలసిన అడ్వాన్సులు ఏమైనా ఉంటే అవి పోగా నిధిని పెంపొందించుకునే రేటు కంటే 
ఎక్కువగా ఉండకూడదు”. 

ఈ నిబంధన ఉద్దేశం ఒక వర్గం యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల 
ఆందోళన తొలగించటం. ఈ నిబంధన ద్వారా యజమానుల నుంచి అవసరం అయిన 
దానికంటే ఎక్కువ మొత్తం వసూలు చేశామేమో అన్న భయం వారికి ఉంది. అవసరమైన 
దానికంటే ఎక్కువ అధికారం ఉపయోగించి అనవసరమైన నిధులు పోగు చేయటం ప్రభుత్వం 
ఉద్దేశం కాదని నేను మొదట్లోనే సభకు మనవి చేశాను. ఆ విధంగా చేసి యజమానులకు 
అనవసరమైన ఇబ్బంది కలిగించడం ప్రభుత్వానికి ఇష్టంలేదు. అప్పుడు కూడా ఆర్యా! నా 
సమాధానం సభ్యులను సంతృప్తి పరచలేదు. అందువల్లనే వారిని సంతృప్తిపరచడానికి ప్రస్తుత 
కాజ్‌ను ప్రవేశపెడుతున్నాను. ప్రభుత్వ ఖజానాలో జమచేసే వ్యయం కాని మొత్తాన్ని 15 
లక్షలకు పరిమితం చేయటం సభ్యులు గమనించగలరు. ఇది సభ్యులను పన్ను విధింపులో 
ప్రభుత్వ అధికారానికి అసూయపడే వారందరినీ సంతృప్తిపరుస్తుందని భావిస్తున్నాను. ఆర్యా! 
నేను ప్రతిపాదిస్తున్నాను. 

భా జా జః 

బ్ర అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : సవరణ ప్రతిపాదించటమైంది. 

బిల్లులోని క్లాజ్‌ 9 లోని సబ్‌ క్లాజ్‌ (2) రెండవ పంక్తిలోని వైఫల్యం పదం తరవాత 
తగిన నోటీస్‌ ఇచ్చిన తర్వాత అనే పదాలు చేర్చాలి. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నోటీస్‌ ఇవ్వటానికి గల బలమైన శక్తి నాకు అర్ధమైంది. 
అయితే గౌరవనీయ సభ్యునికి నేను తెలియజేసేది ఏమిటంటే బిల్లులో కనపడకపోయినా 


*' లెజుస్టట్‌ అసెంభీ డిబేట్‌ (సెంట్రల్‌), నంవుటం : 3, 13.8.1943, వుట. 712 
బ్ర లెజిస్టే ట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రల్‌, నంవ్రుటం : 3, 13.8.1943. వుట. 713 


92 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నోటీస్‌కు అవకాశం ఉంది. నా గౌ॥ మిత్రులు క్లాజు 9 చూసినట్లయితే క్లాజు 9 లో స్కీము 
ప్రకారం అనే ముఖ్య పదాలున్నట్లు గమనించగలరు. అవి చూడక పోవటం వల్లనే ఈ 
సవరణ ప్రతిపాదించారనుకుంటున్నాను. స్కీము నిబంధన ఇంతకు ముందే ఉంది. 

అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : సవరణ ప్రతిపాదించటమైంది. బిల్లులోని 
కాజు 9 సబ్‌ క్లాజు (2) లో నాల్గవ పంక్తిలో అనే పదం తర్వాత చెల్లింపు గడువు 30 రోజుల 
ఉదార సమయం తర్వాత అని చేర్చాలి. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా, నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. 

నా గౌ॥ మిత్రుడు చేస్తున్న ప్రయత్నంలోని అవసరం నాకు కనబడడం లేదు. నాకు 
అర్థం కావటం లేదు. ప్రస్తుతం స్కీము చిత్తు ప్రతిలో క్లాజు 1 (7)(9) 15 రోజులు 
నోటీసుకు అవకాశం ఇస్తున్నది. ఈ సమాచారం వల్ల గౌ॥ మిత్రులు తవు సవరణ 
ఉపసంహరించుకుంటారని భావిస్తున్నాను. 

హుస్సేన్‌ భాయ్‌. ఎ. లాలి : ఆర్యా! నా గౌ॥ మిత్రుడు అబ్బుర్‌ రషీద్‌ చౌదరి చేసిన 
అభ్యర్థన సరైనదే. వ్యవసాయ రంగంలో అనేక ఏర్పాట్లు అహ లా తట 
అనేక వ్యక్తుల ప్రమేయం ఉన్నపుడు ఇంకో 15 రోజులు గడువు పెంచటం వల్ల పెద్ద నష్టం 
ఏమీ ఉండదు. మొత్తం మీద 30 రోజులు గడువు లభిస్తుంది. ప్రపంచం మొత్తం మీద్ర 
భారతదేశంలో ఇతర దేశాల కంటే మోసగాళ్ళు ఎక్కువగా ఉన్నారనే వారి అభిప్రాయంతో గా, 
సభ్యులు ప్రభావితులు కారని నేను అనుకుంటున్నాను. 
గాః డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా 15 రోజులు ఉదార వ్యవధి కల్పించటానికి 
నేను సిద్ధంగా ఉన్నాను. 

భా జా జః 

* అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్దుర్‌ రహీం): ప్రశ్న ఏమిటంటే బిల్లులోని 11వ క్లాజ్‌లోని 
సబ్‌ క్లాజ్‌ (1)కి ఈ కింది నిబంధన చేర్చాలి. అందుకు లోబడి రాజ మకుటానికి చెల్లింపు 
బాధ్యతల నిర్వహణలో యజమానులు కార్మికులకు పరిహారం కింద చెల్లించరాదు. 

ఈ తీర్మానం ఆమోదించటమైంది. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! నేను ప్రతిపాదిస్తున్నాను. బిల్లులో 11వ 
క్లాజ్‌లోని సబ్‌ క్లాజ్‌ (3)కు బదులుగా ఈ కింది అంశం చేర్చాలి. 

(3) నిధి నుంచి చెల్లించవలసిన మొత్తాలన్నింటినీ చెల్లించిన తరువాత ఏదైనా 


* లబిస్టేట్‌ అసెంబ్లీ డీలల్ట్‌ (సింట్రల్ల్‌), నంవ్రుటం: 3., 13.8.1943. వ్రుటలు. 714-15 


యుద్ధ గాయాల (నష్ట పరిహార భీమా) బిల్లు 93 


మొత్తం మిగిలి ఉంటే, సదరు మొత్తం ఒక నిధిగా జవు చెయ్యాలి. దీనిని శ్రామికుల 
ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుంది. 

సవరణ చేయక ముందు నేను ఇప్పటికి వివరించినట్లు మిగిలిన మొత్తం ప్రభుత్వం 
సాధారణ ప్రయోజనాలకు వినియోగించాలి. దీనికిగాను ఆ మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ 
ఖజానాలో జమ చెయ్యాలి. సెలక్ట్‌ కమిటీ సదరు నిబంధనను మార్చి చెల్లించిన మొత్తం 
తరువాత ఏదైనా మిగిలి ఉంటే అది యజమానులకు తిరిగి ఇవ్వాలని సూచించింది. నేను 
ప్రతిపాదించిన సవరణ ఈ రెండు ప్రతిపాదనలకు మధ్యమార్గంగా ఉంటుంది. దీని ప్రకారం 
నిధిని కేంద్ర ప్రభుత్వ సాధారణ ప్రయోజనాలకు వినియోగించకూడదు. దీనిని కార్మికుల 
ప్రయోజనాలకే ఉపయోగించాలి. ఇది హేతుబద్ధమైన రాజీవూర్షం కాబట్టి సభ దీనిని 
అంగీకరిస్తుందని భావిస్తున్నాను. అయితే ఇంకా కొంత మంది సభ్యులు దీంతో పూర్తిగా 
సంతృప్తి చెందినట్లు కనిపించటం లేదు. అయితే నేను ప్రతిపాదించిన సవరణను ఈ 
విధంగా సమర్ధించుకుంటున్నాను. ఒకటి. యజమానులు నిధికి చెల్లించే మొత్తాన్ని ఆర్థిక 
శాఖ పెంపొందించిన ధనంగా భావిస్తారు. మామూలు పరిస్థితుల్లో అది భారత ప్రభుత్వానికి 
ఆదాయం పన్ను ద్వారానూ, ఇతర లాభదాయక పన్నుల ద్వారాను లభించే ఆదాయంగా 
పరిగణించటం జరుగుతుంది. నిజానికి ఈ మొత్తం ప్రభుత్వం దేనిమీదైనా వ్యయం చేస్తే 
సదరు ప్రభుత్వ చర్యను సవాలు చేసే అవకాశం ఉండదు. అందువల్ల అటువంటి పరిస్థితిని 
తప్పించి ఆ మిగులు మొత్తాన్ని కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం వెచ్చించటానికి నేను 
సిద్దంగా ఉన్నాను. అయితే కొంతవుంది సభ్యుల ఉద్దేశంలో ఇటువంటి విధానం కొన్ని 
ఆనుపూర్వికాలకు దారితీస్తుంది. ప్రభుత్వం ఇదేవిధంగా. నిధిని వేరే అంశాలకు భవిష్యత్తులో 
మళ్ళించవచ్చని వారి భయం. -అయితే అటువంటి చర్య తీసుకోవటం ప్రభుత్వం ఉద్దేశం 
కాదని పరిశ్రమ కోసం కల్పించిన నిధులను వేరే ప్రయోజనాలకు వినియోగించదని నేను 
హామీ ఇస్తున్నాను. ప్రభుత్వానికి అటువంటి చర్యలు తీసుకునే అవసరం లేదు. వాటికి 
విరుద్ధంగా అనేక ఆనుపూర్వికాలు ఉన్నాయని నేను సభకు తెలియజేస్తున్నాను. ఇంగ్లండ్‌, 
భారత దేశాల్లో ఇటువంటి చర్యలు ఇంతకుముందు ప్రభుత్వం తీసుకొన్నట్లు కనపడదు. 
ఇంగ్లండ్‌లో ప్రభుత్వానికి కార్మిక వర్గం సంక్షేమం కోసం ప్రత్యేక పన్ను విధించే అవకాశం 
ఉంది. మనదేశంలో కూడా బొగ్గు పన్ను, కోక్‌ పన్ను మొదలైనవి ఉన్నాయి. ఆ పరిశ్రమలపై 
ప్రభుత్వం పన్ను విధించి ఆ మొత్తాన్ని పరిశ్రమ అభివృద్ధికి లేదా అందులో పనిచేసే వారి 
అభివృద్ధికి ఉపయోగిస్తుంది. ఇంగ్లండ్‌లో బొగ్గు గనుల చట్టం ప్రత్యేకంగా పరిశ్రమపై పన్ను 
విధించి ఆ ఆదాయాన్ని కార్మిక సంక్షేమం కోసం వినియోగించటానికి ప్రభుత్వానికి అవకాశం 
కల్పిస్తున్నది. అందువల్ల ప్రభుత్వం రహస్యంగా వ్యవహరించి ఎటువంటి ఆనుపూర్వికం 


94 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రారంభించే అవసరం లేదని సభకు హామీ ఇస్తున్నాను. మా ఉద్దేశం శ్రామిక వర్గానికి మద్దతు 
నివ్వటమే. కార్మిక సంక్షేమం పట్ల ఆసక్తి చూపించే అనేకమంది యజమానులు ఈ సవరణ 
పట్ల ఎందుకు సందేహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆర్యా! నేను సవరణను 
ప్రతిపాదిస్తున్నాను. 

* గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ; ఆర్యా! నా గౌ॥ మిత్రుడు చాప్‌మాన్‌ మార్చిమర్‌ 
లేవదీసిన అంశం ఈ విధంగా ఉంది. మేము మా ఉద్దేశాన్ని మార్చుకుంటున్నామని వారు 
అంటున్నారు. మొదట్లో ఈ నిధి పరిహారం చెల్లించటానికి ఉద్దశింపబడింది. ఇప్పుడు ఈ 
నిధిలో మిగిలిన మొత్తం కార్మిక సంక్షేమం కోసం వినియోగించదలచుకొన్నాం. ఈ మార్పు 
నిస్సందేహంగా ఉద్దేశంలో వచ్చిన మార్చే. అయితే దీనివల్ల జరిగే నష్టం ఏమీ లేదు. అక్రమం 
ఏమీ లేదు. నా మిత్రుడి వాదన ఈ విధంగా ఉంది. శాసనసభ ఒక ప్రత్యేక పరిధి క్రింద్ర 
ఆమోదించిన మొత్తాన్ని దాని కోసమే వ్యయం చెయ్యాలే కాని ఇతర అంశాలకు సదరు 
మొతాన్ని ఖర్చు చేయకూడదు. దీంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కాని నిర్వహణలో 
నిధిని వేరేవిధంగా వినియోగించి దానిని ఆమోదించవలసిందిగా సభను నేను అడగటం 
లేదు. ప్రభుత్వం ఏ అనుచితమైన చర్యా తీసుకోలేదు. నిధిని వేరే ప్రయోజనాలక్ర్ర 
తరలించలేదు. అలా తరలించి శాసనసభ ఆమోదాన్ని కోరటం లేదు. 

సంక్షేవుం అనే పదం చాలా పెద్దది అనే భావాన్ని కొంతవుంది వ్యక్తం చేశారు. 
కచ్చితంగా ఏయే అంశాలు సంక్షేవుం కిందికి వస్తాయి అనే దానిపై ఏకాభిప్రా్య్యా 
కుదరటం చాలా కష్టం. అందువల్ల వాటినన్నిటినీ వివరించి అవి సంక్షేమం కిందికి వస్తారని 
నేను చెప్పదలచుకోలేదు. అయితే సంక్షేమం అంటే తెలియని గౌ॥ సభ్యులకూ, ప్రభుత్వానిక్ర 
సదరు నిధిని వినియోగించే బాధ్యత అప్పుగించలేని సభ్యులకూ నేను చెప్పదలచుక్రున్న 
దేమిటంటే ఆ విషయంపై సభ ఇంకా తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది అని. నిధిని 
ఏవిధంగా వినియోగించటమవుతుందో తెలుసుకోవటానికి సభకు ముందుముందు అనేక 
అవకాశాలు ఉంటాయి. అలాగే సంక్షేమం గురించి వారు ఆలోచనలు చేసి ఆ మొత్తాన్ని ఏ 
విధంగా వినియోగించాలో ప్రభుత్వానికి సలహా ఇవ్వవచ్చు. ఆర్యా! నా సవరణను 
ఆమోదించే విషయంలో సభ మంచి సలహాలు తీసుకోవచ్చు. 

% స 4 

అ అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్దుర్‌ రహీం) ప్రతిపాదన ఏమిటంటే బిల్లులోని కాజ్‌ 3 

లోని సబ్‌ క్లాజ్‌ (1) లో ఈ కిందిది చేర్చాలి. . 


* లెజీసీటేబ్‌ అసెంబీ డిబేట్‌ (సింట్రైల), నంవ్రుటుం :3, 13.8.1943, వుట 718 
@ లెజిసైటీబ్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రల్‌), నంవ్రుటం :3, 13.8.1943, వుట. 719 


యుద్ధ గాయాల (నష్ట పరిహార భీమా) బిల్లు 95 


సెక్షన్‌ 9 సబ్‌ సెక్షన్‌ (1) ప్రకారం యజమాని ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకొని స్కీము 
ప్రకారం తాను చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని అంతా చెల్లించి ఉంటే లేదా సెక్షన్‌ 12 
లోని సబ్‌ సెక్షన్‌ (2) ప్రకారం యజమాని ఇన్ఫూరెన్స్‌ చేయవలసిన అవసరం లేకపోతే కేంద్ర 
ప్రభుత్వం సదరు యజమాని తరఫున పరిహారం చెల్లించటానికి బాధ్యత తీసుకుంటుంది. 

తీర్మానాన్ని ఆమోదించటమైంది. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! బిల్లులోని 3 వ క్లాజ్‌కు కింది కొత్త సబ్‌ 
కాజును ఈ విధంగా చేర్చాలి. ఈ సెక్షన్‌ నిబద్ధం చేస్తుంది. 

ఈ బిల్లు నిబంధనల ప్రకారం రాజ మకుటాన్ని నిబద్ధం చేస్తుందని ఇంతకుముందే 
వివరించాను. అందువల్ల తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. 

* అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : సవరణ ప్రతిపాదించటమైంది. బిల్లులోని 
13 వ క్లాజ్‌లోని సబ్‌ క్లాజ్‌ (1) లో (బి) భాగాన్ని తొలగించాలి. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా ! నాకు తగినంత సంస్కృతి లేకపోవచ్చు. కాని 
సరిపడినన్ని తెలివి తేటలు ఉన్నాయి. అందువల్ల దానిని ఉపయోగించి నేను చెప్పదలచు 
కున్నదేమిటంటే నా గౌ॥ మిత్రుడు సదరు క్లాజ్‌ అవసరాన్ని, ప్రాముఖ్యాన్ని సరిగ్గా గ్రహించ 
లేదు. ఈ క్లాజ్‌ ప్రయోజనం నిర్బంధం కాదు, బాధించటం కాదు. కేవలం సమాచారం 
సేకరించటమే. ఈ వివాదంలో సరైన సమాచారం ఎందుకు అవసరమైందో నా మిత్రుడు 
గ్రహించినట్లు లేదు. ఈ క్లాజ్‌ ఉద్దేశం సదరు సమాచార సేకరణే. సమాచారం ఒక్క 
ప్రభుత్వానికే కాకుండా యజమానులకు కూడా అవసరమే అని నా గౌ॥ మిత్రునికి 
చెప్పదలచుకున్నాను. ఆర్యా! ఒక యజమాని తప్పుడు సమాచారం ఇవ్వటానికి గానీ అసలు 
సమాచారం ఇవ్వకపోవటానికి గానీ, కార్మికుల వేతనాలకు సంబంధించి సరిపడిన సమాచారం 
లభ్యం చేయకపోవటానికి గానీ అవకాశం ఉంది. యజమాని తన దగ్గర ఎంతమంది 
ఉద్యోగులు పనిచేస్తున్నారో కూడా చెప్పకపోవచ్చు. చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని 
యజమాని ఇచ్చే సమాచారంపై ఆధారపడి నిర్ణయించవలసి ఉంటుంది. యజమానులు 
సరైన సమాచారం ఇవ్వకపోవటం వల్ల నష్టపడేది ఉద్యోగులే. తప్పుడు సమాచారం మంచి 
ఉద్యోగులకు నష్టం కలిగిస్తుంది. అంతేకాకుండా మంచి యజమానులు కూడా నష్టపోతారు. 
అందువల్ల మంచి యజమానుల దృష్టా కూడా ఈ క్లాజ్‌ చాలా అవసరం. ప్రభుత్వానికి 
సరైన కచ్చితమైన సమాచారం ఇవ్వాలని యజమానులను నిర్చైశించటం పట్ల అభ్యంతరం 
ఎందుకో నాకర్ధం కావటం లేదు. ఆర్యా! అందువల్ల సవరణను నేను వ్యతిరేకిస్తున్నాను. 


* అదే వుట 721 


19 
* సర్వసభ్య కార్మిక సదస్సు - మొదట సమావేశం 


సామాజిక భద్రతపై డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ 


సెప్టెంబర్‌ ర సోవువారం కొత్త ఢిల్లీలో జరిగిన సర్వసభ్య కార్మిక సవూవేశ్రంలో 
కార్మికశాఖ సభ్యుడు గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ చేసిన పూర్తి ప్రసంగ పాఠమిది : 

సర్వసభ్య కార్మిక సదస్సు మొదటి సమావేశానికి హాజరైన మీకు నా ఆహ్వానం, 13 
నెలల క్రితం అంటే గత సంవత్సరం ఆగస్టు 7న ప్రావిన్టియల్‌ ప్రభుత్వాలూ, భార్రత్ర రాష్ట్రాల్ప, 
యాజమాన్యాలు, ఉద్యోగుల ప్రతినిధులను ఢిల్లీలో జరిగిన త్రైపాక్షిక కార్మిక సదస్సుకు ఖ్య్యూ 
ప్రభుత్వం ఆహ్వానించింది. 

అటువంటి సమావేశం ఏర్పాటు లక్ష్యాలు రెండు. పారిశ్రామిక సమస్యలు క్రాన్రీ కార్మిక 
సంక్షేమానికి సంబంధించిన సమస్యలు కానీ ప్రభుత్వం, యజమానులు, ఉద్యోగుల త్రైపాక్షిి 
సమావేశం. జరగనంతవరకు పరిష్కారం కావన్న ప్రగాఢ విశ్వాసం. గత కొద్ది రోజులను 
ఏర్పడింది. ఫై మూడు పార్టీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకొనే దోరణిలో సదవ గాప్ర్యు శ్రా 
వ్యవహరిస్తే తప్ప సవుస్యలకు పరిష్కారాలు లభించవు. అందువల్ల ఈ ప్రయోజనం 
సాధించటానికి దీనికి సంబంధించిన అందరినీ ఒక వేదికపై చేర్చితే నిర్మోహమాటంగా వారి 
వారి సమస్యలను చర్చించటానికి ఒక పద్ధతి ప్రణాళిక అవసరమైనాయి. 

త్రైవాక్షీక సమావేశం ఏర్పాటు ఆలోచన చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ యుద్ధ 
సమయంలో కార్మికుల మనోబలాన్నీ, సామర్థ్యాన్నీ ఉత్సాహపరచడానికి ఈ సమావేశం 
అవసరమైంది. లేకపోతే ఇప్పుడిప్పుడే ఈ సమావేశం ఏర్పాటు నాధ్యం అయి ఉండేది 
కాదు. అందువల్ల మరోరకంగా త్రైవాక్లీక సమావేశం ఏర్పాటును యుద్దం త్వరితం చేసింది. 


* ఇండీయల్‌ఇన్సర్దేష్న్‌ సెప్టెంబర్‌ 15, 1943. వ్రుటిలు. 143.144 


టి 


సర్వసభ్య కార్మిక సదస్సు - మొదటి సమావేశం 97 


సాహసోపేత విధానం 

యుధ్ధం ఒత్తిడుల వల్ల పారిశ్రామిక సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం 
వేతనాలను పెంచవలసి వచ్చింది. ప్రభుత్వం ఈసందర్భంలో సాహసోపేత చర్యలను 
తీసుకోవటానికి వెనుకాడలేదని చెప్పటానికి నాకెంతో సంతోషంగా ఉంది. 

సాంకేతిక నైపుణ్యం లేని కార్మికులకు శిక్షణ ఇచ్చి వారిని సుశిక్షితులుగా చేయటానికి 
ప్రభుత్వం సాంకేతిక సంస్థలనూ, శిక్షణాలయాలనూ నెలకొల్పింది. 

ప్రస్తుతం అమల్లో ఉన్న లేబర్‌ కోడ్‌లో రెండు కొత్త సూత్రాలను ప్రభుత్వం చేర్చింది. 
ఇని చాలా ముందుచూపుగలవీ, పాత పద్ధతులకు స్వస్తి చెప్పేవీను. 

సరైన వేతనాలకూ, సరైన పని పరిస్థితులకూ కార్మికులకు హక్కు కల్పించటం తన 
బాధ్యతగా ప్రభుత్వం భావిస్తున్నది. 

యజమానులు, ఉద్యోగులు తమ సమస్యలనూ, వివాదాలనూ పరిష్కరించుకోవటానికి 
వుధ్యవర్తిత్వానికి సవుర్పించేటట్లు వారిపై ఒత్తిడి తేవటం తన బాధ్యతగా ప్రభుత్వం 
భావిస్తున్నది. అంతేకాదు, కార్మిక సంక్షేమం కోసం ఏమి చెయ్యాలో నిర్దేశించటమే కాకుండా 
ఒక అధికారిని ఆ ప్రయోజనం కోసం నియమించటం కూడా తన బాధ్యత అని భారత 
ప్రభుత్వం భావిస్తున్నది. తను ఇచ్చే నిర్దేశాలు అమలు అవుతున్నాయో లేదో చూడడం ఈ 
అధికారి బాధ్యత. 

స్వయంగా చొరవ తీసుకొని స్వయెం నిర్ణయంతో ప్రభుత్వం ఇటువంటి 
సాహసోపేతమైన విధానం రూపొందించింది. అయితే కార్మిక విధానాన్ని అమలు పరచటానికి 
ఒక సలహా యంత్రాంగాన్ని రూపొందించటం శ్రేయస్కరవుని భావించి ప్రావిన్షియల్‌ 
ప్రభుత్వాలు, భారత, రాష్ట్ర ప్రభుత్వాలు, యజమానులు, ఉద్యోగుల ప్రతినిధులతో ఒక 
సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వారు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని భావించటం 
జరిగింది. 
రెండు సంస్థల ఎర్పాటు 

ఈ రెండు రకాల ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకుని త్రెపాక్షిక సమావేశాన్ని 
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం పారిశ్రామిక, కార్మిక సవంస్యలనం, 
శాసనపరంగా, వాలనాపరంగా చర్చించి వాటి పరిష్కారానికి భారత ప్రభుత్వానికి సలహా 
ఇవ్వటానికి ఒక శాశ్వత సంస్థను ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైనదా అని 
నిర్ణయించవలసి ఉంది. అప్పుడే సదరు సమస్యలను భారత ప్రభుత్వం అన్ని పక్షాలకూ 
సంతృప్తకరంగా పరిష్కరించగలదు. ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా అంగీకరించి రెండు సంస్థల 


98 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచసలు - ప్రసంగాలు 


ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ప్లీనరీ లేబర్‌ కాన్ఫరెన్స్‌ అనే పెద్ద సంసా 
స్టాండింగ్‌ లేబర్‌ కమిటీ అనే చిన్న సంస్థ అవతరించాయి. 

యుద్దావసరాల నుండి ఈ తై పాక్షిక సవూవేశం అవతరించింది, అయితే 
యుద్ధానంతరం కూడా ఇది కొనసాగుతుందని చెప్పటానికి నాకు సంతోషంగా ఉంది. దేశ 
ఆర్థిక వ్యవస్థలో ఈ సంస్థ శాశ్వత స్థానాన్ని పొందగలదు. 

పారిశ్రామిక, కార్మిక సవుస్యలను చర్చించటానికి అటువంటి ద్రాతినిధ్య సంస్థ 
ఏర్పాటు విజ్ఞతను ఎవ్వరూ ప్రశ్నించలేరు. గత 13 నెలల్లో ఇది నిర్వహించిన కార్యకలాపాలను 
అధ్యయనం చేస్తే అన్ని సందేహాలూ తీరిపోతాయి. 

ఆగస్టు 7, 1942నుంచీ అంటే ఈ రెండు సంస్థలు ఏర్పడిన నాటి నుంచి 
స్టాండింగ్‌ లేబర్‌ కమిటీ మూడు పర్యాయాలు సమావేశమయింది. యుద్ధకాలంలో కార్మిక 
చట్టాలు, ఉత్పత్తికి సంబంధించిన సవుస్యలు, వివాదాలు, గైర్‌ హాజర్‌, వనిగంటల్పు, 
పారిశ్రామిక అలసట, ఆరోగ్య పరిశోధనా బోర్డు, కార్మికుల ఆర్జన, కరువు భత్యం, లాభాలు, 
.బోనస్‌లు, పొదుపు సంక్షేమ సమస్యలు, చౌకధరల ధాన్యం, దుకాణాలు, ప.ఆర్‌.పి. జాయిం ట్‌ 
కమిటీలు, సంక్షేమ పథకాలు, చిన్న నాణేల కొరత వల్ల వేతనపు మొత్తాన్ని సవరించటం _ 
వంటివన్నీ మొదటి సమావేశంలోనే చర్చనీయాంశాలుగా అజెండా ప్రకారం చర్చించ్రిం్వ 
రెండవ సమావేశంలో కార్మికులు నిత్యావసర వస్తువుల సరఫరా బాధ్యత, డిఫెక్ట్‌ ఆఫ్‌ 
ఇండియో నిబంధన 81- కింద ఎవాదాల పరిష్కరణకు సంయుక్త సంఘం, బోని 
చెల్లింపుల వాయిదా మొదలైన అంశాలను పరిశీలించింది. 

మూడవ సమావేశంలో ప్రభుత్వ ఒప్పందాల్లో సరైన వేతనాల క్లాజ్‌ను వినియోగించటం 
సంయుక్త ఉత్పత్తి కమిటీలు, పారిశ్రామిక సంస్థల్లో లేబర్‌ ఆఫీసర్ల నియామకం, భారత్ర ౮ క 
చట్టం నిబంధన 91- పనితీరు, ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజీల ఏర్పాటు, సారిశ్రామ్షిక్ర 
గణాంకాల చట్టం కింద గణాంకాల సేకరణ మొదలైనఎ చోటుచేసుకున్నాయి. 

స్టాండింగ్‌ కమిటీ చర్చించిన అంశాలు ఎంత ఎస్త ఎతవ్వెనవో పైన పేర్కొన్నవే 
వివరిస్తాయి. చర్చించిన అంశాల పట్ల ఏకాభిప్రాయ నిర్ణయాలను తీసుకోవటం సాధ్యమైంది. 
చాలా ఉపయోగకరం 

ఈ సమావేశంలోని చర్చలు మిక్కిలి ఉపయోగకరమైనవి. దానివల్ల భారత ప్రభుత్వం 
చాలా ప్రయోజనం పొందింది. చర్చించిన అంశాల్లో అనేక వాటీ ఫై ఏకాభిప్రాయుం 
లేకపోవటం వల్ల భారత' ప్రభుత్వం అనుగుణమైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. 
ఏకాభిప్రాయం ఏర్పడిన అంశాలను అమలు చేయటంలో, ప్రభుత్వం ఎటువంటి జాప్యమూ 


సభ్య కార్మిక సదస్సు - మొదటి సమావేశం 99 


చేయిలేదు. యుద్ద గాయాల(పరిహార ఇన్సూరెన్స్‌) చట్టం, జాతీయ సేవా (సాంకేతికోద్యోగుల 
సవరణ) చట్టం మొదలైన వాటిని ఈ సందర్భంలో ఉదహరించనచ్చు. ఇంకా ఇలాంటివే 
పారిశ్రామిక గణాంకాల చట్టం, ఉపాధి కల్పనా కేంద్రాలు మొదలైన వాటికి సంబంధించి 
సొమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 
దృక్పథంలో మౌలికమైన మార్పు 
చాలావుందికి వునం సాధించిన ప్రగతి అతి తక్కువగా కనిపించవచ్చు. వారి 
దృక్పథం సరైనది కాదని నేను చెస్పదలచుకున్నాను. అభివృద్దికి దగ్గరిదారులు లేవు. ఒకవేళ 
ఉన్నా అని సరైనని కావు. శాంతియుత మైన అభివృద్ది ఎప్పుడూ సుదీర్హకాల వ్యవధితో 
కూడుకుని ఉంటుంది. అది నాబోటి అసహన శీలురైన ఆదర్శవాదులకు అతిమెల్లగా వస్తున్న 
౮ార్పుగా బాధాకరంగా కనిపిస్తుంది. చాలా సాంప్రదాయికమైన వునదేశంలో, సమిష్టి 
బేరసారాలు, చర్యలు సామాజిక స్పృహ కొరవడిన మన దేశంలో అభివృద్ధి తప్పనిసరిగా చాలా 
కాలం తీసుకుంటుంది. అయితే ఎన్వరూ నిరాశ చెందనవసరం లేదు. నాకు అభివృద్ధి రేటు 
కంటే దృక్పథం చాలా ముఖ్యం. 
త్రైపాక్షిక సమావేశాన్ని పై దృక్పథంతో సరిశీలించినట్లయితే ఇది సాధించిన విజయం 
గొప్పది. కార్మిక సవుస్యల పట్ల ప్రభుత్వం, కార్మిక సంఘాలు, యజవూనుల సంఘాల 
దృక్పథంలో వచ్చిన మౌలికమైన మార్చును ఇది సూచిస్తుంది. ఈ సమావేశాల్లో పాల్గొన్న 
వారిలో ఎవ్వరూ ఈ నూర్చును గనునించటంలో విఫలం కాలేదు. అభివృద్దిని త్వరితంగా 
సాధించటానికి అవసరమైన, ఆరోగ్యకరమైన సంపూర్ణమైన మార్పు వున దృక్పథంలో 
ఎర్పడ్డస్సుడే అమితమైన నిశ్వాసంతో మనం ముందుకు పోగలం. 
ఎజెండాలోని అంశాలు 
పీనరీ కార్మిక సమావేశంలో చర్చించే అంశాల్లో ఈ కింది ఎనిమిది ఉన్నాయి. 
1. బొగ్గు కొరత ఉన్నాయి. తదితర ముడి పదార్థాల కొరత మొ॥ వాటివల్ల ఎర్పడ్డ 
నిర్బంధ నిరుద్యోగ స్థితి 
2. సాంఘిక భదత; కనీస వేతనాలు 
కరువు భత్యం నిర్ణయానికి నియమాలు 
4. బొంబాయి పారిశ్రామిక వివాదాల చట్టంలోని 5 వ ప్రకరణంలోని నిద్దేశాల మెరకు 
పెద్ద పారిశ్రామిక సంస్థలలో రూపొందించవలసిన నిబంధనలు 
ప్లీనరీ సమావేశానికి అవసరమైన నియమ నిబంధనల ఆమోదం 
6. ప్రావిన్సులలో త్రైపాక్షిక సంఘాల ఏర్పాటు 


20 
* కార్మికులు - పార్లమెంటరి ప్రజాస్వామ్యం 


(ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆన్‌ లేబర్‌ ఆధ్వరంలో 1943 లో సెప్టెంబర్‌ త నుంచి 77 
వరమ ఢీలీలో జరిగన అఖిల భారత (టేడ్‌ యూలియన్‌ వర్మల్లో అధ్యంరన శిబిరం ముగియ్ర 
నమావేళంలో చేనీన ద్రనంగ0) 

ఈ సవూవే శాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మీ కార్యదర్శి నన్ను 
ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానం. ఈ ఆహ్వానాన్ని 
అందుకోవటానికి రెండు కారణాల వల్ల సందేహించాను. ఒకటి - నేను ప్రభుత్వాన్ని నిబద్ధం 
చేసే విషయాలు చాలా తక్కువగా చెప్పగలను. రెండు - మీకు ప్రధానంగా ఆసక్తి ఉన్న బ్రెక్ష 
యూనియన్‌ గురించి నేను చాలా తక్కువగానే చెప్పగలను. నేను ఈ ఆహ్వానాన్ని 
ఎందుకుఅంగీకరించానంటే మీ కార్యదర్శి 'నా నుంచి రాలేను” అనే సమాధానాన్ని 
అంగీకరించటానికి సుతరామూ ఇష్టపడలేదు. అంతేకాకుండా భారతదేశంలోని కార్మికుల 
సంస్థల గురించి నా అభిప్రాయాలను వ్యక్తం చేయటానికి ఇది మంచి అవకాశంగా నేన్వ 
భావించాను. కార్మిక సంఘాలు నేడు చాలా ప్రాముఖ్యం వహిస్తున్నాయి. వాటి గురించి నేను 
చాలా ఆలోచన చేస్తున్నాను. అందువల్ల, వాటికి సంబంధించిన వారితో నా ఆలోచనలు 
పంచుకోవటానికి ఈ ఆహ్వానం నాకు మంచి అవకాశాన్నిచ్చింది. 


మానవ సమాజ ప్రభుత్వం కొన్ని అతి ముఖ్యమైన మార్పులకు లోనైంది. ఒకప్పుడు 
ప్రభుత్వం నిరంకుశంగా ఉండేది.దానిని అతి సుదీర్ణవైన రక్తపాత ఉద్యవూలతోనూ, 
పోరాటాల ద్వారానూ పార్లమెంటరీ ప్రజాన్వామ్యంగా మార్చడం జరిగింది. ప్రభుత్వ నిర్మాణ 
పరిధిలో దీనిని అత్యుత్తమమైందిగానూ, అంతిమమైందిగానూ భావిస్తారు. ఈ వ్యవస్థలో ప్రతి 


uu 
* ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆన్‌ లేబర్‌లో ఉవస్యానం 30, ఫైజబజార్‌ డీల్లీ బలిని అందచేనీన వారు శ్రీ ఆర్‌టో షిండే 


బంబాయి. 


కార్మికులు - పార్లమెంటరీ ప్రజాస్వామ్యం 103 


వ్యక్తికీ స్వేచ్చ, ఆస్తి, సంతోషం లభించేవిధంగా సమాజాన్ని రూపొందించవచ్చునని ఆశించటం, 
నవ్ముటం జరిగింది. అటువంటి ఉన్నతమైన ఆశలకు తగిన వుంచి కారణాలు కూడా 
ఇందులో ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజావాణిని వ్యక్తం చేయటానికి ఒక 
శాసనసభ ఉంటుంది. శాసనసభకు లోబడి ఆదేశాలు నెరవేర్చేందుకు కార్యనిర్వాహక వర్గం 
ఉంటుంది. ఈ రెండింటి పైనా న్యాయశాఖ ఉంటుంది. న్యాయ శాఖ పై రెండు సంస్థలను 
నియంత్రణలో ఉంచి అవి తమ తమ పరిధుల్లో పనిచేసేటట్లు చూస్తుంది. ప్రజల చేత ప్రజల 
యొక్క, ప్రజల కొరకు పని చేసే ప్రజా ప్రభుత్వం లక్షణాలన్నీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం 
కలిగి ఉంది. అయితే ఒక శతాబ్దం పూర్తి కాకుండానే పార్లమెంటరీ ప్రజాస్వావ్యానికి 
వ్యతిరేకంగా తిరుగుబాటు ఏర్పడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇటలీ, జర్మనీ, రమ్యా, 
స్పెయిన్‌, దేశాల్లో ఈ తిరుగుబాట్లు జరిగాయి. చాలా కొద్ది దేశాల్లో మాత్రమే పార్లమెంటరీ 
ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి అసంతృప్తి ఏర్పడలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి 
వ్యతిరేకంగా ఎందుకు అసంతృప్తి ఏర్పడాలి. ఈ ప్రశ్నకు మనం సరైన సమాధానం ఇవ్వవలసి 
ఉంటుంది. భారతదేశం కంటే ఇంత త్వరగా ఈ ప్రశ్నను పరిశీలించవలసిన అవసరం మరో 
దేశానికి లేదు. భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం సంప్రదింపులు జరుపుతున్నది. 
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి జాగ్రత్త. పైకి కనిపించే అత్యుత్తమమైన వస్తువు కాదది 
అనీ భారతీయులకు చెప్పే ధైర్యం ఎవరో ఒకరికి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. 
పార్లమెంటరీ ప్రజాన్వావ్యుం ఎందుకు విఫలం అయింది? నియంతల రాజ్యంలో అది 
విఫలమవ్వటానికి కారణం, అది చాలా నిదానంగా వని చేసే యంత్రాంగం కావటమే. అది 
త్వరిత చర్యలను మందగింప చేస్తుంది. కార్యనిర్వాహక వర్గానికి అవసరమైన చట్టాలను 
శాసనసభ త్వరగా రూపొందించకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆలస్యం చేస్తుంది. 
శాసనసభ ఆలస్యం తర్వాత, న్యాయశాఖ ఆ చట్టాలను అడ్డుకొంటుంది. కొన్ని చట్టాలను 
అన్యాయమైనవిగా న్యాయశాఖ ప్రకటించవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నియంతృత్వానికి 
స్వేచ్చ ఇవ్వదు. నియంతలు పాలించే ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌, మొదలైన దేశాల్లో అది చాలా 
నిరాదరణ పొందిన వ్యవస్థ. ఒక్క నియంతలు మాత్రమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని 
వ్యతిరేకిస్తే అది పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదు; వారి వ్యతిరేకత పెద్ద వ్యతిరేకత కాదు. 
నిజానికి నియంతృత్వాన్ని నియంత్రణ చేసే వ్యవస్థగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అందరూ 
ఆహ్వానించాలి. కాని దురదృష్టవశాత్తు నియంతృత్వాన్ని వ్యతిరేకించే దేశాల్లో కూడా 
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకత, దాని పట్ల అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఇది చాలా 
విచారకరమైన పరిణామం. అయినా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మూడు నిర్దిష్ట దిశలలో 
అభివృద్ధి చెందింది. రాజకీయ హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్న అభిప్రాయ 


104 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


విస్తరణ ప్రాతిపదికగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అభివృద్ది చెందింది. సార్వజనీన ఓటు 
హక్కు లేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్న దేశాలు చాలా తక్కువ. సామాజిక ఆర్థిక 
సమానత్వం నియమాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంగీకరిస్తుంది. సమాజ వ్యతిరేక 
ముఠాలు రాజ్యాధికారాన్ని తవు కైవసం చేసుకోవటం పార్షవెంంటరీ ప్రజాస్వావ్యుం 
అంగీకరించదు. ఇవన్నీ అంగీకరించినప్పటికీ ఈ వ్యవస్థ పట్ల చాలా వ్యతిరేకత, అసంతృప్తి 
ఉన్నాయి. దీనికి కారణాలు నియంతలు పాలించే దేశాల్లోని కారణాల కంటే భిన్నమ్మైనని. 
వివరాల్లోకి పోవటానికి తగిన సమయం లేదు. సామాన్యికరించి చెప్పాలంటే పార్లమెంటరీ 
ప్రజాస్వామ్యం అధిక సంఖ్యాక ప్రజలకు స్వెచ్చ, సమానత్వం, ఆస్తి లేదా సంతోషాన్ని 
పెంపొందించుకొనే హక్కులను కల్పించటంలో విఫలం అయింది. ఇదే నిజం అయితే ద్రన్సిక్ష 
గల కారణాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. వైఫల్యానికి కారణాలు లోప భూయిష్ట్న 
సిద్దాంతాలలోనూ, వ్యవస్థ నిర్మాణంలోనూ కనిపిస్తాయి. నా ఉద్దేశంలో ఈ రెండింట్లోను 
వైఫల్యానికి కారణాలున్నాయి. లోపభూయిష్టమైన సిద్ధాంత బ్రాతిపదికలకు నేను రెండ్పు 
ఉదాహరణలు ఇస్తాను. స్వేచ్చ, ఒప్పంద భావం. వొ ర్లవెంంటరి ప్రజాన్వామా 5 నాశనం 
చేసిందనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ భావాన్ని స్వచ్చ సేరుతో చలావుజా 
చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆర్థిక అసమానతలను దృష్టిలోకి తీసుక్రోత్ర దు 
అసమానుల మధ్య స్వేచ్చా ఒప్పందాలు ఏర్పడితే సంభవించి పరిణామాలను పట్టించుకోల్రద్స 
బలహీనులను వోోసం చేయటానికి బలవంతులు కొందరు ఈ ఒప్పందాలన ర ప్రక 
ఉపయోగించుకొంటారో గమనించటం లేదు. ఫలితంగా స్వేచ్చకు ప్రతీక అయిన వొర్లమెంట్రద్ర 
ప్రజాస్వామ్యం పేదవారిని, ఆస్తి లేనివారిని ఎక్కువ ఇబ్బందులు ఎడుతున్నది. రెండవ లోపం 
సిద్ధాంతపరమైనది. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వావ్వ్య 
మనలేదు. ఈ వాదాన్ని కొందరు ప్రశ్నించవచ్చు. వారిని నేను ఒక ప్రశ్న అడగదలచ్చు 
కున్నాను. రష్యాలో, ఇటలీలో, జర్మనీలో పార్లమెంటరీ ప్రజాన్వామ్యం ఎందుకు కుప్పకూలి 
పోయింది? దానికి నాకు తోచిన సమాధానం ఒక్కటే. పై రాజ్యాల్లో కంటే ఇతర దేశాల్రో 
ఎక్కువ సామాజిక, ఆర్థిక' ప్రజాస్వామ్యం ఉండడమే. ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాలు 
రాజకీయ ప్రజాస్వావ్యూనికి కణ జాలము-తంతువులు వంటివి. ఇవే దానికి బలాన్ని 
చేకూరుస్తాయి. కణాలు, తంతువులూ బలమైనవిగా ఉండాలి. సమానత్వానికి మరో పేరు 
ప్రజాస్వామ్యం. స్వేచృపట్ల ప్రగాఢ వాంఛను పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పెంచింది. 
సమానత్వాన్ని మాత్రం పట్టించుకోలేదు. సమానత్వం ప్రాముఖ్యాన్ని గుర్తించటంలో విఫలం 
అయింది. అంతేకాకుండా స్వేచ్చ, సమానత్వాల మధ్య కొంత సమతుల్యతను సాధించటంలో 
కూడా విఫలమైంది. ఫలితంగా స్వేచ్చ, సమానత్వాన్ని కబళించి అసమానతలను మిగిల్చింది. 


కార్మికులు - పార్లమెంటరీ ప్రజాస్వామ్యం 105 


పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైఫల్యానికి దోహదం చేసిన లోపభూయిష్ట సిద్దాంతాలను 
నేను ప్రస్తావించను. అయితే సిద్దాంతం కంటే సంస్థాగత నిర్మాణం పార్లమెంటరీ ప్రజాస్వామ్య 
వైఫల్యానికి ఎక్కువ దోహదం చేసిందని నేను కచ్చితంగా భావిస్తున్నాను. అన్ని రాజకీయ 
సమాజాలు రెండు వర్గాలుగా విభజితమైనాయి. వాలకులు-వాలితులు. ఇది బహు చెడ్డది. 
ఈ చెడు ఇక్కడితో ఆగిపోతే పరవాలేదు. అయితే దురదృష్టవశాత్తు ఇది ఇక్కడితో 
ఆగిపోకుండా సమాజాన్ని శ్రేణీకరించి, పాలకవర్గం నుంచే ఎప్పుడూ పాలకులు ఏర్పడేలా 
చేస్తుంది. ఆధిక సంఖ్యాకులయిన పాలితులు ఎప్పుడూ పాలకులు అవలేదు. ప్రజలు తమను 
తాము పరిపాలించుకోలేదు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారికి పాలనాధికారం ఇచ్చి 
ఊరుకుంటారు. అది వారి ప్రభుత్వం అన్న విషయం మర్చిపోతారు. పరిస్టితి అలా ఉండడం 
నల్ల సార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎప్పుడూ ప్రజల యొక్క ప్రజల చేత, ప్రజల కొరకైన 
ప్రభుత్వం కాలేదు. ప్రజా ప్రభుత్వం రూప లక్షణాలు ఎన్ని ఉన్నప్పటికీ వాస్తవంలో శాశ్వత 
అనువంశిక సాలకులు, శాశ్వత అనువంశిక పాఠితుల వర్గంతో ఉన్న వ్యవస్థను పార్లమెంటరీ 
ప్రజాస్వామ్యం తయారు చేస్తున్నది. ఇటువంటి వికృత రాజకీయ జీవనం పార్లమెంటరీ 
ప్రజాస్వామ్య వైఫల్యానికి దోహదం చేసింది. ఈ కారణం వల్లనే సామాన్య ప్రజానీకం ఆశలను 
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సఫలం చేయలేకపోయింది. ప్రజానీకానికి స్వేచ్చనూ, ఆస్తినీ, 
సమానత్వాన్ని, సంతోషాన్ని పెంపొందించుకొనే హక్కులనూ కల్పించలేకపోయింది. 


అసలు ప్రశ్న ఏమిటంటే దీనికి బాధ్యులు ఎవరు? అనేది. సార్లమెంటరీ ప్రజాస్వామ్యం 
బీదలకు, శ్రామికులకు అణగారిన వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చలేదంటే దీనికి బాధ్యులు 
నారి. మొట్టమొదటగా చెప్పాలంటే వారు నూతన జీవనాన్ని ప్రభానితం చేసే ఆర్థికాంశం పట్ల 
విపరీతమైన అశ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల ఎవరో 'ఆర్థిక మానవుని అంతం’ (End of the 
Economic Man) అనే గంథం రాశారు. ఆర్థిక మానవుని అంతం అనేది వునం 
మాట్లాడము. ఎందుకంటే ఆర్థిక మానవుడు ఇంకా జన్మించలేదు. మానవుడు కేవలం 
ఆహారంతోనే జీవించడు, అనే మనం, మార్క్స్‌ వాదాన్ని ఖండిస్తాము. అయితే దురద్భృ 
ష్టనశాత్తు వాస్తవంలో జరుగుతున్నది అదే. పందులను మేపినట్లుగా మానవుడిని పుష్టికరంగా 
తయారుచేయటమే నాగరికత లక్ష్యం కాదన్న కార్టెల్‌ మాటలతో నేను ఏకీభవిస్తాను. అయితే 
మనం ఆ దశ కంటే చాలా వెనుకబడి ఉన్నాము. పందులలాగ పుష్టికరంగా ఉండడం 
అటుంచి కార్మికవర్గం ఇవ్వాళ పస్తులుంటున్నారు. వారు మొదట తము తిండి గురించి 
ఆలోచించి ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచిస్తే మంచిదని ఎవరైనా అనుకుంటారు. 


మార్క్స్‌ చరిత్రకు ఆర్థిక పరమైన విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని 


106 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
కప క క య స కు. శ దుక కా ప 


మాన్యత ఫై చాలా పెద్ద వివాదం ఏర్పడింది. మార్క్స్‌ దానిని ఒక సిద్ధాంతంగా కాకుండా 
కార్మికులు ఆర్థికాంశాలకు ప్రాముఖ్యం ఇవ్వటానికి దిశా నిర్షేశంగా రూపాందించాఢు. 
కార్మికులు పెట్టుబడిదారుల వలె ఆర్థిక ఆస్తులకు ప్రాధాన్యతనిస్తే చరిత్ర మిగతా వాటికంటే 
ఆర్థిక విషయాలనే ప్రతిబింబిస్తుందని భావించాడు. మార్క్స్‌ చారిత్రక ఆర్థిక సిద్దాంతం 
విఫలం అవటానికి కారణం శ్రామికుల ఆర్థిక విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వకపోవటం వల్లనే 
అని నాకు అనిపిస్తున్నది. మానవ జీవనాన్ని ప్రభావితం చేసే శక్తిని శ్రామిక వర్గం పూర్తిగా 
విస్మరించింది. ప్రభుత్వ నిర్మాణానికి సంబంధించిన సాహిత్యాన్ని అధ్యయనం చేయటంలో 
కార్మిక వర్గాలు విఫలం అయినాయి. కార్మిక వర్షంలో ని ప్రతివారూ రూసో రాసిన 'సోషల్‌ 
కాంట్రాక్ట్‌, మార్క్‌ స రాసిన “కమ్యూనిస్ట్‌ మానిఫెస్టో', పోపలియో-X111 రచించిన 'Eneyclica| 
on the conditions of Labour' (కార్మిక వర్గం స్థితిగతులపై విజ్ఞాన సర్వస్వం), జాన్స్‌" 
సూవర్‌ మిల్‌ రచించిన 'ంN liberty' (స్వేచ్చ), అధ్యయనం చెయ్యాలి. ఆధునిక కాలంలో 
సామాజిక ప్రభుత్వం నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమాలను చర్చించిన నాలుగు క్మత్ర్వ 
రచనలివి. కాని కార్మిక వర్గాలు వాటి అధ్యయనం పట్ల తగినంత శ్రద్ధ చూపించటం లేదు 
అలా కాకుండా తప్పు దారి పట్టించే వైభవోపేతమైన రాజుల, రాణుల కథలు చదవటంలో క్వ, 
వర్గాలు నిమగ్నమైనాయి. 


వారు అంతకంటే ఘోరమైన తప్పు ఇంకొకటి చేశారు. అధికారాన్ని సంవాదించాల్ర్య 
ఆశయాన్ని వారు రూపొందించుకోలేదు. తవు ఆసక్తులను పరిరక్షించ టానికి కనీసం 
ప్రభుత్వంపై నియంత్రణ సంపాదించాలన్న కోరిక కూడా వారిలో ఏర్పడలేదు. నిజానికి హః 
ప్రభుత్వంపై ఆసక్తి కూడా లేదు. మానవాళి ఎదుర్కొన్న విషాదాల్లో ఇది అత్రి పెద్దది 
సంస్థాపరంగా ఉన్నదేదో అది కార్మిక సంఘ వాదంగా రూపుదాల్చింది. కార్మిక సంఘాల కా 
ప్రయోజనాలు నెరవేరుస్తాయి. అయినా కొర్మికుల రుగ్మతను పూర్తిగా తొలగించట్రాన్సిక్ష క్‌ 
సంఘాలు ఒక గొప్పు చికిత్సగా పనిచేస్తాయని భావించటం మాత్రం గొప్ప ప్రార్రపాట్టు. కార్మిక 
అక ఆక అ న్న రు ను సంస అ 
సంఘాలు ఎంత శక్తివంతమైనప్పటికీ అవి పెట్టుబడిదారులను సంస్కరించే స్థితిలో, ప్రభావిత 
చేసే పరిస్థితిలో లేవు. 
ఒక కార్మిక ప్రభుత్వం గనుక వారి వెనుక ఉంటి, కార్మిక సంఘాలు వురింత 
శక్తిమంతంగా మెరుగ్గా, పని చేయగలవు. ప్రభుత్వాన్ని నియంత్రించగల స్థితిలో ఉంటేనే అవి 
కార్మికులకు ప్రయోజనకారులు అవుతాయి. అలా-కానప్పుడు అవి తవులో తావు 
సంఘర్థిస్తూ కార్మికులకు నిరుపయోగం అవుతాయి. 


జాతీయవాదం ప్రభావం ద్వారా కార్మికుల లక్ష్యాన్ని పక్కదారి పట్టించటం వారు 


కార్మికులు - పార్లమెంటరీ ప్రజాస్వామ్యం 107 


చేస్తున్న మూడవ తప్పు. దారిద్ర్య స్థితిలో ఉన్న కార్మికులు తమ చాలీచాలని ఆదాయాన్ని 
త్యాగం చేసి జాతీయవాదం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. జాతీయవాదం తమకు ఎటువంటి 
ప్రయోజనం కల్పిస్తుందో తమకు సాంఘిక, ఆర్థిక, సమానత్వం ఎలా లభ్యం చేస్తుందో అనే 
విషయాలను గురించి వారు ఆలోచన చేయటం లేదు. అనేక సందర్భాల్లో రాజ్యం ఎవ్వరి 
తోడ్పాటుతోనైతే ఏర్పడుతున్నదో వారి ఆసక్తులను కాపాడకుండా పాలకుల ప్రయోజనాలకే 
పరిమితం అవుతున్నది. కార్మిక వర్గానికి శత్రువుగా మారుతున్నది. కార్మిక వర్గం 
అనుభవిస్తున్న దోపిడీలో ఇది చాలా దారుణమైనది. ఇది వారు స్వయంగా చేసుకున్నదే. 


పార్లమెంటరీ, ప్రజాస్వామ్య వ్యవస్థ కింద కార్మిక వర్గాలు జీవించాలంటే దానిని తమ 
ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకోగలగాలి. ఈ లక్ష్యాన్ని సాధించటానికి నాకు రెండు 
పద్ధతులు కనిపిస్తున్నాయి. మొదటిది - కార్మిక సంఘాలు భారతదేశంలో స్థాపించబడడమే 
అంతిమ లక్ష్యం అనే అభిప్రాయాన్ని కార్మిక వర్గాలు వదులుకోవాలి. కార్మికులు ప్రభుత్వ 
అధికారాన్ని చేపట్టడం తమ లక్ష్యం అని వారు ప్రకటించాలి. దానికి గాను అవి ఒక కార్మిక 
సంఘాన్ని రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి రాజకీయ పార్టీ నిస్సందేహంగా 
అన్ని కార్మిక సంఘాలనూ తన సంస్థలో కలుపుకుంటుంది. అయితే ఈ రాజకీయ పార్టీ 
తాత్కాలిక సంకుచిత ప్రయోజనాలకు అతీతంగా ఉండాలి. తక్షణ ప్రయోజనాలకు పరిమితం 
కాకూడదు. హిందూ మహాసభ, కాంగ్రెస్‌ మొదలైన మతపరమైన పెట్టుబడిదారీ రాజకీయ 
పక్షాలకు అతి దూరంగా ఉండాలి. భారతదేశం స్వాతంత్ర్యం కోసం పని చేస్తున్నామని 
చెప్పుకుంటున్న కారణాన హిందూ మహాసభళతోగాని, కాంగ్రెస్‌ పార్టీతోగాని కార్మిక వర్గాలు 
సంబంధాలు పెట్టుకోవలసిన అవసరం లేదు. కార్మిక వర్గం తనంత తాను ఒక ప్రత్యేక 
జాతీయ సంస్థగా ఈ రెండు ప్రయోజనాలనూ సాధించవచ్చు. కాంగ్రెస్‌, హిందూ మహాసభల 
సంకెళ్ళ నుంచి విముక్తి పొంది, కార్మిక వర్గం భారతదేశ స్వాతంత్ర్యం గురించి పోరాటం 
కొనసాగించవచ్చు. జాతీయతావాదపు నినాదాల ప్రభావంలోపడి మోసపోకుండా తమను 
తాము కాపాడుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కార్మిక వర్గం భారత రాజకీయాల్లోని 
అసంబద్ధతలపై ఒక శక్తిమంతమైన నియంత్రణగా, అదుపుగా పని చెయ్యాలి. కాంగ్రెస్‌ 
రాజకీయాలు విప్లవాత్మకమైనవి అని చెబుతుంటారు. అందువల్లనే కాంగ్రెస్‌ చాలా ఎక్కువ 
మంది* అనుచరులను సంపాదించుకోగలిగింది. అయితే కాంగ్రెస్‌ రాజకీయాలు నిరాశ, 
నిస్పృహలను తప్ప మరేమీ సాధించలేవన్నది యధార్ధం. దానికి కారణం కాంగ్రెస్‌ విధానాలు 
అసంగతంగా ఉండడం. కాంగైస్‌ను సవాలు చేసే మరో పెద్ద పార్టీ లేకపోవటం దీనికి చాలా 
మటుకు కారణం. గత రెండు దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో ప్రాబల్యం వహిస్తున్న 
నిరంకుశత్వాన్ని సరిదిద్దాలంటే కార్మికులు ఒక కార్మిక రాజకీయ పార్టీగా అవతరించడం చాలా 


108 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
అవసరం. భారతదేశ కార్మికులు గ్రహించవలసిన రెండవ అంశం ఏమిటంటే విజ్ఞానం లేకుండా 
అధికారం లభ్యం కాదు. కార్మిక రాజకీయ పార్టీ ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసిన ప్పుడు 
మొట్టమొదట కలిగే ఆలోచన గాని ప్రశ్న గాని ఏమిటంటే ఈ రాజకీయ పక్షానికి పరిపాలన 
చేసే సామర్థ్యం ఉందా? అని దేశంలో కాని, విదేశీ వ్యవహారాలలో కాని కార్మిక పార్టీ ప్రభుత్వం 
పాలన మిగతా వర్గాల పాలన కంటే ఘోరంగా మాత్రం ఉండబోదన్నది ఈ ప్రశ్నకు 
సమాధానం. కార్మిక వర్గం తాము ఇతరుల కంటే ఉత్తమంగా పరిపాలన చేయగలమని 
. నిరూపించుకోవాలి. మిగతా వర్గాలకంటే కార్మిక వర్గ ప్రభుత్వ నిర్మాణం చాలా గీప్టమైనదన్న 

విషయం మరచిపోకూడదు. జోక్యరహితమైన స్వేచ్భావిధాన ప్రభుత్వాన్ని కార్మిక వర్గం ఏర్పాట్స్ప 
చేయలేదు. ఒక నియంత్రణ వ్యవస్థ ఆధారంగా ఏర్పడే ప్రభుత్వమే అది. స్వేచ్చా స్‌ 
ప్రభుత్వం కంటి, నియంత్రణ వ్యవస్థ ప్రభుత్వానికి విజ్ఞానం శిక్షణ ఎక్కువ అవసరం. దుర ద్బ 
ప్టనశాత్తు భారత కార్మికవర్గం అధ్యయన ప్రాముఖ్యాన్ని గ్రహించటం లేదు. కార్మిక నార్వుక్ప్యి 
నేర్చుకున్నదల్లా ఎంత బాగా పారిశ్రామిక వేత్తలను దుమ్మెత్తిపోయగల మన్నదే. తిట్టడం 
ఇంకా బాగా తిట్టడం ద్వారా, కార్మిక నాయకుడు తన పాత్రను బాగా నర్వహించవచ్చున్న 
కొంటున్నాడు. అదే ధ్యేయమని భావిస్తున్నాడు. 


భారత కార్మిక సమాఖ్య ఈ లోపాన్ని గుర్తించి కార్మికులకు అధ్యయిన కష్ట 
స్థాపించటానికి ముందుకు రావటం నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. కార్మికులన్న 
పరిపాలకులుగా రూపొందించటంలో అవి చాలా శక్తిమంతమైన పాత్రను నిర్వహి స్తారు 
రెండవ ప్రయోజనాన్ని అంటే ఒక లేబర్‌ పార్టీని ఏర్పాటు చేయటాన్ని సమాఖ్య మరచిప్రాద్ర శ 
నేను భావిస్తున్నాను. ఈ పని కార్మిక సవూఖ్య చేసినట్టయితే 


పాలకుల స్థాయికి [క షా. 
ప్రయోజనాలను నెరవేర్చటమే కాకుండా వారిని పాలకుల స్థాయికి ఎదిగేలా చేయగలడో 


21 
* భారత ట్రెడ్‌ యూనియన్ల (సవరణ) బిల్లు 


గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : నేను ప్రతిపాదిస్తున్నాను. 


“1926 భారత (టోడ్‌ టూనిటుంన్ల చట్టాన్ని ఇంకా నవరించటం కోనం 
వ్రజాభివాయ సీకరణకై ఈ బిల్లును వంవీణే చేయీలి. ” 


ఈ విషయంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఈ బిల్లును పంపిణీ చేయడం 
కోసవే ఈ ప్రతిపాదన. అది అలా ఉండగా, బిల్లులో చేర్చిన నిబంధనలపై ఏ రకమైన 
వివరాలు ప్రస్తావించడానికీ సభా సమయాన్ని వెచ్చించనవసరం లేదని నాకు అనిపిస్తున్నది. 
బిల్లులోని ప్రధానాంశాలేమిటి? ప్రభుత్వం ఈ ప్రత్యేక శాసనం చేయిడానికి ఏది 
ప్రోద్బలమైంది? అనే విషయాల వరకు సభకు తెలియజేస్తే చాలని నేను భావిస్తున్నాను. 


ఈ బిల్లులో వలూడు ముఖ్యాంశాలున్నాయి. ఒకటి, ట్రేడ్‌ యూనియన్‌ను 
గుర్తించేందుకు యజమానిని ఒత్తిడి చేయాలని బిల్లు కాంక్షిస్తోంది. రెండవది, ట్రేడ్‌ 
యూనియన్‌ నిర్మాణానికి సంబంధించి బిల్లు ఆ ట్రేడ్‌ యూనియన్‌కి కొన్ని షరతులు 
విధిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక యజమాని ఆ యూనియన్‌ని గుర్తించే వీలును 
కల్పిస్తుంది. బిల్లులోని మూడవ అంశం ఏమిటంటే - ఒక ట్రేడ్‌ యూనియన్‌కి సంబంధించి 
బిల్లులో ప్రస్తావించిన అంశాలు - షరతుల ప్రకారం ఆ ట్రేడ్‌ యూనియన్‌ని గుర్తించే 
వీలున్నప్పుడు యజమాని దానిని గుర్తించకపోతే అలా గుర్తించ కపోవటాన్ని శిక్షార్హంగా 
చేయటం. 

నేను చెప్పినట్లుగా ఈ బిల్లులోని సుగుణాల గురించి చర్చించాల్సిన అవసరం లేదు. 
బిల్లును అందరికీ పంపటం కోసమే ఈ ప్రతిపాదన. ఇప్పుడు ప్రభుత్వం ఈ బిల్లులో చేర్చిన 


* లజిస్థట్‌ అసెంబ్లీ డిబట్ట్‌ (సింక్రుల్‌, నంవుటం : 4, 13.11.1943, ye: 252-54 


110 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
a వ న య యయ చ యయ 


నిబంధనలు పరిశీలన కోసం మాత్రమేనని స్పష్టమవుతుంది. ఇది తుది నిర్ణయం కాదు. 
కార్మిక నాయకుల నుంచి, యజమానుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, సంబంధిత ఇతర 
పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకోకుండా ఈ నిబంధనల్ని ఖరారు చేయాలని ప్రభుత్వం 
ప్రతిపాదించదు. అభిప్రాయ సేకరణ ఫలితంగా వివిధ సూచనలు అందుతాయని ప్రభుత్వం 
ఆశిస్తోంది కనుక మునుముందు ఈ బిల్లు ఇప్పుడున్న దానికంటే పూర్తి భిన్నంగా 
ఉండవచ్చు. 
శ్రీ ఎన్‌.ఎం. జోషి (నామినేటెడ్‌ అనధికార సభ్యులు) : అదే వుంచిదన్సి 
భావిస్తున్నాను. 
గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రతి ఒక్కరి అభిప్రాయం అట్లాగే ఉంటు పష 
నేను ఆశిస్తున్నాను. అందుకని మొత్తం మీద ప్రభుత్వం ఈ బాధ్యతను తన భుజస్కంధాల 
వేసుకునేందుకు ఏది ప్రోదృలమైందో సభకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. 
బిల్లులోని విషయాన్నంతా గమనంలోకి తీసుకున్నామని, యజమాని కార్మిక సంఘ్రూం్రి 
గుర్తించటం అనే సమస్య పట్ల చాలా శ్రద్ధ చూపావుని, సభకు గుర్తుండే ఉంటుంది 
కార్మికుల సమస్యపై రాయల్‌ కమీషన్‌ ఇచ్చిన నివేదికను చదివిన గౌరవ సభ్యులంతా అ స్ట్‌ 
సంఘాలు ఆరోగ్యంగా ఎదగటానికి యజవూనులు-కార్మికుల వుధ్య శాం తీయిి 
సంబంధాలు నెలకొనటానికి ట్రేడ్‌ 'యూనియన్‌ని గుర్తించాల్సిన అవసరం ఉంటుందని "వైప 
రాయల్‌ కమీషన్‌ వక్కాణింపును జ్ఞప్తికి తెచ్చుకోవలసిందిగా కోరుతున్నాను. యజమానుల 
చట్టం ఏవిధమైన జోక్యం చేసుకోకుండానే వారు స్వచ్చందంగా ఈ కార్మిక సంఘాల్ని గృ 
బాగుండునన్న విషయాన్ని అప్పట్లో రాయల్‌ కమీషన్‌ ప్రన్తావించిందన్న సంగతి కూడ్తా సృష్ట 
గుర్తుండే ఉంటుంది. రాయల్‌ కమీషన్‌ రిపోర్టు 1929లో వచ్చిందనీ, పన్నెండేళ్ళ క్రాల్ర 
గడచిపోయిందనీ, యజవూనులు తముంతటతాము స్వచ్చందంగా కార్మిక సంఘాలి 
గుర్తిస్తారనే ఆశ ఇక లేదనీ కూడా సభ గమనించింది. కార్మిక సంఘాల్ని గుర్తించడానికి 
యజమానులు ఏ అభ్యంతరాన్ని రాయల్‌ కమీషన్‌ ముందుంచారో కార్మిక సంఘాఠి 
గుర్తించకుండా ఉండడం కోసం ఇప్పుడు అవే అభ్యంతరాన్ని వారు నొక్కి చెపుతున్నా 
చివరికి ఆ పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. ' 


రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అనేది అమలులోకి వచ్చిన తర్వాత అంటే 1937 తర్వాత 
ఈ సమస్యను చేపట్టారన్న విషయం గౌ॥ సభ్యులు గుర్తు చేసుకుంటారు కదా! ఆ నూతన 
చట్టం కింద అధికారంలోకి వచ్చిన చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాల గుర్తింపు 
సమస్యను చేపట్టాయి. యజమానులు కార్మిక సంఘాలను గుర్తించే విషయం గురించి ఆ 


భారత ట్రేడ్‌ యూనియన్ల (సవరణ) బిల్లు 111 


మంత్రిత్వ శాఖలు కొన్ని చర్యా పథకాలు రూపొందించాయి, కొన్ని ప్రయివేటు ప్రమాణాలూ 
ఉన్నాయి. ఉదాహరణకు మద్రాసులో ఒక ప్రెవేటు బిల్లూ వెలువడింది. అదే సమయంలో 
మంత్రిత్వశాఖ ద్వారా ప్రభుత్వమూ ఒక ప్రతిపాదన తెచ్చింది. బొ ంబాయిలో బొంబాయి 
కార్మిక వివాదాల చట్టం పేరుతో ప్రభుత్వం ఒక బిల్లు ప్రతిపాదించింది. కాన్పూరులో ఒక 
చట్టం చర్చలోకి వచ్చింది. దానికొక ముసాయిదా తయారైంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనూ 
అట్లాగే జరిగింది. బొంబాయిలో తప్ప మిగతా రాష్ట్రాలన్నింటా వారు యోచించిన పథకాలకు 
ఒక రూపం రాకముందే వుంత్రిత్వ శాఖలు రాజీనావూ చేశాయి. అయితే రాష్ట్రాల 
స్వయంప్రతిపత్తి అనేది ఉనికిలోకి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 
మధ్య ఒక సయోధ్యకు నాంది పలికింది. ఈ సయోధ్య కోసం రూపొందించిన మార్గాల్లో 
ఒకటి. కార్మిక మంత్రుల సదస్సులు ప్రారంభించటం. కార్మిక మంత్రుల ప్రథమ సదస్సు 
1940లో జరిగింది. ఆ సదస్సులో ఈ ట్రేడ్‌ యూనియన్ల గుర్తింపు అంశం మీద కేంద్ర రాష్ట్ర 
ప్రభుత్వాల మధ్య చర్చ జరిగింది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి సదస్సు 
ముందు తగినంత సమాచారం లేదని ఆ సదస్సులో నిర్ణయించడం జరిగింది. ఈ 
విషయంపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ అలాగే కార్మిక నాయకులు యజమానుల నుంచీ 
అభిప్రాయాలు సేకరించడం కోసం ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపవలసి 
ఉంటుందని ఆ సదస్సు కేంద్ర ప్రభుత్వానికి సూచనలిచ్చింది. మళ్ళీ 1941లో జరిగే కార్మిక 
మంత్రుల ద్వితీయ సదస్సులో ఆ మొత్తం సమాచారం చర్చకు పెట్టాలని కూడా ప్రథమ 
సదస్సు సూచించింది. ఆ క్రమంలో భారత ప్రభుత్వం ఈ బిల్లుతో సంబంధం ఉండే వివిధ 
పార్టీల నుంచి అభిప్రాయాల్ని సేకరించవలసిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ 
రాసింది. రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై విస్తృతంగా అభిప్రాయాలు సేకరించాయి. వివిధ 

ప్రాంతాల నుంచి సేకరించిన ఆ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి అందచేశాయి. ఆ 

సమాచారం యావత్తూ 1941లో జరిగిన కార్మిక మంత్రుల సదస్సుకు చేరింది. అప్పుడు 

కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టంగా చేయాలని నిర్ణయించింది. ఆ చట్టం పూర్తిగా రాష్ట్ర 
ప్రభుత్వాలకు సంబంధించిందిగా ఉండరాదనీ, ఈ విషయంతో సంబంధం ఉన్న వివిధ 

పార్టీల నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, 'అందిన సమాచారం ఆధారంగానే ఆ చట్ట 

ముసాయిదా రూపొందాలని కూడా సదస్సులో నిర్ణయించారు. తత్ఫలితంగా భారత 

ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అలాగీ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం అందుకున్న వివిధ 

పార్టీల అభిప్రాయాల సమాచారం ఫలితంగా రూపొందినదే ఈ ప్రస్తుత బిల్లు. ఈ చర్యకు 

సంబంధించిన మూలం ఇది. కార్మిక చట్టం అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమైనప్ప 

టికీ కేంద్రం ఈ అంశంలోకి ఎందుకు తలదూర్చిందన్న సందేహానికి వివరణ ఇదీ. 


112 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఈ విషయంపై ఇంకా ఏదైనా మాట్లాడాల్సి ఉంటుందని నేననుకోవడం లేదు. నేను 
ముందే చెప్పినట్టుగా ఈ ప్రతిపాదనలు పరిశీలన కోసమే. తుది నిర్ణయం ఇంకా కాలేదు. 
అభిప్రాయాలు అందుకునేంతవరకు తుది నిర్ణయం జరగదు. అప్పటివరకు ఇది చిత్తు 
ముసాయిదాగానే ఉండిపోతుంది. మొత్తంమీద నేను చెప్పేదేమిటంటే ఈ సభ (లెజిస్టిచర్‌) 
చేపట్టాల్సి వచ్చిన శాసనాల్లో ఇది అత్యంత ముఖ్యమైనది అని. ఇది అపూర్వమ్వెనది. 
అమెరికా, స్వీడన్‌ దేశాల్లో తప్ప ఇతర దేశాల్లో కార్మిక సంఘాల గుర్తింపు అనేది స్వచ్చంద 
ప్రయత్నాలకే వదిలేశారు. ఈ బిల్లు వివాదాత్మక ముసాయిదా అవదని నేను ఆశిస్తు 
బిల్లులోని ప్రతి నిబంధనకూ నేను బాధ్యత వహించేముందు దీన్ని ప్రజాభిప్రాయం క్ర 
పంపిణీ చేయాలని నేను అభిలపిస్తున్న దృష్ట్యా ఎట్టి పరిస్టితుల్స్‌నూ ఇప్పుడు నేను చెప్పిన 
దానికి మించి దీని గురించి ఇంకేమీ చెప్పదలచుకోలేదు. ఆర్యా! ఇంతటితో ముగిస్తున్నాను 

అధ్యక్షులు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : తీర్మానించడమైంది. 


“1926 భారత కార్మిక నంమాల చట్టాల్లి ఇంకా నవరించడం కం బ్రజాల్రి ( 
సేకరణ్డైూ ఈ బిర్పును వంవిణీ చేరాలి” ల 
4 ణః 4 

* శ్రీ పి.జె. గ్రీఫిథ్స్‌ (అస్సాం-యూరోపియన్స్‌): అధ్యక్ష మహాశయా ! ఇప్పుడు స్వ 
చేసిన తీర్మానం - ఆ బిల్లును ప్రజాభిప్రాయం కోసం పంపిణీ చేయాలనేది, అం త 
ల 
కార్మిక సంఘాలకు చాలావుంది శత్రువులుంటారని కూడా నా గౌరవనీయ్య మిత్రులక 
ఇప్పుడు గుర్తు చేద్దామని ! 


గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : వారిలో యజమానులు ఒకరు. 
% 4% మ 


అ గ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! అభిప్రాయ సేకరణ కోసం పంపిణీ 
చేయాలని నేను ప్రతిపాదించిన ఈ బిల్లు వివాదానికి దారితీసింది. ఇది ఊహించని 
విషయం ఏమీ కాదనుకోండి. నేను నా తొలి పరిశీలనా ప్రసంగంలో చెప్పినట్లే ఈ బిల్లు 
నిస్సందేహంగా ఒక వివాదాత్మక ముసాయిదా. అయితే నేను ఈ రోజు వివాదంలోకి దిగననీ, 
వివాదానికి సంబంధించిన అంశాలకు సమాధానం ఇవ్వబోననీ కూడా నా ప్రసంగంలో 
చెప్పాను. ఈ చర్చలో పాల్గొని దీనిపై తమ తమ ఉద్దేశాల్ని సమర్పించిన గౌ॥ సభ్యుల పట్ల 


* లజిసీటేబ్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెండ్రల్సై నంవ్రుటుం : 4, (1943). 13.11.1943, వుట, 256 
@ లెజిస్టేట్‌ అసెంబ్లీ డిబోజ్య్‌ (సెంట్రల్‌ నంవ్రుటం: 4, (1943). 13.11.1943, వుట, 276 


భారత ట్రేడ్‌ యూనియన్ల (సవరణ) బిల్లు 113 


ఎలాంటి అమర్యాదతోగానీ, ఉద్రేకంతోగానీ నేను ప్రవర్తించను. వారి అభిప్రాయాలను నేను 
గుర్తుంచుకుంటాననీ, సమయం ఆసన్నమైనప్పుడు వాటి విలువలను మన్నిస్తాననీ నేను వారికి 
హామీ ఇస్తున్నాను. 

ఇపుడు నేను ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. అంటే నేనింతకుముందు చెప్పినట్టుగా 
వివాదానికి సంబంధించిన పలు అంశాలకు సమాధానం ఇవ్వటానికి కాదు. అయితే నా 
పూజ్యమిత్రులు శ్రీ గ్రీఫిథ్స్‌ వివుర్శలోని కొన్ని అంశాల్ని చర్చించటం నా కర్త వ్యంగా 
భావిస్తున్నాను. వారు నన్ను అనుమతిస్తే, వారు లేవనెత్తిన ఒక అంశం చాలా అనుచితంగా 
ఉందని చెబుతున్నాను. అస్పష్టమైన, శూన్యమైన క్లాజులతో కూడిన ముసాయిదాను సభ 
ముందు పరిశీలనకు ఉంచానని వారన్నారు. అస్పష్ట, శూన్య నిబంధనలతో కూడిన అలాంటి 
బిల్లును పరిశీలించవలసిందిగా నేను సభను కోరటంలో బెచిత్యం లేదని ఆయన విమర్శ. 
నేను ఆ విమర్శను ఆమోదించటం లేదు. ఆ విమర్శ పూర్తిగా దురవగాహనతో కూడినది, 
నిరాధారమైనది అని నేను చెపుతున్నాను. ఈ బిల్లులో అస్పష్టమైనట్టి, శూన్యమైనట్టి నిబంధన 
లున్నాయంటే నేను అంగీకరించను. అట్లా శూన్యంగా ఉంటే బిల్లు లక్ష్యం ఏమిటనేది ఎవరూ 
అర్థం చేసుకోలేరు. బిల్లులో కొన్ని అస్పష్టమైన నిబంధన లున్నాయని గానీ ఇంకా చేర్చవలసిన 
నిబంధనలున్నాయని గానీ అనుకున్నా, ఈ రకమైన విమర్శ సమంజసం కాదనుకుంటు 
న్నాను. ఈ బిల్లును ఇట్లాగే చట్టం చేయమని నేను సభను అడుగుతున్నట్టయితే ఆయన 
విమర్శను అర్థం చేసుకోగలిగే వాడిని. కానీ నేనట్లా అడగటం లేదే! నేను కేవలం ఇట్లా ఉన్న 
ఈ బిల్లును ప్రజాభిప్రాయ సేకరణకై పంపిణీ చేయవచ్చు కదా అని సభను అడుగుతున్నాను. 
ఆ విధంగా సూచనలు ఇవ్వగలిగిన పార్టీల నుంచి ప్రభుత్వం సూచనలు పాందవచ్చు. 
అంతివుంగా ప్రభుత్వం ఈ బిల్లులోని ఖాళీలను పూర్తి చేయగలదు. అస్పష్టతనం 
నివారించగలదు. అందుకని, గ్రీపిథ్స్‌ విమర్శలో పస లేదని నేను మనవి చేస్తున్నాను. 


ఈ బిల్లు లోపభూయిష్టంగా ఉందనేది తన అభిప్రాయంగా శ్రీ గ్రీపిథ్స్‌ చెప్పారు. సరే! 
అది అభిప్రాయానికి సంబంధించిన విషయం. ఈ బిల్లు విషయ రీత్యా సంపూర్ణంగా 
ఉన్నదని వురోనైై పున ప్రజలు చెప్పటం మేం ఎన్నాం. అందుకని ఒక చట్టంగా దీనిని 
రూవాందించవలసి ఉంది, కనుక ఆయన విమర్శనాంశాన్ని నేను ఇంకా సాగదీయను. 


ప్రాతినిధ్య కార్మిక సంఘం అంటే ఏమిటో నేను ఏదో ఒక విధంగా చెప్పలేదనేది 
ఆయన విమర్శలోని రెండవ అంశం. ఏ ప్రయాస లేకుండా చెప్పాలనుకుంటే నేను ఆయన 
ఆ బిల్లులోని నిబంధనలను చదవలేదని అయినా చెప్పాలి, లేదా చదివినా వాటిని అర్థం 
చేసుకోలేదనైనా చెప్పాలి. అక్కడ రెండు ముఖ్యమైన షరతులు ఉన్నాయని బిల్లులో 


114 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రపసలు - ప్రసంగాలు 
రూపొందించిన నిబంధనల ద్వారా సుస్పష్టనువుతుంది. ఒకటి ఏమిటంటే ఒక ట్రేడ్‌ 
యూనియన్‌గా గుర్తింపు పొందేకంటే ముందు అందుకు కొన్ని షరతుల్ని అది భర్తీ చేయాల్సి 
ఉంటుంది. రెండవది ఎమిటంటే - కేవలం ఆ పరతుల్ని భర్తీ చేయటవేఎ ఆ గుర్తింపు 
పొందటానికి తగిన అర్హత అవదు, ఆ పర్రతుల్ని పూర్తి చేయటంతోపాటు ఒక బోర్డు నుండి 
ధృవికరణ పొందే అర్హత కలిగి ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే, బిల్లులో ప్రధాన భాగం, 
మౌలిక భాగం యూనియన్‌ ప్రాతినిధ్య స్వభావం. అది ప్రధానంగా ఒక త్రిసభ్య సంఘం ఇచ్చే 
ధృవీకరణలోని నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఆ త్రిసభ్య సంఘం కార్మికులు, 
యజమానులు, ప్రభుత్వాలతో కూడి ఉంటుంది. ఇంకా నా మిత్రుడు 28 డి నిబంధనకు 
సంబంధించిన ఉప నిబంధన(జి) గురించి గొప్ప తిరకాసు చేశారు. ఇంకా ఏవైనా 
నిబంధనలున్నా సూచించవచ్చునని ఆ 28 డి నిబంధన చెపుతున్నది. ఆ నిబంధన 
సారాంశాన్ని శ్రీ గ్రీపిథ్స్‌ అంతగా ఎలా అవార్డం చేసుకున్నారో నాకర్ణం కావటం లేదు. 
ప్రభుత్వ పరిస్థితి ఏమిటంటే 


వివరణ ఇస్తున్నాను. 


గ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ * గౌ॥ సభ్యుడు త్రీ గ్రీపిథ్స్‌ను నేను అనార్థం చేసుకోవ 
టమే జరిగి ఉన్నట్లయితే అందుకు నేను చాలా చింతిస్తున్నాను.నేను విన్నసించుకుంటున్నది 
అది. నేను చెప్పాలనుకుంటున్నది ఇది - ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. దాన్ని 
క్లుప్తంగా వివరించవచ్చు. 1941లో మాకు అందిన అభిప్రాయాల ఆధారంగానూ ఎవిథ 
కార్మిక, యాజమాన్య వర్గాల ప్రాతినిధ్య సంస్థల నుంచి మాకు అందిన అభిప్రాయాల 
ఆధారంగానూ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ బిల్లులోని సానుకూల నిబంధనలు 
సరిపోతాయనుకుంది, అయితే ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా ఉండదలచుకోలేదు. 
రాష్ట్ర ప్రభుత్వాలుగానీ, కార్మిక యజమానులు లేదా పట్టుబడదారులు గాని ఇంకా కొన్ని 
షరతులు అవసరమని గమనిస్తే అలాంటి ఆవశ్యక షరతుల్ని దాని గుర్తింపు ప్రదానానికి 
ముందే ఆ బిల్లులో చేర్చవచ్చునని కూడా ప్రభుత్వం భావించింది. అలాంటి సంభావ్యత 
కోసం ఎక్కడ చెప్పినా ఇంకా కొన్ని పరతుల్ని చేర్చవచ్చుననే నిబంఢన జోడించుకున్నాం. 
వంనం అందుకోబోయేం సలహాల ప్రయోజనాలు పాందటానికి వంనం ఉంచంకంన్న 
అవకాశమిది. మనం నిర్మించుకున్న గవాక్షమిది. ఈ బిల్లు నిబంధనలకు సంబంధించి 
అనిశ్చితి లేదు; అస్పష్టత లేదు. ప్రాతినిధ్య స్వభావం అనేది కచ్చితంగా ఈ బిల్లుకు ఉంది. 


శ్రీ పి.జె. గ్రీపిథ్స్‌ : సమాచారానికి సంబంధించి ఒక అంశం. కొత్త నిబంధన 28డ 


భారత బ్రైడ్‌ యూనియస్ల (సవరణ) బిల్లు 115 


లో ఉప నిబంధన (ఇ) ఇది ఒక ప్రాతినిధ్య కార్మిక సంఘం అనే దాని అర్ధం తమరు సభకు 
నివరించగలరా? 


గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అంటే, ఒక ప్రాతినిధ్య కార్మిక సంఘంగా బోర్డు 
చేత ధృవీకరించబడిన ఒక సంఘం అని అర్థం. 


శ్రీ పి. జె. గ్రీపిథ్స్‌ : వారు తమ యిష్ట ప్రకారం ఇచ్చేదా? 
గౌ॥ డాక్టర్‌. బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆ బోర్లు పరిశీలన జరుపుతుంది. అదినా 
మిత్రుడు శ్రీ జోషి వ్యాఖ్యానించిన అంశం కూడా. ప్రెవేటు వ్యక్తుల అభిప్రాయాలతో సహా 


అన్నివైపుల నుంచి సమాచారాన్ని అడిగేందుకు బోర్డుకు అధికారం ఉంది అని జోషి చెప్పారు. 


శ్రీ పి.జె. గ్రీపిథ్స్‌ : ప్రాతినిధ్యం అంటే ఏమిటో బోర్డుకు కొంత మార్గదర్శకత్వం 
ఉంటుందనే భావమా? 


గౌ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌: నేను ప్రతిపాదిస్తున్నాను. ఆ విషయంలో వివిధ 
పార్టీల నుంచి సూచనలు కోరుతున్నాం. అంటే బోర్డుకు అందచేయాలనుకున్న సూచనలను 
వారు మనకు అందిస్తారు. 


శ్రీ పి.జె. గ్రీపిథ్స్‌ : అయితే దిని గురించి ఇంతవరకు నిర్దిష్టంగా మీ దగ్గర ఏమీ లేదు. 
గౌ॥ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఇది నిర్దిష్టంగా ఏమీ లేకపోవటం కాదు, ఇది 


నిష్కపటంగా ఉండడం. నా పరిస్థితిని సరిగ్గా వివరించాలనుకున్న మార్గమిది. 


ఈ బిల్లు మీద ప్రసంగించిన శ్రీ గ్రీపిథ్స్‌ తదితర సభ్యులు ఈ విషయంలో 
ప్రభుత్వం సమర్థనీయంగా లేదని చెప్పారు. ఇంతకంటే వారి మాటల్లో చెప్పాలంటే ఈ బిల్లు 
అమలు నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్ని మినహాయిస్తూ ప్రభుత్వం 27 జె నిబంధనను 
చేర్చటం సహేతుకంగా లేదన్నారు. 

ఆర్యా! ఇందుకు సమాధానంగా ముందుగా నేను చెప్పదలచింది ఏమిటంటే 
కచ్చితంగా తర్కమే ఎప్పుడూ జీవితం కాదు. కుతర్కం అనేది వునల్ని అతివాదానికి 
దిగజార్చే సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగీ ఏ వ్యక్తి అయినా అతివాదాన్ని తర్కవిరుద్ధం 
అని చెప్తాడని నేను భావించటం లేదు. వ్యక్తిగతంగా నేను అభిప్రాయ పడుతున్నది 
ఏమిటంటే 28 జె నిబంధన గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే ప్రభుత్వం భీరువు కాదు అని 
చెప్పాలి. ప్రభుత్వం తర్కానికి అతీతమైనది కాదు అని చెప్పాలి. ప్రభుత్వం తెలివైనది. 
ప్రభుత్వం ముందు జాగ్రత్త కలది. ఈ నిబంధన కొంత అపార్దానికి గురైందని వనం 


116 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచసలు - ప్రసంగాలు 


భావిస్తున్నాను. ఈ బిల్లు నిబంధనల నుంచి ప్రభుత్వాన్ని మినహాయించాలనే ఉద్దేశం ఏమి 
లేదు. మొత్తం మీద చెప్పింది ఇది- ఈ బిల్లు నిబంధనలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఎప్పుడు 
వర్తిస్తాయి అనే దానికి ఒక తేదీని ఖరారు చేయటం జరుగుతుంది. అందుకని ప్రభుత్వానికి 
అనుకూలంగా ఏమైనా వివక్షత ఉన్నట్లయితే అది బిల్లు వర్తింపుకు సంబంధించి కాదు. అది 
ప్రభుత్వ రంగ సంస్థలకు ఎప్పటినుంచి వర్తింపచేయాలనే తేదీ నిర్ణయానికి సంబంధించినది 
మాత్రమే అవుతుంది. 


శ్రీ పి.జె. గ్రీపిథ్స్‌ : అట్లా ఎందుకు చేయాలి? 
గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అట్లా చేయాల్సిన అవసరం ఉండి ఉండవచ్చు. 
శ్రీ పి.జె. గ్రీపిక్స్‌ : ఏమిటది? 


గౌ॥ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను ముందు చెప్పినట్టుగా ఇప్పుడు నేను 
వివాదాల్లో తలదూర్చదలచుకోవటం లేదు. అలా తంతి తపాలా శాఖ కార్యదర్శి చెప్పినట్టుగా 
తవు కార్మికుల యజమానులుగా ఉన్న ప్రభుత్వ శాఖలు ఆ ట్రేడ్‌ యూనియున్‌లనం 
గుర్తించటానికి తగిన నిబంధనలు రూపాొందించినట్లుగా ప్రభుత్వం భావిసోంది.భిజానికి 
పైవేటు యజమానుల కంటే ప్రభుత్వమే తమ కార్మిక సంఘాల్ని గుర్తించడానికి అగ్రభాగాన 
ఉంది. అయితే ఆ బిల్లును ప్రభుత్వ సంస్థలకు ఎప్పటినుంచి వర్తింపచేయాలనే విషయంలో 
తేదీ నిర్దారణ వాయిదా పడినంత మాత్రాన కార్మికుల ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని 
నేననుకోవటం లేదు. ఆర్యా! నేను చెప్పేది ఇంకేమీ లేదు. 


అధ్యక్షులు : (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : విషయం ఏమిటంటే- 


“1926 భారత కార్మిక నంమాల చట్టం నవం౮ణ బిల్లును వజాభివాయి సేకరణ 
కోసం వంవీణీ చేయాలి అని తీర్మానించడమైంది. ”' 


22 
* భారతదేశంలో యుద్ధానంతరం విద్యుచ్చక్తి అభివృద్ది 


గ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ ప్రసంగం 


భారతదేశంలో యుద్దానంతరం నిద్యుచ్చక్తి అభివృద్దికి సంబంధించిన సమస్యలను 
అక్టోబర్‌ 25 న కొత్త ఢిల్లీలో జరిగిన పునర్నిర్మాణ నిధాన కమిటీ సమావేశంలో చర్చించారు. 
గౌరవనీయులు భారత ప్రభుత్వ కార్మిక సభ్యులు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ ఆ సమావేశా 
నికి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పురోగమ విద్యుత్‌ సంస్థల నిర్వా 
హకులు, సాంకేతిక బెత్సాహికులు చాలామంది కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆ సభకు 
హాజరయ్యారు. 
గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ఆ కమిటీని ఉద్దేశించి ఇట్లా అన్నారు : 

యబోనుభార్ర లారా! 

పునర్నిర్మాణ విధాన కమిటీ నెం.3 (సి) సమావేశానికి మీ అందరికీ స్వాగతం 
పలుకుతున్నాను. ఒక ఛైర్మన్‌కి ప్రారంభోపన్యాసం ఇచ్చే బాధ్యత, హక్కు రెండూ ఉంటాయి. 
ఆ బాధ్యతను నేను అంగీకరిస్తున్నాను. అయితే ఒక సుదీర్లోపన్యాసాన్ని మీ మీద రుద్ది ఆ 
హక్కును అగౌరవపరచాలని నేననుకోవడం లేదు. మొత్తం మీద నేను చెయ్యాలను 
కె ంటున్నది ఎమిటంటే విషయూలకు సంబంధించిన వాస్తవాల్ని కొన్నింటిని వెలుగులోకి 
తేవటం, తద్వారా ఆ అంశాల మీద మన దృష్టిని కేంద్రీకరించవచ్చు. 

పునర్నిర్మాణానికి చెందిన వివిధ సమస్యల్ని అధ్యయనం చెయడానికి భారత ప్రభుత్వం 
ఏర్పాటు చేసిన యంత్రాంగం గురించి తెలియని వారి కోసం దాని గురించి కొంత 
సమాచారం క్లుప్తంగా చెపుతాను. ఈ పనిలో మీ పాత్ర చాలా ఉన్నది. మీ సహకారం చాలా 
అవసరం. అనుకున్న పని ఉత్తమంగాను, సత్వరంగాను పూర్తి చేయడం కోసం కౌన్సిల్‌ 
పునర్నిర్మాణ కమిటీ ఈ రకంగా కార్యక్రమ ప్రణాళికను రూపొందించింది. 


ఐదు కమిటీలు 

నా ప్రియమిత్రుడు, సహచరుడు గౌ॥ శ్రీ జె.పి. శ్రీవాత్సవ అధ్యక్షతన గత మార్చిలో 
మాజీ వైస్రాయి లార్డ్‌ లిన్‌లిత్‌గో కౌన్సిల్‌ పునర్నిర్మాణ కమిటీ నొకదాన్ని నిర్ణయించిన విషయం 
మీకు తెలిసిందే. ఆ పునర్నిర్మాణ కమిటీలో ఐదు పునర్నిర్మాణ కమిటీలు ఇమిడి ఉన్నాయి. 
మొదటి కమిటీ పునరావాసం, పునరుపాధి సమస్యల్ని చేపడుతుంది. రెండవ కమిటీ 


* ఇండియన్‌ ఇన్‌ఖర్మేషణ్‌ నవందల్‌ 15,1943, వుటలు : 279-81 


116 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


వినియోగాలు, కాంట్రాక్టులు, ప్రభుత్వ కొనుగోళ్ళు చూస్తుంది. మూడవ కమిటీ చేయాల్సిన 
పని మూడు భాగాలుగా మూడు కమిటీలకు నిర్దేశించారు. 3 (ఎ) కమిటీ రవాణా సమస్య 
చూస్తుంది. 3(బి) తంతి తపాలా, వైమానిక, తపాలా సమస్యలు చూస్తుంది. 3(సి) కమిటీ 
ప్రభుత్వరంగ పనులు, విద్యుచ్చక్తి అంశాల్ని చూస్తుంది. నాల్గవ కమిటీ వాణిజ్యం, పరిశ్రమల్ని 
చూస్తే, ఐదవ కమిటీ వ్యవసాయ రంగాన్ని చూస్తుంది. 

ఈ కమిటీలన్నింటిలో ప్రతి కమిటీకి ఒక విధాన కమిటీ ఉంటుంది. ఆ విధాన కమిటీ 
ఒక కౌన్సిలు సభ్యుని అధ్యక్షత కింద పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత 
ప్రాంతాల ప్రతినిధులు -ఈ విధాన కమిటీలో ఉంటారు. అవసరవునుకున్న వ్యాపార, 
వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు కూడా ఆ కమిటీలో ఉంటారు. ప్రతి విధాన 
కమిటీకి వుళ్ళీ ఒక్కొక్క అధికార కమిటీ ఉంటుంది. అవి ఆయా శాఖల కార్యదర్శుల. 
అధ్యక్షత కింద పనిచేస్తాయి. తత్సంబంధిత శాఖల కార్యదర్శులు ఆ కమిటీల్లో సభ్యులుగా 
ఉంటారు. 

ఈ జంట కమిటీలతోపాటు కొన్ని పునర్నిర్మాణ కమిటీలకు సబ్దక్ట్‌ కమిటీ పేరుతో 
మూడవ కమిటీలు కూడా ఉన్నాయి. ఆ కమిటీలు ఆ రంగంలో వెలువడే సాంకేతిక 
విషయాలను పరిశీలినాయి. వాటితోపాటు సంఘసేవల కోసం ఒక అధికార కమిటీ, ఆర్థిక 
వేత్తలతో కూడిన ఒక సంప్రదింపుల కమిటీ కూడా ఉంటాయి. పునర్నిర్మాణ సమస్యల్ని 
పరిశీలించటానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమ ప్రణాళిక ఇది. ఇప్పుడు మనం 
జరుపుకొంటున్నది 3 (సి) పునర్నిర్మాణ కమిటీకి చెందిన విధాన కమిటీ సమావేశం. 
విద్యుచ్చక్తికి సంబంధించిన సమస్యల్ని అధ్యయనం చేయటం, వాటిని పరిష్కరించటానికి 
సిఫార్సును రూపొందించడం అనేది ఈ కమిటీ కర్తవ్యం. 

ఈ సవుస్యల గురించిన విశ్లేషణలోకి వెళ్ళే వముందు విద్యుచ్చక్తి ఉత్పత్తికి 
సంబంధించిన ఒక అంశాన్ని ఆరంభ దశ లోనే మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. 
అది విద్యుచ్భక్తి ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు, పనిముట్టు, ప్లాంట్లు పొందడానికి 
సంబంధించిన అంశం. ఆ యంత్రాలు బయటి నుంచే రావలసి ఉంది. అవి ప్రధానంగా 
బ్రిటన్‌ నుంచి వస్తాయి. ఆ యంత్రాలు పొందటం అనేది అంత సులువేమీ కాదు. తన 
ఉత్పత్తులను తన స్వంత అవసరాల నిమిత్తం ఎక్కువ దాచుకోవలసిన స్థితి బ్రిటన్‌కు ఉన్నది. 

తమకు కావలసిన ప్లాంట్లు, పనిముట్లు బ్రిటన్‌, అమెరికా మార్కెట్లలో తీసుకొనే 
ఐరోపా, ఆసియా దేశాలు మరికొన్ని ఉన్నాయి: ఈ పోటీలో భారతదేశం తనకు కావలసిన 
కోటాను పొందటం కష్టం కావచ్చు. దేశ పరిస్థితిని కాపాడేందుకు భారతదేశం తనకు 
కావలసిన పనిముట్లు, షాంట్ల కోసం వీలైనంత తొందరగా ఆర్డర్లు నమోదు చేసుకోగలిగితే 


భారతదేశంలో యుద్దానంతరం విద్యుచ్చక్తి అభివృద్ధి 119 


మంచిది. సాధ్యమైనంత ప్రాధాన్యతను సంతరించుకోగలిగితే మంచిది. ప్రాధాన్యతను 
సంతరించుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఈ యుద్ధంలో బ్రిటన్‌ మనకు ప్రత్యుపకారం 
చేయాల్సిన దృష్ట్యా భారతదేశానికి ఎక్కువ ప్రాధాన్యతను సంపాదించడంలో మనం బ్రిటీష్‌ 
సార్వభౌమ ప్రభుత్వం మీదనే నమ్మకంగా ఆధారపడి ఉండవచ్చునని నేను భావిస్తున్నాను. 
అయితే ప్రధానంగా వినివుయ పత్రాలు తయోరు చేయడంలోనూ, వాటిని వ్యాపార 
పత్రాలుగా ఉత్పత్తిదారులకు అప్పగించడంలోనూ వారి కొన్ని ఇతర ఇబ్బందులు 
ఎదురవుతున్నాయి. 

మొదటిది, విద్యుత్‌ పూర్తిగా రావ్రాలకు సంబంధించిన నిషయుం. అవసరమైన 
యంత్రాలు, పనిముట్లు గురించిన అంచనాలు రాష్ట్రాల నుంచి వస్తాయి. కేంద్రం కేవలం 
వాటన్నింటినీ జమ చేస్తుంది. 

రెండవది, ఏమాదిరి యంత్రాలు కావలసి ఉంటుందనే విషయం - విద్యుచ్చక్తి 
ఉత్పత్తికి నీరు, ఆవిరి, తైలం వగైరాల్లో ఏ ప్రధాన చోదకాన్ని వినియోగించాలి అనే నిర్ణయంపై 
ఆధారపడి ఉంటుంది. 

మూడవ ఇబ్బంది, యుద్ధానంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల అనిశ్చిత వైఖరి 
వల్ల కలుగుతున్నది. ప్రస్తత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను, కార్యక్రమాలను 
రాబోయే ప్రభుత్వం ఆమోదిస్తుందా? ఈ ప్రణాళికలకు, కార్యక్రమాలకు అవసరమయ్యే 
విధంగా రూపొందించిన శిస్తు విధానాన్ని రాబోయే ప్రభుత్వం అమలు జరుపుతుందా? ఈ 
ప్రశ్నలకు ఎవరూ కచ్చితంగా జవాబు చెప్పలేరు. అయినప్పటికీ ఈ యుద్దాంతం వరకు 
దేశంలో విద్యుదుత్సాదనకు అవసరమైన పనిముట్టు, ప్లాంట్లు సంపాదించి భారతదేశ 
భవిష్యత్తును కాపాడకపోతే ఈ ప్రభుత్వం తన కర్తవ్య నిర్వహణలో విఫలమైనట్టే అనుకోవాలి. 
విధాన కమిటీ విధులు 

ఈ విషయం అత్యంత అవసరమైనదీ, ప్రముఖమైనదీ కాబట్టి నేను ప్రస్తావించాను. 
అయితే, ఈ కమిటీ ప్రధాన కర్తవ్యం ఆ విషయం కాదన్న సంగతి మీరు అర్థం చేసుకుంటా 
రని నా విశ్వాసం. ఇది విధాన కమిటీ, విద్యుచ్చక్తి ఉత్పాదన నిర్వహణ పంపిణీలో 
సంభవిస్తున్న సమస్యల్ని పరిశీలించటం, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని నడిపించే సూత్రాలుగా 
వునం అర్థం చేసుకొన్న వాటిని సిఫార్సు చేయటం వున ప్రధాన కర్తవ్యం. తవు 
అమూల్యమైన అభిప్రాయాల్ని మనకు అందించేందుకు ఈ సమావేశానికి మీ మీ ప్రతినిధుల్ని 
పంపాలని అడిగే టందుకు మనం నేడు ఈ విధాన కమిటీ సమావేశాన్ని అవకాశంగా 
తీసుక్షున్నాం. 


120 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


విద్యచ్చక్తిని ప్రభుత్వ సంబంధ విషయంగా పాటించటం అనేది అనేక క్రవం 
పరిణామాలతో జరిగింది. దీన్ని గురించి భారత ప్రభుత్వం మొట్టమొదటి సారిగా 1905లో 
జాగృతమైందని తెలుస్తోంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రావినియిల్‌ ప్రభుత్వాలకు జారీ 
చేసిన ఒక సర్క్యులర్‌ నాకు లభించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 
ఉభయులూ నిద్రపోయినట్లున్నారు. భారత పారిశ్రామిక సంఘం నివేదిక విద్యుచ్చక్తి గురించి 
సత్వర చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పిన తర్వాత, అప్పుడు వాళ్ళకు మెలకువ వచ్చింది. 
భారత పారిశ్రామిక సంఘం నివేదిక 1918లో ప్రచురితమైంది. మరో ఏడాది తర్వాత భారత 
ఆయుధ సామగ్రి సంఘం నివేదిక అచ్చయింది. 
ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత జలరాశిపై ఒక 
సర్వే జరపాల్సిన అవసరాన్ని భారత పారిశ్రామిక సంఘం సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం 
ఆ సిఫార్సును ఆమోదించింది. అప్పటి సంయుక్త పరగణాల నీటి పారుదల శాఖ చిఫ్‌ 
ఇంజనీరు అయిన శ్రీ జి.టి. బార్లో, సి.ఐ.ఇ.ని ఆ సర్వే బాధ్యళ నిర్వహించే చీఫ్‌ ఇంజనీరుగా 
ప్రభుత్వం నియమించింది. భారత ప్రభుత్వ విద్యుత్‌ సలహాదారు శ్రీ జె. ఎం. మీయర్స్‌, 
ఎం.ఐ.స.ఇ. గారిని ఆ పరిశీలనలో శ్రీ బార్లోకు సహాయకులుగా నియమించారు. శ్రీ బార్లో 
మరణానంతరం ఆయన బాధ్యతల్ని శ్రీ మీయర్స్‌ వహించారు. శ్రీ మీయర్స్‌ ఆయా రాష్ర్టాల్లో 
(1) అప్పటికే అభివృద్ధి చెందిన జలశక్తి (2) నిర్మాణంలో ఉన్న ప్లాంట్లు (3) దర్యాప్తు జరిగి 
ఇంకా ప్రగతి సాధించకుండా ఉన్న ప్రాంతాలు (4) ఇంకొంత విసృత పరిశోధన అవసరమైన 
ప్రదేశాలు (5) ఇంతవరకు పరిశోధించబడని ప్రాంతాలు - అంటూ వర్గీకరిస్తూ 
ఎద్యుదుత్పాదనకు అవకాశమున్న సమాచారాన్ని రావ్యల వారిగా ఇస్తూ 1919-1922 ల 
మధ్య అద్భుతమైన నివేదికలు మూడింటిని సమర్పించారు. 
విద్యుచ్చక్తి - రాష్ట్రాల అంశం 
దురదృష్టవశాత్తు 1919 చట్టం పర్యవసానంగా భారత ప్రభుత్వంలో వచ్చిన 
పరిణామాల నేపథ్యంలో విద్యుచ్చక్తి రాష్ట్రాల అంశమైపోయింది. కేంద్ర ప్రభుత్వం విద్యుచ్చక్తి 
నిర్వహణారంగానికి బయట ఉన్నప్పటికీ అవసరవుని అది భావించిన చోట దాని 
ఆదాయాల్ని వెచ్చించేందుకు అనుమతిస్తూ ప్రస్తుత చట్టంలో ఒక నిబంధన ఉంది.. ఇలాంటి 
నిబంధన 1919 చట్టంలో లేకపోవటం దురదృష్టం. దాని ఫలితంగా ఆ జలరాశి సర్వే కోసం 
ఆర్థిక సహకారం చేయటం భారత ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. భారతదేశానికి విద్యుచ్చక్తి 
ఉత్పాదనకు ఒక ఉత్తమమైన, ఉన్నతమైన, ఆవశ్యకమైన కృషి అనేది మరుగున పడింది. 
భారతదేశంలో విద్యుచ్చక్తి అభివృద్ధికి బాధ్యత వహించేందుకు కేంద్రంలో ఒక్క 
అధికారి లేడు. తత్ఫలితంగా కేంద్రంలో మనకు ఇప్పటివరకూ భారతదేశంలో విద్యుచ్చక్తి 


భారతదేశంలో యుద్దానంతరం విద్యుచ్చక్తి అభివృద్ధి 121 


ఉత్పత్తి, పంపిణీ, నిర్వహణలకు సంబంధించిన సమాచారం లేదు. 

అందుకే, భారతదేశంలో విద్యుచ్చక్తి అంశం మళ్ళీ ప్రముఖ చర్చనీయాంశమైనందుకు 
నాకు సంతోషంగా ఉంది. 

ఈ కమిటీ తప్పక గమనించాల్సిన ప్రశ్నలు నేనింతవరకు కనుక్కోగలిగినవి ఇవి - 

(1) విద్యుచ్చక్తి పైవేటుపరంగా ఉండవచ్చునా, లేక ప్రభుత్వ పరంగా ఉండవలెనా? 

(2) అది క్‌ పరంగా ఉన్నట్లయితే, ప్రజా ప్రయోజనాల్ని కాపాడేందుకు 
అత్యవసరంగా విధించాల్సిన షరతులేనైనా ఉన్నాయా? 

(3) విద్యుచ్చక్తి అభివృద్ది బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదవుతుందా? రాష్ట్ర ప్రభుత్వాని 
దవుతుందా? 

(4) ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదైతే, విద్యుత్తును చౌకగాను, సమృద్ధిగాను సరఫరా 
చేసేందుకు వనరుల వృధా ఖర్చును నివారించడానికి ఏ నిర్వహణా పద్ధతి అత్యంత 
నార్థకమైందిగా ఉంటుంది. 

(5) ఆ బాధ్యత రాష్ట్రాలదై ఉంటే, సలహా ఇచ్చేందుకు సమన్వయించేందుకు అధికారా 
లున్న అంతర్‌ రాష్ట్రీయ సంఘానికి ఈ రాష్ట్రాల నిర్వహణ లోబడి ఉంటుందా? 


మూడు ఆలోచనలు 
ఈ అంశాల్లో ప్రతిదానికీ రెండు కోణాలున్నాయి. ప్రతి కోణానికి ఒక ముఖ్య 
ఉద్దేశం ఉంది. ఈ దశలో నేను నా అభిప్రాయాలు వ్యక్తం చేయాలనుకోవటం లేదు. నాకు 
దాపరికమేమీ లేదు. నా మనసు శూన్యంగానూ లేదు. మొత్తం మీద విద్యుచ్చక్తి అభివృద్ధికి 
ఎది ఉత్తమ మార్గం అనే నిర్ణయానికి వచ్చే క్రమంలో మనం మూడు ఆలోచనల్ని మనసులో 
ఉంచుకోవలసి ఉంటుందని నేను చెప్పాలనుకుంటున్నాను. 
(1) రెండింటిలో ఏది మనకు చౌకగానే కాక, కారు చౌకగా విద్యుత్తు ప్రసాదిస్తుంది? 
(2) రెండింటిలో ఏది మనకు విద్యుత్తును చాలినంతే కాకుండా సమృద్ధిగా ఇస్తుంది. 
(3) దీనిని ఒక ప్రధానమైన రైలు మాగ్గం ప్రాతిపదికగా తీసుకుంటే, ఈ రెండింటిలో 
భారతదేశం విద్యుచ్చక్తిని పొందగలిగేది ఏది అవుతుంది? 
ఒకో నంస్ధలా భావిస్తే భారతదేళం కచ్చితమైన విద్యుల్‌ నరభరాను బౌకగానూూ 
నమృద్ధిగానూ కోరుతుంది గనుక నేను ఆ మూడు ఆలోవరలనూ న్కు చెప్పాను. 
ఇవి ప్రధాన సమస్యలు. ఆ సమస్యల్ని ఎదుర్కొనేటప్పుడు ఈ సమస్యల్లో ఎక్కువ 
భాగం రాజ్యాంగంలో మార్పుల అంశాల్ని లేవనెత్తుతాయనే సందేహం మీలో కొందరి 
మనసుల్లో మొలకెత్తవచ్చు. నా గురించి చెప్పాలంటే నాకు అట్లాంటి సందేహం లేదు. ఒక 
రాజ్యాంగ సమస్యను నిర్ణయించడానికీ, ఒక అభిప్రాయాన్ని ప్రకటించడానికి మధ్య తేడా 


122 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఉంది. మనం రాజ్యాంగ అంశాల్ని నిర్ణయించడానికి లేం. ఆ సమస్యలపై మన అభిప్రాయాల్ని 
వ్యక్తం చేయడానికే ఉన్నాం. వాటికి రాజ్యాంగ స్వభావం ఉన్న కారణం చేత వాటి గురించి 
ఆలోచించడం మనకు నిషిద్ధం కాదు. మనం చేపట్టిన బాధ్యతకు న్యాయం చేయాలంటే ఆ 
సమస్యల్ని మనం పరిత్యజించలేం. 

విద్యుత్‌ సరఫరా శాఖ 

ఈ ప్రధాన సవుస్యలతోపాటు అప్రధానం కాని వురికొన్ని సవఎస్యలున్నాయి. 
విద్యుదికరణ అనేది విజయవంతం కావాలంటే వాటిని మనం ఆలోచించకుండా వదిలి 
పెట్టలేం, అవి- 
(1) లభ్యమయ్యే విద్యుత్‌శక్తి మూలాల గురించి - అంటే బొగ్గు, పెట్రోలు, ఆల్కహాలు, 
జలప్రవాహాల గురించి ఒక క్రమబద్దమైన సర్వే జరపటం, ఉత్పాదక సామర్థం 
పరుగుదల గురించిన పద్ధతులు, మార్గాలు సూచించటం వంటి విధుల నిర్వహణకు 
కేంద్రంలో ఒక విద్యుత్‌ సరఫరా శాఖను ఏర్పాటు చేయటం అవసరమా? 
(2) లభ్యమయ్యే విద్యుత్తును సాధ్యమైనంత సమర్థంగా వినియోగించే యంత్రాంగానికీ 
విద్యుదుత్సాదన మూలాలకూ మధ్య వచ్చే సమస్యల్ని అధ్యయనం చేయడానికి 
కేంద్రంలో ఒక విద్యుత్‌ పరిశోధనా సంస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉన్నదా? 
(3) ఎద్యుత్‌ వ్లాంట్లు యంత్రాంగాల నిర్మాణం నిర్వహణ మెరుగుదలకు సంబంధించిన 
పథకాలు రూపొందించడానికీ, అమలు జరపడానికి భారతదేశానికి స్వంత సిబ్బంది 
ఉండేవిధంగా విద్యుత్‌ సంబంధ సాంకేతిక పరిజ్ఞానంలో భారతీయులకు శిక్షణ 
ఇచ్చేలాగ కొన్ని విధానాలు రూపొందించి అనుసరించవలసిన అవసరం ఉన్నదా? 
నా ఉపన్యాసాన్ని ముగించే ముందు ... భారతదేశంలో విద్యుచ్చక్తి అభివృద్ధి అవసరం 
వెనుక ఉన్న అంతిమ లక్ష్యాన్ని, దాని ప్రాముఖ్యతనూ తెలుపుతూ కొన్ని పరిశీలనలు మీ 
ముందుంచుతాను. ఈ విషయానికి సంబంధించిన బాధ్యతలు వహించేవారు దాని 
ప్రాముఖ్యత గురించీ, లక్ష్యాల గురించీ తప్పకుండా సంపూర్ణంగా తెలుసుకోవలసిన అవసరం 
ఉంది. మీరు అనుమతిస్తే - “భారతదేశంలో చౌకగా, సమృద్ధిగా విద్యుత్‌ కావాలని మనం 
ఎందుకు కోరుతున్నాం అని మీకు మీరు ప్రశ్నీంచుకోవలసిందిగా కోరుతున్నాను. విద్యుచ్చక్తి 
చౌకగాను సమృద్ధిగాను లేకుండా భారతదేశం పారిశ్రామికీకరణ కొరకు చేసే ప్రయత్నాలేవీ 
ఫలించవు అనేది దానికి సమాధానమవుతుంది, ఈ సమాధానం ఈ కమిటీ నిర్వహించే 
కృపికి సంబంధించిన ప్రాముఖ్యతలో ఒక భాగాన్ని మాత్రమే వెల్లడిస్తుంది. 

“పారిశ్రామికీకరణ ఎందుకు?” అని మరో ప్రశ్న వేసుకోండి, మీకు వెంటనే దాని పూర్తి 
ప్రాముఖ్యత తెలుస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే - తరతరాల దారిద్యపు పట్టు 


భారతదేశంలో యుద్దానంతరం విచ్యుచ్చక్తి అభివృద్ది 123 


నుంచి ప్రజల్ని విడిపించడానికి వునం భారతదేశంలో పారిశామికీకరణ కోరుతున్నాం. 
అందుకని వెంటనే భారతదేశం పారిశ్రామికికరణకు సిద్ధపడాల్సి ఉంది. 
భారతదేశ పారిశ్రామికీకరణ 

భారత పారిశ్రామికీకరణ చాలా సంవత్సరాల పాటు ప్రచారంలో ఉంది. అయితే 
పారిశ్రామికీకరణ గురించిన ఏ ప్రయత్నమూ జరిగినట్టు లేదు. ఏదో మాటలకు మాత్రమే 
దాన్ని గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కొందరు దీన్ని ఒక వెర్రిగానో, వ్యామోహం 
గానో తీసుకున్నారు. “భారతదేశం వ్యావసాయిక దేశం కనుక ఈ పారిశ్రామికీకరణ కోసం 
పరుగులెత్తేకంటే ఉన్న శక్తినంతా వ్యవ సాయోభివృద్ధికి ధారపోయటం ఉత్తమం' అంటూ 
అలుపూ సాలుపూ లేకుండా భజన చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు.భారతదేశం 
ప్రధానంగా వ్యవసాయిక దేశమని ఎవరూ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అది అందరికీ 
తెలిసిందే. ఆశ్చర్యవెమిటంటి అదెంత దౌర్పాగ్యంతో ఉందో తెలుసుకొన్నవాళ్ళు చాలా 
తక్కువవుంది ఉన్నారు. దీన్ని వెంటనే అంగీకరించరని నాకు తెలుసు. ఆహారం లేక, 
కొనుగోలు శక్తి లేక బెంగాల్‌లోను, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రతిరోజూ కరువు 
కాటకాలతో మరణిస్తున్న వ్యవసాయరంగ ప్రజలకు నించి ఆ విషయాన్ని రుజువు చేయటానికి 
ఇంకా ఎం సాక్ష్యం కావాలి. 

ఆహారోత్పత్తి తప్ప భారతదేశం వురే రంగంలోనూ పని చేయదని వునందరికీ 
తెలుసు. అయినప్పుడు దేశ ప్రజలందరికీ తిండికి సరిపడా కూడా ఉత్పత్తి చేయలేక 
పోతుంది. భారతదేశ వ్యవసాయరంగం దారుణంగా విఫలమైపోతోందని చెప్పడానికి ఇంతకంటే 
గొప్ప తార్కాణం అవసరం లేదని నా అభిప్రాయం. ఇట్లా జరగడానికి కారణం ఏమిటి ? 
భారతదేశ దారిద్రానికి కారణం - నా ఉద్దేశంలో అది పూర్తిగా వ్యవసాయం మీద 
ఆధారపడి ఉండడం వల్లనే. 

భారతదేశ జనాభా ప్రతి పది సంవత్సరాలకూ గణనీయంగా పెరిగిపోతుంది. 
అపరిమితంగా పెరిగిపోతున్న జనాభాకు అవతల సాగుభూమి మాత్రం పరిమితంగానె ఉంది. 
భూమి కేవలం పరిమితంగా ఉండడమేకాదు, భూసారం కూడా ఏడాదికేడాదికి క్షీణించి 
పోతుంది. ఒకవైపు పెరిగిపోతున్న జనాభా, ' వురోవై పున తరిగిపోతున్న భూసారం. ఈ 
రెండింటికీ మధ్య భారతదేశం అడకత్తెరలో చిక్కుకున్నట్లయింది. 
“ అధ్వాన్నమైపోయింది ”' 

ఫలితం ఏమిటంటే దశాబ్దాంతానికల్లా క్రమేపీ కుదించుకుపోతున్న జీవన ప్రమాణం. 
జనాభా - ఉత్పాదకతల వుధ్య తూకం కుదరని పరిస్థితిలో ఉండిపోతాం. జనాభా- 
ఉత్సాదకతల మధ్య తూకం కుదరకపోవటం అనేది ప్రతి దశాబ్దంలోనూ ఆందోళనకరంగా 


124 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పెరుగుతూనే ఉంది. తద్వారా భారతదేశం దారిద్యాన్నే సంక్రమించుకుంటున్నది. 
పెరుగుతున్న దారిద్ర్యం, వదలని దారిద్ర్యమే మిగులుతున్నది. విషము పరిస్థితి మొదలయింది. 
వ్యవసాయ ప్రదర్శనలో, జంతు ప్రదర్శనలో మంచి ఎరువులు వాడాలనే ప్రచారం ద్వారానో 
అధ్వాన్న స్థితిని అరికట్టగలవుని నేను అనుకోవటం లేదు. వ్యవసాయం లాభదాయక 
మయినప్పుడే ఆ పరిస్టితి అంతమవుతుంది. భారతదేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా 
చేయాలంటే పారిశ్రామికీకరణ కోసం గట్టిచర్యలు తీసుకోవటం తప్ప ఇంకేదీ సాధ్యమయింది 
లేదు. ఉదాహరణకు భూమిమీద అంతులేని వత్తిడి కలిగించే ఈ అదనపు జనాభాని 
వ్యవసాయానికి అవతల లాభదాయక వృత్తుల్లోకి పంపించగల శక్తి ఒక పారిశ్రామికీకరణకు 
మాత్రమే ఉంది. 

“ జర్మన్‌ చేతుల్లో తమ పారిశ్రామిక సంస్థలు నాశనమై పోయినప్పుడు చాలా ఐరోపా 
దేశాల్లో ఏర్పడిన పునర్నిర్మాణ సంఘాల మాదిరిగానే మన పునర్నిర్మాణ సంఘాలు కూడా 
ఉద్దేశం, లక్షా [ము సంబంధించిన మేరకు ఏర్పడ్డాయి. పునర్నిర్మాణ సమస్యలు దేశదేశానికీ 
వైవిధ్యంగా ఉంటాయి. ఉండాలి కూడా. కొన్ని దేశాల్లో పునర్నిర్మాణ సమస్య అనేది అరిగి 
పోయిన ప్లాంటు, యంత్రాంగాన్ని బాగుచేసే సమస్యగా ఉంటుంది. 
భారతదేశంలోని సమస్య స్వభావం 

కొన్ని దేశాల్లో పునర్నిర్మాణ సమస్య అంటే యుద్దంలో ధ్వంసమైపోయిన ప్లాంట్లు, 
పనిముట్లను మార్చి కొత్తవి వెసేట్టుగా ఉంటుంది. యుధ్ధంలో వొల్లాన్న ఇతర దేశాలు 
గుర్తించిన సమస్యలన్నింటినీ భారతదేశంలో. పునర్నిర్మాణ సమస్యలతో జోడించుకోవారి. 

అదే సమయంలో ఇతర దేశాల్లో పునర్నిర్మాణ సమస్యకు, భారతదేశంలో పునర్నిర్మాణ 
సమస్యకు ప్రధానమైన తేడా ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇతర దేశాల్లో పునర్నిర్మాణ 
సమస్య అనేది అంతకుముందు నుంచే ఉన్న పరిశ్రమలకు పునరావాసం కల్పించడం వంటిది. 

భారతదేశంలో పునర్నిర్మాణ సవంస్య నేను గవంనించిన ట్టుగా పరిశ్రవంల 
పారిశ్రామికీకరణల పునరావాసం కాకుండా అది ప్రధానంగా భారతదేశ పారిశ్రామికీకరణ 
సమస్య. కాని దాని అంతిమ ధ్యేయం ఈ దీర్హ దారిద్ర్యాన్ని నివారించడమే. 

అందంకని, వున ఈ విద్యుత్‌ సవంస్యల్ని చిత్త శుద్దితోనం రాజనీతిజ్ఞానిలాగా 
పరిశిలించాలని నేను ఆశిస్తున్నాను. మానవ జీవితాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ సమస్యల్ని 
పరిశీలించాలే. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల పోటీగా తీసుకోకూడదు. 

పునర్నిర్మాణం కోసం గతంలో చేసిన ప్రయత్నాలు విషాదాన్నే మిగిల్పాయుని 
గుర్తున్నప్పటికీ నేను నిరాశావాదంతో ముగించదలచుకోలేదు. యుద్దం పునర్నిర్మాణాన్ని 
ప్రేరేపిస్తుంది. అవసరం అన్వేషణకు దారితీసినట్టు, కష్ట కాలంలో భగవంతునిమీద నమ్మకం 


భారతదేశంలో యుద్దానంతరం విద్యుచ్చక్తి అభివృద్ధి 125 


ఏర్పడినట్టు యుధ్ధం అనేది పునర్నిర్మాణానికి ప్రేరణ కలిగిస్తుందనుకుంటాను. అయితే 
విచారించవలసిన విషయం ఏవుంటే యుధ్ధం మూలంగా పుట్టిన ఈ ప్రేరణ శాంతి 
ఏర్పడగానే చనిపోతుంది. గత యుద్ధానంతరం భారతీయ ఆయుధ సామగ్రి సంఘం, 
భారతీయ పారిశ్రామిక సంఘం ముందుకు తెచ్చిన పునర్నిర్మాణ పథకంతో భారతదేశంలో 
సరిగ్గా ఇలాగే జరిగింది. ఈ సారి ఈ పునర్నిర్మాణ కమిటీ ప్రణాళిక అమలుకు నోచుకోక 
మూలపడి ఉందని నా నమ్మకం. ఈ యుద్ధంలో మనకు విలియం జేమ్స్‌ చెప్పినట్టుగా 
“శక్తివంతమైన వాస్తవికతా ప్రభావం' అనే గట్టిశక్తి - అదే భారతదేశంలోని పేదరికం - 
ఎదురవుతున్నది. గత యుద్ధంలో రాజనీతిజ్ఞులకు అది లేదు. 


స స మ 
* పెడ్యూల్లు కులాల విద్యార్థులకు, భారతీయ నిర్వాసితులకు సహాయం 
స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఆమోదించిన ప్రతిపాదనలు 


శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యాభ్యాసం చేయగోరే షెడ్యూల్డు కులాల విద్యార్థులకు ఉపకార 
వేతనాల (స్కాలర్‌పిస్‌)ల మంజూరు, యుద్ధ ప్రాంతాల నుంచి వచ్చిన భారతీయులకు అక్కడ 
నిర్బంధంలో ఉన్నవారిపై ఆధారపడిన వారికి కొంత వ్యయం అనే రెండు ప్రతిపాదనల్ని స్టాండింగ్‌ 
ఫైనాన్స్‌ కమిటీ భారత ప్రభుత్వ ఫైనాన్స్‌ సభ్యులు మాననీయ శ్రీ జెరెమీరైజ్‌వమున్‌ అధ్యక్షతన 
1943 నవంబర్‌ 20న కొత్తఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆమోదించింది. మొదటి ప్రతిపాదనకు 
ఏటా మూడు లక్షల చొప్పున ఐదు సంవత్సరాలు ఖర్చు చేయాల్సి ఉండగా రెండవ ప్రతిపాదనకు 
1944-45 సంవత్సరంలో 225 లక్షల వ్యయం ఉంటుంది. 


విద్యార్థి వేతనాలు 
@ 

ఉన్నత పాఠశాల స్థాయికి చేరుకొని, ఉన్నత విద్యాభ్యాసం చేయగోరే షెడ్యూల్డు కులాల 
వారికి సహాయం కోసం సంవత్సరానికి మూడు లక్షల చొప్పున ఐదు సంవత్సరాలపాటు ఉపకార 


వేతనాల నిమిత్తం వెచ్చింఛాలన్నది ప్రతిపాదన. భారతదేశంలోను, విదేశాల్లోను రెండుచోట్లా 
శాస్త్ర, సాంకేతిక విద్యల కోసం ఈ ఉపకార వేతనాలు ఇస్తారు. 


ప్రతిపాదనకు కమిటీ ఆమోదించింది. 


* ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌ 1943, డిసెంబర్‌ 15, వుట: 337 


23 
* కార్మిక సభ్యునిచే రురియా బొగ్గు గని సందర్శన 


గౌరవనీయ కార్మిక సభ్యులు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, కార్మికశాఖ కార్యదర్శి 
మాననీయులు శ్రీ హెచ్‌.సి. ప్రియర్‌, భారత ప్రభుత్వ కార్మిక సంక్షేమ సలహాదారులు శ్రీ ఆర్‌. 
ఎస్‌. నిమ్‌కర్‌ ఇటీవల బొగ్గుగనుల్లో పని పరిస్టితుల్ని అధ్యయనం చేసేందుకు ధన్‌బాద్‌ 
సందర్శించారు. 


ధన్‌బాద్‌లో ఉన్నప్పుడు వారు బొగ్గుగని ప్రాంతాల్లో కార్మికుల కొరత సమస్యల్ని 
పరిష్కరించడానికి, బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి సంబంధించిన ప్రతిపాదనలపై యజమానుల 
తోను, ఉద్యోగులతోను చర్చలు జరిపారు. 


గని గర్భంలో (లోపలి భాగంలో) స్త్రీ లకు తిరిగి పని కల్పించడం మూలంగా గని కార్మికులకు 
రాయితీలు కల్పించటం, గనుల్లో సంక్షేమ పరిస్థితుల్ని అభివృద్ది చేయడం అనే అంశాలు అదనంగా 
ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కార్మికులకు, ఆహార సరఫరా ఇతర రాయితీలు 
కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో 
తగినంత ఆహారాన్ని సరఫరా చేయలేకపోవటం వల్ల బెంగాల్‌, బీహార్‌లలో కార్మికులకు రాయితీల్లో 
కొరత వల్ల ఎదురవుతున్న సమస్యలు కొంతకాలంగా కార్మిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. 


ఇటీవల కొత్తఢిల్లీలో జరిగిన బొగ్గు సదస్సులో ఈ అంశంపై చర్చ జరిగింది. ఆ తర్వాత 
కార్మిక సభ్యులు ధన్‌బాద్‌లో విడిది చేసినప్పుడు దాని గురించి ఆ పరిశ్రమలో తదుపరి 
సంప్రదింపులు జరిగాయని తెలిసింది. 


* ఇండీయన్‌ఇల్‌వర్చేషల్‌ 1943, డిసెంబర్‌ 15, వుట: 336 


24 
* కార్మిక సభ్యునిచే బొగ్గు గనుల సందర్శన . 
గని కార్మికుల పని పరిస్థితులు = గృహాల తనిఖీ 


భారత ప్రభుత్వ కార్మిక సభ్యులు మాననీయులు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ బొగ్గుగని 
ప్రాంతాల్లో పని పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు డిసెంబర్‌ 9 గురువారం నాడు ధన్‌బాద్‌ 
చేరుకున్నారు. ఆయన్ని కలుసుకునేందుకు వచ్చిన పలువురు స్థానిక అధికారులతో పాటు 
బీహార్‌ లేబర్‌ కమీపనర్‌ శ్రీ ఎస్‌. ఎస్‌. మజుందార్‌, బొగ్గుగనుల ప్రధాన తనిఖీ అధికారి శ్రీ 
డబ్బు. కిర్చీ, వివిధ గని కార్మిక సంఘాల, యజమానుల ప్రతినిధులు ఉన్నారు. కార్మికశాఖ 
కార్యదర్శి శ్రీ హెచ్‌.సి. ప్రియర్‌, భారత ప్రభుత్వ కార్మిక సంక్షేమ సలహాదారు శ్రీ ఆర్‌. ఎస్‌. 
నిమ్‌కార్‌ అంతకుముందే చేరుకున్నారు. 

కార్మిక సభ్యులు (అంబేద్కర్‌) అక్కడికి చేరుకున్న వెంటనే, గనుల ప్రధాన తనిఖీ 
అధికారితో కలిసి గనుల యజమానులు శ్రీ ప్రియర్‌, శ్రీ నిమ్‌కార్‌ వెంటరాగా భులన్‌ భరారి 
బొగ్గు గనికి బయలుదేరి వెళ్ళారు. భారత కార్మిక సమాఖ్య ప్రతినిధిగా శ్రీ కార్నిక్‌, అఖిల 
భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధిగా శ్రీమతి శాంతాబల్‌రావ్‌ కూడా బొగ్గు గని 
ప్రాంతాల్లో పని పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ఆ బృందంతో కలిశారు. భూగర్భంలోను 
ఉపరితలంలోనూ రెండు చోట్లా పని పరిస్థితులు తనిఖీ చేసే కార్యక్రమం అది. 


400 అడుగులు భూగర్భంలోకి... 


కార్మిక సభ్యుడు, ఆయనతోపాటు వచ్చినవారు రెండు బృందాలుగా విడిపోయి 
ప్రభుత్వ సైనిక టోపీల ఆకారాన్ని పోలిన సురక్షిత టోపీలను ధరించి భూగర్భం లోపల నాలుగు 


* ఇండియన్‌ ఇల్‌వర్చేషల్‌ 1944, జనవరి 1, వ్రుటలు : 39,40 


126 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


వందల అడుగుల లోపలి భాగానికి వెళ్లి అక్కడి బొగ్గును ముక్కలు చేస్తున్న కార్మికుల్ని 
చూశారు. గనుల్లో మహిళలకు ఉద్యోగాల నిషేధాన్ని ఎత్తివేసిన ఫలితంగా ఇటీవల కొందరు 
మహిళలు గనుల్లో కార్మికులుగా చేరారు. 
కార్మిక సభ్యుడు, స్రీ నింబ్‌కార్‌, ఆ బృందంలోని తదితర సభ్యులు కార్మికుల్ని వాళ్ళ 
వేతనాల గురించి, ఆదాయం గురించి అనేక ప్రశ్నలు అడిగారు. 
బులంబరారీ గనుల్లో తనిఖీ చేస్తున్నపుడు ఒకచోట బొగ్గును పేర్చి ఉంచుతున్న 
బృందాన్ని గమనించడం జరిగింది. ఉపరితలాన్ని తనిఖీ చేసేటప్పుడు డాక్టర్‌ అంబేద్కర్‌ 
కార్మికుల వేతనాలు, సంపాదనల గురించి స్నహపూర్వకంగా ముచ్చటించారు. 
తర్వాత కార్మిక సభ్యుడు గని ప్రాంతానికి సమీపంలో ఉన్న కార్మికుల నివాస 
గృహాల వైపు వెళ్ళారు. “నేను లోపలికి రావచ్చునా' అంటూ హిందుస్తానీలో మర్యాదపూర్వక్ర్య్థ్గా 
ఆ గృహస్థు ఇంట్లోకి వెళ్ళటానికి అనువుతి అడుగుతూ గృహస్థు ఆహ్వానంతోన్సే ఇంటో 
ప్రవేశించేవారు. వారి ఇళ్ళల్లో ఉన్న సామాగ్రిని ఇతర సామాన్లను గమనిస్తూ గాలి వెలుత్తుర్తు 
ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని చుట్టూ పరికించేవారు. 
'ఆ తర్వాత కార్మిక సభ్యుడు గని యజమాని నెలకొల్పిన ఆస్పత్రిని సందర్శించార్రు 
'అస్పత్రి పరిశుభ్రంగాను, సకల సదుపాయాలతోను ఉంది. అక్కడ ఆయన రోగులత్రో క్ర క 
కాలక్షేపం చేశారు. ఆ తర్వాత ఆయన్ని మహిళా కార్మికుల ప్రత్యేక వార్డుకి తీసుకెళ్ళా ర 
కార్మికుల కాలని వద్ద.... 


ఆ తర్వాత ఆ తనిఖీ బృందం దిగ్వాడీ గనికి వెళ్ళింది. అక్కడ ఆ గనిలో బా 
ఉత్పాదనకు ఆధునిక సామగ్రి, ప్లాంట్లు వినియోగించటం వారు చూశారు. ఇక్కడ కార్మికుల 
కాలనీలో అంబేద్కర్‌ దాదావు ఒక గంట కాలక్షేపం చేశారు. అక్కడ యజమానులు కా en 
కోసం కట్టించిన రకరకాల ఇళ్ళను చూశారు. గని కార్మికుల్ని పనిలోకి తీసుకోవ ట్రానిక్షి 
సంబంధించిన పద్ధతులు, మార్గాలపట్ల ఆయన అత్యంత ఆసక్తి చూపించారు. 

తిస్రా గని ప్రాంతం తనిఖీ. కూడా ఆ రోజు కార్యక్రమంలో ఉంది. కార్మికులకు గనుల 
యజమానులు చెల్లించే వేతనాల పరిశీలనతో తనిఖీ ప్రారంభమైంది. ఆ బృందం గని 
ఉపరితలాన్ని తనిఖీ చేయబోయే సరికి బాగా పొద్దుపోయింది. కార్మికులు పలుగులు, పారలు, 
కిరోసిన్‌ దీపాలు పట్టుకొని ఆరామంగా ఇళ్ళకు తిరిగి వెళ్తున్నారు. ఆ విధంగా కార్మిక సభ్యునికి 
కార్మికుల్ని, ఇళ్ళల్లో సాయంత్రం వంట చేస్తున్న కార్మిక స్త్రీలను చూసే అవకాశం కలిగింది. 
కార్మికుల ఆహార నాణ్యత, అలవాట్లు, ఎలాంటివో వారు ఎంత ఆహారం తీసుకుంటున్నారో 


కార్మిక సభ్యునిచే బొగ్గు గనుల సందర్శన 120 


అనే విషయోలు తెలుసుకోవడానికి ఆయన ఎంతో శ్రద్ద చూపారు. తిస్రాగనిలో స్త్రీ, 
పురుషులందరూ కలిసి ఉపరితలంలో పనిచేస్తున్న కొన్ని క్వారీలను కూడా ఆయన చూశారు. 


రాణిగంజ్‌ బొగ్గు గని ప్రాంతాల సందర్శన 


రాణిగంజ్‌ బొగ్గు గని ప్రాంతాలు కొన్నింటిలో బొగ్గు ఉత్పాదన పద్ధతులను, పని 
పరిస్థితులను శుక్రవారం నాడు అధ్యయనం చేయాలని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, మిగతా 
బృందం సమయం కేటాయించారు. 


శివపూర్‌ గని యజమానులు తమ కార్మికుల సంక్షేమం కోసం, వైద్య సంరక్షణ కోసం 
చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించటంతో తనిఖీ ప్రారంభమైంది. చతుల్భుజాకారంలో ఒకే 
అంతస్తుగా శ్వేత వర్గంలో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ఆ బృందం సందర్శించింది. 
ఆసుపత్రిలో ఆధునిక ఎక్స్‌-రే సామగ్రి, ఇతర శస్త్ర చికిత్సా సామగ్రి ఉంది. ఆసుపత్రి పని 
త్వరలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. 

ఆ తర్వాత ఈ కార్మిక సభ్యుడిని కుష్టురోగుల సంక్షేమ కేంద్రానికి తీసుకు వెళ్ళారు. 
ప్రారంభదశలో ఉన్న కుష్టువ్యాధికి అక్కడ వుంచి చికిత్స జరుగుతుంది. ఆ తర్వాత 
అంబేద్కర్‌ అన్ని సదుపాయాలు ఉన్న ఒక చిన్న భవనాన్ని సందర్శించారు. ఆ భవనంలో 
శిశు సంక్షేమ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. బలహీనంగా ఉన్న కార్మికుల పిల్లలను ఆ కేంద్రంలో 
ఆయాలు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంబేద్కర్‌ ఆ సంక్షేమ ప్రయత్నాల్ని ప్రశంసించారు. 
అయితే, ఆ పిల్లలు ఎందుకు అంత బలహీనంగా ఉన్నారు? వాళ్ళకు కాళ్ళ వ్యాధి ఎందుకు 
వచ్చింది? అని ప్రశ్నించారు. పౌష్టికాహారం లోపం వల్ల అట్లా జరిగిందని ఆయనకు 
సమాధానం చెప్పడం జరిగింది. 


గని కార్మికుల పిల్లలకు సారఠశాల 


కార్యక్రవుంలో చివరగా ఆ బృందం సీత్రాపూర్‌ గని రోడ్డులో ఒక ప్రాథమిక 
పాఠశాలను సందర్శించింది. అక్కడ కార్మికుల పిల్లలు డాక్టర్‌ అంబేద్కర్‌ను పూలమాలలతో 
సన్మానించారు. అక్కడ ఆయన ఒక గని కార్మికుని కుమారుడైన ఏడేళ్ళ బాలునితో 
ముచ్చటించారు. వారి కుటుంబ ఆదాయం గురించి ప్రశ్నించగా ఆ బాలుడు వచ్చిరాని 
ఇంగ్లీషులో ఆగి ఆగి మాట్లాడాడు కాని అర్థమయ్యేలానే సమాధానాలు చెప్పాడు. 

ఉదయాన్నే ఆ బృందం శోధ్‌పూర్‌లోని స్లోయింగ్‌ ప్లాంట్‌ను తనిఖీ చేసింది. అది ఒక 
పెద్ద యంత్ర నిర్మాణం. అక్కడ దగ్గరలో ఉన్న దామోదర్‌బేసిన్‌ నుంచి గంటకు రెండు వందల 
టన్నుల ఇసుకను తెచ్చి ఆటోమేటిక్‌ పగ్గాల సహాయంతో గనుంకు చేరవేస్తుంది. 


130 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


సీతాపూర్‌ గనిలో భూగర్భ పని పరిస్థితుల్ని కూడా ఆ బృందం తనిఖీ చేసింది. 
వారక్కడ వెయ్యి అడుగులు లోపలికి వెళ్ళారు. అక్కడ అత్యాధునిక బొగ్గు కోత యంత్రాల 
సాయంతో బొగ్గు తీయడం వారు చూశారు. 


అక్కడ నుండి ధన్‌బాద్‌కు తిరిగి వచ్చేటప్పుడు అంబేద్కర్‌ బేగునియా గనుల 
దగ్గరున్న కార్మికుల కాలనీలో “ధౌరా” ( ఒక్క గది నివాసం) లను దర్శించారు. ఆ గదులు 
చాలా చీకటిగా ఉన్నాయి. ఒక కుటుంబం నివాసానికే చాలని ఆ ఇళ్ళలో ఒక ఇంట్లోని 
వరండాలో మనుష్యులతో పాటుగా ఒక చిన్న ఆవుదూడ తాపీగా ఎండుగడ్డి నములుతూ ఉన్న 
దృశ్యాన్ని వారు చూశారు. డాక్టర్‌ అంబేద్కర్‌ ఆ ఇంట్లోవాళ్ళతో ముచ్చటించారు. కార్మికులకు 
వారి ఇంట్లోకి అవసరమైనంత బొగ్గు ఉచితంగానే లభిస్తుందని తెలుసుకున్నారు. కార్మికుల 
తిండి, బట్ట, ఆరోగ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన సేకరించారు. 


ధన్‌బాద్‌లో కార్మిక సమస్యలపై చర్చ 

ప్రస్తుత బొగ్గు కొరతకు కారణాలు. వాటిని అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలపై 
ధన్‌బాద్‌లో శనివారంనాడు ఒక సదస్సులో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం, బెంగాల్‌, బీహార్‌ 
ప్రభుత్వాల ప్రతినిధులు, ఆ మూడు బొగ్గు గనుల సంఘాలు, కార్మిక ప్రతినిధులు సదస్సుకు 
హాజరయ్యారు. గౌ॥ కార్మిక సభ్యులు డాక్టర్‌ అంబేద్కర్‌ సభకు అధ్యక్షత వహించారు. 

అధ్యక్షులు క్లుప్తంగా చెప్పిన తొలిపలుకుల్లో ఈ సదస్సును వారిశ్రామిక కార్మికుల 
సమస్యలపై చర్చలు జర్తిగ్గే త్రైపాక్షిక కార్మిక సమావేశాలతో పోల్చి చెప్పారు. భారతదేశ 
పరిశ్రమలు, యుద్ధ అవసరాలు రెండింటి కోసం మరింత బొగ్గును ఉత్పత్తి చేయాల్సిన 
అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. యజమానుల, ఉద్యోగుల ప్రతినిధులు ఈ విషయంలో 
తమ అమూల్య సలహాలు అందించాలంటూ ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు, 


కార్మికుల సంఖ్య తరిగిపోవడానికి "అనుకోకుండా ఈసారి ఫలసాయం బాగా రావటం 
సైనిక పనిలో పోటీ ఉండడం కారణంగా చెప్పారు. “ఆహారోత్సత్తుల పెరుగుదల ఉద్యమం'లో 
మామూలుగా అవసరమయ్యే జనం కంటె ఈ పంటకోతల కాలంలో ఎక్కువ వుంది 
వ్యవసాయ కూలీలు అవసరమవుతారు. ఈ పరిస్థితిని అధిగమించే ప్రయత్నాల గురించి 
ఆలోచించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి, కార్మికుల్ని గనుల దగ్గరికి తీసుకురావటానికి 
సహకారంగా ఎక్కువ పెట్రోలు, టైర్లు కావాలని యజమానుల ప్రతినిధులు కోరారు. 


కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రేషన్‌ పథకం ఎజెండాలో తదుపరి 
చర్చనీయాంశమైంది. గనుల్లో పనిచేసే స్త్రీ పురుషులకు సరిపడేంత బత్తెం (రేషన్‌) ఏర్పాటు 


కార్మిక సభ్యునిచే బొగ్గు గనుల సందర్శన 131 


చేయాలనేది ఆ పథకం లక్ష్యం. బీహార్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాలలో బత్తెం పంపిణీ పథకాన్ని 
ప్రారంభించే అవకాశం ఉందని చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. అదే గనుక జరిగితే గని 
ప్రాంతాలకు వర్తించే పథకం గురించి పునఃపరిశీలించాల్సి ఉంటుందని నిర్ణయం జరిగింది. 
గని కార్మికులకు సరఫరా పథకంలో గని కార్మికులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 
కూడా బత్తెం సరఫరా చేయాలనే నిబంధన ఉంది. వారానికి ఐదు రోజులే పనిదినాలుగా 
కేటాయించినా వారం రోజులకూ సరిపడా బత్తెం దొరికేలా ఏర్పాటు చేస్తారు. తక్కువ రోజులు 
పనిచేసిన వాళ్ళకు కూడా వారానికి సరిపడా దిన బత్తెం ఈ పథకం ద్వారా దొరుకుతుంది. 
కార్మికులకు మొదట్లో రూపాయికి ఆరు శేర్ల బియ్యం అమ్మాలని, అలాగే అదే ధరకు వాళ్ళకు 
అవసరమైన పప్పుదినుసులు సరఫరా చేయాలని కూడా అంగీకరెంచారు. 
ఉప్పు, ఆవనూనె, వున్నికైన వనాలు వంటి ఇతర వినియోగ వస్తువులను 
కార్మికులకు, సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకం గురించి కూడా 
ఈ సదస్సు చర్చించింది. ఈ వస్తువులన్నీ పెద్దవెొత్తంగా గని సంఘాలకు చేరవే స్తే 
అక్కడనుండి గనులకు పంపిణీ చేస్తారనేది పథకం ఉద్దేశం. గని కార్మికుల సంక్షేమాభివృద్ధి 
కోసం ప్రభుత్వం తీసుకున్న ఇతర చర్యలలో ఇంకొక చర్య ఏమంటే ఒక నిధిని ఏర్పాటు 
చేయటం కోసం సంక్షేమ పన్నును విధించడం. ఈ నిధి నుంచి సంక్షేమం మీద ఖర్చు 
పెడతారు. అట్లాగే లక్ష టన్నులు ఉత్పత్తి అయ్యే బొగ్గు గనులకు ఒక లేబర్‌ అధికారిని 
నియామకం చేసే ప్రతిపాదన కూడా ఉన్నది. 


వేతనాల పెరుగుదల 


గని కార్మికుల వేతనాలకు సంబంధించిన అనేక అంశాలు కూడా సదస్సు ఎజెండాలో 
ఉన్నాయి. 1939లో అమలు పరచిన వేతనాల్ని పెంచడానికి గని యాజమాన్య సంఘాలు 
సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. తాత్కాలిక యుద్ధ పెరుగుదలకు పూర్వ వేతనాలకంటే మొత్తం 
మీద 50శాతం పెంచాలని వారు చూస్తున్నారు. అయితే గని ప్రాంతాల్లో తగినంత 
ఖనియోగ వస్తువుల నిల్వల్ని కల్పించకుండా వేతనాలు పెంచినా వృధా ప్రయాసేనన్న భయం 
వారికి ఉన్నది. ఆ అవసరాన్ని వారు గుర్తించారు. 

బొగ్గు గనులకు వేతన చట్టాన్ని వర్తింపచేసే అవకాశం, బొగ్గు పరిశ్రమలో దానిని 
అవులు జరిపిటపుడు వచ్చే ఇబ్బందులు తదితర అంశాలు చర్చించబడ్డాయి. అదనపు 
లాభాలపై పన్ను విధానం, యంత్రాంగాల ఏర్పాటు వంటి విషయాల్లో సహకరించవలసిందిగా 
కోరిన పారిశ్రామిక వేత్తల విజ్ఞాపనలు కూడా గుర్తించటం జరిగింది. 


25 
* భారతదేశంలో కార్మిక సంక్షేమ వృద్ధి 


జనవరి 25,26 తేదీలలో లక్నోలో జరిగిన నాల్గవ స్థాయీ కార్మిక సంఘ సమావేశంలో 
పారిశ్రామిక కార్మికులకు కరువుభత్యం, గైరుహాజరు, సర్వీసు రికార్డు, క్యాంటీన్ల నిర్వహణ 
మొదలైన అంశాలను చర్చించారు. 


ఈ సభ కౌన్సిల్‌ హౌస్‌ దగ్గర జరిగింది. మాననీయులు, భారత ప్రభుత్వ కార్మిక 
సభ్యులు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ సభకు అధ్యక్షత వహించారు. యజమానుల సంఘాల 
నుంచి, కార్మిక సంఘాల నుంచి ఐదుగురు ప్రతినిధుల చొప్పున, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 
ఐదుగురు ప్రతినిధుల చొప్పున, స్వదేశ రాష్ట్రాల నుంచి ముగ్గురు ప్రతినిధుల చొప్పున 
హాజరయ్యారు. 


డాక్టర్‌ అంబేద్కర్‌ ఉపన్యాసం 


ఇంతకుముందు స్టాండింగ్‌ లేబర్‌ కమిటీ సదస్సులో చేసిన నిర్ణయాలను అమలు 
పరచటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి డాక్టర్‌ అంబేద్కర్‌ తన ప్రారంభోపన్యాసం 
లో ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రజాపనుల శాఖ చేసుకున్న కాంట్రాక్టుల్లో సరసమైన వేతనాల 
నిబంధనను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి 
చెందిన ఇతర శాఖలు చేసుకునే కాంట్రాక్టుల్లో కూడా అలాంటి నిబంధనను ప్రవేశపెట్టే 
ఆలోచన కూడా ఉందని ఆయన చెప్పారు. 


గతంలో జరిగిన కార్మిక సర్వసభ్య సమావేశం ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా 
భారత ప్రభుత్వం కార్మికుల వేతనాలు, ఆదాయాలు, ఇతర పరిస్థితుల్ని పరిశీలించటం కోసం 


స్‌ సండీయన్‌ ఇగ్‌ఫర్చేషల్‌ 1944, OI 15, yow: 151-152 


భారతదేశంలో కార్మిక సంక్షేమ వృద్ధి 133 


ఒక కార్మిక పరిశీలనా కమిటీని ఏర్పాటు చేసినట్టు అధ్యక్షులు అంబేద్కర్‌ ప్రకటించారు. ఈ 
సమస్యను తగిన పద్ధతిలో వ్యవసాయ కూలీలకు కూడా అన్వయించటం గురించి ప్రస్తావిస్తూ 
ఆ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించే ఆలోచన కూడా ఉందని అంబేద్కర్‌ చెప్పారు. 
ఎప్పుడైనా అవసరమైనట్లయితే అమలు జరిపేందుకు చట్టబద్ధ వేతన నియంత్రణా విధానాన్ని 
కూడా కమిటీ చర్చించింది. 


వేతన సంఘాల్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు అవి రాష్ట్రాల 
ప్రాతిపదికపై ఉండాలని ప్రెవేటు పరిశ్రమలతో వ్యవహరించాలనీ ప్రతినిధులు భావించినట్లు 


కనిపిస్తుంది. 


ఉపాధి కేంద్రాల (ఎంషాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌) పథకం మీద ఆయా రాష్ట్రాల్లో ఆ 
పథకం సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు చేసిన ప్రకటనలమీద సంక్షిప్తంగా చర్చ 
జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మోడల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ నియమాలను 
ప్రతినిధుల అభిప్రాయాన్ని సేకరించడానికీ, ఆ నిధి నిర్వహణ గురించి, ఉద్యోగులు కార్మికుల 
భాగస్వామ్యం ఆ నిధీ నుంచి తీసుకునే అడ్వాన్సుల గురించి కొన్ని వివరాల కోసం పై 
నియమాలను పరిశీలించింది. 


త్రైపాక్షిక కార్మిక సంఘం గత సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా 
సదరు సంఘం నియమించిన గ్రెగొరీ కమిటీ కరువు భత్యంపై సమర్పించిన నివేదికను కూడా 
కమిటీ పరిశీలించింది. ఆ నివేదికలో ఉత్పన్నమైన అనేక అంశాలతో పాటు కరువు భత్యం 
నిర్ణయించడం కోసం సాధారణ సూత్రాలు, ఆ సూత్రాల స్వభావం, విభిన్న ప్రాంతాల్లో లేదా 
విభిన్న పరిశ్రవుల్లో విభిన్న రేట్లు ఉండాల్సిన అవసరం, జీవన ప్రమాణం పెరుగుదల, 
తరుగుదలలతో కరవు భత్యానికి ఉండే సంబంధం గురించిన విషయాలను కూడా చర్చించటం 
జరిగింది. 


సంబంధిత పారిశ్రామిక సంస్థలు చెల్లించే లేదా చెల్లించనున్న కరువు భత్యం 
సమస్యను పరిశీలించటం కోసం, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం సాధారణ సూత్రాలను 
రూపాందించాలనే దాన్ని కమిటీ ఆమోదించినట్లు తెలుస్తోంది. కరువు భత్యం కోసం 
సూత్రాలు నిర్ణయించటంలో ఉప సంఘం నివేదిక మార్గదర్శకత్వం అవుతుందని అంగీకరెస్తూ 
ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నివేదికను భారత 
ప్రభుత్వానికి పరిశీలన కోసం పంపాలని కమిటీ నిర్ణయించింది. 


134 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గిరు హాజరు 


పారిశ్రామిక సంస్థల్లో ప్రత్యేకించి యుద్ధసామగ్రి ఉత్పాదనలో ఉన్న సంస్థల్లో గైరు 
హాజరుపై ఒక నమూనా సర్వే నిర్వహించడం కోసం ఒక ముసాయిదా పథకం రూపకల్పన 
కూడా ఎజెండాలో చేరిన అంశాల్లో ఒకటి. గైరు హాజరుకు కారణాలైన అనారోగ్యం, ప్రమాదం, 
సెలవు, సాంఘిక పరమైన, మతపరమైన కారణాలు, రవాణా ఇబ్బందులు, ఆలస్యం మొదలైన 
కారణాల్ని పరిశోధించడంతోపాటు అసలు సమస్య వాస్తవ సర్వే జరపటం ఈ పథకం లక్ష గ్‌ 
ఈ పథకం కొన్ని సవరణలతో ఆమోదించబడిందని తెలిసింది. 

సదస్సులో ముందుగా, పరిశ్రమల్లో కార్మికుల కోసం భోజన వసతి, విరామ క్యాంటీన్లు 
ప్రారంభించటంతో సాధించిన (ప్రగతిని కమిటీ సమీక్షించింది. ఇబ్బందులు ఉన్నప్పటికీ 
అటువంటి క్యాంటీన్లు పెద్ద సంఖ్యలో నడుస్తూ ఉన్నాయని కార్మికులలో మంచి ఆదరణ 
పొందాయని తెలుస్తోంది. 


వ 4 & 


* 1944 బొగ్గు గనుల కార్మిక సంక్షేమ ఆర్డినెన్స్‌ 


బొగ్గుగని పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షేమాభ్యుదయ కార్యక్రమాలకు ఆర్థిక 
వనరులు సమకూర్చుతూ ఈ రోజున 1944 బొగ్గుగని కార్మిక సంక్షేమ ఆర్డినెన్స్‌ అనే పేరుతో 
ఒక ఆర్డినెన్స్‌ ప్రకటించబడింది. ఈ చట్టం బ్రిటిష్‌ ఇండియా మొత్తానికి వర్తిస్తుంది. ఇది 
వెంటనే అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని జనవరి 31న భారత ప్రభుత్వ కార్మిక శాఖ 
ఒక పత్రికా ప్రకటనలో విడుదల చేసింది. ప్రకటన ఇలా తెలియజేస్తున్నది : 


ఈ నిధిని సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్‌ ఇండియాలోని బొగ్గు గనుల 
నుండి రైళ్ళ ద్వారా పంపిణీ చేయబడే అన్ని రకాల బొగ్గు, బొగ్గు దినుసులపై సలహా 
సంఘంతో సంప్రదించిన మీదట భారత ప్రభుత్వ గజెట్‌లో ప్రకటించడం ద్వారా ఎప్పటి 
కప్పుడు నిర్ణయించే రేటు ప్రకారం సుంకం విధిస్తుంది. ఈ సుంకం టన్ను బొగ్గుకి నాలుగు 
అణాలు మించ కుండాను, ఒక అణాకు తగ్గకుండాను ఎధించ బడుతుంది. బొగ్గు, 
బొగ్గుదినుసు సరఫరా చేస్తున్న రైల్వే అడ్మినిస్ట్రేషన్‌ కేంద్ర ప్రభుత్వం తరఫున సుంకాన్ని 
వసూలు చేస్తుంది. 


“ఇండియన్‌ ఇల్‌వర్చేషల్‌ (౨44 వీబవరి 15, వులు. 153-154 


భారతదేశంలో కార్మిక సంక్షేమ వృద్ది 135 


ఆ రకంగా వసూలు చేసిన సుంకం, బొగ్గుగని పరిశ్రవులో పని చేసే కార్మికుల 
సంక్షమాభ్యుదయానికి అవసరమైన లేదా ఆవశ్యకమైన చర్యలపై పెట్టే ఖర్చుకోసం కార్మిక 
సంక్షేవు నిధికి జము చేయటం జరుగుతుందని ఈ ఆర్డినెన్స్‌ ఉద్దేశించినా ఈ నిధి 
ప్రత్యేకంగా ఉపయోగించటానికి కొన్ని పద్దులను నిర్దేశిస్తుంది. ఈ నిధి నుంచి డబ్బు 
వినియోగించే కార్మిక సంక్షేవం పథకాలు, వసతి సౌకర్యం, నీటి సరఫరా, బట్టలు 
ఉతుకుకోవటానికి సౌకర్యం, విద్యా సౌకర్యాల అభివృద్ది, కార్మికుల జీవన ప్రమాణ స్థాయి 
పెంచటం వంటివి ఉన్నాయి. ఇందులో పౌష్టికాహారం, సాంఘిక స్థితిని మెరుగుపరచటం, 
మనోరంజన వసతులు, రవాణా సౌకర్యాలు కల్పించటం వంటివి కూడా ఉంటాయి. 


ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం మెరుగుపరచటం, రోగ నిరోధం, వైద్య సౌకర్యాలు 
కల్పించటం, ఉన్న సౌకర్యాలు మెరుగుపరచటం కూడా ఆ పథకంలో చోటు చేసుకున్నాయి. 
ఒక రాష్ట్ర ప్రభుత్వానికో, ఒక స్థానిక సంస్థకో బొగ్గుగని యజమాని లేదా ఏజంట్‌ లేదా 
మేనేజర్‌కో కార్మిక సంక్షేమ పథకం కోసం - అది కేంద్ర ప్రభుత్వ ఆమోదం పాందితే - ఈ 
నిధి నుంచి గ్రాంట్లు ఇచ్చే అవకాశం కూడా కల్పించబడింది. ఈ నిధి నుంచి ఇపుడున్న 
సంస్థలకు అవసరమైన శక్తినిచ్చి పూర్తిగా వినియోగంలో ఉంచడానికి, ఆమోదం పొందిన 
సంక్షేమ పథకాలకు సహాయం చేయడానికీ వీలు కల్పించబడింది. 
సలహా సంఘం 

ఈ ఆర్డినెన్స్‌ ఇంకా ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి 
అధికారాన్నిస్తుంది. ఈ కమిటీలో ఇతర సభ్యులతో పాటు గనుల యజమానుల నుంచి, 
బొగ్గుగని పరిశ్రమలో పనిచేసే కార్మికుల నుంచి ప్రతినిధులు సమాన సంఖ్యలో ఉంటారు. 
సలహా కమిటీలో ఒక మహిళా సభ్యురాలు తప్పక ఉండాలి. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా కేంద్ర 
పభుత్వం సంఘాన్ని సంప్రదించవలస ఉన్న ఎషయోల ఫైన, ఆర్డినెన్స్‌ అవంలులో 
ఉత్పన్నమయ్యే ఇతర విషయాలపైన ఈ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. 


26 
* బొగ్గు గనుల లోపలి పనులకు 
సీలను నియమించటంపై నిషేధం ఎత్తివేత 


మే 
చో 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : 


ఆర్యా! ఈ వాయిదా తీర్మానాన్ని ముందుకు తేవాలన్న మన మహిళా సభ్యురాలి 
ఆలోచన నాకు సంతోషాన్నిచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే- నా బుర్రలో 
చాలా బరువుగా ఉన్న విషయాన్ని సభకు వివరించే అవకాశాన్ని ఇది నాకు ఇచ్చింది. భారత 
ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడం పెద్ద దురదృష్టకరమనే నా అభిప్రాయాన్ని సభ్యులు అర్ధం 
చేసుకుంటారని ముందుగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ నిర్ణయం పట్ట నాకు 
సంతోపమేమీ లేదు. మొత్తం మీద నేను చెప్పేది ఏమిటంటే భారత ప్రభుత్వం మీద ఒత్తిడి 
తీసుకువచ్చిన పరిస్థితుల్ని చూస్తే మనం పొరపాటు చేశాం అని నేను అనుకోను. నేను 
చెప్పేదాంట్లో ఉన్న వ్యత్యాసాన్ని సభ అరం చేసుకుంటుందని భావిస్తాను. 


పలువురు గౌరవ సభ్యులు ఈ విషయంపై జరిపిన చర్చ ఎక్కువ మానవతా 
దృక్పథంతో ఉండడం వల్ల నేను విన్న చర్చ నన్ను ప్రభావితం చేసింది. వారు వాస్తవ 
రంగానికి దూరంగా పోయారని ఎంతో వినయంతో చెబుతున్నాను. ఈ చర్చలో నేను 
పాల్గొనే టపుడు పరిస్థితి, వాస్తఎకత, అని దేనినయితే అంటున్నానో దానికి కట్టుబడి 
ఉంటాను. ఈసభ చేయవలసిన నిర్ణయాలా అన్నట్టుగా చర్చాక్రమంలో అనేక విషయాలు 
ప్రస్తావనకు వచ్చాయి. బొగ్గు గనుల్లో అమలు జరుగుతున్న వేతనాల గురించి ప్రస్తావన 
వచ్చిందని నేను ప్రత్యేకించి చెప్పాల్సి ఉంది. బొగ్గు గనుల్లో సంక్షేవు పరిస్థితులు 
అసమంజసంగా ఉన్నాయనేది కూడా ప్రస్తావనకు వచ్చింది. వీటి గురించి కొంత చెప్పవలసి 


* లజిసీటక్‌ అసెంబ్రీ డబేజ్ళ్‌ (సింటైల్‌) నంవ్రుటం. 1, 1944 వీదవరి 8, వుట: 131 


బొగ్గు గనుల లోపలి పనులకు ..... నిషేధం ఎత్తివేత 137 


ఉన్నది. అయితే, తీర్మానానికి సంబంధించిన ఈ అంశాలు కాకతాళీయంగా వచ్చినవే గానీ 
సభ తీర్పు చెప్పవలసి వచ్చిన విషయోలు కాదనేది మాత్రం తీర్మాన పదజాలాన్ని బట్టి 
చెప్పటం సరైనదనుకుంటున్నాను. 

ఈ ప్రాథమిక పరిశీలనల్లో మొట్టమొదటి అంశంగా నేను చెప్పదలచింది ఇది - గనుల 
 భూగర్భాలలో స్త్రీలతో పని చేయించడాన్ని భారత ప్రభుత్వం 1939లో వ్యతిరేకించినా తర్వాత 
నాలుగేళ్ళకే ఆ అభిప్రాయాన్ని ఉపసంహరించుకుందనీ, భూగర్భంలో స్త్రీలు పనిచేయడాన్ని 
నివారించటానికి ఇప్పుడు ఏమీ శ్రద్య తీసుకోవడం లేదనీ పట్టించుకోవడం లేదనే 
అభిప్రాయాన్ని గౌరవ సభ్యులు నాకు కలుగుచేస్తున్నారు. ఆర్యా! వాస్తవ దృక్పథంలో ఈ 
విషయోన్ని పరిశీలించటం కోసం కొన్ని వ్యాఖ్యానాలు మీముందు ఉంచ దలచాను. ఈ 
నియమానికి చాలా కాలం ముందే భారత ప్రభుత్వం స్త్రీలు భూగర్భ గనుల్లో పనిచేయడాన్ని 
నిషేధించే విధానాన్ని ఆమోదించిందన్న సంగతి సభ గుర్తు తెచ్చుకోవాలి. దీనికి సంబంధించిన 
అధ్యయనం మేరకు భారత ప్రభుత్వం భారత బొగ్గు గనుల చట్టం సవరణ బిల్లు తెచ్చిన 
సందర్భంగా 1923 లోనే మొట్టమొదటిగా ఈ విషయంపై చర్చ జరిగింది. ఆ బిల్లు మౌలిక 
ప్రయోజనం చాలా పరిమితమైనదన్న సంగతి నేను సభకు గుర్తు చేయదలచాను. బొగ్గు 
గనుల్లో రక్షణ ప్రమాణాల్ని ప్రవేశపెట్టడానికి ఉద్దేశించింది మాత్రమే ఆ బిల్లు. అయితే ఆ 
బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపిన తర్వాత, సెలక్ట్‌ కమిటీ, భారత ప్రభుత్వం ఇంకొంత 
సాహసించి గనులలోపల స్త్రీలతో పనిచేయించడాన్ని నిషేధిస్తూ ఈ చట్టానికి ఇంకొన్ని 
అధికారాలు ఆవాదించి ఉండవలసిందని భావించింది. ఆ సూత్రాన్ని సెలక్ట్‌ కమిటీలో 
ప్రభుత్వం ఆమోదించింది. భారత ప్రభుత్వం దాన్ని ఆమోదించటమే కాదు, భూగర్భంలో 
పనులకు స్త్రీల నియావుకాన్ని నిర్మూలించే ఉద్దేశంలో కొన్ని స్పష్టవైన నియమాల్ని 
రూపొందించింది కూడా. భూగర్భాల్లో స్త్రీల శ్రమను ఏటేటా తగ్గిస్తూ భారత ప్రభుత్వం ఒక 
కార్యక్రమాన్ని రూపొందించిందన్న సంగతి సభకు తెలిసిందే. సభలో ఈ నిర్ణయం ఆమోదం 
పొందటానికి రెండు సంవత్సరాల ముందు నుంచే భారత ప్రభుత్వ నిర్దేశాన్ననుసరించి గనుల్లో 
స్త్రీలను పనిచేయనీయటం లేదు. ఆర్యా! ఆ వాస్తవాన్ని తీర్మానాన్ని ప్రతిపాదించిన గౌరవనీయ 
సభ్యులు ప్రస్తావించారు కూడా. ఈ నియమం రావడానికి చాలాకాలం ముందే భారత 
ప్రభుత్వానికి స్త్రీలు గనుల్లో పనిచేయరాదని చాలా స్పష్టమైన అభిప్రాయం ఉండేదనీ, స్త్రీలు 
గనుల్లొ పనిచేసే పరిస్థితిని రూపుమాపడానికి కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకుందనే 
విషయాన్ని ఈ తీర్మానకర్త గ్రహించలేకపోయారని చెప్పటానికి నేను చింతిస్తున్నాను. ఈ 
గ్రహింపును నేను మీ దృష్టికి తీసుకురావాలి. 


136 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఇప్పుడు ఆ నిషేధం ఎత్తివేయవలసిన పరిస్థితి లేదన్న కారణంగా భారత ప్రభుత్వం 
ఈ నిషేధాన్ని ఎత్తి వేస్తున్నందుకు నిందకు గురయింది. ఆ రకమైన ప్రకటనను నేను 
ఎంతగానో ఆశ్చర్యపోయానని ఒప్పుకుంటున్నాను. ఆర్యా! నేను రెండు ఆలోచనల్ని సభ 
ముందు ఉంచదలచాను. ఈ రెండు అంశాలు అత్యవసర పరిస్థితిని కల్పిస్తాయి లేదా అనే 
విషయాన్ని సభ పరిశీలించాలని కోరుతున్నాను. ఆర్యా! భూగర్భాలలో స్త్రీల పని నిషేధాన్ని 
ఎత్తివేయటం అనేది ప్రత్యక్షంగా బొగ్గుకు సంబంధించినది. అది నిర్వివాదాంశం. ఏ దృష్టిలో 
చూసినా బొగ్గు అనేది అత్యంత కీలకమైన వస్తువా కాదా అనే దానిని సభ ఆలోచించాలని 
మనవి. బొగ్గు అనేది పరిశ్రమల వైపు నుంచి చూస్తే ప్రధానమైన వస్తువే అనేది ఆలోచించాలని 
నేను సభను కోరుతున్నాను. అది రవాణా దృష్టితో చూస్తే ప్రధాన వస్తువు కాదా? ప్రజల 
వినియోగంలో చూసినా ప్రధాన వస్తువు కాదా? అనేది కూడా సభ్యులు ఆలోచించాలి. అద్రి 
లేకపోయినా పని గడిచే వస్తువు మన ఇష్టాయిష్టాలపై దానిని మినహాయించుకొనే వస్తువు 
గురించి మనం ఇప్పుడు మాట్లాడు కోవటం లేదన్న వాస్తవాన్ని మాత్రం నేను స్పష్టంగా 
చెప్పదలచాను. ఇది మనకు తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు. మనం ఆహారం తీసుకునే 
ముందుగానీ మనం ఇంకేది స్వీకరించేముందు గాని బొగ్గు అనేది తప్పనిసరిగా అవసరము 
వస్తువని నెను మనవి చేస్తున్నాను. నేను సభను పరిగణించాల్సిందిగా కోరే అంశాల్లో ఇదొకటి. 
ఇక రెండవది ఎమిటంటే పరిస్థితి దానంతటది మెరుగుపడే దాకా నిరీక్షించడం భారత 
ప్రభుత్వానికి నాధ్యపడుతుందా? చాలామంది గౌరవ సభ్యులు తెలిపిన విషయం, నాకూ చాలా 
బాగా తెలిసిన విషయం ఏమిటంటే బొగ్గు సాధారణ సరళిలోనే ఉత్పత్తి అవుతుంది. అది 
1943 లోను 1944 లోను ఉత్పత్తి అయి ఉండకపోవచ్చు. 1945లో ఉత్పత్తి అయి 
ఉండవచ్చు. కానీ నేను సభను గుర్తించవునే విషయం ఏమిటంటే - ఇది వునం 
ఎదురుచూడలిగే అంశమా? అదే అవుతుందిలే అని ఊరుకొనే విషయమా ఇది? ఆర్యా! ఇది 
సత్వరమే చర్య తీసుకోవలసిన అంశమనీ, ఈ పరిస్థితిని వెంటనే మెరుగుపరచటానికి 
ప్రభుత్వం దీనికి సత్వర ప్రాముఖ్యత ఇచ్చి తగిన చర్యలు తీసుకోకపోతే అది సమర్ధవంతమైన 
ప్రభుత్వం కాబోదని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అందుకని మనం ఒక అత్యవసర 
విషయం గురించి చర్చిస్తున్నామన్న విషయం మర్చిపోవద్దు. భూగర్భ గనుల్లో స్త్రీల పని 
నిషేధాన్ని ఎత్తివేయటమనేది వ్యర్థమైనదనో, కావలసి ప్రభుత్వం చేస్తున్నదనో అనుకోకూడదు. 
బొగ్గుకు సంబంధించిన వాస్తవ పరిస్థితుల కారణంగానే ఈ చర్య తీసుకోవలసి వచ్చిందనీ 
మనం మర్చిపోవద్దు. అందువల్ల ఆర్యా! ఈ అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ 
ప్రవర్తనను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని 
మాత్రమే ప్రభుత్వ ప్రవర్తనను అర్థం చేసుకోవలసిందిగా నేను గౌరవ సభ్యుల్ని కొరుకుంటు 


బొగ్గు గనుల లోపలి పనులకు ..... నిషేధం ఎత్తివేత 139 


న్నాను. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా ఎందులోనైనా విఫలమైందా? చేయాల్సిన 
అవసరం లేనిపని ఏదైనా ప్రభుత్వం చేసిందా? నేను ప్రస్తావించిన ఆ రెండు అంశాల్ని దృష్టిలో 
ఉంచుకొని ప్రభుత్వాన్ని అంచనా వేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రభుత్వ చర్య చాలా 
న్యాయ సమ్మతంగా ఉందని చెప్పడానికి నేను వెనుకాడడం లేదు. 


ఇది వీగిపోలేని నియవుం అని నా గౌరవ మిత్రుడు శ్రీ జోషి అన్నారు. రద్దు 
చేయడానికి వీలయ్యే ఒక్క క్లాజు కూడా లేని శాసనాల్లో ఇదొకటి అని నేను ఒప్పుకుంటాను. 
కొన్ని పరిస్థితుల్లో అంతర్జాతీయ శాసనాన్ని, ఒప్పందాన్ని కూడా భగ్నం చేసే హక్కు ప్రతి 
దేశానికీ ఉంటుందని చెప్పడానికి నేను సంశయించడం లేదు. అంతర్జాతీయ చట్టంలో అది 
బాగా పాతుకుపోయిన సూత్రం. 1940లో జెనీవాలో జరిగిన నిర్వాహక సంఘంలో జరిగిన 
చర్చలో దాదాపుగా వచ్చిన సాధారణ అభిప్రాయం ఇదే. ఆర్యా! మనం తీసుకున్న ఆ చర్యలు 
తీసుకోకుండా ఉండే వాళ్ళమా? ప్రభుత్వం ఈ బిల్లు చేయడానికి ఏ పరిస్థితులు దారి 
తీశాయో వాటిలో కొన్నింటిని నేను సభకు వివరించాలనుకుంటున్నాను. బొగ్గు కొరత, 
కార్మికుల కొరత వల్ల ఏర్పడిందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ పరిస్థితి 
చర్చనీయాంశం కాదనుకుంటున్నా. ఆర్యా! ఇప్పుడు ఈ కార్మికుల కొరత మూడు కారణాల 
వల్ల ఏర్పడిందని ప్రభుత్వ పరిశీలన బట్టి తెలుస్తోంది. మొట్టమొదటిది - భారత ప్రభుత్వం 
ప్రారంభించిన “అధిక ఆహారోత్పత్తి ప్రచారం' సైన్యం పనులలో ఉపాధి అవకాశాలు 
పెరగటం. ఎవరైనా బొగ్గు గనుల్లో ఉపాధిని దానికి భిన్నంగా అధికాహారోత్పత్తి ప్రచారంలో 
సైన్యంలో పెరిగిన ఉపాధి అవకాశాల ఫలితాలను నిష్పాక్షికంగా చూస్తే బొగ్గు గనుల్లో కార్మికుల 
కొరత ఎందుకేర్పడిందో బాగా అర్థం చేసుకోగలరు. ఆర్యా! ఆహార ధాన్యాల ధరలు రోజు 
రోజుకూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఈ పరిస్థితిలో అధికాహారోత్పత్తి ప్రచారం ప్రజలను 
వ్యవసాయానికి ఆకర్థితుల్ని చేస్తుంది. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు పూర్తిగా వ్యవసాయ 
దారులేనని అందరికీ తెలిసిందే. వారు అధిక ఆహారోత్పత్తి ప్రచార పథకానికి ఆకర్షితులు 
కావడంలో ఆశ్చర్యం లేదు. అదే విధంగా తమ ఆదాయాన్ని పెంచిన సైన్యం పనులు కూడా 
ఈ ప్రజల్ని ఆకర్షిస్తాయి. కానీ ఆర్యా ! మన గౌరవ సభ్యుల్లో మరో పరిస్థితి ఉన్నది. చర్చలో 
పాల్గొన్న గౌరవ సభ్యులు దాని గురించి తేలికగా మాట్లాడారని నాకు తెలుసు. అయినప్పటికీ 
అది వాస్తవవెైైన విషయిం. బొగ్గు గనుల్లో పని చాలా అననుకూలవెైన పనీ అని, 
ప్రమాదకరమైంది కూడా అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ పనికి ఎవరూ ఇష్టసడరు. 
బయట పనిచేసే అవకాశం వస్తే ఎవరైనా ముందుగా బొగ్గు గనుల్ని విడిచి పెట్టటానికే 
చూస్తారు. అధిక ఆహారోత్పత్తి ప్రచారం, సైన్యం పనులు గని కార్మికునికి తక్కువ అపాయ 
కరంగా, మరింత సానుకూలంగా ఉండే పనులు. రెండవది ఏమిటంటే- విషయాన్ని పునశ్చరణ 


140 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


చేస్తున్నాను. ఈ అధిక ఆహారోత్పత్తి ప్రచార పథకం, సైన్యం పనులు గని కార్మికునికి తనకి 
కాకుండా తన కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా సంపాదన అవకాశాన్ని ఇస్తున్నాయి. 

అధ్యక్షుడు (గా శ్రీ అబ్బుర్‌ రహీం) ఏ గౌరవ సభ్యునికి ఇంకా ఒక్క నిమిపవెం 
ఉంది. 

గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! సమయం తీసుకుంటున్నందుకు బాధ 
పడుతున్నాను. 

అధ్యక్షులు (గా! శ్రి అబ్బుర్‌ రహీం) ; ఈ విషయంలో నా విచక్షణ ఏమీ లేదు. 
గౌరవ సభ్యులు ముగించాలి. 


గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! అది అలా ఉండగా అక్కడ కార్మికుల 
కొరత ఏర్పడింది. 


సభ ఆలోచించాల్సిన మరో రెండు అంశాల్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. మొదటి 
విషయం ఏమిటంటే ఇదేదో అప్రధాన విషయిువ్వెనట్లు (ప్రభుత్వం ఈ విషయుంలో 
అనాలోచితంగా ఏమీ వ్యవహరించలేదు. ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని 
నేను సభకు చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చిన మొట్టమొదటి ప్రకటన మధ్య పరగణాలకు మత్రమే 
వర్తిస్తుంది తప్ప మొత్తం బొగ్గు ప్రాంతానికి కాదు. నవంబర్‌ నెలలో ప్రకటనని బెంగాల్‌ 
బీహార్‌లకు కూడా వర్తింపచేయాల్సిన అవసరం వచ్చింది. అలాగే ఆ ప్రకటనని డిసెంబర్‌లో 
వూత్రవేం ఒరిస్సాకు వర్తింప చేసింది. పురుషులతో సవూనంగా స్త్రీలకు వేతనాలు 


చెల్లించడానికి చూసేలా మనం శ్రద్ద తీసుకున్నాం. అది అత్యంత ముఖ్యమైన విషయం 
కూడా, 


ఏ పరిశ్రమలోనైనా స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమాన వేతనం చెల్లించాలనే 
'నియమం మొదటి సారిగా అప్పుడే అమలులోకి వచ్చిందనుకుంటాను*. అలాగే స్త్రీలు 
ఐదున్నర అడుగుల(లోతుండే గ్యాలరీల్లో వనిపేయాల్సిన అవసరం లేకుండా కూడా మనం శ్రద్ద 
తీసుకున్నాం. ఆ ప్రకటనలు తాత్కాలిక ప్రకటనలన్న సంగతి సభ గుర్తుంచుకుంటుంది. ఈ 
అంశాన్ని నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రకటనలు యుద్ధ సమయం వరకే 
పరిమితమవుతాయని మనం చెప్పలేదు. ఆ విషయాన్ని అలాగే ఏ నిర్ణయం తీసుకోకుండా 
'వదిలేశాం. ఏ సమయంలోనైనా మన. ఇష్టం వచ్చినట్లు చేయగలిగే పరిస్థితిలో మనం ఉన్నాం. 
చేసుకోగలం కూడా. ఇది పూర్తిగా అత్యవసరమైన, తాత్కాలికమైన బిల్లుగానే వునం 
* నొక్సీ చెన్పుటం జరిగింది - నంపాదకుడు. . 


బొగ్గు గనుల లోపలి పనులకు ..... నిషేధం ఎత్తివేత 141 


చూస్తున్నామని నేను సభకు చెప్పాలి. ఈ ప్రకటన కాల పరిమితిని తగ్గించే మరో పని కూడా 
మనం చేస్తున్నాం. ఉదాహరణకు, బొగ్గు గనులకు పంపటం కోసం పురుషుల్ని తీసుకోవడానికి 
వునం ఒక కార్మిక శిబిరాన్ని నెలకొల్పుతున్నాం. ఈ కాలాన్ని తగ్గించడానికి వునం 
షంకోవిధానం తీసుకుంటున్నాం. అదేవుంటే సైన్యం పనుల్లో పనిచేస్తున్న కార్మికుల్ని 
సమీకరించి బొగ్గు గనులకు మళ్ళించటానికి ఉన్న కాంట్రాక్టర్లతో కార్మికుల సరఫరా కమిటీలు 
అనే వాటిని నియమించడానికి సత్వర చర్యలు తీసుకుంటున్నాం. 


అధ్యక్షులు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : గౌరవ సభ్యుల సమయం అయిపోయింది. 

గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! మీరు నాకింకా ఒక్క నిమిషం ఇస్తే... 

అధ్యక్షులు (గౌ॥ శ్రీ అబ్దుర్‌ రహీం) : నాకు భయంగా ఉంది. మీ సమయాన్ని 
పెంచలేను. ఈ ఆదేశం కొంతవరకు అనుల్లంఘనీయం. 


గ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ * అందుకని ఈ బిల్లు అత్యవ సరమైందనీ, 
అవసరానికి మించి ఒక్క నిమిషం కూడా కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనీ సభ 
గ్రహిస్తుందనుకుంటాను. 


27] 
* బొగ్గు గనుల భద్రత (స్టోయింగి) సవరణ బిల్లు 


గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : 


ఆర్యా! నేను ప్రారంభిస్తాను. “1939 బొ గనుల భదత (స్తోయింగ్ల్‌ చట్టాన్ని 
ఇంకా నవరించేందుకు చేనీన బిల్లు చర్చకు తీనుకొోబడింది. ” 


ఆర్యా! 1939 బొగ్గు గనుల భద్రత చట్టాన్ని కొంత సవరించాలని ఈ బిల్లు 
ఉద్దేశిస్తున్నది. 1939లో బొగ్గు గనుల చట్టం వచ్చిందని గౌరవనీయ సభ్యులు గుర్తుంచు 
కోవాలి. అది స్టోయింగ్‌ బోర్డు అనే ఒక సంఘాన్ని ఏర్పరిచింది. ప్రధానంగా ఆ బోర్డు 
చేయాల్సిన పనులు బొగ్గు, బొగ్గు దినుసులపై విధించిన పన్నుల నిధిని నిర్వహించటం, గనుల్లో 
మంటలు అరికట్టేలా బొగ్గు -గనుల్ని సంరక్షించటం కోసం ఆ నిధిని వినియోగించటం. ఈ 
చట్టాన్ని అవులు చేసే క్రవుంలో దీనిలో లోపాలున్నట్టు, వాటిని పరిహరించాల్సిన 
అవసరమున్నట్లు తెలిసింది. వాటిల్లో ఈ బిల్లు ఉద్దేశిస్తున్నది మూడు అంశాలు మాత్రమే. 
ఎందుకంటే అవే చాలా అత్యవసరమైనవనీ, సత్వరం చేపట్టాల్సిన అవసరం ఉన్నట్టివనీ 
గుర్తించటం జరిగింది. ఈ మూడు సమస్యల్లోనూ మొట్టమొదటిది సెక్షన్‌ 8 సవరణకు 
సంబంధించిన అంశం. బోర్డు చేయాల్సిన పనులు, ఈ నిధి నుంచి వచ్చే పైకాన్ని ఫలానా 
అవసరానికి ఖర్చు చేయాలనే విషయం ఈసెక్షన్‌ 8 లో పొందుపరచిన సంగతి సభ గుర్తు 
చేసుకోవాలి. పాలనారంగంలో అయ్యే ఖర్చుల కోసం డబ్బు వెచ్చించేందుకు సెక్షన్‌ 8 బోర్డుకు 
అనుమతినిస్తుంది. రెండవది, బొగ్గు గనుల యజమానులు లేదా ఏజెంట్లు లేదా మేనేజర్లకు 
స్లోయింగ్‌ కోసం స్టోయింగ్‌ సావుగ్రి ఇతర సహాయోలను ఇవ్వడానికి బోర్డుకు వీలు 
కల్పిస్తుంది. చట్టంలోని మిగతా ప్రయోజనాలు సాధించేందుకు ఇతర పనులు చేయటానికి 


* లెజిఫీటేవ్‌ అసెంభ్రీ డిబేజ్య్‌, (సెంట్రల్‌), నంవుటం. 1, 2244 నలవరి 23, వుటలు - 443-46 


బొగ్గు గనుల భద్రత (స్తోయింగ్‌) సవరణ బిల్లు 143 


సెక్షన్‌ ౩ బోర్డుకు అనువుతి నిస్తుంది. ఇక నాల్గవ అంశం స్టోయింగ్‌కు సంబంధించిన 
పరిశోధనా కృషికి డబ్బు ఖర్చు పెట్టేందుకు అది బోర్డుకు అనుమతినిస్తుంది. బోర్డు తనకు 
తానుగా చేపట్టిన స్టోయింగ్‌ పనులకు డబ్బు ఖర్చు చేయటానికి అనుమతి ఇచ్చే నిబంధన ఏదీ 
సెక్షన్‌ 8 లో లేదని తెలిసింది. ఇదో పెద్ద లోపం. అటువంటి అధికారాన్ని బోర్డుకు ఇవ్వటం 
అవసరమని నిపుణులు అభివ్రాయపడ్డారు. దీని పర్యవసానంగా ఈ బిల్లులోని 2 వ కాజు 
తీసుకు వస్తున్న సవరణ ఏమిటంటే ఉప నిబంధన (3)ను మార్చాలని ప్రతిపాదిస్తుంది. బోర్డు 
స్వయంగా స్టోయింగ్‌ కార్యక్రమం చేపట్టేలాగా బోర్డు అధీనంలో ఉన్న నిధినుంచి కొంత 
డబ్బును ఆ కార్యక్రమానికి ఖర్చు చేసే లాగా అనుమతినిస్తూ సెక్షన్‌ 8 నియమం (1కు ఉన్న 
(11) వ ఉప నిబంధన వాక్యాలను మార్చటం బిల్లులోని రెండవ సవరణ సెక్షన్‌ 10 కి 
. సంబంధించింది. బొగ్గు గనుల భద్రత (తవ్వకం) చట్టంలోని సెక్షన్‌ 9, ఉప నిబంధన 3- 
బొగ్గు భద్రత కోసం అవసరమైన భద్రతా చర్యలు చేపట్టవలసిందిగా గనుల ప్రధాన 
తనిఖీదారు బొగ్గు గని యజమాని లేదా ఏజెంటుకు ఆదేశాలు జారీచేసేలా అధికారం 
ఇస్తుంది. దానిపై అప్పీలుకు వెళ్ళే అధికారం సెక్షన్‌ 10 కల్పిస్తుంది. అయితే బొగ్గు త్రవ్వకాల 
నిపుణుడో, తనిఖీదారో జారీ చేసిన ఆదేశంపై అప్పీలు చేసుకొనే అవకాశం ఉండగా దానిపై 
యజమాని అప్పీలు కోర్టుకు వెళ్ళి స్టే పొందే అవకాశం గాని బొగ్గు గనులు ఇన్స్‌పెక్టర్‌ జారీ 
చేసిన ఆదేశం అమలు నిలుపు చేసుకొనే అవకాశంగాని చట్టం కల్పించలేదు. ఇది దురదృ 
ష్టకరమైన విషయం అనీ. అపీలు చేసుకొనే హక్కు ఉండాలి కాని-అసలు ఉత్తరువును నిలువు 
చేసే అధికారం ఉండకూడదని అభిప్రాయపడడం జరిగింది. చట్టంలోని సెక్షన్‌ 10 కి ఒక 
నిబంధనని జోడించడం ద్వారా ఆ లోపాన్ని తొలగించవచ్చు. ఆ వని ప్రస్తుత బిల్లులోని క్లాజు 
3 చేస్తుంది. బోర్డు తనకు తానుగా తవ్వకం చేపట్టే అధికారం ఉంటుందా లేదా అనే దానికి 
సంబంధించింది మూడవ సవరణ. తవ్వకం అనేది ముఖ్యమైన పని. బొగ్గును కాపాడడం 
దాని ఉద్దేశం. లేకపోతే బొగ్గు కాలిపోతుంది. వదలివేసిన గనులు కూడా కొన్ని ఉన్నాయని 
బయటపడింది. ఎవరి అజమాయిషీ లేనప్పుడు లోపల బొగ్గుకు నిప్పంటుకున్నప్పుడు 
చాలామంది తేలికగా ఆ గనిని వదిలేయటం చూస్తున్నాం. గని యాజమాన్యంలో వివాదాలు 
వచ్చిన సందర్భాలు, యజమాని స్వయంగా తవ్వకం చేసుకునే పరిస్థితి లేకపోయిన 
సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లొ తవ్వకం బాధ్యతను ఎవరిపైనా ఉంచే పరిస్థితి లేదు. 
ఎవరినీ ఆదేశించడానికి లేదు. అలాంటి పరిస్థితిని నివారించడానికిగాను స్వయంగా తవ్వకం 
చేపట్టటానికి బోర్డుకు అధికారం ఇవ్వాలని భావించటం జరిగింది. అటువంటి పరిస్థితిలో 
బోర్డు తవ్వకం పని చేపట్టవలసి వచ్చినపుడు గని యజమానికి చెందిన భూమిపైకి వెళ్ళే 
అధికారం కూడా బోర్డుకు ఇవ్వాల్సి ఉంటుంది. 10 ఎ కొత్త కాజు ప్రవేశపెట్టటంలో బోర్డుకు 


144 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - (ప్రసంగాలు 


స్వయంగా తవ్వకం చేసే అధికారం, బొ గ్గు గని ప్రాంతంలో ప్రవేశించే అధికారమూ లఅభ్యమవు 
తాయి. 


ఈ బిల్లు చాలా సాధారణప్వెనట్టిది. ఇప్పుడు నేను చెప్పిన దానికి మించి ఇంకా 
వివరణ అవసరవుని నేను అనుకోవటం లేదు. ఇది వివాదరహితమైనది. సభ దీన్ని 
ఆమోదిస్తుందనే ఆశిస్తాను. 


ఆర్యా! నేను ప్రతిపాదిస్తున్నాను. 

ఈం రూ: 95 
గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా ! నెను ప్రతిపొదిస్తున్నాను. 
బీల్లు ఆమోదించడమైంది. 


గౌరవనీయులైన నా మిత్రులు లేవనెత్తిన కొన్ని అంశాల పట్ల ప్రభుత్వం అభిప్రాయం 
ఏమిటో వివరించటానికి ఈ అవకాశాన్ని నేను తీసుకోదలిచాను. నా గౌరవ మిత్రుడు 
శ్రీ మిల్లర్‌ వెల్లడించిన అభిప్రాయం ఏమిటంటే - ప్రభుత్వం తగినంత పూర్వ సమాచారం 
అందించకుండాన ఈ బిల్లులు ముందుకు తేవటం మొదలుపెట్టిందని గౌరవమిత్రుడు 
శ్రీ మిల్లర్‌ వెల్లడించిన అభిప్రాయానికి నేను చెప్పాలనుకుంటున్నది ఎమిటంటే - వ్యక్తిగతంగా 
చెప్పాలంటే ఈ బిల్లుల గురించి ప్రభుత్వం తీసుకోవలసిన చర్యకు ప్రభుత్వం కట్టుబడి 
ఉండేలా చేయటం నాకు సాధ్యం కాదు. కానీ ఈ ప్రస్తుత ఓల్లు విషయంలో నైతే ప్రభుత్వం 
ఆత్రంగా ఈ బిల్లు ముందుకు తెచ్చిందనే అపవాదుకు మాత్రం గురి చేయలేదు. ఈ టర 
గత ఆరు మాసాల నుంచి పరిశీలనలో ఉన్నదనే విషయోన్ని గౌరవ సభ్యునికి గుర్తు 
చస్తున్నాను. ఇక రెండవది ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ఇప్పుడు మన ముందున్న ఈ 
బిల్లును నిజానికి స్టోయింగ్‌ బోర్డు వారే సూచించారు. స్వయంగా రూపొందించారు అనే 
ఎపయాన్న గౌరవ సభ్యుడు గుర్తుంచుకోవాలని నేను చెప్పదలచుకున్నాను. స్టోయింగ్‌ బోర్డు 
బొగ్గు త్రవ్వక పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్ళతో ఎక్కువ ప్రాతినిధ్యం కలిగిందనేది కూడా 
గొరవ సభ్యుడు గుర్తుంచుకుంటారు. అందువల్ల ఈ బిల్లు సంబంధించినంతవరకు 
రూపొందించారన్న విమర్శకు నేను గురికాబోనని భావిస్తున్నా. 


ఇక ఆయన లేవనెత్తిన అంశాల్లో మరొకటి, అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడే దీనిని 
ఉపయోగించడం, ఆచరణలో పెట్టాలి తప్ప మరో విధంగా చేయకూడదనెది. ఆ -హామీ 
ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. వాస్తవానికి మీ ఉద్దేశమే అది. బోర్డుకు ఇస్తున్న ఈ 
అధికారాలు అత్యవసర పరిస్థితికి పరిమితం చేయటం మాత్రమే. 


బొగ్గు గనుల భద్రత (న్లోయింగ్‌) సవరణ బిల్లు 145 


నా గౌరవ మిత్రుడు డాక్టర్‌ జియా ఉద్దీన్‌ ప్రస్తుతం ఇక్కడ లేరు. ఆయన సూచించిన 
దానితో నేను అంగీకరించలేకపోతున్నాను. నాకు తెలిసినంతవరకు బొగ్గు త్రవ్వకాల స్టోయింగ్‌, 
బోర్డుకి బొగ్గు యజమానులకు మధ్య ఎలాంటి అభిప్రోయభేదంగాని వివాదంగానీ లేదు. 
ఇప్పుడు మనం కల్పించిన నిబంధనలను గని యజమానులకు స్లోయింగ్‌ బోర్డుకు మధ్య 
అభిప్రాయ భేదాలు సృష్టిస్తాయని నేను అనుకోవటం లేదు. నాకు తెలిసినంతవరకు వారు 
దాదాపు ఒక చక్కని కుటుంబంలా పనిచేస్తున్నారు. బోర్డు నిర్ణయించిన విధానాన్ని ఏ బొగ్గు 
త్రవ్వకాల సమాఖ్య సభ్యుడూ వ్యతిరేకించిన సంఘటన ఏదీ నాకింత వరకు తారసపడలేదు. 


నా గౌరవ మిత్రుడు శ్రీ హుస్సేన్‌ భాయిలాల్‌జీ ఒక అంశం లేవనెత్తారు. అది 
ఆలోచించదగినదే. గనులలో తవ్వకం పనులకు డబ్బు వెచ్చిస్తున్న చోట ప్రభుత్వానికి గనుల 
మీద ఉండాల్సిన హక్కుల గురించి. ఇది అత్యంత విలువైన సూచన. ముఖ్యమైనది కూడా. 
ఆ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుందనేది నేను తర్వాత చెప్పగలను. ఆర్యా! ఇక 
నేను చెప్పేదేమీ లేదు. 


28 
* కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం 


కేంద్ర శాసనసభలో ప్రసంగం 


“కార్మికుల విషయంలో భారత ప్రభుత్వం గురించి ఏమి చెప్పుకున్నప్పటికీ అది 
కార్మికుల పట్ల భారత ప్రభుత్వం ఒక నూతన దృక్పథాన్ని పెంచుకున్నదని సహేతుకంగా 
చెప్పుకోవచ్చు.” పై వూటలు మాననీయులు, భారత ప్రభుత్వ కార్మిక సభ్యులు 
డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ మార్చి 16న కేంద్ర శాసనసభా చర్చల్లొ కార్మిక సమస్యల 
గురించి కార్మిక శాఖ విధానంపై శ్రీ ఎన్‌.ఎం.జోషి ప్రవేశపెట్టిన కోత తీర్మానానికి సమాధాన 
మిస్తూ చెప్పిన పలుకులు. 
డాక్టర్‌ అంబేద్కర్‌ ఇలా అన్నారు : 


“స్రీ జోషి చాలా విస్తృతంగా ప్రస్తావించి అనేక అంశాల్ని లేవనెత్తాడు. వాటిల్లో ప్రతీ 

అంశాన్ని ప్రత్యేకించి స్పష్టం చేయడం, ఆయన చెప్పినది చర్చించటం దానికి కార్మిక శాఖ 
ప్రతినిధిగా సమాధానం చెప్పటం సాధ్యం కాదని భావిస్తున్నాను. సరిపోయినంత సమయం 

లేదు కనుక ఈ చర్చా కాలంలో సమాధానం ఇవ్వాల్సిన అవసరమున్న అంశాలనే నేను ఎంపిక 
చేసి చెపుతున్నాను" 

కార్మికుల స్థితిగతులు 


ఆర్యా! మిగతా ప్రపంచంలో కార్మికులు ఉన్న స్థితిగతులతో పోల్చి చూస్తే భారత 
దేశంలో కార్మికులు ఉన్న స్థితిగతులు చాలా అసంతృప్తికరంగా ఉన్నాయంటూ శ్రీ జోషి ఒక 
నాధారణ ప్రకటన చేస్తూ మొదలుపెట్టారు. ఆర్యా! ఇక్కడ నుంచి ఆ ప్రతిపాదనను నేను 
విభేదిస్తున్నానని చెప్పాలనుకోవటం లేదు. నిస్సందేహంగా అది వాస్తవం. మొత్తం మీద నేను 
చెవ్పాలనుకుంటున్నది ఏమిటంటే - న్రీ జోషి వర్ణించినట్టుగా ఆ స్థితిగతులు అసంతృప్తికరంగా 
ఉండడంలో భారత ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదనే. 


* ఇండీయల్‌ IS 194498515, వుటలు 410-13, 
“లెజిస్టేటేబ్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రైల్ల్‌”, నంవుటం. 2, 1944 మూర్తి 16, పుటలు 1187-1191 


కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం 147 


ఆర్యా! భారతదేశంలో కార్మికులు ఉన్న స్థితిగతులు ప్రధానంగా ఈ దేశంలోని 
పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణలో ఉన్నాయి. దీని మీద ప్రభుత్వానికి ఎలాంటి అదుపూ 
లేదు. కనుక వారి స్థితిగతులు నిజంగానే అసంతృప్తికరంగా ఉన్నాయంటే దానికి భారత 
ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనం లేదు. భారత ప్రభుత్వ స్వభావాన్ని పరిశీలించాక 
ప్రభుత్వం నిర్లక్ష్యంగా, క్రియాశూన్యంగా ఉన్నట్టు తనకు తెలిసిందని శ్రీ జోషి అన్నారు. 
ప్రభుత్వం జంకుతున్నదనీ అది ఎంత చేసినప్పటికీ ఏమాత్రమూ సరిపోదని అన్నారు. ఈ 
తీర్పు చెప్పిన క్రవుంలో శ్రీ జోషి ఒక వ్యత్యాసం చూపించటం మురిచిపోయోరు. అది 
చూపించడం చాలా అవసరం అని భావిస్తున్నాను. 

కార్మిక సవుస్యలున్నాయనేది నిర్వివాదం. ఆర్థిక పర్యవసానాలు సృష్టించని కార్మిక 
సవుస్యలూ ఉన్నాయి. నేనిప్పుడు శ్రీ జోషి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నది ఇది: 
సంబంధిత కక్షిదారుల మధ్య ఎలాంటి వివాదాలు లేని, ఎలాంటి ఆర్థిక సమస్య ఉత్పన్నం 
కాని కార్మిక సమస్యపై కూడా భారత ప్రభుత్వం ఆయా సందర్భాలకు అనువుగా సత్వరమైన 
చర్య కూడా తీసుకోలేదా? ఆర్యా! ఆర్థిక భారం ఏమాత్రమూ లేని సందర్భాలతో భారత 
ప్రభుత్వం తన శక్తి మేర చర్యలు వెంటనే తీసుకున్నదనేది ఏకాభిప్రాయం అనుకుంటున్నాను 
లేదా దాదాపు అందరూ దీనిని అంగీకరిసారనుకుంటాను. 


నవాబ్‌ జాదా మహమ్మద్‌ లియాక్వాత్‌ ఆలీఖాన్‌ : అలాంటి సందర్భాల్లో చర్య తీసుకో 
వలసిన అవసరం లేదు. 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : చర్య తీసుకోవలసిన అవసరం చాలా ఉంది. 
యుద్ధకాలపు చర్యలు 

పనికాలం గురించి ప్రభుత్వం ఫ్యాక్టరీల చట్టంలో కొన్ని మినహాయింపులు చేసినందు 
వల్ల కార్మికులు సమ్మె చేయాలనుకున్నప్పుడు 15 రోజుల ముందుగా నోటీస్‌ ఇవ్వవలసిన 
అవసరం ఏర్పరిచినందువల్ల యుద్ధకాలంలో కార్మికుల పరిస్థితులు క్షీణదశకు చేరుకున్నాయనీ 
శ్రీ జోషి అన్నారు. కార్మికులు తమకు ఇష్టం లేకపోయినా కొన్ని రకాల ఉద్యోగాలు తప్పనిసరిగా 
వారిని చేసేలా ప్రభుత్వం (నేషనల్‌ లేబర్‌ సర్వీస్‌ ఆర్డినెన్స్‌) టెక్నికల్‌ పర్సనల్‌ ఆర్డినెన్స్‌లను 
తీసుకొచ్చిన వాస్తవాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. యుద్ద సవుయంలో అలాంటి 
పరిమితులు సవంంజసవేఎనని అంగీకరించిన శ్రీ జోషి నిజాయితీకి నేను చాలా 
సంతొపిస్తున్నాను. అలాగే ఈ యుద్ధకాలపు చర్యల అమలు విషయంలో ఏదేని ఫిర్యాదు నాకు 
అందగానే వెంటనే ఇబ్బందిని తొలగించానని నా తరఫు నుంచి చెప్పాలి. నేను ఒకే ఒక్క 


148 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఉదాహరణ ఇస్తాను. ఈ ఆర్డినెన్స్‌ కింద యజమానికి ఉద్యోగిపై విచారణ జరపడానికి ఇచ్చిన 
అధికారం కార్మికులను వేధించటమే అవుతున్నదని శ్రీ జోషి లేవనెత్తిన అంశాన్ని నేను గుర్తు 
చేస్తున్నాను. ఆ అంశాన్ని ఆమోదించడానికి నేను సిద్ధమే. ఆ అధికారాన్ని యజమాని చేతి 
నుంచి తీసివేసి ప్రభుత్వ న్యాయవాదులకు అప్పగించడానికి ఆ ఆర్డినెన్స్‌కు ఒక సవరణ 
కూడా జారీ చేశామన్న విషయం నేను గుర్తు చేస్తున్నాను. 
ఆర్యా! నేను చెప్పినట్టుగా ఈవిషయాన్ని సమగ్రంగా వివరించలేను. కానీ నేను మొత్తం 
పరిస్థితిని సంగ్రహంగా ఇలా చెప్పాను. అదేమిటంటి భారత ప్రభుత్వ యుద్ధకాల శాసనాన్ని 
పరిశీలిస్తుంటే అవి నిస్సందేహంగా కార్మికుల స్వేచ్చను నిరోధించేలా చేస్తాయి. అందులోనుంచి 
రండు కొత్త సూత్రాలు పుట్టుకొచ్చాయని నేను భావిస్తున్నాను. మొదటిది ఇది - కార్మికుణ్ణి 
పనిలోకి తీసుకునే షరతులు నిర్ణయించే బాధ్యతను మొదటిసారిగా భారత . ప్రభుత్వం 
చేపట్టింది. ఆ పని అది ఇంతకు ముందు చేయలేదు. మొత్తం మీద ఇది కొత్త సూత్రమని 
నెను అనుకుంటున్నాను. ఇంతవరకు మన కార్మిక చట్టాల్లో అది లేదు. యుద్ధకాల శాసనాల్లో 
చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్న ఈ సూత్రానికి ఈ దేశ కార్మిక శాసనంలో ఒక శాశ్వత్ర 
స్థానం ఉంటుందని నేను కచ్చితంగా చెపుతున్నాను. 


యుర్భకాల శాసనంలోని రెండవ ముఖ్యమైన సూత్రం ఏమిటంటే తప్పనిసరి 
మధ్యవర్తిత్వం. ఆర్యా! కార్మిక రంగంలో నాకు వ్యక్తిగత అనుభవాలున్నాయని నా మిత్రుడు 
శ్రీ జోషి శ్రీ జమునాదాస్‌ మెహతా చెప్పుకోనిస్తారని భావిస్తున్నాను. తమ యజమానుల 
నుండి కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి సమ్మెల ద్వారా వృధా ప్రయత్నాలు చేస్తుండడం 
నాకు తెలుసు. నేను చూశాను కూడా. కార్మికులు నెలల తరబడి సుదీర్హమైన, కష్టతరమైన. 
బాధాకరవ్రన వోరాటం చేసి కూడా ఏమీ సాధించలేక చివరికి యజమానులకు లొంగి 
పోవటం, పాత షరతులకో లేక ఇంకా దారుణమైన షరతులకో కట్టుబడి పోవటం నాకు 
తెలియనిదేమీ కాదని చెప్పటం అతిశయం కాదన్తుకుంటున్నాను. 

ఆర్యా! ప్రభుత్వానికి తప్పనిసరి వుధ్యవర్తిత్వాధికారం ఇచ్చినట్టి భారత రక్షణ 
నియమావళిలోని 81వ నిబంధన కింద ఉన్న అనుబంధం కార్మికులకు గొప్ప ప్రయోజనకారి 
అని నా అభిప్రాయం. 


ఈ అధికారం దొరికిన తర్వాత దానిని ఉపయోగంలో పెట్టినపుడు దేనికోసమయితే' 
కార్మికులు పోరాడారో దానిని పాందిన సందర్భాలు నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ, 
కార్మికుల పక్షంలో ముగిసిన సమ్మెలు చాలా తక్కువ. సెక్షన్‌ 81లోని నిబంధన గురించి శ్రీ 
జోషి ఫిర్యాదు ఏమిటంటే-81 నిబంధనని మనం ప్రతీ ఒక్క సందర్భంలోనూ వినియోగించ 


కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం 140 


లేదని. నేను గమనించినంత వరకు ఆయన వాదన ఏమంటే... కార్మికులు వివాదాన్ని లేవదీసిన 
సంఘటనలో ప్రతిసారీ ప్రభుత్వం ఈ నిబంధన అమలు చేయటం లేదని. 


ఆర్యా! ఆ విషయంపై నాకు ఎంతో సానుభూతి ఉంది. కానీ శ్రీ జోషి వాదనను 
అంగీకరించలేవుని కనబడుతూనే ఉంది. తమ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి 
సమ్మెకు దిగుతామని ట్రేడ్‌ యూనియన్‌ తన ఉద్దేశాన్ని తెలియజేసిన ప్రతి సందర్భంలోనూ 
ఈ నిబంధనని అమలు పరచాలన్న శ్రీ జోషి అభిప్రాయన్ని ఆమోదించలేకపోతున్నాం. 

ఒక గౌరవ సభ్యుడు : ఈ హక్కు భారతదేశంలోనే ఎందుకు నిరాకరించబడింది? 
ఇతర దేశాల్లో నిరాకరించబడలేదే! 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
గౌరవనీయ మిత్రునికి తెలియదేమో! అక్కడ తప్పనిసరి మధ్యవర్తిత్వం లేదు. 


ఈ అంశంపై వివరించేటప్పుడు నేను చెప్పినట్టుగానే ఒక ట్రేడ్‌ యూనియన్‌ 
యజమానికి నోటీసు పంపించిన లేక సమ్మె చేస్తామని బెదిరించిన వెంటనే 81 నిబంధన 
అమలు జరపాలనే దాన్ని మనం అంగీకరించలేం. వారి కష్టాలు నిజమైనవేనా అని పరిశీలించే 
అవకాశం మనకుండాలి. ఆ బాధ్యత కూడా మనకు ఉండాలి. లేకపోతే సమ్మె సమస్య 
దైనందిన పనికి సంబంధించిన సమస్య అవుతుంది. ఆ పరిస్టితి తలపడడానికి ఈ సభలో 
ఎవరూ సంసిద్ధులు కారనే నేను చెప్పగలను. 

కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కార్మిక శాఖ సరిపోవటం లేదంటూ శ్రీజోషి 
మరో అంశాన్ని లేవనెత్తారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రత్యేకమైన కార్మిక 
మంత్రిత్వ శాఖను ఏర్పరచాలనీ, అందులో వృద్దాప్య పింఛను గురించి నివేదించడానికి ఒకరు, 
సుస్తీ భీమా గురించి మరొకరు, ఇంకొన్ని అత్యవసర కార్మిక సమస్యల గురించి ఇంకొకరు 
చొప్పున అధికారులను నియమించాల్సి ఉంటుందనీ ఆయన చెపుతున్నారు. ఆర్యా! ఇపుడు 
శ్రీ జోషి చెప్పిన దాన్ని వ్యతిరేకించడం నా పని కాదు. వాస్తవానికి ఆయన చెప్పిన విషయం 
పట్ల నాకు వ్యక్తిగతంగా అత్యంత సానుభూతి ఉంది. 
కార్మిక శాఖ విస్తరణ 

మొత్తం మీద ఈ అంశంపైన నేను చెప్పదలచింది ఇది. ఇప్పుడు మనం ఉన్న 
పరిస్థితుల్ని నడుస్తున్న పరిపాలనని గమనంలోకి తీసుకున్నట్లయితే ఇపుడు ఏర్పాటయిన 
విధంగా ఈ కార్మిక శాఖకు కార్మిక సమస్యల్ని పరిష్కరించగలిగే సామర్థ్యం లేదని చెప్పడానికి 
వీలు లేదు. ఆర్యా! మొట్టమొదటిగా తెలుసుకోవలసింది ఏమిటంటే కార్మిక శాఖ ఇంకొక 


150 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


శాఖకు అనుబంధంగా ఉండదు. ఒకప్పుడు అది వాణిజ్య శాఖకో పరిశ్రవుల శాఖకో 
అనుబంధంగా ఉంది. ఇపుడలా కాదు. అది ఒక ప్రత్యేక శాఖ. స్వతంత్ర శాఖ. అది ఒక 
ప్రత్యేకమైన శాఖ కాదనేది వాస్తవం. అలా అని మన గౌరవ సభ్యులు బాధ్యత తీసుకొని 
నిర్వహిస్తున్న శాఖల్లో కార్మిక శాఖ వుఖ్యవెంన దీ, స్వతంత్రవెంైనదీ అని ఎవరూ 
వాదించకూడదు. 


ఇకపోతే ఆర్యా! ఈ మధ్యకాలం ఈ శాఖను వునం చాలా బాగా విస్తరించాం. 
1942 కు ముందు కార్మిక శాఖతో కార్మిక సమస్యలతో వ్యవహరించడానికి మనకు ఒకే ఒక్క 
అండర్‌ సెక్రటరీ ఉండేవారు. ఇప్పుడు ఈ శాఖలో మనకు ఒక డిప్యూటీ కార్యదర్శి, ఇద్దరు 
అండర్‌ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక కార్మిక సలహాదారు, ఒక కార్మిక సంక్షేమ 
సలహాదారు (స్రీ నిమ్‌కార్‌), ఎనిమిది మంది కార్మిక సంక్షేవం సహాయ సలహాదారులు 
మనకున్నారిప్పుడు. మొత్తం కార్మిక గణాంక వివరాలు సేకరించడం కోసం మన శాఖలో ఒక్ర 
గణాంక వేత్తను నియమించుకున్నాం. దానితోపాటు మనకు చాలా పెద్ద సిబ్బంది ఉంది. 
నిజానికి ఆ సిబ్బంది ఎంతో గుర్తించదగింది. సాంకేతిక శిక్షణ ఇస్తుంది. సాధారణంగా అది 
కార్మికులకు గొప్ప ప్రయోజనాన్ని కలిగించే విషయం. 


ఒక గౌరవ సభ్యుడు : పరిశీలన కమిటీకి ఒక మంచి కేసు. 


గొ॥ డా॥ బి.ఆర్‌, అంబేద్కర్‌ : అయితే ఆర్యా! ప్రత్యేక అధికారుల నియామకం 
ఎషయం కార్మిక శాఖకు తెలియని విషయం కాదు. సుస్తీ భీమాపై సమాచార సేకరణ కోసం 
ఒక ప్రత్యేక అధికారిని నియమించటంతో దాన్ని ప్రారంభించాం. ఆయనే ప్రొఫెసర్‌ అడార్కర్‌. 
అలాంటి సమస్యలతో వ్యవహరించడానికి, నివేదికలు తయారుచేయడానికి, ఆ ప్రతిపాదనను 
శాసనంలో చేర్చేందుకు, అవసరమైన సూచనలు, పద్ధతులు అందించడానికి అలాంటి 
అధికారులను నియమించాలనేది మన అభిలాష , మన ప్రతిపాదన. 


కోనీ జరిగింది ఇది! గత ఆగస్టులో త్రై పాక్షిక సమావేశం అయినప్పుడు ఈ 
నివేదికను పరిశీలన కోసం వాళ్ళ ముందు పెట్టాం. అప్పుడు ఆ కమిటి కాన్ఫరెన్స్‌ ఏకగ్రీవంగా 
ఒక తీర్మానం చేశాయి. సాంఘిక సంక్షేమ ప్రమాణాల్ని పరిశీలించేందుకు భారతదేశంలోని 
కార్మిక వర్గాలకు సాంఘిక భద్రతా సూత్రాన్ని అమలు జరపగలిగే పద్దతులు, మార్గాలను 
సూచించడానికి భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కమిటీ, త్రైపాక్షిక 
సమావేశం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. 


ఆ తీర్మానాన్ని మేం వెంటనే అమలుచేసి ఒక కమిటీని నిర్మించాం అని చెప్పడానికి 


కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం 151 


నేను సంతోపిస్తున్నాను. ఆ కమిటీ ప్రస్తుతం ఆ విషయమై పనిచేస్తున్నది. ఆర్యా! కార్మికశాఖ 
ఇంకా వేరే అంశాలపై నివేదికల కోసం ఇతర అధికారులను నియమించబోవడం కచ్చితంగా 
తప్పే అవుతుంది. ఆ కమిటీ నివేదిక మన ముందుకు వచ్చే వరకు మనం నిరీక్షించాలి. 
ప్రత్యేక సమస్యపై పరిశోధన జరపడానికి ప్రత్యేక అధికారులను నియమించడం అనే మన 
పథకాన్ని విడిచిపెట్టలేదని నేను నా గౌరవ మిత్రులకు హామీ ఇస్తున్నాను. అయితే కమిటీ 
నివేదిక ప్రభుత్వానికి అందినప్పుడు ఆ కార్యక్రమాన్ని చేపడతాం. ఆర్యా! ఈ విషయంపై 
నేను చెప్పినదాన్ని బట్టి కార్మిక సమస్యలపై వ్యవహరించేందుకు భారత ప్రభుత్వానికి ప్రస్తుతం 
ఉన్న యంత్రాంగం ఉన్నంతవరకు “యంత్రాంగం సరిపోదు” అని చెప్పడానికి వీల్లేదని 
క్రీజోషి అంగీకరిస్తారనుకుంటున్నాను. 


త్రైపాక్షిక కార్మిక సమావేశం 


శ్రీ జమ్నాదాస్‌ మెహతా త్రైపాక్షిక కార్మిక సమావేశంపై కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. 
ఈ త్రైపాక్షిక కార్మిక సమావేశం అంతర్జాతీయ కార్మిక సంస్థ స్థాయికి పెంచాలని ఆయన 
చెప్పారు. దానికొక ప్రత్యేక కార్యాలయం ఉండాలని శ్రీజోషి అన్నారు. సాధారణంగా ఆ 
సమావేశ కార్యక్రమాలకు అధ్యక్షత వహించే కార్మికశాఖ బాధ్యత వహిస్తున్న సభ్యుడు ఆ 
అధికారాన్ని వదులుకోవాలని శ్రీ జోషి సూచించారు. కమిటీ నివేదికల్ని ఆమోదం కోసం 
శాసనసభ ముందు పెట్టాలని కూడా శ్రీ మెహతా చెప్పారు. 


ఆర్యా! నా గౌరవ మిత్రులు శ్రీ మెహతా, శ్రీజోషి చెప్పిన విషయమంతటిపట్ల నేను 
ఎంతో సానుభూతి చూపిస్తాను. నేనిది చెప్పాలనుకుంటున్నాను. కమిటీ విధానం సమావేశం 
తనంత తాను నిర్ణయించుకోవలసిందే అని వారిద్దరికీ తెలిసిందే. సమావేశంకై ఒక 
సచివాలయం ఉండాలా? అన్న ప్రశ్న సమావేశ ప్రారంభోత్సవం సందర్భంలోనే చర్చకు 
వచ్చింది. ఆ సమయంలో ప్రత్యేక కార్యాలయం ఉండాలనే దాన్ని సమావేశం ఏకగ్రీవంగానే 
నిర్ణయించిందని చెప్పటంలో తప్పు లేదనుకుంటాను. కానీ ఆ తర్వాత సమావేశంలో అది 
మారింది. వునకు వేరే స్వభావంతో కూడిన మార్గాన్ని చూపింది. ఈ విషయం మళ్ళీ 
పరిశీలిస్తారని చెప్పడానికి నేను సందేహించడం లేదు. 


ఆర్యా ! నేను చెప్పదలచిన విషయంలో ఇంకొక్క అంశం ఉంది. శ్రీ మెహతా శ్రీ జోషి 
ఇరువురూ త్రైపాక్షిక సమావేశం పెద్ద అంత ప్రాముఖ్యం ఇవ్వవలసినదిగా కాకుండా.ఒక చిన్న 
విషయంగా భావించారని నేను అనుకుంటున్నాను. ఆర్యా! నేను దీనితో విభేదిస్తున్నాను. 
కార్మిక సమావేశం చాలా ముఖ్యమైన పని చేస్తున్నది. దాన్ని అతిశయించి చూపించడం 
నిజంగా నాధ్యం కాదని నేను భావిస్తున్నాను. 


152 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నేను చెప్పాలనుకున్న అంశం, ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవలసిందిగా నేను సభ్యులను 
కోరుతున్న అంశం ఇది. త్రెపాక్షిక కార్మిక సమావేశంగాని, కాన్ఫరెన్స్‌ ముందుగాని, స్థాయీ 
కార్మిక సమావేశం ముందు గాని ఉంచిన ఎజెండాను ఎవరైనా పరిశీలించినట్టయితే చర్చ 
'కోసం, పరిశీలన కోసం వాటి ముందు పెట్టిన ఆ చర్చనీయాంశాలు అత్యంత ప్రాముఖ్యం 
గలవని అంగీకరించక తప్పదు. నేను గుర్తుచేసుకొని చెబుతున్నాను. వాటిల్లో దాదాపు ప్రతీది 
కార్మిక ప్రపంచానికి గొప్ప అవకాశంగా ఉండేదే. 


నేనిది చెప్పాలనుకుంటున్నాను. త్రైపాక్షిక కార్మిక సమావేశంలో ఉండకుండా బయట 
ఉన్న కార్మిక ప్రతినిధులకు ఆ పథకాల గురించి ఏ యుజవూనితోన్లెనా కనీసం 
సంప్రదించడానికీ, మాట్లాడడానికి సాధ్యమవుతుందా? భారత కార్మిక రంగం అస్తవ్యస్తంగా 
ఉన్న ఈ పరిస్థితిలో ఉద్యోగ ప్రతినిధులు తమ ముందుకు తెచ్చిన సమస్యలకు ఏ యజమానీ 
నయాపైస అంత విలువ కూడా ఇవ్వడని నేను చెప్పగలను. 

వునం అంతగా చేయలేకపోయినా కనీసం ఒకటి మాత్రం చేశాం. అదేమిటంటే 
ఉద్యోగుల ప్రతినిధులు అత్యంత ముఖ్యమైన ప్రధానమైన విషయాలపై చర్చించడానికి 
యజమానుల ప్రతినిధులను కలుసుకోవటానికి వత్తిడి చేయకపోయినా పేరేపించాం. 
విశిష్టత నేను త్రైపాక్షిక కార్మిక సమావేశందేనని చెపుతున్నాను. 


ఈ దేశంలోని కార్మిక వర్గాలకు త్రెపాక్షిక సమావేశం చేస్తున్న సేవ ఎంతో గొప్పదని 
నేను భావిస్తున్నాను. 


బొగ్గు గనులలో మహిళలు 


గౌరవనీయులైన నా స్నేహితురాలు శ్రీమతి సుబ్బరాయన్‌ తన ఉపన్యాసంలో బొగ్గు 
గనులలో మహిళలను ప్రవేశపెట్టడం అన్న విషయాన్ని చాలాసార్లు ఎత్తింది. ఈ విషయంలో 
ఆమెకు ఉన్న భావాలను నేను అనుమానించడం లేదు. కానీ, ఆర్యా, ఆ విషయంలోకి మళ్ళీ 
నేను వెళ్ళను. ఎందుకంటే, ఈ విషయాన్ని నేను ఇంతకుముందే వాయిదా తీర్మానంపై 
చర్చించిన విషయోన్ని సభ గుర్తుంచుక్తుంటుంది. వునం తీసుకునే నిర్ణయంపై నేను 
అసంతృప్తిగా ఉన్నానన్న విషయాన్ని నేను తిరిగి చెపుతాను. బొగ్గు ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో 
బొగ్గు గనులలో కార్మికులను ఎక్కువగా తీసుకోవడానికి సాధ్యమయిన ప్రతి అవకాశాన్నీ 
వినియోగించుకుంటానని నేను సభకు కచ్చితంగా చెపుతున్నాను. మళ్ళీ త్వరలో నిషేధాన్ని 
పెట్టటానికి వీలయ్యే చర్యను తీసుకుంటానని కూడా సభకు చెపుతున్నాను. 


శ్రీమతి కె. రాధాబాయి సుబ్బరాయున్‌ : గౌరవనీయులైన సభ్యుణ్ణి ఒక ప్రశ్న 


కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం 153 


అడుగవచ్చా? గనుల భూగర్భాలలోని పనులకు మహిళా ఉద్యోగులను తీసుకునే ప్రకటన ఇచ్చే 
ముందు ప్రభుత్వం త్రైపాక్షిక సభను సంప్రదించిందా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది చేయడానికి మాకు సమయం లేకుండింది. నేను. 
ముందే చెప్పినట్లుగా అది చాలా అత్యవసరం. చాలా అత్యవసర విషయంగా దానిని చేయ 
వలసి ఉండింది. 


ఆమె లేవనెత్తిన విషయంపై నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. భారత 
ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించడానికి బదులు, వాళ్ళ నాయకులను జైళ్ళలో 
పెట్టడంలో (బందీలను చేయడంతో) నిమగ్నమయి ఉండింది అని ఆమె అన్నారు. ఆర్యా! 
అది నేను ప్రత్యేకంగా చూసుకోవలసిన శాఖకు సంబంధించిన విషయం కాదు. నిన్న చాలా 
సుదీర్హ చర్చను నిర్వహించాం. ఎవరైనా కార్మిక నాయకుణ్ణి ప్రభుత్వం నిర్బంధించిన ప్రత్యేక 
ఉదాహరణలైనా, వివరణలైనా నిన్నగానీ, ఈ రోజుగానీ చర్చకు వచ్చినట్టు నేను చూడలేదు. 
సేథ్‌ యూసుఫ్‌ అబ్బుల్లా హారూన్‌ : కరాచీ పోర్టు ట్రస్టులోని విషయాన్ని నేను 
చూపించాను. 
శ్రీ హుసేన్‌ బాయ్‌ ఎ. లాల్టీ : పోర్టు ట్రస్ట్‌ మీ కింద ఉందా? 
గౌ॥ డా॥ ది. ఆర్‌. అంబేద్కర్‌ : లేదు 
శ్రీ లాల్డీ : రైల్వేవారు? . 
గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : లేదు. 
శ్రీ లాల్టీ * ఓడ కార్మికులు? 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : లేదు. 
శ్రీ లాల్టీ : అయితే, మీ దగ్గర మరేమి ఉన్నాయి? 
'గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : కార్మికులలో ఇంకా చాలా రకాల వారున్నారు. నేను 
కార్మిక నాయకులను జైళ్ళలో ఉంచిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను. 
శ్రీమతి కె. రాధాబాయి సుబ్బరాయన్‌ : శ్రీ డాంగేను ఖైదు చేయలేదా? 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అదే విషయానికి నేను వస్తున్నాను. కార్మిక నాయకుల 
సమస్య ఏమిటంటే, వారు ఒకటికంటే ఎక్కువ పాత్రల్ని నిర్వహిస్తుంటారు. 
వారు ఒకసారి కార్మిక నాయకులు, మరోసారి కమ్యూనిస్టులూ, ఇంకోసారి జాతీయ 
"నాయకులూ, ఒకసారి కాంగ్రేస్‌ సభ్యులు, మరోసారి హిందూ మహాసభ సభ్యులు లేదా ఇంకో 
సంస్థ సభ్యులూను. 


rE. చా-22నాడు 


154 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గౌ॥ సభ్యుడు : అన్నింటినీ బహిష్కరించాలా? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అటువంటి రకరకాల పాత్రల్ని నిర్వహిస్తున్న కార్మిక 
నాయకుణ్ణి నిర్బ్చంధించామంటే, అతడు కార్మిక నాయకుడు అయినందుకే నిర్బంధించామనీ 
కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ సభ్యుడూ, హిందూ మహాసభ సభ్యుడూ అయినందువల్ల కాదనీ . 
చెప్పడం చాలా కష్టం. వాస్తవంగా, నేను సవినయంగా చెప్పున్నదేమిటంటే కార్మిక నాయకులు 
రాజకీయ పార్టీలకు సాధనాలుగా, ఇతర సంకీర్ణతలతో వేరే కార్యక్రమాలలో లేకుండా 
కార్మికుల సమస్యలకు మాత్రమే అంకితమయితే, అప్పుడు వారు 26 నిబంధన పరిధి నుంచి 
బయటపడడమే కాకుండా, కార్మికులకు సంబంధించి చాలా సేవ చేసిన వాళ్ళవుతారు. 
దురదృష్టనశాత్తు, కార్మికులకు అంకితమయ్యి కార్మిక నాయకులు మన దేశంలో లేరు, 


గౌరవనీయులైన సభ్యుడు : శ్రీ జోషి ఉన్నారు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ చర్చా సమయంలో నేను జవాబు ఇవ్వనివీ 
ఇవ్వవలసినవీ ఇంకా ఏవైనా విషయాలు ఉన్నాయేమో నాకు తెలియదు. 

కార్మికులకు సంబంధించిన విషయాల వరకు భారత ప్రభుత్వం కార్మికుల పట్ల ఆదర 
భావంతో ఉన్నదనీ, ప్రభుత్వ వైఖరి సహేతుకంగా ఉండి కొత్త దృక్పథాన్ని ప్రకటిస్తున్నదనీ 
నేను చెబుతున్నాను. 

శ్రీ అమరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ : దీనికి వెనుక ఉన్న యుక్తి ఏమిటి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ :అరగంట నుండీ నేను చెపుతున్నది అదే. 

వరౌల్వి ముహమ్మద్‌ అబ్బుల్‌ ఘాని : గౌరవనీయులైన సభ్యుని నుండి నేనొక 
' సమాచారాన్ని తెలుసుకోవచ్చా? కేంద్రంలో శిక్షణ పొందిన టెక్నీషియన్లకు శిక్షణ పూర్తయిన 
తర్వాత యోగ్యతా పత్రాలను 'ఇవ్వకపోవడమేమిటి? 

గొ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ౩; ఆ విషయం నేను పరిశీలిస్తాను. 

శ్రీ ఎన్‌.ఎమ్‌, జోషి : ఆర్యా ఈ చర్చ. కార్మిక శాఖ పనులను మెరుగుపరుస్తుందనీ, 
అభివృద్ధి చేస్తుందనీ; ఆశిస్తాను. నా కోత తీర్మానాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి 
అడుగుతున్నాను. కోత తీర్మానాన్ని సభ ఆమోదంతో ఉపసంహరించారు. 

భా మ స. 


కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం 155 


* ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ కార్మిక సమావేశం 


1944 ఏప్రిల్‌ 20 న అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఫిలడెల్ఫియాలో జరగబోయే 
అంతర్జాతీయ కార్మిక సమావేశానికి భారత ప్రభుత్వం కింది ప్రతినిధులను నియమించినట్లు 
మార్చి 24న పత్రికా ప్రకటన వెలువడింది. 


ప్రభుత్వ ప్రతినిధులు : భారత హై కమీపనరూ, నాయకుడూ అయిన శ్రీ శామ్యూల్‌ 
రంగనాథన్‌; కార్మికశాఖ సెక్రటరీ అయిన శ్రీ హెచ్‌.సి. ప్రియర్‌; హైకమీపనర్‌ కార్యాలయ 
సభ్యుడూ, ప్రభుత్వ ప్రతినిధులు సలహాదారూ; భారత ప్రతినిధులు కార్యదర్శి. 


యజమానుల ప్రతినిధులు : శ్రీ జె.సి. మహీంద్రా, ప్రతినిధి; శ్రీ డి.జి. మల్లెర్కర్‌, 
సలహాదారు. 

కార్మిక ప్రతినిధులు : ప్రతినిధి శ్రీ జమ్నాదాస్‌ మెహతా; సలహాదారు శ్రీ ఆప్తబ్‌ ఆలీ; 
సలహాదారు శ్రీ ఆర్‌. ఆర్‌. భోలే. 

అంతర్జాతీయ సంస్థల్లో సభ్యురాలిగా, భారతదేశం పారిశ్రామిక సంస్థలలో ఒప్పందం 
ద్వారా ప్రభుత్వేతర (ప్రతినిధులనూ౮ూ, సలహాదార్లనూ నియమించింది. కార్మికులకూ 
యజమానులకూ ప్రాతినిధ్యం వహించే సంస్థలు ఏవైనా ఆయా దేశాలలో ఉంటే, పై విధంగా 
నియమిస్తారు. ఒప్పందపు సిఫారసులను బట్టి యజమానుల ప్రతినిధులు ఎన్నుకున్నారు. 


యజమానులకు సంబంధించి రెండు ముఖ్యమైన ఉద్యోగుల సంస్థలు ఉన్నాయి. 
ఆమోదిత ప్రతిపాదనలు ఇవ్వడంలో వారు విఫలమయ్యారు. ఆ రెండు సంస్థల్లో అధిక 
ప్రాతినిధ్యం వహించే సంస్థ ఏది అని పరీక్షించడానికి ప్రభుత్వానికి యంత్రాంగం లేదు. 
సమావేశానికి కార్మికులు వెళ్ళే అవకాశం తప్పిపోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆ రెండు 
ఉద్యోగ సంస్థలూ ఒక ఒప్పందానికి రావడానికి విఫలమయినందువల్ల ప్రస్తుతానికి ఆ రెండు 
సంస్థలతోన౮ చర్చించి (పత్యావర్నాయి (ప్రతినిధులనం నియమించే సూత్రాన్ని 
అనుసరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 


ఈ నిర్ణయం ప్రకారం భారత కార్మిక సమాఖ్య సిఫారసు చేసిన ప్రతినిధులూ ఒక 
సలహాదారూ,కార్మిక ప్రతినిధులుగా నియమితులయ్యారు. అఖిల భారత మునిసిపల్‌ ఉద్యోగుల 
సమాఖ్య సిఫారసు చేసిన శ్రీ ఆర్‌. ఆర్‌. భోలే సలహాదారుగా ఉన్నారు. కార్మికుల ప్రతినిధికి 
ఇతను సహ, సలహాదారుగా ఉండడానికి ఒప్పుకున్నారు. 


* ఇండియన్‌ ఇబ్‌వర్చేష్స్‌ ఏద్రిల్‌ 15, 1944, వుట 416 


29 


* నానాఐధ శాఖలు 


అధ్యక్షుడు : (శ్రీ అబ్బుర్‌ రహీం) : వదిలేసిన నానావిధ శాఖలు నెం. 64. 
డిమాండ్‌ను సభ చేపట్టదు. 


గౌరవనీయులైన డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ ; ఇక్కడ ఉన్నారు. 15,26,000ల మొత్తం 
ఆర్థిక స్థాయి సంఘం రిపోర్టులో ఎందుకు రాయలేదో నా స్నేహితుడు గౌరవనీయులైన శ్రీ 
అవినాశ్‌ లింగం చెట్టియార్‌ తెలుసుకోవాలనుకుంటున్నారనుకుంటాను. నేను రిపోర్టును 
పరిశీలించాను. ఆయన చెప్పేది నిజమే. ఇక్కడ ఉన్న ఈ మొత్తం సరిగా వేటికి సంబంధిం 
చిందో తెలుసుకోవటానికి శాఖకు పంపాను. ఈ లోగా, ఈ నిధికి సంబంధించి గౌరవ 
నీయులైన సభ్యులు ఏదైనా సమాచారం అడిగితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. 

శ్రీ టి.ఎస్‌.అవినాశలింగం చెట్టియార్‌ : మహాజరులో ఈ సమాచారం అంతా ఇచ్చారు. 


గౌరవనీయులైన డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్థిక స్థాయీ సంఘం రిపోర్టులో ఉపాధి 
కల్పన కేంద్రాల పథకానికి సంబంధించి మొత్తం వివరణ ఉంది. 


నీ టి.ఎస్‌. అనినాశలింగం చెటియార్‌ : ఆ లెకు.లకు వివరణ మాకు కావాలి. 
(UO) ట్‌ గ్రా 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : పెద్దవాటికి సంబంధించి సంక్షిప్తంగా 
నిజాలు ఇవి. గౌరవనీయులైన సభ్యులకు తెలిసినట్టుగా, ప్రభుత్వ పౌర శాఖకూ అలాగే సైనిక 
శాఖకూ పని చేస్తున్న రకరకాల కాంట్రాక్టర్ల కారణంగా నైపుణ్యం లేని కార్మికులకు ఎక్కువ 
పోటీ ఉంది. ముఖ్యమైన రంగాల నుండి అవసరమైన కార్మికుల్ని తీసుకుంటున్నా, కార్మిక 
వేతనాలు అదుపు తప్పి పెరిగే పరిస్థితి రాకుండా కార్మికులకు ఉండే పోటీ సమస్యను 


* “లెజిసేటేబ్‌ అసెంబ్లీ డేబేట్ల్‌ (నెంటైల్ల్‌”, నంవుటం. 3, మార్చి 29, 1944, వుట 1720 


నానావిధ శాఖలు .157 


పరిరక్షించడానికి ప్రభుత్వం కొన్ని కమిటీలను ఏర్పరచాల్సిన అవసరం ఉంది. ఆ పని 
చేయడానికి ప్రభుత్వం రెండు పథకాలను తీసుకు వచ్చింది. మిలిటరీ పనులతో దగ్గరి 
సంబంధం ఉన్న అస్సాం, బెంగాల్‌ రాష్ట్రాలలో పని చేయడానికి కార్మిక సరఫరా కమిటీ అనే 
పేరు కలిగిన పథకం అందులో ఒకటి. ఇంక రెండవది ప్రభుత్వం కార్మిక డిపోలను పెంచేది. 
అలాంటి ఒక డిపోను గోరఖ్‌పూర్‌లో ఏర్పరచింది. నైపుణ్యం లేని కార్మికులను ఈ డిపోవారు 
జమ చేసి బొగ్గు గనులలోకైనా, సైనిక పనులకైనా సరఫరా చేస్తారు. నైపుణ్యత లేని కార్మిక 
సహకార పథకంలో ఎమ్‌’ దగ్గర ఉన్న ఖర్చు అనేది నేను తెలిపిన ఈ రెండు పథకాలకు 
సంబంధించిన ఖర్చు. నేను చెప్పాల్సిందంతా ఇంతే. 

శ్రీ ఎన్‌.ఎమ్‌. జోషి : (అనధికారిక నియమితులు) : ఆర్యా! కార్మిక సరఫరా కమిటీ 
ఒకటీ, వివిధ అవసరాలకు ఇతర స్థలాలకు కార్మికులను సరఫరా చేయడానికి కార్మిక 
డిపోలను ఏర్పరచడం ఒకటీ, అనే రెండు పథకాల గురించి గౌరవ సభ్యుడు చెప్పారు. ఆర్యా! 
ఇప్పుడు కార్మిక సరఫరా కమిటీలకు సంబంధించి, ఆ కమిటీలు ఎక్కడైతే మొదలుపెట్టారో 
అక్కడ ఆ కమిటీల్లో కార్మిక ప్రతినిధులు ఉన్నారో లేదో అన్నది, గౌరవ సభ్యులు చెప్పాలని 
కోరుతున్నాను. 

గౌరవనీయులైన డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ కార్మిక సరఫరా కమిటీల్లో కార్మిక 
ప్రాతినిధ్యం కోసం నిన్ననే నేను ఉత్తరువులు జారీ చేశానని చెప్పవచ్చు. 


30 
* కొత్త ఢిల్లీలోని మసీదుల రక్షణ 


అధ్యక్షుడు : (గౌరవనీయులైన శ్రీ అబ్బుర్‌ రహీం) : సవరణ ప్రతిపాదన అసలు 
తీర్మానానికి ఈ కింది వాటిని చేర్చాలి. 

“కొత్త ఢిల్లీ ప్రాంతంలో ఉన్న మనీదులను రక్లోంచడానికో నరైన వుంవ్ముత్తులు 
చేయించడానికి గవర్షుల్‌ జనరల్‌ కన్ఫులమ ఈ అసెంబ్లీ నీపొరను చేన్తుంది”. ఈ కింది 
చర్యలను తీసుకోవడానికి అతను ఆమోదించాలి. 

2) మనీదులున్ల ఆవరణలలోం బంగలాలను కేటూయించేటవ్లుడు ఆ మనీదులు 
యధావిధిగా కవయోగించేందుకు ఆ మనీదులో మున్ధీంలు ప్రార్థన చేనుకోో 
డానికే ఎట్టి ఆటంకమూ కలిగించని విధంగాశూ వాటీని కేటాయించాలని 

_ ఎఅందింధిత శాఖకు నూచనలివ్యాలి. 

బి) కొత్తఢలీ ప్రాంతంలో ఉన్న మనీదులను మరమ్మత్తు చేయిడాలికి వాటీని 
తిరిగ నిర్జించడానిక్తీ ముందుకు వచ్చే మ్యుఫింలకు వనతులన్సు నహోయీన్లి 
కల్పించడానికి చట్టవరబ్షైున ఆవనరాన్లి ఆశువుతించడానికొ కొత్తఢల్రీ 
మునినీవల్‌ కమిటీ దానిక నందింధించిన శాఖికూ నూచనలివ్వాలి 

గౌరవనీయులైన డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : ఆర్యా, ఈ తీర్మానం 
రండు భాగాలుగా ఉంది. అవి భాగం 'ఎ' భాగం 'బి'. నాకు సంబంధించింది 'ఎ' భాగం 
మాత్రమే. “బి భాగం విద్య, 'ఆరోగ్యం', భూముల శాఖల గౌరవ కార్యదర్శికి సంబంధించింది. 
నాకు సంబంధించిన 'ఎ' భాగం రెండు సిఫారసులను చేస్తుంది. మొదటిది భారత ప్రభుత్వ 
ముస్టిం ఉద్యోగులకు మసీదు ఆవరణలలో బంగళాలను కేటాయించే పనిని (ప్రభుత్వం 
తీసుకునే విషయం. రెండవది - ఉండడం వల్ల గానీ, ప్రార్థనకు వాడడం వల్ల కానీ ఆ 
మసీదుకు ఏ హానీ కలిగించకుండా చూసేట్టు అక్కడి నివాసులకు సూచనలివ్వాలని సిఫారస్‌ 
ఎ౨యతంః 


x “లెజాస్టేటేబ్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రుల్ల్‌”, నంవుటం. 3, మూర్తి 30, 1944, వుట. 1798 


కొత్త ఢిల్లీలోని మసీదుల రక్షణ 159 


సిఫారస్‌లు రెండింటిలోనూ నేను ఏదీ ఒప్పుకోలేనని చెప్పడానికి విచారిస్తున్నాను. 
నేను ఒప్పుకోకపోవడానికి కారణం, తీర్మానాన్ని సూచించిన గౌరవ సభ్యుని నమ్మకాలను 
నేను అభినందించకపోవడం వల్ల కానే కాదు, ఈ తీర్మానాన్ని ఒప్పుకోవడం వల్ల వచ్చే 
అంతర్గత ఇబ్బందుల వల్ల - 

తీర్మానంలోని మొదటి భాగాన్ని తీసుకుంటే, గౌరవ సభ్యుడు ముస్లిం అయినందుకు 
ప్రభుత్వం ప్రత్యేక ఇంటిని కేటాయించిందని నా గౌరవ మిత్రుడు శ్రీ యామిన్‌ ఖాన్‌ 
అన్నారు. ఆ మూలసూత్రాన్ని మొదలే ఒప్పుకున్నారన్న వాదనను నిలుపుకోవడానికి దీనిని 
ఉదహరించారని నేను అనుకుంటున్నాను. ఇది తప్పు అని నేను నిస్సందేహంగా చెప్పదలచు 
కున్నాను. ఏ సభ్యుడికీ ఏ ఇంటినీ రిజర్వుగా ఉంచరు. ఆయన ప్రస్తావించిన ముస్లిం సభ్యుని 
ఇంటి విషయం అనుకోకుండా జరిగి ఉండాలి. బహుశ, ఆ ఇల్లు ఖాళీగా. లేదనుకుంటాను. 
ఒకవేళ ఆ ఇల్లు ఖాళీగా ఉంటే, హిందూ, ముస్లిం అన్న ప్రశ్న లేకుండా అతని తరువాత 
ఎవరు సీనియర్‌ అయితే వారికి దానిని కేటాయించాలి. 

శ్రీ మహ్మద్‌ యామిన్‌ ఖాన్‌ : మరి ప్రహరీ గోడ కూడా నిర్మించారు. 

గౌరవనీయులైన డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది వేరే విషయం. నేను మాట్లాడు 
తున్నది సూత్రాల విషయాన్ని. 

- అందువల్ల భారత ప్రభుత్వం ఈ సూత్రాన్ని ఒప్పుకోజాలదు. ప్రస్తుత "కాలానికి 
సంబంధించినంత వరకూ ప్రభుత్వం అలాంటి దుర్గమమైన సూత్రాలను ఒప్పుకోవడం 
అసాధ్యం అన్న విషయాన్ని నా గౌరవ మిత్రులకు తెలపాలనుకుంటున్నాను. 

ఆర్యా, ఈ సూత్రాలను ఒప్పుకోవడం అంటే ఏమిటో వివరిస్తాను - రెండు 
విషయాలుగా ఉంటుంది. తీర్మానం ప్రకారం ముస్లిములు కాని వారు సదరు బంగళాలలో 
ఉండి ఉంటే ప్రభుత్వం ఈ షరతుల నోటీసును పంపి అందుకు అంగీకరించని వాళ్ళను ఖాళీ 
చేయించడానికి చర్యలు చేపట్టాలి. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఒప్పుకుంటే ఒక పరిణామం 
అలా ఉంటుంది. " 

తీర్మానాన్ని ఒప్పుకోవడం వల్ల ఏర్పడే రెండవ పరిణామం ఇలా ఉంటుంది. ఏదేనా 
అవసరమైన పని మీద ప్రభుత్వం ఏ అధికారినైనా పిలిపించి కొత్త ఢిల్లీలో ఉండడానికి ఒక 
బంగళా అతనికి కేటాయించాల్సిన అవసరం వస్తే ఇలాంటి మసీదు ఆవరణలోని బంగళా 
ఖాళీగా ఉన్నా అతను ముస్త్లిమేతరుడై ఉంటే అతనికి వసతి కోసం వాటిని కేటాయించలేని 
పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఆచరణలో క్లిష్టమైన విషయం. ప్రస్తుత పరిస్థితుల దృష్టా కొత్త 
ఢిల్లీలో వసతి, చాలా తక్కువ ఉండడం వల్ల అలా పిలిపించిన అధికారులను గుడ సెలలో 


160 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
ఉంచవలసి రావచ్చు. ప్రభుత్వం తన అధికారులకు అన్ని రకాలుగానూ వసతిని కల్పించ 
వలసిన స్థితిలో ఈ రకమైన నియమాన్ని ప్రభుత్వం తీసుకు రావాలనుకోవటం. అది ఎలా 
ఉంటుందంటే అనకూడదు గాని, యజమాని దగ్గర కుక్క విధానంలా తాను తినకుండా 
వురొకరిని తిననియకుండా ఉండేలా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో ఇది ప్రభుత్వం 
ఒప్పుకోగలిగే విషయం కాదన్నది గౌరవ మిత్రులు సులువుగా గ్రహిస్తారనుకుంటాను. 
తీర్మానం రెండవ భాగానికి వస్తే, అది నివాసులపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టాలని 
అంటున్నది. ఇది కూడా సమస్యలను తెస్తుందని చెప్పడానికి నెను విచారిస్తున్నాను. ఆర్యా, 
తన భూమిని బాడుగకు తీసుకున్నవారిసై కొన్ని కట్టుదిట్టాలు పెట్టిహక్కు యజమానికి 
ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆవరణలను పరిరక్షించడంలో అద్దెదారుపై 
ఇటువంటి కట్టుదిట్టాలు పెడితే నా గౌరవ మిత్రుడు శ్రీ యామిన్‌ ఖాన్‌ అయినా సరే 
ఒప్పుకుంటాడని నేను అనుకోను. అందులో నాకేమాత్రం సందేహం లేదు. దీని గురించి 
ఇంకా ఎవరాలకు వెళ్ళడానికి నాకు సమయం లేదు. ఆవరణలను పరిరక్షించడం అన్న 
నెపంతో ప్రభుత్వం నివాసులపై ఇలాంటి ఆంక్షలు ఎధించాలని గౌరవ మిత్రుడు కోరితే అది 
న్యాయమైనది కాదు. ఆర్యా ఇప్పుడు నేను రెండో సమస్యకు వస్తాను. ఒకవేళ ఈ రకమైన 
ఒప్పందానికి నివాసి వస్తే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది అతిశయోక్తి కాదు, నేను 
కచ్చితంగా అనుకుంటున్నదే. తీర్మానంలో ఉన్న ఆ రకమైన ఒప్పందాన్ని ప్రవేశపెడితే ముస్టిం 
అయినా హిందువులైనా ప్రార్థన చేయడానికి వచ్చే వారికోసం ముసాఫిర్‌ ఖానా (నేనలా 
అనవచ్చనుకుంటా) తలుపు తెరిస్తే ఆవరణనూ, ప్రశాంతతనూ నాశనం చేయడానికి దానిని 
మార్చి వేయడానికి ఎక్కువ కాలం పట్టదు. అలాంటి ఒప్పందాన్ని ముస్లిం కాని నివాసిపై 
విధిస్తే చాలా కష్టవఎవుతుందని నిస్సందేహంగా చెపుతున్నాను. . అలాంటి ఒప్పందాన్ని 
విదేశియుడైన నివాసపైన విధించాలన్నా నిస్సందేహంగా కష్టమే. నేను విధించాలని నా గౌరవ 
మిత్రుడు చెపుతున్న ఈ రకమైన ఒప్పందాన్ని ముస్లిం అద్దెదారు కూడా అంగీకరించడానికి 
సిద్ధంగా ఉండడని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. తీర్మానంలో చెప్పినటువంటి ఆవరణలో 
నివసిస్తున్న అంత మత విశ్వాసం గల నా గౌరవ సహచరుడు కూడా మత నమ్మకాలతో 
ప్రార్ధన చేసుకోవడానికి వచ్చే గుంపును తన ఆవరణలోకి అనుమతించడనేది సుస్పష్టం. 
ఆర్యా, నేను చూపిన ఈ కారణాల వల్లనూ, ఇవి తాత్కాలిక స్వభావాన్ని కలిగినవి 


కావని నా గౌరవ మిత్రుడు ఒప్పుకుంటాడనుకుంటున్నందువల్లనూ నెను ఈ తీర్మానాన్ని 
““ఒస్వుకోలేక పోతున్నందుకు విచారిస్తున్నాను. 


31 
* ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 


గౌరవనీయులైన డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : 
ఆర్యా, నేను ప్రతిపాదిస్తున్నాను. 
“1934 ఫ్యాక్టరీల చట్టాని ఇంకా నవరించే బిల్లును వరిళీలించాలి” 


ఈ బిల్లు వివాదం లేని అత్యంత సాధారణ శాసనం. ఈ బిల్లు నాలుగు సవరణ 
అను ప్రతిపాదిస్తున్నది. బిల్లు ద్వారా సవరించవలసిన నిబంధనలు 9, 19, 23, 45, 54. 
ఫ్యాక్టరీని ప్రారంభించే ముందు, ఫ్యాక్టరీవారు కొన్ని వివరాలిస్తూ ఒక నివేదికను ఫ్యాక్టరీల 
తనిఖీదారుకు పంపాలని 9 వ నిబంధన శాసిస్తున్నది. కాని ఈ నిబంధన క్రింద ఫ్యాక్టరీ 
దారును వివరాలను అడిగే హక్కు ఫ్యాక్టరీల తనిఖీదారుకు లేదనీ, వివరాలు చెప్పవలసిన 
బాధ్యత ఫ్యాక్టరీ దారుకు లేదనీ ఇప్పుడు తెలిసింది. ఫ్యాక్టరీని ప్రారంభించాలనుకున్న 
ఫ్యాక్టరీదారు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని ఫ్యాక్టరీ తనిథీదారుకు ఇవ్వడానికి 
నిరాకరిస్తున్నట్టు కూడా ఈ మధ్యే తెలిసింది. ఈ క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి 9 వ 
నిబంధనను సవరించారు. తద్వారా తనిఖీదారుకు కావలసిన వివరాలు అడగడానికి 
ప్రభుత్వానికి అధికారాలు లభిస్తాయి. 

19 వ నిబంధన కార్మాగారంలోని నీటి సరఫరాకూ, కడిగే స్థలాల ఏర్పాట్లకూ సంబం , 
దించినది. కడిగే స్థలాల ఏర్పాటు అనేది ఇప్పటి సెక్షన్‌ ప్రకారం కార్మాగారాలలో హానికరమైన 
దుర్గంధ పూరితమైన పదార్థాలతో పనిచేసే కార్మికులకే వర్తిస్తుంది. కాబట్టి ఈ సెక్షన్‌ ప్రకారం 
ఏ ఫ్యాక్టరీ యజమానీ కార్మికుల కోసం స్నానపు గదులను (కడిగే స్థలాలను) తప్పక ఏర్పాటు 
చేయవలసిన అవసరం లేదు. అందుకే ఈ పరిమితిని తొలగించాలని సూచించారు. 


* “లజస్టే ట్‌ అసెంభీ డిబేట్ళ్‌ (సింట్రుల్ల్‌” నంవ్రుటం. 3, 1944, విబ్రీలశ4 వైటు. 1929 


a 


y 


162 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఎందుకంటే, కేవలం హానికరమైన చెడు వస్తువులతో పనిచేసే వాళ్ళకు మాత్రమే కాదు, 


శుభ్రపరచంకొనే స్థలాలు అన్ని రకాల కార్మికులకూ అవసరం. ఈ సవరణ అన్ని 
కార్మాగారాలలోనూ కడిగే స్థలాల ఏర్పాటును విధిస్తున్నది. 


23వ నిబంధన కర్మాగారాలలో వుంటలను తప్పించే అగ్నివూపక సాధనాలను 
ఏర్పరిచేదానికి సంబంధించినది. వుళ్ళీ ఇక్కడా, ఈ నిబంధన తప్పు అని తెలిసింది. 
అగ్నివరాపక సాధనాల స్థాపన అవసరాన్ని ఈ నిబంధన యజమానికి వదిలేస్తున్నది. 
మంటలను తప్పించే యంత్రాలు ఒక ఫ్యాక్టరీలో ఎన్ని ఉండాలో సంఖ్యను చెప్పడానికి ఈ 
సెక్షన్‌ ప్రభుత్వానికి అధికారం ఇవ్వటం లేదు. ఫ్యాక్టరీ తనిఖీదారు ఒక్కో ప్రత్యేక ఫ్యాక్టరీలో, 
ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్ని అగ్నివరాపకాలు అవసరవుని అనుకుంటాడో ఆ సంఖ్యను 
నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తూ 23 వ నిబంధనను సవరించారు. ఆర్యా! 
45, 54 నిబంధనల విషయానికి వస్తే, పరిస్థితి ఇది - ఈ నిబంధనలు రెండు విషయాలకు 
సంబంధించినవి. అవి కార్మాగారంలో స్త్రీలూ, పిల్లలూ పనిచేసే సమయానికి సంబంధించినవి. 
పనిగంటలను విస్తరింపజేసే విషయాన్ని కూడా ఈ సెక్షన్లు నిర్దేశిస్తాయి. స్త్రీలూ, పిల్లలూ 
కార్మాగారాల్లో చేయవలసిన పని గంటలకు సంబంధించిన ఏర్పాటును ప్రస్తుత సవరణ 
మార్చదు. నిర్ణయించిన 13 గంటల విస్తరణ విషయంలో కూడా ఈ సవరణ కల్పించుకోదు. 
మొత్తం మీద ప్రస్తుత సవరణ మార్చేదేమిటంటే, పని గంటల సమయ పరిధిని 7.30 
సాయంత్రం నుండి 8.30 సాయంత్రం వరకూ మార్చడం. రెండు కారణాల వల్ల ఈ 
మార్పులు అవసరమయ్యాయి. మొదటిది, కాలమానంలో మార్పు రావడం వల్ల, రెండవది 
విద్యుత్తును పాదుపు చేయడం అవసరమయినందువల్ల. 


ఆర్యా! బిల్లు అంశాల ప్రతిపాదనకు నా నుంచి ఇంతకన్నా ఎక్కువ వివరణ 
అవసరమని నేననుకోను. నేను ప్రతిపాదిస్తున్నా. 


అధ్యక్షుడు : (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : తీర్మానం ప్రతిపాదించారు. 
“1934 కర్మాగారాల చట్టాన్ని ఇంకా సవరించే బిల్లును పరిశీలనలోకి తీసుకోవాలి.” 


సవరణల నోటీసులను మౌల్వి . మహమ్మద్‌ అబ్బుల్‌ ఘాని ఇచ్చారని తెలిసింది. కానీ, 
ఆయన సభలో లేరు. అందుకొరకు ఈ బిల్లు పరిశీలనను సభ కొనసాగిస్తుంది. 


శ్రీ మహమ్మద్‌ నావుమన్‌ (పాట్నా, చోటా నాగపూర్‌, ఒరిస్సా; మహమ్మదీయుడు): 


ఆర్యా, గౌరవనీయ సభ్యుడు వివరించినట్టుగా బిల్లునూ, బిల్లు సూత్రాలనూ నేను 
ఒప్పుకుంటాను. ఆ సవరణలు అవసరమా లేదా అని. చెప్పే అసలు వ్యక్తులు వాణిజ్య వేత్తలు. 


ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 163 


సభలోని వారి అభిప్రాయాలను గౌరవనీయులైన సభ్యులు తీసుకోలేదన్నదే నా ఆక్షేపణంతా. 
నేను భయపడేదేమిటంటే, 19 వ నిబంధనలో ప్రతిపాదించిన కట్టుదిట్లాలను ఉంచడం వల్ల 
కార్మాగారాలు ఉన్నవారికీ, వాటిని మొదలు పెట్టాలనుకున్న వారికీ అలాంటి జాబితాలు 
తయారు చేయాలంటే, చాలా కష్టంగా ఉండవచ్చు. అదేనా ఇబ్బందంతా. ఈ విషయంలో 
వ్యాపారస్తుల అభిప్రాయాలనూ, పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలనూ (ప్రభుత్వం 
తీసుకున్నట్లయితే దీనికి నేను సంతోషంతో ఒప్పుకుంటాను. 


గౌ డా॥ ది. ఆర్‌. అంబేద్కర్‌ ; గౌరవ మిత్రుడు శ్రీ మహమ్మద్‌ నావుమన్‌ ప్రస్తావిం 
చిన విషయానికి సంబంధించి మొత్తం భారతదేశంలోని కర్మాగారాల పరిశీలకుల (ఫ్యాక్టరీల 
ఇన స్పెక్షన్‌) సమావేశం చేసిన సిఫారసుల ఫలితవేం ఈ సవరణ బిల్లు అని నేను 
చెప్పాలనుకుంటున్నాను. బిల్లు లోపభూయిష్టంగా ఉన్నట్టు తెలుసుకున్నది వారే. మొత్తం 
భారతదేశంలోని కర్మాగారాల పరిశీలకులు ముక్తకంఠంతో చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఈ 
రూపం ఇచ్చింది. వాణిజ్య మండలి సంప్రదించాల్సిన సంస్థ అని అనుకోలేదేమో. కానీ, 
యజమానుల సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారనుకుంటాను. 


అధ్యక్షుడు (గౌ! శ అబ్బుర్‌ రహీం) * విషయం ఏమిటంటే, 1934 ఫ్యాక్టరీల 
చట్టాన్ని ఇంకా సవరించే బిల్లును పరిశీలించాలి. తీర్మానాన్ని ఆమోదించాం. 


శ్రీ సిసి. మిల్లర్‌ (బెంగాల్‌ ; యూరోపియన్‌) : ఆర్యా, నేను ప్రతిపాదిస్తున్నాను. 


బిల్లులోని క్షాజు 2 లో ప్రతిపాదిత (1) భాగం ఉప సెక్షన్‌ (1)లో ఈ కింది పదాలు 
కలపాలి. 


“ర్మ చట్టం అవసరాల కొరకు. 


ఆర్యా, కొద్ది సమయంలోనే ఈ సవరణను వివరిస్తాను. గౌరవ సభ్యుడు మొదటే 
చెప్పినట్టు, ఫ్యాక్టరీ యజమాని ఫ్యాక్టరీ. పరిశీలకునికి సరఫరా చేయవలసిన సమాచారాన్ని సెక్షన్‌ 
9 లోని కొన్ని ముఖ్య భాగాల కింద ఇచ్చారు. ఇంకా సమాచారం అవసరమైతే సరఫరా 
చేయడానికి 77వ సెక్షన్‌ నిర్దేశిస్తూ ఉండగా ఈ సవరణ క్లాజు అవసరమా అని వెంటనే 
ఎవరికైనా సందేహం రావచ్చు. ప్రత్యేకంగా నిర్వచించిన కొన్ని పద్దుల కింద నిర్దిష్ట 
విషయోలను అడగటానికే ఈ సవరణ తెచ్చారని భావిస్తున్నాను. ఫ్యాక్టరీ చట్టానికి 
సంబంధం ఉన్న సమాచారాన్ని మాత్రమే అడగడానికి ఫ్యాక్టరీ ఇన స్పెక్టరుకు హక్కు 
ఉండాలనే మనం అడుగుతున్నాం. ఈ చిన్న సవరణను గౌ॥ సభ్యుడు ఒప్పుకుంటారని 
ఆశిస్తున్నాను. 


—————— 2222న 


164 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం): సవరణ ప్రతిపాదించడమైంది. 


బిల్లులోని కాజు-2 లో ప్రతిపాదిత (ఎఫ్‌) భాగం ఉప సెక్షన్‌ (1)లో ఈ కింది పదాలు 
కలపాలి: 


“ర్మ చట్టం అవసరాల కొరకు. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : సవరణను నేను ఒప్పుకుంటున్నాను. 


అధ్యక్షుడు : (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : విషయం ఏమిటంటే, బిల్లులోని క్షాజు-2 లో 
ప్రతిపాదిత (ఎఫ్‌) భాగం ఉప సెక్షన్‌ (1)లో ఈ కింది పదాలు కలపాలి. 


“ఈ చట్టం అవసరాల కొరకు” 
తీర్మానాన్ని ఆమోదించారు. 
సవరించిన విధంగా క్లాజు 2 బిల్లుకు కలివారు. 
కాజులు 3,4,5 బిల్లుకు కలివారు. 
కాజు 1 బిల్లుకు కలిపారు. 
పేరునూ, పీఠికనూ బిల్లుకు కలిపారు. 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : 
ఆర్యా, నేను ప్రతిపాదిస్తున్నాను 
సవరించిన విధంగా బిల్లును ఆమోదించాలి. 
అధ్యక్షుడు (గౌ॥ శ్రీ అబ్బుర్‌ రహీం) : 
విషయం ఏమిటంటే 
“సవరించిన విధంగా బిల్లును ఆమోదించాలి. 


ఆ తీర్మానాన్ని ఆమోదించడమైంది. 


32 
* బొగ్గు గనుల సంక్షేమ నిధి సలహా సంఘం 


గత జనవరిలో జారీచేసిన బొగ్గు గనుల కార్మిక సంక్షేమ అత్యవసరాదేశం అమలులో 
ఉత్సన్నవుయే విషయంపై సలహాలివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సలహా సంఘాన్ని 
రూపొందించింది. 

కార్మిక శాఖ కార్యదర్శి, బొగ్గు గనుల కమీపనర్‌ను, కార్మిక సంక్షేమ సలహాదారూ గనుల 
ముఖ్య తనిఖీదారూ, ఈ సంఘంలో సభ్యులు. వీరితోపాటు ఆ కమిటీ రైల్వే బోర్డు, బెంగాల్‌, 
బీహార్‌, బీరార్‌ మధ్య పరగణాల ప్రభుత్వాల నుంచి ఒక్కొక్కరూ, భారత గని సంస్థ 'నుండి 
ఇద్దరూ, భారత గని సమాఖ్య, కాలరీ యజమానుల సంస్థ, మధ్య పరగణాలు, బీరార్‌ గనుల 
సంస్థ నుండి ఒకరూ, గనుల ఇంజనీర్లు ఇద్దరు, బొగ్గు గనుల యజమాన్యానికి, పనివారికి గాని 
సంబంధించిన కొందరు ప్రతినిధులు అందులో ఉంటారు. 

దీనికి తోడు, గనుల కార్మికులకు ప్రాతినిధ్యం వహించడానికి కేంద్ర ప్రభుత్వం 
ఐదుగురు వ్యక్తులను నియమిస్తుంది. నలుగుర్ని ముందే నియమించారు. ఐదవ వారిని 
త్వరలో నియమిస్తారు. శాసనం ప్రకారం ఈ సలహా కమిటీలో ఒక మహిళను కూడా 
తీసుకోవాలి. త్వరలోనే నియమిస్తారు. 

ఇప్పటివరకు రూపొందిన ఈ కమిటీలో భారత ప్రభుత్వ ప్రతినిధులు; కార్మిక శాఖ 
సెక్రటరీ శ్రీ ఎస్‌.లాల్‌, కార్మిక సంక్షేమ సలహాదారు శ్రీ ఆర్‌.ఎస్‌. నింబ్‌కార్‌; గనుల ముఖ్య 
తనిఖీదారు శ్రీ డబ్ల్యు. హెచ్‌. కిర్చీ ఉన్నారు. రైల్వే బోర్డు, బెంగాల్‌, బీహార్‌, మధ్య పరగణాలు 
బీరార్‌ ప్రభుత్వాల ప్రతినిధులు; శ్రీ ఎ.ఓర్‌.ఎ. హుహగ్‌ ఐ.సి.ఎస్‌., బెంగాల్‌ కార్మిక కమీషనర్‌ 
న్రీ ఎ.జి.బన్‌.ఐ.సి.యస్‌., అదనపు ఉప కమీషనర్‌ ధన్‌బాద్‌; సర్‌దార్‌ బహదూర్‌ ఇషార్‌సింగ్‌ 


* ఇండియన్‌ ఇన్‌ఫర్డేషణ్‌ మే 15, 1994, పలు: 522-23 


166 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(మధ్య పరగణాలు, బీరార్ల కార్మిక కమీపనర్‌) ఇంకా శ్రీయుతులు జె. లాతిమర్‌, ఎస్‌.ఎఫ్‌. 
టార్‌ల్టన్‌, ఎమ్‌.ఎన్‌. ముఖర్జీ, ఆర్‌.డి. రాథోర్‌, ఎ.యి. డగ్గాస్‌లు గని పరిశ్రమకు ప్రాతినిధ్యం 
వహించడానికి సలహా సంఘంలో నియమితులయ్యారు. 
మొదటి సమావేశం : గని కార్మికుల ప్రతినిధులు నలుగురిలో శ్రీయుతులు పి. 
భట్టాశాలి, హెచ్‌. ఘోషాల్‌ గారలు భారత కార్మిక సమాఖ్యకు అనుబంధించిన సంస్థలకు 
ప్రాతినిధ్యం వహిస్తారు. నిర్ప్చదా ముఖర్జీ, చాపల్‌ భట్టాచార్యలు ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌కు 
. అనుబంధంగా ఉన్న వాటికి ప్రాతినిధ్యం వహిస్తారు. గని ఇంజనీర్లుగా శ్రీయుతులు ఎస్‌. 
ఎన్‌. మాలిక్‌, డబ్బు, ఎన్‌. బర్చేలు కమిటీలో నియమితులయ్యారు. 
సలహా సంఘం మొదటి సమావేశం ధన్‌బాద్‌లో ఏప్రిల్‌ 27న జరిగింది. భారత 
ప్రభుత్వ కార్మిక సభ్యుడు గౌ॥ డా॥.బి. ఆర్‌. అంబేద్కర్‌ ఆ సమావేశానికి అధ్యక్షత 
వహించారు. 
సమావేశ ప్రారంభోపన్యాసంలో ఆయన డిసెంబర్‌ చివర్లో ధన్‌బాదులో జరిగిన 
త్రైపాక్షిక సమావేశాన్ని గుర్తు తెచ్చుకున్నారు. అందులో చర్చించిన సమస్యలనూ బొగ్గు ఉత్పత్తి 
సమస్యనూ. రెండవదైన కార్మికులు నిరంతరం ఉండవలసిన ఆవశ్యకతనూ ప్రస్తావించి ఆ 
సమావేశంలో వచ్చిన సూచనలు సరైన అనుభవాలనే ఇచ్చాయని అన్నారు. ఉత్పత్తి విషయాన్ని 
ప్రత్యేకంగా పరిశీలిస్తామనీ బొగ్గు గనుల కార్మికుల సంక్షేమానికి కావలసిన ప్రమాణాల గురించి 
పట్టంచుకోవడానికే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామనీ చెప్పారు. గత సమావేశంలో 
చర్చించినట్టుగానే గని కార్మికుల సంక్షేమానికి నిధిని ఏర్పరచే ఒక ఆర్డినెన్సును భారత 
ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఆర్డినెన్స్‌ ప్రకారమే ఈ సలహా సంఘాన్ని ఏర్పరచారు. 
సలహా సంఘం ఏర్పాటుకు సంబంధించిన విషయాల గురించీ, సంక్షేమ పథకాలకు 
నిధి నుండి అందించే డబ్బు గురించీ, అందుకోసం ఏర్పరచే విషయాల గురించీ కమిటీ 
చర్చించింది. ఆ నియమాల ప్రకారం కమిటీ ఛైర్మన్‌ నిర్వహణాధిపత్యంలో ధన్‌బాద్‌ ప్రధాన 
కేంద్రంగా ఒక కార్యాలయం ఉండాలి. సలహా సంఘం వివిధ విభాగాల పనంలనం 
చూసుకోవడానికి సలహా సంఘం ఎంపిక చేస్తేనే అనేక ఉప సంఘాలుండాలి. నిధి నుంచి పెట్టే 
అన్ని రకాల ఖర్చులకు ఆర్థిక ఉప సంఘం ఒకటి ఉండి సలహాలిస్తుంది. పనుల ఉప సంఘం 
నిధి నుంచి ధనం తీసుకునే పెద్ద పథకాల గురించీ, వాటి నిర్మాణాలకు అయ్యే వ్యయాలను 
గురించి చూసుకుంటుంది. బెంగాల్‌, బీహార్‌, మధ్య పరగణాలు అస్సాం, బీరార్‌ ప్రాంతాల 
గనుల సంస్థలలోని ఉప కమిటీలు తమ తమ ప్రాంతాల్లో అయ్యే ఖర్చుకు సంబంధించిన 
విషయాలను సూచిస్తాయి. ఉప సంఘ నిర్మాణంలో, బొగ్గు గని పరిశ్రమలోని ఉద్యోగులకు 
కార్మికులకూ, గనుల యజమానులకూ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తారు. 


బొగ్గు గనుల సంక్షేమ నిధి సలహా సంఘం .167 


ఇధి నిర్వహణ 

మంజూరైన బడ్జెట్‌లో ఖర్చు పథకాన్ని ప్రభుత్వ ప్రతిపాదనకై సలహా సంఘం 
సూచించవచ్చుననేది సలహా సంఘం చర్చించిన నియమాల్లో కల్పించారు. ఈ పథకాలు 
రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి ఛైర్మన్‌ నియమించిన సిబ్బందికీ వారి జీతాలకూ, 
కార్యాలయ నిర్వహణకూ అయ్యే ఖర్చు సూచించిన పరిపాలనా పథకాలకు ఉత్తర్వులనిచ్చే 
లేదా ఆదేశాలు జారీచేసే స్వభావం కలిగిన సంక్షేమ పథకాలకు అయ్యే ఖర్చు. 

సహాయ పథకం కింద బొగ్గు గనుల కార్మిక సంక్షేమ నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వానికి 
గానీ, ప్రాంతీయ అధికారికిగానీ, గని యజమానికిగానీ, ఏజెంటుకుగానీ, మేనేజరుకు గానీ 
గ్రాంట్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే, వాటిపై కొన్ని నిబంధనలను విధించడానికి ఈ 
నియమాలు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా అధికారాలను ఇస్తున్నాయి. ఏ పనికైతే గ్రాంటు 
మంజూరు అయిందో, అది సక్రమంగా జరిగేలాగా వాటి నిర్వహణ సరిగా చూసుకునేటట్టూ, 
ఇచ్చిన వసతులపై పరిశిలన ఉండేటట్టూ, గ్రాంటుకూ సంబంధించిన సరైన లెక్కలు 
చూపించేటట్టూ ఏ తనిఖీకైనా ఈ నిబంధనలు ఉపకరిస్తాయి. 

బొగ్గు గనుల ప్రాంతీయ అధికారికైనా, నిరర్వహణాధికారికైనాా యజమానికైనా నిధి 
నుండి గ్రాంటు మంజూరు చేసే ముందు పెట్టిన నిబంధనలన్నీ నిర్వహిస్తామని సంబంధిత 
వ్యక్తుల నుండి బాండు పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసి ఉంది. 

నిధి నుండి అయ్యే ఖర్చును చూసుకోవడానికి నిర్వహణాధికారాన్ని ఇచ్చి రురియా 
అసన్‌సోల్‌ ఆరోగ్య సంస్థలనూ, రురియా నీటి సంస్థనూ వాడుకునే విషయాన్ని కూడా కమిటీ 
పరిశీలించింది. నిధికి అవసరమైన ఇతర పథకాలను, సంక్షేమాన్నీ చూసుకోవడానికి బొగ్గు 
క్షేత్రాలలో ఉన్న శాఖలనే ఉపయోగించాలని కూడా అన్నారు. ప్రాంతీయ శాఖలకు గ్రాంటు 
వుంజూరు చేయాలా, వద్దా అన్న విషయంలో ప్రతి ఒక్కదానినీ సలహా కమిటీయేం 
నిర్ణయిస్తుంది అనే విషయంపై ఛైర్మన్‌ చెప్పిన సూచనలను కమిటీ ఆమోదించింది. ఖర్చునూ 
అవసరాన్నిబట్టి సంక్షేమ నిధి నుండి ఒక్కసారే ఎకమొత్తంగా తీసుకునే సందర్భాలను కూడా 
కమిటీ ఆలోచించింది. ఉన్న వాటిలో మంజూరుకై సూచించిన అంశాలు ఇవి : సంక్షేమ. 
సీబ్బంది ఖర్చు నియమించబోయీ కార్యాలయ సిబ్బంది ఖర్చు, మధ్యపరగణాలలోనూ, 
బీరార్‌లోనూ బొగ్గు క్షేత్రాలలో ప్రస్తుతం అమలులో ఉన్న మలేరియా నిరోధ పథకం ఖర్చు, 
బీహార్‌కూ, బెంగాల్‌కూ ఈ పథకాన్ని వర్తింపచేసే ఖర్చు, ఆర్డినెన్స్‌ కింద వేసే సుంకం రేటు 
ఇవన్నీ కూడా చర్చించింది. 


33 
* మైకా పరిశ్రవును దృఢంగా నిలకడగా ఉంచటం 


ఈ పరిశ్రవును దృఢంగా, నిలకడగా ఉంచడానికి భారత ప్రభుత్యం సంసిద్ధత 
చూపుతున్నదని డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఏప్రిల్‌ 29 న కోడర్మా (బీహార్‌లో జరిగిన మైకా 
సమావేశంలో భారత ప్రభుత్వ ప్రతినిధులూ, బీహార్‌ ప్రభుత్వమూ, వృత్తి సంఘాలూ, మైకా 
కార్మిక ప్రతినిధులూ హాజరైన సమావేశాన్ని ఉద్దిశిస్తూ కార్మిక సభ్యుడు గౌ॥ డా॥ బి. ఆర్‌. 
అంబేద్కర్‌ ప్రసంగించారు. 


బీహార్‌ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించిన వారిలో సలహాదారు శ్రీ ఇ.సీ. అన్‌సోర్టు; 
రెవెన్యూ కార్యదర్శి శ్రీ జె.ఎస్‌. విలేకాక్‌, శ్రీ ఎం.జడ్‌. ఖాన్‌, హజారి బాగ్‌ జిల్లా డిప్యూటీ 
కమీపనర్‌; శ్రీ డి.ఎల్‌, మజుందార్‌, కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి; భారత భూగర్బ సర్వే 
డైరెక్టర్‌ డా॥ ఇ. ఎల్‌ జి. క్లెగ్‌ ఉన్నారు. భూగర్బ సర్వే క్షేత్ర పర్యవేక్షకాధికారి శ్రీ జె.టి.కె. క్రాస్‌ 
ఫీల్‌ కేంద్ర ప గ్‌ 
ఇల్ల 50ద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. 


''యుద్ధానంతరం మెకా పరిశ్రవులో భారత దేశానికి ఇప్పుడున్న గుత్తాధిసత్యం 
ఉండకపోవచ్చునని భారత ప్రభుత్వం గ్రహించిందని” డా॥ అంబేద్కర్‌ అన్నారు. పరిశ్రమను 
దృఢంగా స్థిరంగా ఉంచే దృష్టితో ప్రభుత్వం మైకా పరిశ్రమలో సత్వర ప్రధాన సమస్యలను 
గుర్తించటానికి ఒక విచారణ సంఘాన్ని ప్రతిపాదించిందని ఆయన తెలియజేశారు. 


ఆ కమిటీకి సంబంధించిన అంశాలు ఇవి : యుధ్ధ్దకాల ఉత్పత్తి పైనా, దీర్తకాఠిక 
విధానంగానూ మైకా నియంత్రణ ఉత్తరువు చూపి ప్రభావం ఆ ఉత్తర్వుకు సంబంధించి 
ప్రభుత్వం ఏదైనా ఉత్తరువులు జారీచేసి ఉంటే వాటి సమీక్ష స్వదేశంలోనూ, విదేశాలలోనూ 
విష్కరి పద్ధతీ నాణ్యత స్థిరీకరణ మస్కోవైట్‌ మైకా ప్రధాన సరఫరా దారుగా దెబ్బతీసిన 


శ బ్రందడీయల్‌ ఇల్‌వర్డే వ్‌ 15మే 1944, Ym: 533-35 


మైకా పరిశ్రమను దృథంగా నిలకడగా ఉంచటం 169 


దెబ్బతీయగల ఇతర వనరులు; సరిశవులలో ఈదేశ పరిస్థితిని వుకాకు బదంలుగా 
ఉపయోగించగల లేదా మైకా స్థానాన్ని మార్చగల ఇతర వస్తువులకు సంబంధించిన వివరాలు. 
ఈ దేశంలో వినియోగ నస్తువుల తయోరీలో మైకా వాడకాన్ని పెంచడం, ఇందుకు 
సంబంధించిన పరిశోధన, అభినృద్ది, కేంద్ర మైకా కమిటీని ఏర్పరచిగానీ, మరోవిధంగా గానీ, 
తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి మైకా వ్యాపారాన్ని, పరిశ్రమను అభివృద్ది చేయడం. 


విచారణ సంఘంలో ఒక పూర్తికాలపు ఛైర్మనూ, ఇద్దరు తాత్కాలిక సభ్యులు, మరొక 
కార్యదర్శి ఉంటారని డా॥ అంబేద్కర్‌ చెప్పారు. ఆ ఇద్దరు సభ్యుల్లో ఒకరు స్వదేశ 
వ్యాపారంలోనూ మరొకరు విదేశీ వ్యాపారంలో అనుభవం గడించిన వారై ఉంటారు. కమిటీలో 
7గురు సహాయకులు ఉంటారు. అందులో ఇద్దరు బీహారు వర్తకులకూ, ఒకరు మద్రాసు 
మైకా వ్యాపారానికీ, ఒకరు రాజ్‌పుటానా మైకా వ్యాపారానికీ, మరొకరు మైకా కార్మికులకూ 
ప్రాతినిధ్యం వహిస్తారు. దీనికి తోడు కమిటీకి సహాయకులుగా సాంకేతిక సలహాదారులు 
ఇద్దరుంటారు. ఒకరు భారత భూగర్భ సర్వే డైరెక్టర్‌, మరొకరు శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా 
సంస్థ ప్రతినిధి. 
కార్మిక సంక్షేమం 

కార్మికులు, పరిశ్రవు అనే సవుస్యను ప్రస్తావిస్తూ కార్మిక సభ్యులు, ప్రభుత్వం 
పరిశ్రమకు సహాయం చేసి ఉండి ఉంటే, పరిశ్రమలు కార్మికులను దోపిడీ చేసే అవకాశం 
ఉండేది కాదనీ భారతదేశ ఏకస్వామ్యం చౌకగా దొరికే కార్మికులపై ఆధారపడి ఉందనీ 
అన్నారు. ఇదె నిజమైతే, కార్మికులకైనా, పరిశ్రవులకైనా ఇది ఘనత కాదు. పరిశ్రవుకు 
స్థిరత్వాన్ని తేవడానికి ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకున్నట్లయితే, పరిశ్రమలు 
కార్మికుల ప్రయోజనాలను పరిరక్షిన్తాయని ప్రభుత్వం ఆశించవచ్చు. 


కార్మిక సంక్షేమాన్ని కాపాడడం కోసం, సరైన ఉద్యోగ పరిస్థితులూ, జీవన వేతనాలూ, 
సాధారణ సంక్షేమం మొ ॥న వాటిని కార్మికులకు ఇవ్వగలిగే హామీ ప్రభుత్వానికి కావాలని 
కార్మిక సభ్యుడూ అన్నారు. పరిశ్రవుల నుండి వసూలు చేసిన డబ్బు ద్వారా కార్మికుల 
నిర్వహణను అవులు పరచగల సాధారణ విధానాన్ని ఆయన (ప్రనావించారు. దీనికి 
ఉదాహరణగా బొగ్గుపై ఉన్న సంక్షేమ పన్నును చూపారు. సంక్షేమం కోసం పరిశ్రమలు ప్రత్యేక 
పన్నును భరించాలని ఆయన చెప్పారు. 

తన ఉపన్యాసం మొదట్లో కార్మిక సభ్యుడు భారత మైకా పరిశ్రమను ప్రాముఖ్యతను 
నొక్కి చెపుతూ, విద్యుత్‌ సాంకేతిక పరిశ్రవులు మైకా మీద ఆధారపడి ఉన్నాయనీ, 


జో ట్‌ గ 7 ౬౯ We na అము క్క 
170 డా॥ బాబానొహెబి అంబడద్కరి రచసలు - ప్రసంగాలు 


యుద్దసామగ్రి కీలక వస్తువైన మైకా లేకుంటే దేశ రక్షణ అసాధ్యవునీ ఆయిన ఇస్త్వారు. 
మైకా రేకుల ప్రపంచ ఉత్పత్తి 1913లో 17,018 మెట్రిక్‌ టన్నులైతే అందులో భారతదేశ 
ఉత్పత్తి 14,598 అంటే 81.7 శాతం. అయినప్పటికీ వైకా సరిశవుకు భారతదేశ 
వారిశ్రామిక వ్యవహారాలలో ఏ స్థానమూ లేకపోయింది. 


మనం పత్తి, నూలు, జనపనార మొ॥న పరిశ్రమల గురించే ఎక్కువ నింటుంటాం. 
భారతదేశ మైకా పరిశ్రవు గురించి వినేది చాలా తక్కువ అని ఆయన అన్నారు. దీనికి 
కారణాలను చూపుతూ డా॥ అంబేద్కర్‌ రెండు రకాల కారణాలు ఉన్నాయని చెప్పారు. 
మొదటిది - ఉత్పత్తి అయిన మైకానంతా ఎగుమతి చేయడం వల్ల భారత ప్రజలు ఎవరూ 
మైకాతో సంబంధం లేకుండా ఉన్నారు. లాభాలు బయటి ప్రసంచం నుండి వస్తాయి, డాని 
ఎనియోగదారులకు మైకా పరిశ్రమపై ఆసక్తి లేదు. ఇక రెండవ కారణం - సరయిన నిర్వహణ 
గాని ఏర్పాట్టుగాని లేని పరిశ్రవులు. భారత దేశంలో మైకా రేకుల ఉత్పత్తి సెరిగిందని 
చూపడానికి ఆయన గణాంకాలు ఇచ్చారు. ఈ రేకుల ఉత్పత్తి 1905లో 1,714 మెట్రిక్‌ 
టన్నులు కాగా 1937లో 14,598 మెట్రిక్‌ టన్నులకు సెరిగింది. సరిశ్రమలోని బ్రహ్మాండమైన 
ఎరుగుదలకు వారు వురో ఉదాహరణను చూపారు. ఎండాకాలంలో గనం ల 
కర్మాగారాల్లోనూ ఈ పరిశవులలో 60 వేల కార్మికులున్నాలం. 1 అక్ష నుంది కుటీం 
కార్మికులు (ఇళ్ళలోనే ఉండి రేకుల పని చే సేనారు) ఉన్నారు. ఇంత (బ్రహ్మాండవెైన 
ఎరుగుదలతో ఉన్నప్పటికీ పరిశ్రమల రంగంలో దీనికి అంతటి స్థానం లేకినోయింది. నిల్లు 
యజమానుల సంఘంతోగాని ఉత్తర భారత యజమానుల సమాఖ్యతో గాని పోలిస్తే మైకా 
పరిశ్రమలో చెప్పుకోదగ్గ పెద్ద సంస్థ ఎదీ లేదు. 


సట 


ఈ ఎషయోనికి సంబంధించిన కారణాలను చూసిస్తూ పరిశ్రమకు సంబంధించిన 
వ్యక్తులు పరస్పర అసూయలకూ, వ్యాపార నిరోధాలకు దిగారని ఆయన అన్నారు. ప్రతి 
ఒక్కరూ ఇతరులది వినియోగించుకొని తాము బాగుపడాలనుకుంటున్నారు. పోటీయే గాని 
సహకారం లేదు. పరిశ్రమల భవిష్యత్తును ప్రస్తానిస్తూ, ఈ సరిశ్రవును స్థీిమితమెనదిగా 
పటష్టమైనదిగా తయారుచేయడానికి అన్నివిధాలా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్దంగా 
ఉన్నదని కార్మిక సభ్యుడు అన్నారు. సరిశ్రమకు సంబంధించి రెండు సమస్యలున్నాయని 
ప్రభుత్వం గ్రబాంచింది. ఒకటేవెళా సత్వర సవుస్య. రెండవది దీర్షకాల విధానానికి 
సంబంధించిన ప్రధాన సవుస్య. మైకా దోపిడీకి సంబంధించిన సమస్య సత్వం సమస్య. 
సాధారణ పరిస్థితుల్లో అయితే దొంగతనానికీ, దొంగిలించిన ఆస్తిని తరిగి తీసుకోవడానికీ 


ర్న. 


మైకా పరిశ్రమను దృఢంగా నిలకడగా ఉంచటం 171 


సంబంధించిన సాధారణ చట్టం సరిపోతుందని భారత ప్రభుత్వం అనుకొని ఉండేది. కాని, 
వైైకా ప్రాముఖ్యాన్ని గవునించిన మీదట పరిశ్రవు మీద అభివూనంతో పరిశ్రవుకు 
సాధ్యమైనంత సహాయం చేయడానికి ప్రభుత్వం ఉత్సుకతతో ఉన్నది. మైకా నియంత్రణ 
శాసనం, లోపభూయిష్టంగా ఉంటే ఉండవచ్చునేమో గాని, కచ్చితంగా దోపిడీ పరిధిని 
కొంతయినా తగ్గించడానికి తగిన యంత్రాంగాన్ని కల్పిస్తున్నది. 


పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఈ విషయంలో సహకారం అందించాలని ఆయన 
అభ్యర్థించారు. దోపిడీని అరికట్టడానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని 
కచ్చితంగా ఆయన చెప్పారు. 


ప్రతిపాదన ఆహ్వానం 


సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులు విచారణ' సంఘాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనను 
ఏకగ్రీవంగా ఆహ్వానించారు. యుద్ధం తర్వాత మైకా పరిశ్రమ. పునర్నిర్మాణానికి సంబంధించిన 
విషయాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుందని సూచించారు. 


పరిశ్రమల సత్వర అనసరాలను చూసుకోవడానికి అవసరమయ్యే చర్యలను సమావేశం 
మొదట్లో చర్చించారు. కొన్ని రకాల మైకా కొనుగోలు అమ్మకం, సరఫరాలను నిపేధించే 
ప్రతిపాదనలకూ అందుకు సంబంధించిన సర్టిఫికేట్లు మంజూరు చేసే విధానంలో కొంత 
నివేచనాధికారం జిల్లా మేజిష్టేట్‌కు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే విషయాలకూ, లైసెన్స్‌ పొందిన 
ఏజెంట్ల బాహూళ్యాన్ని ఆపడానికీ, మైకా నిల్వచేసే స్థలాలు అదుపు చేయటానికీ, నిర్వహణ 
యంత్రాంగాన్ని అభివృద్ది పరిచే విషయాలకూ సంబంధించిన ప్రతిసాదనలు చేశారు. 


ఇవన్ని కల్పించడానికి సాధ్యవుయినంత త్వరలో కేంద్ర ప్రభ్వుం 1940 మైకా 
నియంత్రణ చట్టాన్ని సనరించాలనుకుంటున్నదని తెలియజేశారు. 


వైకా కార్మికుల సంక్షేవూనికి సంబంధించి ఇప్పుడున్న ధాన్యపు సబ్సిడీలు, 
కరువుభత్యం గృహ నిర్మాణ పరిస్టితులనూ, నీటి సరఫరాను ఆరోగ్య వసతులనూ, వేతనాలనూ 
పునరాలోచించారు. మైకా కార్మికులకు మూఠఅవేతనం అంటూ ఉన్నదా అని కార్మిక సభ్యుడు 
దర్యాప్తు చేశారు. వారికి కావలసిన ఆరోగ్య సదుపాయాలు, గృహవసతి, నీటి సదుపాయం 
కల్పించే విషయోన్ని నొక్కి చెప్పారు. చాలామంది కార్మికులు వారి వారి గ్రామాల్లో ఉండి పని 
చేస్తారని. వారికి తెలపటం జరిగింది. వెకా కార్చి కంల ప్రయోజనాలకు స ఏంక్షేవ౮నికి 
అభివృద్ధి పన్నును విధించే ప్రతిపాదనకై సాధారణ ఏకీభావం వ్యక్తమైంది. మైకా గనులకు 
బొగ్గు పంసిణే చేసే బాధ్యత భూగర్భ సర్వే తీసుకోవాలన్న విషయాన్ని ఒప్పుకున్నారు. 


172 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మైకా గనులను కార్మిక సభ్యుడు సందర్శించడం 


శ్రీ మజుందార్‌, డా॥ కెగ్‌, నీ కాస్‌ఫీల్డ్‌తో కలిసి డా॥ అంబేద్కర్‌ ఏప్రిల్‌ 28న మైకా 
గనులనూ, కర్మాగారాలను సందర్శించారు. గనిలో ఏర్పాటు చేసిన నిచ్చెన ద్వారా 400 
అడుగుల లోపలికి ఆ బృందం వెల్లింది. గనికి సంబంధించిన ఇతర విషయాలతో పాటు 
కంపైెస్సర్లతో నడిచే బోరింగు పనులూ తవ్వకాలు వారు చూశారు. వైకా ఉత్పత్తిని 
పెంచడానికి ప్రభుత్వం ఈ పరిశ్రమలకు అద్దె ప్రాతిపదికపై సరఫరా చేసినవి అవి. గని 
నుంచి పైకి వచ్చాక కార్మిక సభ్యుడు కార్మికుల గుడి? సెల కాలనీని సందర్శించారు. ఆ కాలనీ ॥ 
మధ్యలో ఒక చెట్టుకు ఆనించి రెండు జేగురు రంగు ముక్కోణపు రాళ్ళు ఉన్నాయి. ఈ 
రాళ్ళను మైకా దేవతగా కార్మికులు పూజిస్తారని కార్మిక సభ్యునికి తెలిపారు. 


కోడర్మ కర్మాగారంలో వేలమంది స్తీ, పురుష కార్మికులు పెద్ద పెద్ద వసారా గదుల్లో 
కూచుని మైకా అచ్చులతో పనిచేస్తున్నారు. మైకా తయారీలోని వివిధ దశలను - మైకాను 
పలకలుగా చేయడమూ, కత్తులతో ప్రసాధన చేయడమూ (సరిచేయడం). కొడవళ్ళతో పల్చని 
రేకులుగా విడదీయటం మొదలైన పనులను ఎక్కడా పారపాటు కాకుండా అద్భుతమైన 
నైపుణ్యంతో చేస్తుండడం ఆ బృందం చూసింది. విమానాల స్పార్క్‌ ప్లగ్‌లలో కండెన్సర్‌ 
ఖల్మాలుగా ఉపయోగిస్తారు. కర్మాగారంలోని ఒక పెద్ద భాగంలో మైకాను క్రమబద్ధంగా ఒకే సైజు 
గల పల్చని రేకులుగా విడదీస్తున్నారు. వేరే విభాగంలో మైకా చిన్న చిన్న పెచ్చులను రేకులుగా 
కత్తరిస్తుండడాన్ని కార్మిక సభ్యుడు చూశారు. 


విజ్ఞాన శాస్త్రం మైకా ప్రాముఖ్యాన్ని పెంచటం 


మైకా రేకుల తయారీలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉంది. బీహార్‌లోని 

హజారిబాగ్‌ గయా జిల్లాల్లోనూ వుద్రాసులోని నెల్లూరు జిల్లాలోనూ ఈ గనులున్నాయి. 
వుద్రాసులోని ఇతర జిల్లాలోనూ టాంక్‌ రాష్ట్రంలోను రాజ్‌పుటానులోని అబ్మీర్‌ న 
మేర్‌వారాలలోను కొంతవరకు దొరుకుతుంది. దాదాపు 80 శాతం బీహార్‌ నుండి, మిగతా 
దానిలో ఎక్కువ భాగం నెల్లూరునుండీ లభిస్తుంది. బెంగాల్‌ రూబీగా పేరుబడ్డ మంచి 
నాణ్యత కలిగిన బీహారు మైకా వల్లనే ప్రపంచ మార్కెట్‌లో భారతదేశ మైకాకు ప్రాధాన్యం 
వచ్చింది. ప్రధానంగా ఆదివాసీల పనితనం వల్లనే (వీరిలో ఎక్కువమంది స్త్రీలు) మైకాకు ఈ 
నాణ్యత వచ్చింది. మొరటుగా పదునుగా ఉండే ఇనప క్రొడవళ్ళతో (వీటిని నెల్లూరులో షీర్‌ 
అంటారు) మైకాను అందంగా సరైన రేకులుగా వీరు విడదీస్తుంటారు. ఈ పనితనం ఎంత 
బ్రాముఖ్యతను సంపొదించుకున్నదంటే, యుద్ధం కరటే ముందు సంవత్సరాలలో చెప్పుకో 


కా పరిశ్రమను దృఢంగా నిలకడగా ఉంచటం 173 


దగ్గంత నల్ల మైకా భారతదేశానికి దిగువుతై, అది చిన్న చిన్న విడి భాగాలుగా రేకులుగా 
తయారై తిరిగి ఎగుమతి అయ్యేది. భారతదేశంలో శతాబ్దాల నుండీ మైకాను మందులకూ, 
అలంకరణకూ ఉపయోగిస్తున్నారు. 

మైకా స్ఫటిక నిర్మితితో అసంఖ్యాకమైన నిదళనపు పెచ్చులతో కూడిన పెద్ద పుస్తకాలుగా 
ఒక్కొక్కప్పుడు 10 అడుగుల వ్యాస పరిమితిగల రూసాంతర ప్రాప్తిశిలలుగాను లభిస్తుంది. 
బెలిలియం ధాతువుగా అజ్మీర్‌ నుండి ఎగుమతి అయ్యే బెరీ వంటి ఇతర ఖనిజాలతోనూ 
భూగర్భ స్పటికాలతోనూ కలిసి దొరుకుతుంది. ఎగుమతి పెగ్మటైట్‌లలో అంతర్గతంగానూ 
మస్మ్కోవైట్‌ మైకా ఫెల్సార్‌, క్వార్డ్ల్‌ వంటి వాటిలోనూ అయ్యే భారతదేశపు మైకా చాలా వరకు 
ఇంగ్గాండుకూ, అమెరికాకు వెళుతుంది. 

శాస్త్ర విజ్ఞానం, ప్రకృతి సిద్ధమైన ఈ ఉత్పత్తి వాడకం తగ్గించే బదులు మరింత 
పెంచింది. జనరేటర్ల ఓల్టేజీకి ఎక్కువ ఉష్ణోగ్రతను ఉపయోగించడం వల్లా, రేడియోలూ, 
టెలివిజన్లూ అభివృద్ధి చెందడం వల్లా, మోటారు కార్లు విమానాల సంఖ్య పెరగడం వల్లా, 
ఎలక్షాన్‌లను కూడా అధీనంలోకి తెచ్చుకోవడం వల్లా మైకా ప్రాముఖ్యం పెరిగింది. 


ఈ కింది సాధనాలకు మైకా అనివార్యమైంది. 

1. మోటార్లకూ, జనరేటర్లకూ కమ్యూటేటర్‌ సెగ్మెంట్‌ 
మోటార్లకూ, జనరేటర్లకూ కమ్యూటేటర్‌ వి-రింగ్స్‌ 
ఆర్మేచర్లు (అధిక ఉష్ణోగ్రత, అధిక ఓల్టేజీ) 
విమానాల మోటారు స్పార్క్‌ ప్లగ్‌లు 


2 

3 

4 

5. రేడియో ట్యూబులు 
6 ట్రాన్స్‌ఫార్మర్లు 

7 


రేడియో కండిన్సర్లు 


34 
* కార్మిక సంఘాల గుర్తింపు 
కార్మిక నాయీ సంఘం చర్చ 


1943 భారత కార్మిక సంఘాల (సవరణ) బిల్లులో పేర్కొన్నట్టు కార్మిక సంఘాల 
నిర్బంధ గుర్తింపును గురించి గంర్తింపు సంస్థల నిర్మాణానికీ, ఏర్పాటుకీ సంబంధించిన 
ప్రతిపాదనలను గూర్చి జూన్‌ 27న కొత్త ఢిల్లీలో జరిగిన కార్మిక స్థాయీ సంఘం ఐదవ 
సమావేశంలో చర్చించారు. దీనికి భారత ప్రభుత్వం కార్మిక సభ్యుడు గౌ॥ డా॥ బి.ఆర్‌, 
అంబేద్కర్‌ అధ్యక్షత వహించారు. 


కార్మిక సంఘ ప్రాతినిధ్యాన్ని నిర్ణ యించే పద్ద తుంలఫై యుజవూనంల, కార్మికుల 
అతినిధులు వారి వారి అభిప్రాయాల్ని వివరించారు. 


కార్మిక యాజమాన్య సమైక్యతకు యాజమాన్య ప్రతినిధులు అనుకూలంగా ఉన్నారు. 
ఈ సమైక్యత అనేది స్వచ్చందంగా, న్యాయేతరంగా శాసన సంబంధి కానిదిగా ఉండాలని 
వారు అభిప్రాయపడ్డారు. కార్మిక సంఘాల అభివృద్ది ఆరోగ్యకరంగా ఉంటే, దాని గుర్తింపుకు 
కొర్మిక ప్రతినిధులు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా కార్మిక సంఘాలకు ఎక్కువ 


వాక్కులనూ, స్వాధికారాలను కల్పించే విధంగా బిల్లు సవరణ పరిధి విస్త్రృతంగా ఉండాలని 
వారు కోరారు. 


కార్మిక వివాదాల గణాంకాలు 


విధానాలలో ఏకరూపత తేవటానికీ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతోనూ, ఇతర 
దేశాలతోనూ పోల్చి, వాటి ఉపయోగాన్ని అభివృద్ధి పరచటానికీ వీలుగా ఉండే, ఇప్పుడున్న 
వాణిజ్య వివాదాల గణాంకాలను పొందుపరిచే ప్రతిపాదనలను కమిటీ చర్చించింది. 


శ ఇండియియ్‌ ఇబ్‌పర్దేష్‌ /౮దాల్రై 1944, yee : 53,57 


కార్మిక సంఘాల గుర్తింపు .... స్థాయీ సంఘం చర్చ 175 


గణాంకాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలిస్తూ 1942 పారిశ్రామిక గణాంకాల 
చట్టం ఏర్పరచిన యంత్రాంగాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పైగా ఈ పద్ధతి 
అంతర్జాతీయ కార్మిక సంస్థ రూపొందించిన రీతిలో ఉంటుంది. ఈ ప్రతిపాదనకు సాధారణ 
అంగీకారం కూడా లభించింది. 


ఉద్యోగుల సంఖ్యతో సంబంధం లేకుండా యజవమానులందరికీ లేదా పది లేదా 
అంతకన్న ఎక్కువ కార్మికులున్న యజమానులకూ నోటీసులు పంపే విధానాన్ని కమిటీ 
ఎలాగైతేనేం చర్చించింది. ముసాయిదా నియమాలనూ, ప్రతిపాదించిన పద్ధతి కింద 
గణాంకాల సేకరణకు నిర్దేశించిన ఫారాలను కమిటీ సభ్యులకు పంచారు. 
బట్టల మిల్లుల సందర్శన 

సమావేశం తరువాత శ్రీ శ్రీరామ్‌ ఆహ్వానాన్ని పురస్కరించుకుని డా॥ బి.ఆర్‌. 
అంబేద్కర్‌, కార్మిక స్థాయీ సంఘం సభ్యులతో కలిసి ఢిల్లీ బట్టల మిల్లును సందర్శించారు. 
బట్టల తయారీ పద్ధతులను అక్కడి యాజమాన్యం కల్పించిన కార్మిక సంక్షేమ కార్యక్రమాలను 
వారు చూశారు. శ్రీ శ్రీరామ్‌ బృందంతోపాటుగా వెళ్ళి, కార్మికుల క్వార్టర్లను చూపించారు. 
మంచి నీటి సదుపాయాలనూ స్నానాల వసతులనూ వివరించారు. కార్మికుల కాలనీలో ఒక 
పాఠశాల, ఒక ఆసుపత్రి, ఒక గ్రంథాలయం ఉన్నాయి. ఆ గ్రంథాలయంలో ఢిల్లీ రేడియో 
కేంద్రం నుండి సినిమా పాటలు వస్తున్న రేడియో కూడా ఉంది. 


ఈతలో బాగా అనుభవం వున్న వారికీ, కొత్తగా ఈత నేర్చుకుంటున్న వారికీ లోతు 
వేరువేరుగా ఉన్న ఈత కొలనులను కూడా-ఆ బృందం చూసింది. కార్మికుల క్రీడల క్లబ్‌లో 
కబాడీ ఆట సాగుతున్నది. దగ్గర్లోనే కార్మికుల రంగస్థలం ఉంది. ఇది చారి దని 
అన్నారు. ఇందులో అప్పుడప్పుడూ కార్మికులు నటించిన నాటకాలను ప్రదర్శిస్తుంటారు 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులూ, భారత రాష్ట్రాల ప్రతినిధులూ, అఖిల భారత 
పారిశ్రామిక యజమానుల సంస్థ ప్రతినిధులూ, భారత యజమానుల సమాఖ్య ప్రతినిధులూ ; 
అఖిల భారత కార్మిక సంఘ సభ ప్రతినిధులూ, భారత కార్మిక సమాఖ్య ప్రతినిధుల: 
సలహాదారులూ, ఇతర యజమానులూ, కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు వారు: 


కార్మిక శాఖా కార్యదర్శి శ్రీ హెచ్‌.సి. ప్రియర్‌; సంయుక్త కార్యదర్శి (కేంద 
ప్రభుత్వం), న్సీ ఎస్‌.లాల్‌, నాగపూర్‌ కార్మిక కమీపనర్‌ సర్దార్‌ బహదుర్‌ ఇపర్‌ సింగ్‌; మద్రాస్‌ 
(మద్రాస్‌ మధ్య పరగణాలు, బీరార్‌) కార్మిక కమీషనర్‌ శ్రీ సికె. విజయరాఘవన్‌, ఐ-సియి, 
కార్మిక కమీపనర్‌ శ్రీ ఎస్‌.వి. జోషి అసిస్టెంట్‌ కార్మిక కమీషనర్‌(బొంబాయి) థ్రీ వి.పి. కెనీ; 


176 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
బెంగాల్‌ కార్మిక కమీపనర్‌ శ్రీ ఎ. హుగెస్‌ ఐ.సి.ఎస్‌; కార్మిక కమీపనర్‌ (యునైటెడ్‌ ప్రావిన్సెన్‌) 
శ్రీ జె.ఇ. పెడ్డీ ఐ సి యస్‌; పంజాబ్‌ పరిశ్రమల డైరెక్టర్‌ శ్రీ ఎమ్‌.హెచ్‌. మహమూద్‌; పంజాబ్‌ 
(పంజాబ్‌, సింద్‌, ఎన్‌. డబ్ల్యూ ఎఫ్‌.పి.) విద్యుత్‌శక్తి, పరిశ్రమల శాఖా ప్రభుత్వ కార్యదర్శి 
శ్రీ పి.కె. కాల్‌ ఐ.పి.ఎస్‌, అస్సామ్‌ కార్మిక కమీపనర్‌ శ్రీ ఎ. ఎస్‌. రామచంద్రన్‌ పిళ్ళై, ఒరిస్సా 
(అస్సాం, ఒరిస్సా) అభివృద్ధి డైరెక్టర్‌ పరిశ్రమల ప్రధాన తనిఖీదారూ, ఇండోర్‌ పరిశ్రమల 
డైరెక్టర్‌ శ్రీ కె. ఎస్‌. శ్రీకాంతన్‌; బరోడా కార్మిక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీ బి. యస్‌. దేశాయ్‌, 
గ్వాలియర్‌ (బరోడా, ఇండోర్‌, గ్వాలియర్‌ రాష్ట్రాలు) కార్మిక అధికారి శ్రీ ఎన్‌.డి. గుప్తా, 
ట్రావెన్‌కోర్‌ కార్మిక కమీపనర్‌, పరిశ్రమల డైరెక్టర్‌ శ్రీ ఇ.ఐ. చెకో; దక్క్‌ (మైసూర్‌, ట్రావెన్‌కోర్‌ 
రాష్ట్రాలు) హైదరాబాద్‌ రాష్ట్ర కార్మిక అధికారి శ్రీ ఎవ్‌ం. ఎ. మిర్జా; శ్రీ వుఖ్‌బూల్‌ 
మహుమూద్‌ (ఛేంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌); అఖిల భారత పారిశ్రామిక యజమానుల సంస్థ 
కార్యదర్శి (అఖిల భారత పారిశ్రామిక యజమానుల సంస్థ ), శ్రీ డి.జి. ములహేర్కర్‌; 
శ్రీ కస్తూర్‌బాయి లాల్‌ బాయి; శ్రీ శ్రీరామ్‌; శ్రీ హెచ్‌. ఎస్‌. టౌన్‌; యమ్‌.ఎల్‌ఎ.; శ్రీ సి.సి. 
మిల్లర్‌, శ్రీ జె. లాతిమర్‌ ; భారత యజమానుల సమాఖ్య (భారత యజమానుల సమాఖ్య) 
కార్యదర్శి (ట్రీ టి.యస్‌. స్వామినాథన్‌; ర్రీ యస్‌.యస్‌ మిరాజ్‌కర్‌; శీ వి. చక్కారాయ్‌ 
చెట్టిచాయ్‌, త్రీ కాజీ ముజ్తబా, గ్‌ వి.బి, బల్వాయక్‌ (అఖిల భారత కార్మిక సంఘ సభ్య; 
ప్రొఫెసర్‌ బి.యన్‌. బెనర్జీ, శ్రీ జమునాదాస్‌ యమ్‌. మెహతా, శ్రీ అబ్బుల్‌ సత్తార్‌, శ్రీ వి.జి. 
కర్నిక్‌ (భారత కార్మిక సమాఖ్య) రాజ్‌ బహదూర్‌ శ్యావ్‌ం నందన్‌ సహాయ (ఇతర 


యజమానులు); యవ్‌.యల్‌సి, శ్రీ ఎస్‌.సి. జోషి శ్రీ పి.టి. దేవర (ఇతర కార్మికులు) 
మొదలైనవారు. 


| 


3౨ 
* నిక్షణా పొందిన కార్మికులకు యుద్ధానంతర ఉపాధి 
ధి 


“సాంకేతిక, శాస్త్రీయ శిక్షణకు తగిన స్థానం కల్పించకపోతే, భవిష్యత్‌లో దేశాభివృద్ధి 
కోసం చేసే ఏ ప్రణాళికకూ సంపూర్ణత రాదు. ఇది యంత్ర యుగం. యుద్ధం ముగిసిన 
తరువాత ప్రజల జీవన (ప్రమాణాలు మెరుగుపరచడానికి పోరాటం మొదలవుతుంది. 
సాంకేతిక, శాస్త్రీయ శిక్షణ ఉన్నత స్థితికి చేరుకున్న దేశాలు, ఈ యుద్ధానంతరం పోరాటంలో 
నిలదొక్కుకోగలుగుతాయి. భారత ప్రభుత్వోనికి ఈ సంగతి తెలియదనుకోవడం సమంజసం 
కాదు. సాంకేతిక శిక్షణ పథకం నిర్వహించడమే కాకుండా, దేశమంతటా విస్తరింపజేసి దేశ 
విద్యావిధానంలో దానికి శాశ్వత స్థానం కల్పిస్తుంది”. కలకత్తాలో ఆగస్టు 24న జరిగిన 
సాంకేతిక శిక్షణా పథకం సలహా వుండలిని ఉద్దేశించి భారత ప్రభుత్వ కార్మిక సభ్యులు 
గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. ఆంబేద్కర్‌ అన్న మాటలివి. పౌర పరిశ్రమల అవసరాలకు 
అనుగుణంగా సాంకేతిక శిక్షణ పథకాన్ని సర్దుబాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ 
సంఘాన్ని నియిమించింది. అఖిల భారత పారిశామిక యజవూనుల సంస్థ, భారత 
యజమానుల సమాఖ్య బెంగాల్‌ వాణిజ్య మండలి, సరఫరా శాఖ, రైల్వే బోర్డు, ఇన్‌స్టిట్యూట్‌ 
ఆఫ్‌ ఇంజనీరింగ్‌ తదితర ఇంజనీరింగ్‌ సంస్థల ప్రతినిధులు ఈ సంఘంలో ఉన్నారు. మూడు 
రోజుల పాటు సమావేశం జరిగింది. 


కార్మిక సభ్యుని పూర్తి ప్రసంగ పాఠం ఇది : 

వుహాశయులారా! మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఎంతో శ్రవుకోర్చి ఈ 
సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రోజు 
* ఇండియన్‌ ఇన్‌ఫర్డేవన్‌, 1944, నెఫైంబర్‌ 15, వులు: 274-77 


178 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


వారీ పనులతోనే తీరిక లేకుండా ఉంటున్న ఈ రోజులలో అదనంగా పని ఉంటే ఎంత 
కష్టమో తెలిసిందే! అయితే మారుతున్న దేశ అవసరాలకు దీటుగా సాంకితిక శిక్షణా పథకాన్ని 
తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వ సంకల్పానికి సహాయుం అందించే బృహత్తర 
కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ అందరికీ నేను కృతజ్ఞుణ్ణి. 

ఈ సంఘం చేయాల్సిన పనికి నేనెంత ప్రాధాన్యం ఇస్తున్నానో ప్రత్యేకించి చెప్పాల్సిన 
పని లేదు. ఆఖరి నిముషంలో కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ మిమ్మల్ని కలుసుకుని, మీరు 
తీసుకునే శ్రవుకు ఫలితం కలగాలని అభినందించేందుకే నేను కలకత్తా రావాలని 
నిర్ణయించుకున్నాను. నా మాటల్లోని నిజాయితీకి సాక్ష్యం అవసరమనుకుంటే నా రాకలోనే 
అది తెలుస్తున్నది. 

సైన్యానికి సాంకేతిక అవసరాలు తీర్చేందుకు ఒక అత్యవసర కార్యక్రమంగా ఈ 
సాంకేతిక శిక్షణా పథకం ప్రవేశపెట్టాం. ఈ విధంగా భారతదేశానికి పాక్షిక నైపుణ్యం గల కార్మిక 
శక్తిని మున్నెన్నడూ లేనంతగా అందచేయగలిగాం. ఇప్పుడు సాంకేతిక శిక్షణా పథకం 
భవిష్యత్తు గురించి పరిశీలించేందుకు మీరంతా ఇక్కడ సమావేశమయ్యారు. 


సాంకేతిక శిక్షణా రంగంలో ఎంత కృషి జరిగిందో అవగాహన ఏర్పడేందుకు వీలుగా 
ఈ పథకం చరిత్ర తొలిదశల నుండి క్లుప్తంగా తెలియజేస్తాను. సైన్యం అవసరాలకు 
సాంకేతిక నైపుణ్యం గలవారు లేకపోవడంతో ఆ లోపాన్ని అధిగమించేందుకు మూడున్నర 
సంవత్సరాల కింత ఈ పథకం ప్రారంభమైంది. ఒక్కో విడతకు మూడువేల మందికి శిక్షణా 
eh! 394 శిక్షణా కేంద్రాలు నెలకొల్పవలసి వచ్చింది. 1942 ఆఖరుకు మనం 54 
ల మంది సుశిక్షితులను సైన్యానికి అందించాం. 1944 జూన్‌ నాటికి శిక్షణ పొందిన వారి 
సంఖ్య 75 వేలకు చేరుకుంది. వారిలో 63 పేల మంది రక్షణ సర్వీసులలో సాంకేతిక శాఖలలో 
చేరగా, ఆయుధాల తయారీ కర్మాగారాలకు 3. వేలవుంది వెళ్ళారు. ఈ విజయుం 
సాధించినప్పటి పరిస్థితితో పోల్చి చూస్తే ఇది తక్కువేమీ కాదని మీరంతా అంగీకరిస్తారని నా 
విశ్వాసం, | 
యుద్దం దృష్ట్యా ఏర్పడిన సైన్యం అవసరాలకోసం ఈ సాంకేతిక శిక్షణా పథకాన్ని 
ప్రారంభించిన సంగతి ముందే చెప్పారు. యుధ్ధం ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
అప్పుడిక సైన్యం కోసం పెట్టిన శిక్షణా విధానం పట్ల ఆసక్తి సన్నగిల్లుతున్నది. 
యుద్ధానంతరం ఎదురయ్యే పరిస్థితి దృష్ట్యా రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. 
మొదటిది- శిక్షణ పూర్తి చేసిన వారిని ఈ పాటికే సైన్యానికి పని చేస్తూ త్వరలో సైన్యం 


శిక్షణ పొందిన కార్మికులకు యుద్దానంతర ఉవాధి 179 


నుండి విడుదలై మళ్ళీ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారిని మనం ఏం చేయాలి? రెండో 
ప్రశ్న - ఈ సాంకేతిక శిక్షణ పథకాన్ని ఎం చేయాలి? 

సాంకేతిక శిక్షణ పథకాన్ని రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కొంతమంది 
ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. కొన్ని శిక్షణా కేంద్రాలు 
మూసివేసిన వూట మాత్రం నిజం. 1942లో 45వేల ముందికి శిక్షణ ఇవ్వగలిగే 400 
కేంద్రాలుండగా ఇప్పుడు 32 వేల మందికి శిక్షణ నిచ్చే 170 కేంద్రాలున్నాయి. ఇందుకు 
చాలా కారణాలున్నప్పటికీ రెండు మాత్రం ప్రధానమైనవి. సైన్యంలోకి తీసుకునే వారి సంఖ్య 
తగ్గడం ఒకటి, చిన్న కేంద్రాల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువగా ఉండడం రెండవది. 


ప్రభుత్వ ఉద్దేశం 


పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వం తగిన సర్దుబాట్లు చేసినట్టు ఈ చర్యలు 
తెలియజేస్తున్నాయి. సాంకేతిక శిక్షణా పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న 
సూచనలు ఎక్కడా లేవు. అదే ప్రభుత్వ ఉద్దేశమైతే, ఈ సంఘాన్ని నియమించి ఉండేదే 
కాదు. సాంకేతిక, శాస్త్రీయ శిక్షణకు తగిన స్థానం కల్పించకపోతే, దేశాభివృద్ధి కోసం 
రూపొందించే ప్రణాళిక సమగ్రం కాదు. ఇధి యంత్ర యుగం. యుద్ధం ముగిసిన తరువాత 
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికే పోరాటం మొదలవుతుంది. సాంకేతిక, 
శాస్త్రీయ శిక్షణలో ఉన్నత స్థితికి చేరుకున్న దేశాల్లో ఈయుద్దానంతర పోరాటంలో నిలదొక్కుకో 
గలుగుతాయి. భారత ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణించడం లేదనుకోవడం సమంజసం 
కాదు. సాంకేతిక శిక్షణ పథకాన్ని నిర్వహించడమే కాకుండా దేశమంతటా విస్తరింపజేసి దేశ 
విద్యావిధానంలో శాశ్వత స్థానం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


శిక్షణ పొందిన వారిని తీసుకోవాలి 


._ ఇది ప్రభుత్వం లక్ష్యం కాగా, శిక్షణ పొందిన వారు ఉద్యోగాలు పొందగలిగే అనకాశం 
మీదనే ఈ పథకం జయాపజయాలు ఆధారపడి వున్నాయి. శిక్షణానంతరం ఉద్యోగాలు 
దొరకకపోతే సాంకేతిక శిక్షణా పథకం విఫలమైనట్లే. శిక్షణా కేంద్రాల నుండి వచ్చే సుశిక్షితుల 
పట్ల. పరిశ్రమల వైఖరి పైననే ఈ సమస్యకు సమాధానం ఆధారపడి ఉంది. ఈ పథకం 
మనుగడ అంతా దానిని బట్టే ' ఉంటుంది. శిక్షణ పొందిన వారిని నియమించుకోవడానికి 
పరిశ్రమలు అంగీకరించకపోతే, ఎవరూ సాంకేతిక శిక్షణలో చేరరు. అప్పుడా శిక్షణా కేంద్రాలు 
మూసివేయక తప్పదు. పౌర పరిశ్రమలు వీరిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపితే తప్ప ఈ 
దురదృష్టకర పరిణామాలను నివారించడం సాధ్యం కాదు. 


180 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అదనంగా ఉన్న ఆరు వేల మంది సుశిక్షితులలో పౌర పరిశ్రమలు కేవలం మూడు వేల 
మందిని మాత్రమే తీసుకున్నాయి. అభ్యాసకులుగా (అప్రెంటిస్‌లు) పనిచేస్తూ, ఉద్యోగంలోనే 
అవసరమైన నైపుణ్యాన్ని, శిక్షణను పొందగలుగుతారనే ఉద్దేశంతో పౌర పరిశ్రమలు శిక్షణ 
పొందని వారి పట్లనే ఆసక్తి చూపుతున్నాయి. మన శిక్షణా సంస్థలలో శిక్షణ పొందిన వారిని 
చేర్చుకోక పోవడానికి రకరకాల కారణాలుండవచ్చు. మన శిక్షణ సరిపోవడం లేదనే ఫీర్యాటులు 
కొన్ని వినవచ్చాయి. మన పథకం ఇచ్చే శిక్షణ కంటే ఇంకా ఎక్కువ నైపుణ్యం అవసరమను పౌర 
పరిశ్రమలు కోరుకుంటున్నవి. నిజానికి యుద్దానికి ముందుకాలంలో ఐదేళ్ళలో ఇచ్చి శెక్షణస- 
యుద్ధం వత్తిడి కారణంగా మనం 8 నెలల్లోనే పూర్తి చేసేందుకు ప్రయత్నించాం. 
అయితే పౌర పరిశ్రమల అవసరాలను సంతృప్తి పరచడం కోసం ఐదేళ్ళపాటు శిక్షణ 
కొనసాగవలసిన అవసరం లేదనే నా అభిప్రాయం. ఇతర దేశాలు యుద్ధ సమయంలో 
చేపట్టిన సాంకేతిక, శిక్షణా పథకాల ఫలితాలను బట్టి చూస్తే, పాక్షిక నైపుణ్యంగల వారికి 
తక్కువ కాలంలో అనేక పరిశ్రమలకు తగినట్టు శిక్షణ ఇవ్వవచ్చునని తేలింది. 
పరిశ్రమల బాధ్యత 


ఒకవేళ సాంకేతిక శిక్షణా పథకంలో ఇచ్చిన శిక్షణకు తోడుగా ఇంకొంత శిక్షణ ఇస్తే, 
వారిన పౌర పరిశ్రవులు అంగీకరించాలి. వున శిక్షణా పథకంలో లోపాలున్నాయిని 
ఒప్పుకునేందుకు నేను సిద్ధమే. పరిశ్రమలకు అనుగుణంగా శిక్షణలో సముచితమైన 
మార్పులను ఆమోదించేందుకు కూడా నేను సిద్దమే. కానీ శిక్షణ పొందిన వారిని తీసుకునేం 
దుకు పరిశ్రవులు అంగీకరిస్తే తప్ప దేశంలో సాంకేతిక శిక్షణా పథకం విజయవంత 
వువుతుందనే ఆశ మిగలదు. అందుకే పరిశవులు తవు భుజస్కంధాలపై బరువైన 
బాధ్యతలున్న విషయాన్ని గుర్తించాలి. 
పరిశ్రమల అవసరాలు నాకంటే మీకే బాగా తెలుసు. నేను చెప్పగలిగే దొక్కటే. ఈ 
పథకం విజయవంతం కావాలంటే దాని భవిష్యత్తును నిర్దేశించడంలో యజమానులు కార్మికుల 
సహకారం అవసరం. ఇప్పుడిక ఎంతమాత్రమూ ఆలస్యం తగదు. అదే జరిగితే, మనం 
యుద్ధం గెలిచామే తప్ప శాంతి కోసం ఏమీ చేయలేదని తేలిపోతుంది. 
ముందే చెప్పినట్టు మన ముందు రెండు ప్రశ్నలున్నాయి : 
1. యుద్ధానంతరం సైన్యం నుండి వచ్చే సుశిక్షితులకూ నిర్జీవ కోర్సులను పూర్తి చేస్తున్న 
వారికీ ఉద్యోగాలు వెతకడం. 
2. యుద్ధానంతరం పారిశ్రామిక పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా సాంకేతిక శిక్షణ 
పథకాన్ని పునస్పమీక్షించడం. 


స అను న వయం... దుం పణమ మ న mi 


శిక్షణా పొందిన కార్మికులకు యుద్ధానంతర ఉపాధి 181 


ఈ రెండు వేరు వేరు ప్రశ్నలు. అందుకే వాటిని విడివిడిగానే పరిశీలిద్దాం. అందుకే 
రెండు దశల్లో ముందుకు సాగాలని కూడా మనం ఆలోచించాం. రెండో దశకు సంబం 
ధించిన ప్రశ్న : పౌర సరిశ్రమల ప్రస్తుత అవసరాలను పూర్తిగా తీర్చే విధంగా సాంకేతిక శిక్షణా 
పథకంలో ఎలాంటి మార్పులు చేయవచ్చు? యుద్ధానంతరం పారిశ్రామికాభివృద్ధి కోసం 
సుశిక్షితులైన సాంకేతిక నిపుణులను అందచేయడానికి కావలసిన దీర్ణకాలిక విధానాలు 
పరిశీలించవలసిన అవసరం కూడా ఇందులో ఇమిడి ఉంది. 


నైపుణ్యంగల కార్మికుల ఉపాధి 


మేము పరిష్కరించవలసిన సమస్యలలో మొదటి దశకు సంబంధించిన సమస్య 
ఎమిటంటే మీ శిక్షణా కేంద్రాలలో శిక్షణ పొంది వచ్చిన వేలకొలది నైపుణ్యం గల కార్మికులకు 
పునరావాసం కల్పించడానికి మార్గాలనూ, పద్ధతులనూ కనుక్కోవలసి ఉంది. సైన్యంలో పని 
చేస్తున్న వీరు యుద్ధం ముగిసిన వెంటనే ఉద్యోగాల్ని కోల్పోతారు. పరిశ్రమలు వీరిని తీసు 
కోవడానికి ఇబ్బందిగా భావించకూడదని మేము అనుకుంటున్నాం. ప్రత్యేకంగా మేము 
అనుకున్నట్లు, యుద్ధం తర్వాత పౌర పరిశ్రమలు విస్తరించవలసి ఉండడం వల్ల, తత్ఫలితంగా 
సాంకేతిక శిక్షణ పొందిన వారికి డిమాండ్‌ పెరుగుతుంది. 


శాంతియుత సనుయాలలో పారిశ్రామిక విధానంలో వాళ్ళ నెలా ఇమడ్చాలనేదే మా 
ముందున్న తక్షణ సమస్య. దీనికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, వాటిని చూసు 
కోవడానికి తగిన ప్రణాళికలను ముందే ఏర్పరచుకోవాలనీ మా ఉద్దేశం. ఈ ప్రణాళికలు 
విజయవంతం కావడానికి, ప్రస్తుత పరిశ్రమలు ఈ నిపుణులను సంతోషంతో అంగీకరించే 
విధంగా వారిని తయారు చేయడానికి శిక్షణ, సిలబస్‌లో మార్పులు చేయాలా ? అదనంగా 
ఏదైనా జతచేయాలా అనే విషయాన్ని ఇంకా శిక్షణను ఇచ్చే విషయాన్నీ, అవసరమైన ఇతర 
కోర్సులు మొదలు పెట్టే విషయాన్నీ ఇప్పుడు పరిశీలించవలసి ఉంది. ముందు ముందు 
మనం ఎ అభివృద్ధిని భవిష్యత్తులో తెస్తామనేది ఇప్పటి ఈ మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఈ 
రెండు దశలూ చాలా దగ్గర సంబంధం కలిగినవి. రెండవ దశ మొదటి దశ కన్నా తక్కువ 
ప్రాముఖ్యం కలదేమీ కాదు. 


మీ ముందు చాలా పెద్ద ఎజెండా (చర్చించవలసిన అంశాల పట్టిక) ఉన్నదని, మీ 
సమయాన్ని ఎక్కువ తీసుకోను. ముగించే ముందు, మనదేశ బంగారు భవిష్యత్తు కోసం 
మనం పథకాలు వేయాలనుకుంటే, నైపుణ్యం గల కార్మికులను తగినంత మందిని మనం 
కలిగి ఉండాలన్నది, చాలా ముఖ్యమైన విషయమని నేను చెప్పాలనుకున్నాను. సాంకేతిక 


182 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


శిక్షణా పథకాన్ని సరైన మార్గంలో అభివృద్ధి పరచాలంటే, అది ప్రభుత్వం, యజమానులూ, 
కార్మికుల వుధ్య త్రైపాక్షిక సహకారం ద్వారానే సాధ్యవువుతుంది. యజవూనులకూ, 
పారిశ్రామికవేత్తలకు నేనిక్కడ ప్రత్యేకంగా ఒక మనవి చేసుకుంటున్నాను. వారి ప్రత్యేకమైన 
జ్ఞానమూ అనుభవమూ అమూల్యమైనవి. కాని, ప్రభుత్వం ఏర్పాటుచేసే ఏ సాంకేతిక శిక్షణా 
పథకానికయినా వారి భావి సహకారం కూడా అంత అమూల్యమైనది. ఒక్క విషయాన్ని చెప్పి 
ముగిస్తాను. సైన్యంలో చేరి పని చేసి చాలాకాలం తర్వాత పౌర జీవనానికి తిరిగి వస్తున్న 
సుశిక్షితుల అదృష్టం నిరుద్యోగమే కావాలా? ప్రాణాలు ఫణంగా పెట్టి వారు అనుభవించిన 
కష్టాలకూ, చేసిన సేవలకు ఇదేనా బహుమానం? వాళ్లను నిరాశ పరచబోవుని నేను 
కచ్చితంగా చెప్పగలను. వాళ్ళను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే, పరిశ్రమల్లో బలమైన అసంతృ 
ప్తీ కేంద్రంగా తయారవుతారు. యుద్ధం తరువాత వారికి పౌర జీవనంలో సరైన పరిస్థితిని 
కల్పించాలి. అప్పుడు వారు పరిశ్రమలకు స్థిరత్వాన్ని కల్పిస్తారు. సైన్యంలో అలవరచుకున్న 
క్రమశిక్షణను వారు పౌర పరిశ్రమలలోకి తెస్తారు. వారి పౌర ఉద్యోగితను పునర్నిర్మించడానికి 
ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు మీరు చెప్పాలి. అవి సరైనవీ, ఆచరణ 
యోగ్యమైనవీ అయితే, ప్రభుత్వం మీకు సదా కృతజ్ఞతతో ఉండడమే కాకుండా ఆ చర్యలను 
తీసుకోవడానికి సాధ్యమయినంత కృషి చేస్తుందని హామీ ఇస్తున్నాను. 
కమిటీ చర్చలు ) 


ఆ తర్వాత కమిటీ, సాంకేతిక శిక్షణకు సంబంధించిన వివిధ సమస్యలను చర్చిం 
చింది. సాంకేతిక శిక్షణకు సంబంధించిన విద్యా ప్రమాణాలను అభివృద్ధిపరచవలసిన 


ఆవశ్యకతను కమిటీ నొక్కి చెప్పింది. ఆ కమిటీకి, కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి 
శ్రీ ఎన్‌. లాల్‌ అధ్యక్షత వహించారు. 


* ఉపాధి కల్పనా కేంద్రం సందర్శన 
ఆగస్టు 23న కలకత్తాకు వచ్చిన డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ కలకత్తాలోని ఉపాధి 
కల్పనా కేంద్రాన్ని సందర్శించారు. గతంలో లండన్‌లో భారత మాజీ ఉప హైకమీపనర్‌గా పని 
చేసి ప్రస్తుతం భారత ప్రభుత్వ కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నన్రీ ఎస్‌.లాల్‌ వారి 
ఎంట ఉన్నారు. 
కలకత్తాలోని ఉపాధి కల్పనా పథకాల పనులకు సంబంధించిన వివిధ విషయాలను, 
నేషనల్‌ సర్వీసు ఆర్డినెన్స్‌ (సాంకేతిక సిబ్బంది) పని విధానాన్ని, బెంగాల్‌ ప్రభుత్వ కార్మిక 
శ ఇండియన్‌ ఇన్‌ఫైర్డేవచ్‌, సెస్టెంబర్‌ 15, 1944, వుట. 278 


శిక్షణ పొందిన కార్మికులకు యుద్దానంతర ఉపాధి 183 


కమీపనర్‌ ఎ. హగ్స్‌ తో వారు చర్చించారు. బెంగాల్‌కు సంబంధించినంతవరకూ సాంకేతిక 
శిక్షణా కేంద్రాలను ఎత్తివేయుటకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని కూడా అక్కడ 
చర్చించారు. 


ఉపాధి కల్పనా కేం'దంలో నమోదు చేయించుకోవడానికి వచ్చిన చాలావుంది 
కార్మికులను డా॥ అంబేద్కర్‌ చూశారు. నమోదు పద్ధతినీ, కార్డు నంబరు విధానాన్ని శ్రీ హ్స్‌, 
శ్రీ బెనెట్‌ (ఉపాధి కల్పనా కేంద్ర మేనేజర్‌)లు ఆయనకు వివరించారు. 


ఉద్యోగాల కోసం నమోదు చేయించుకున్న వారి సంఖ్య ఉద్యోగాలు పొందిన వారి 
సంఖ్య చెప్పుకోదగ్గంతగా పెరగడాన్ని కూడా కార్మిక సభ్యుడు గమనించారు. కొత్త లెక్కల 
ప్రకారం, సాంకేతిక శిక్షణా పథకం నుండి శిక్షణ పొందిన 1,029 మంది మాజీ పనివారు 
ఉపాధి సంస్థ కార్యాలయంలో నమోదు చేయించుకున్నారు. వీరిలో 388 మందికి ఉద్యోగాలు 
దొరికాయి. 1944 జనవరి నుండీ 1944 జులై 31వరకూ కార్యాలయంలో నమోదు 
చేయించుకున్న మొత్తం సాంకేతిక సిబ్బంది 2,264. అప్పటికి దాంట్లో ఉద్యోగాలు దొరికిన 
వారి సంఖ్య 537. 


బెంగాల్‌లో సాంకేతిక శిక్షణా పథకం అభివృద్ధిని రోజువారీ సమాచారంగా చూపే 
పట్టికను డా|! అంబేద్కర్‌ కూ, వారితో వచ్చిన బృందానికీ చూపారు. 2,270 వుంది 
సుశిక్షితులనందించే సమర్ధత కలిగిన 15 పౌర కేంద్రాలతో సహా 4,164 సుశిక్షితులనందించే 
సావుర్థ (0 గల 24 కేంద్రాలున్నాయిని ఆయనకు తెలియజేశారు. ఈ కేంద్రాల్లో 17 
సాంకేతిక సంస్థలు, రెండేమో పారిశ్రామిక యాజమాన్యాలకు సంబంధించినవి. 1944 జులై 
31వరకు శిక్షణా కేంద్రం నుండి ఉత్తీర్ణులయిన 2,540 వుంది నిపుణులను పౌర 
పరిశ్రవులలో నియమించారు. భారత ప్రభుత్వ ముద్రణాలయోన్ని, కేంద్ర స్టేషనరీ 
కార్యాలయాన్ని కూడా కార్మిక సభ్యుడు సందర్శించారు. 

తర్వాత, ఆ రోజు, బెంగాల్‌ ప్రభుత్వం ఏర్పరచిన కార్మిక సంఘ సలహా కమిటీ 


సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, జాతీయ కార్మిక సేవా ట్రిబ్యునల్‌ జారీ చేసిన ఉత్తర్వుల 
పని విధానాన్ని చర్చించారు. 


36 
* త్రైపాక్షిక కార్మిక సభ సర్వసభ్య సమావేశం 


డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ప్రసంగం 


కొత్త ఢిల్లీలో అక్టోబరు 21 న జరిగిన త్రెపాక్షిక కార్మిక సభ ఆరవ సర్వసభ్య సమా 
వేశానికి భారత ప్రభుత్వ కార్మిక సభ్యుడు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ అధ్యక్షత వహించారు. 
సమావేశ సంవిధానంలో గత రెండు సంవత్సరాల అనుభవంలో తారసిల్లిన సంబంధ 
లోపాలను సవరించటానికి తేవలసిన మార్పులను ఆయన సూచించారు. 


ఈ సభ ఆధ్వర్యంలోకి వస్తున్న విషయాలను రెండు జాబితాలుగా విభజించాలన్నారు. 
మొదటి జాబిత్రాలో సాధారణ విషయాలుంటాయి. అవి - ఉద్యోగుల నియామక కాలం పని 
పరిస్థితులూ, షరతులు : కార్మిక చట్టం, సామాజిక భద్రతకు సంబంధించిన వషయాలు, 


రండవ క్రమంలో కార్మిక సంక్షేమానికి, కార్మిక పరిపాలనా సూత్రాలకూ సంబంధించిన నిర్దిష్ట 
ఎషయాలుంటాయి. 


డా! అంబెద్కర్‌ ఉపన్యాస పూర్తిపాఠం ఇది 


అధ్యక్షుడు తన ప్రారంభోపన్యాసంలో సవూవేశవైన సభ్యులనుడ్దేశించి ఏమీ 
వ౮ంట్లాడకుండా, ఒక్క మాటతో ఆహ్వానం పలకడమూ, కృతజ్ఞతలు తెలపడమూ చేస్తే 
నిజంగా అది చాలా సులభమైన, ఆనందదాయకమైన పనే. వాస్తవానికి సభాధ్యక్షుడు 
అంతకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం ఉంది. ఇలాంటి కార్మిక సమావేశపు అధ్యక్షునికి 
ప్రసంగ విషయాన్ని నిర్ణయించుకోవడం అంత సులభమైనది కాదు. ఇది తత్త్వవేత్తల 
సమావేశం కాదు. అందుకొరకు సామాజిక ప్రాముఖ్యత లేని తెలివైన విన్యాసాలతో ఎటూ 


* oda ఇల్‌వర్జేషల్‌ నవంబర్‌ 15, 1944, వుదులు : 590-97 


త్రైపాక్షిక కార్మిక సభ సర్వసభ్య సమావేశం 185 


తేలకుండా మాట్లాడి, సాండిత్యం చూపించే సాత్ర వహించడానికి వీలు లేదు. ఈ సమావేశం 
సమాజ పునర్నిర్మాణానికి సంబంధించినది కాదు. అందువల్ల పెట్టుబడిదారి విధానం గురించి 
సోషలిజం, కన్యూనిజంల వంటి ఇతర ఇజాల గురించీ మాట్లాడి ప్రారంభోపన్యాసాన్ని 
నింసటానికి కుదరదు. 


ఈ సభ సావూజిక సతికి సంబంధించిన సమావేశం కాదు. అలాగయినట్టయితే 
సత్ర్రవర్తనను అలవరచుకోవాలని చెప్పే నిజ్ఞాపనలతో అధ్యక్షుడు ఆవేశంతో ప్రసంగించవచ్చు. 
మరి ఈ కార్మిక సభ (ప్రారంభోవన్యాసంలో అధ్యక్షుడు ఏమి మాట్లాడాలో నాకు తెలియటం 
లేదు. ఆచరణ ప్రావుఖ్యం కలిగిన విషయోలపై ప్రసంగించటానికి ఈ అవకాశాన్ని 
వినియోగించుకుని నా ఇబ్బందిని అధిగమించాలని ప ఇది సరైనది కాదని 
మీరనుకోరని తలుస్తాను. 


నేను ప్రత్యేకంగా చెప్పవలసిన విషయోలు రెండున్నాయి. అవి సమావేశంలోని 

wo ఆసక్తికరమైనవి. కార్మిక స్థాయీ సంఘంలోనూ, సమావేశంలోనూ చర్చించిన వివిధ 

ప్రభుత్వం తీసుకున్న చర్యల సర్వేను మీకు ఇవ్వడం మొదటిది. త్రైపాక్షిక సంస్థ 
ద్ధతులలోనూ ఉన్న లోపాలను చూడడం రెండవది. 


మొదటి విషయం ప్రసంగించడానికి దాని పరిధి చాలా పెద్దగా ఉంది. మీ ఎజెండా 
ప్రకారం సమావేశం జరగాలంటే దీనికే చాలా సవుయం పడుతుంది. మీరు అంత 
సమయం దీనికి ఇవ్వలేకపోవచ్చు. అందువల్ల దీనిని ప్రత్యేకంగా ప్రసంగంతోపాటు ముద్రించి 
మీకు అందజేస్తున్నాను. ప్రసంగ పత్రం మీ అందరికీ అందజేయడం జరిగింది. దానిని నా 
ఉపన్యాసంలో భాగంగా పరిగణించవచ్చు. 


త్రైపాక్షిక సంస్థ 

ఇక రెండో విషయం మిగిలింది. అది సభ నిర్వహణకూ, దాని పద్దతికీ సంబంధించిన 
ప్రశ్న. ప్లీనరీ సభ కార్మిక స్థాయీ సంఘం పనిలో మాకు రెండు సంవత్సరాల అనుభవం 
ఉంది. ఆ అనుభవం చాలా ఎక్కువ రోజులదని అనలేము. అది తక్కువే అయినా, మేము 


వె్ఫుదలు పెట్టిన సంస్థలో కొన్ని బలహీనతలు బయటపడ్డాయి. ఈ కిందివి కొంత 
తీవ్రమయినవని నాకనిపిస్తున్నది. 
1. ఈ సభకూ, కార్మికస్థాయీ సంఘానికీ మధ్య స్పష్టమైన పనుల విభజన లేదు. ఒకటి 
ఆలోచనా పూర్వకమయిన సంస్థా, మరోటి నిర్వహణా పూర్వకమయిన సంస్థా అని 
కాదు. రెండూ ఆలోచనా పూర్వకమయినవే. 


186 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


2. అవి చేసే పనులలో అతివ్యాప్తి ఉంది. రెండు సంస్థలూ చర్చించిన విషయాల స్వభావం 
ఒకటే. 
3. సాధారణ విషయాలకూ, నిర్దిష్టమైన సమస్యలకూ మధ్య స్పష్టమైన తేడా లేకపోవడం 
వల్ల, సభలోనూ, కమిటీలోనూ చేసిన చర్చలు ఎక్కువ ఉపయోగపడనంత సర్వ 
సాధారణమై పోయాయి. అవి నిర్దిష్ట సమస్యలయినా గాని సాధారణంగానే తీసు 
కుంటున్నారు. 
4. వాటి ప్రత్యేక సమస్యలను పరిశీలించడానికీ, నివేదించడానికి యంత్రాంగం లేదు. ఇది 
చాలా ముఖ్యమైన పని. ఈ పనిని చూసుకోవడానికి యంత్రాంగం ఉండాలి. 
5. కార్మిక సంక్షేమ సమస్యలపైనా, పరిశ్రమల సమస్యలపైనా అధ్యయనం చేసి సలహా 
లివ్వడానికి యంత్రాంగం లేదు. 


ప్రత్యేక కార్యాలయం 


ఈ. సంస్థలోని రెండవ లోపాన్ని సమావేశంలోని కొందరు సభ్యులు ఎత్తి చూపారు. 
ఇది కార్మిక సభకు ప్రత్యేక కార్యాలయం ఉండకపోవడానికి సంబంధించినది. ఈ క్రింది 
పనులను చూసుకోవడానికి ప్రత్యేక కార్యాలయం ఉండాలని సూచించారు. అవి : 

(ఎ) సమా వేశాల ఏర్పాట్లు చేయడం (సమావేశాలకు నిర్ణయమైన తేదీలను 

సభ్యులకు తెలియజేయడం, లేఖలు పంపడం, ఎజెండా తయారీ మొ॥వి) 

(బి) జరిగిన పనుల రికార్డును తయారు చేయడం; భద్రపరచడం 

(సి) కరపత్రాల ద్వారా ప్రకటనల ద్వారా ప్రచారం చేయడం. 

(డి) ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడం, సిబ్బందికి జీతాలు, సవూవేశానికి 
హాజరయ్యే ప్రభుత్వేతర సభ్యులకు ప్రయాణ అలవెన్సు బిల్లులు మొ॥నవి 
చూసుకోవడం. 

(ఇ) పరిశోధనలు, చర్చలు, సూచనల ఆధారంగా లభ్యమయ్యే సమాచారాన్ని 
సేకరించడం. 


(ఎఫ్‌) ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలన చేయడం. 


” ఫిర్యాదులకు అవకాశం ఇచ్చిన ఇతర విషయాలు ఇంకా రెండు ఉన్నాయి. అందులో 


ఒకటి,కార్మిక సభకూ, కార్మిక స్థాయీ సంఘానికి ఎజెండాను తయారుచేయడానికి 
సంబంధించినది. ఎజెండాకు సంబంధించి ఇప్పుడున్న పద్ధతి రెండిట్లోనూ తప్పుగా 


త్రైపాక్షిక కార్మిక సభ సర్వసభ్య సమావేశం 187 


ఉందన్నారు. మొదటిది - సభ సభ్యులకూ, కమిటీ సభ్యులకూ వాళ్ళ ఇష్ట ప్రకారం ఎజెండాలో 
విషయాలను పెట్టడానికి హక్కులేదు. రెండవలోపం - సభ్యులు ఎజెండా అంశాలు చర్చించ 
డానికీ, దానిపై అధ్యయనం చేయడానికీ తగినంత సమయం ఉండడం లేదు. ఎజెండాతో 
బాటు పంపి సమాచారం ఆలస్యంగా చేరుతున్నది. 


ఫిర్యాదులు చేయడానికి అవకాశం ఇచ్చిన మరో విషయం సభపైనా, కార్మిక స్థాయీ 
సంఘంపైన వివిధ పార్టీల ప్రాతినిధ్యానికి సంబంధించినది. ప్రభుత్వం యజమానులను 
నామినేట్‌ చేయడానికి మూడు సీట్లను రిజర్వు చేయడం ప్రభుత్వం తరఫు నుండి ఆక్షేపించ 
దగినదని యజమానులు అభ్యంతరం తెలిపారు. భారతదేశంలో అఖిల భారత యజమానుల 
సమాఖ్య అఖిల భారత పారిశ్రామిక యజమానుల సంస్థలలో మొత్తం అంతా యజమానుల 
ప్రతినిధుల వర్గమే ఉన్నారని అందువల్ల యజమానుల ప్రతినిధులను నామినేట్‌ చేసే 
ఎర్పాటు అనవసరం అనీ వారి అభిప్రాయం. కార్మిక ప్రాతినిధ్య పద్ధతిలో కూడా లోపం ఉంది. 
కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తంలో కార్మిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ 
లేరు. 


ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్న 
' విషయాన్ని మీరు సహజంగానే నన్ను చెప్పమని కోరుతారు. కార్మిక సభ సరిగా నడిచే విధంగా 
చూడాలనీ దాని యంత్రాంగంలో ఉన్న ఘోరమైన పారపాట్లవల్ల ధాని పని విధానం 
చెడిపోకుండా సాధ్యమయినంతవరకూ కాపాడాలనీ నా తరఫునుండి నేను ఆతృతతోనే 
ఉన్నాను. ఈ విషయాలలో ఏదైనా ఒక కచ్చితమైన నిర్ణయానికి రావాలంటే, పరిశోధనలూ, 
పరిశీలనలూ అవ సరవుసి మీరు గ్రహించి ఉంటారు. ఈ బలహీన తల్లోని కొన్నింటిని 
ప్రభుత్వం పరిశీలించి, చర్చించింది కూడా. ఇంకా పరిశీలించవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. 
ప్రభుత్వం పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చిన విషయాలను ముందు నేను ప్రస్తావిస్తాను. 
అవి ప్రత్యేక కార్యాలయోనికీ, ఎజెండాకీ, ప్రాతినిధ్యానికీ సంబంధించినవి. 


సలహా సంఘం మాత్రమే 


కార్మిక సభకు ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పరచడం అనేది అంతర్జాతీయ కార్మిక 
సంస్థ సంబంధంపై ఆధారపడి ఉందని నేననుకుంటున్నాను. అంతర్జాతీయ కార్మిక సంస్థకూ, 
త్రైపాక్షిక సంస్థకూ మధ్య మౌలికమైన భేదం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. వాస్తవంలో, 
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌ ఓ) వెర్పైల్సే శాంతి సంధి ప్రకారం ఏర్పరచిన స్వతంత్ర 
సంస్థ. దాని ఒడంబడకా, సిఫారసులూ అన్ని రాజ్యాల సభ్యులనూ ఒక. కచ్చితమైన 


| 
| 
/ 


188 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


విషయానికి బద్భులుగా చేస్తాయి. వీటిని నిర్వర్తించడంలో విఫలమయితే, అంతర్జాతీయంగా 
కొన్నింటికి కచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. బయటి వారి అధికారంతో నిమిత్తం 
లేకుండా అది దాని సాంత నియమాల ద్వారా పని చేస్తుంది. పైగా అంతర్జాతీయ కార్మిక 
సంస్థకు స్వంత ఆర్థిక పరిస్టితి ఉంది. ఇది ఏవైనా కొత్త చర్యలను చేపట్టిటప్పుడు బాధ్యత 


వహించడానికి ఏ రాజ్యంపైన గానీ, ఏ శాఖపైన గానీ ఆధారపడదు. 


అంతర్జాతీయ కార్మిక సంస్థలాగా మన త్రైపాక్షిక సంస్థ స్వతంత్రమైనది కాదు. దీనికి 
స్వతంత్ర ఆర్థిక ప్రతిపత్తి లేదు. ఉండదు కూడా. కేవలం ఇది భారత ప్రభుత్వం కోరిన 
విషయాలపై సలహాలను అందించడానికి ఏర్పరచిన సంస్థ మాత్రమే. ఇది నిర్ణయాలను 
తీసుకోలేదు. అలా తీసుకోవడానికి అనుమతిస్తే అది శాసనసభ పనులను లాగేసుకుంటుంది. 
ఈ భేదాలను చూస్తే, కార్మిక సభకు ఉన్న స్వతంత్ర కార్యాలయం అనేది ప్రభుత్వానికీ 
సభకూ మధ్య ఘర్షణ ఏర్పరుస్తుందన్నది స్పష్టం. 


అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌.ఓ) సామర్ధ్యమూ, ఆవశ్యకమైన స్టోమతా అనేది 
చాలావుటుకు దాని కార్యాలయ నిర్వహణ నుండే వచ్చాయి. పైగా పరిశోధననూ, 
సమాచారాన్ని తప్ప, మిగతా పనులన్నీ భారత ప్రభుత్వ కార్మిక సచివాలయం సమర్ధవంతంగా 
చూసుకోగలదని భారత ప్రభుత్వం అనుకుంటుంది. పరిశో ధనకూ, సవూ౮చారాన్‌ిక్రీ 
సంబంధించిన కార్మిక శాఖలో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. దాని పునర్నిర్మాణానికి 
సంబంధించిన కార్యక్రమాలు పరిశోధనకు అవ సరవుయిన యంత్రాంగాన్ని ఏర్పరచే 
విషయమూ, వాటి కార్యక్రమాలను గుర్తించే విషయమూ, కార్మికులకూ దానికి సంబంధించిన 
ఎషయాలపై సమాచారాన్ని సేకరించడం. ఆ కారణాలవల్ల త్రై పాక్షిక సంస్థకు ప్రత్యేక 
కార్యాలయాన్ని ఏర్పరచే అభిప్రాయాన్ని భారత ప్రభుత్వం వ్యక్త పరచదు. 


ఎజెండాను ఏర్పరచే హక్కు 


ఎజెండాకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం యోచంచింది. సభ ఎజెండాను 
నిర్ణయించే హక్కును ప్రభుత్వం వదులుకోకూడదని నిర్ణయించింది. ఆ సభ శాసనసభ 
కాదు. అది సలహా సంస్థ. ఏ విషయాలపైన సలహాలివ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించాలి. 


సభకు ఎజెండాను నిర్ణయించే హక్కును ప్రభుత్వం వదులుకోక పోవడానికి మరో 
కారణం ఉంది. సభకు వాస్తవ వివరణలను ప్రభుత్వం ఇచ్చే స్థితిలో ఉంటే తప్ప, ఎజెండాపై 
ఒక విషయాన్ని చేర్చడానికి ప్రభుత్వం బద్ధమై ఉంటుందని ఒప్పుకోవడానికి ప్రభుత్వానికి 
సాధ్యం కాదు. సభ్యులు ఆలోచించడానికి తగినంత సమయం వాళ్ళకు ఉండేటట్టు సరిగ్గా 


త్రైపాక్షిక కార్మిక సభ సర్వసభ్య సమావశం 189 


గమనించడం, అటువంటి వివరణలు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్దంగా ఉండడం సాధ్యం 
కాదు. కాని ఎజెండాను ఏర్పరచే హక్కుకు సంబంధించి, ఆ పద్దతిని పునరాలోచించడానికి 
ప్రభుత్వం సిద్దంగా ఉంది. 

తరువాత సమావేశం కోసం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలను ఎంపిక చేసే సమా 
వేశం జరిగాక కార్మిక శాఖవారు ప్రభుత్వం నుండి, యజమానుల నుండి, కార్మిక సంఘాల 
నుండి సలహాలు స్వీకరించడం ప్రస్తుత విధానం. ఎజెండాకు అంశాలు ఎంపిక చేసే 
విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడానికి ముందు ప్రభుత్వానికి, సదస్సుకు మధ్య 
ఎలాంటి సంప్రదింపులూ ఉండవు. అయితే ప్రస్తుతం మార్పు చేసిన విధానం ప్రకారం 
యజమానులుగాని, కార్మిక సంఘాలు గాని వాళ్ళు కోరుకున్నప్పుడు సూచనలు చేయవచ్చు. 
ప్రభుత్వం వాటిని స్వీకరించేందుకు సిద్దంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సూచనలు 
చేయకపోతే, ప్రతి సమావేశంలోను ప్రతినిధుల నుండి ప్రభుత్వం సలహాలు అడుగుతుంది. 


ఇంకో మార్పు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తుది నిర్ణయం 
ప్రభుత్వానిదే అయినప్పటికీ ఎజెండా నిర్ణయించేందుకు వచ్చిన సూచనలన్నింటినీ ప్రతి 
సమావేశంలో చర్చకు పెడతారు. దీనివలన సభ్యుల కోరికలు తెలుసుకునే అవకాశం 
ప్రభుత్వానికి, తవుకు ఎవి ప్రధానమో వివరించే అవకాశం సభ్యులకు కలుగుతాయి. 
ఇప్పుడున్న పద్దతికంటే ఇప్పుడు నేను చెప్పిన విధానం వుంచి మార్పుగా మీరంతా 
అంగీకరిస్తారని నా విశ్వాసం. 


సదస్సులోని సభ్యుల ప్రాతినిధ్యం విషయంలో వచ్చిన సూచనలు చాలా అర్థవంత 
మైనవని అంగీకరిస్తాను. రెండు యజమానుల సంఘాలకు పూర్తి ప్రాతినిధ్యం కల్పించారని 
వారు చెబుతున్నప్పుడు యజవూనులను నామినేట్‌ చేయడంలో బెచిత్యం లేదు. 
అదేవిధంగా కార్మికుల ఉద్యోగ సమస్యలు తీర్చి, వారి సంక్షేమం చూడడం మాత్రమే కాకుండా 
వారి కోసం వారే పనులు చేసుకోగలిగేలా వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. పురుషులతో బాటు 
మహిళా కార్మికులు కూడా కార్మిక సదస్సులో పాల్గొనేందుకు అనుమతించడం ద్వారా ఇది 
సాధ్యమవుతుంది. ఇటీవల “బొగ్గు గనుల సంక్షేమ సంఘం” ఏర్పాటైనప్పుడు ఆ సంఘంలో 
కార్మికుల ప్రతినిధులుగా ఒక కార్మికునితోబాటు ఒక వంహిళా కార్మికురాలిని కూడా 
నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. 


సభ నిర్మాణం - కొన్ని సలహాలు 


అందువల్ల సభ కూర్పులో తగిన మార్పులు చేయడానికి ప్రభుత్వం విముఖంగా 


190 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


లేదు. కానీ ఆ విషయాలు అంత అత్యవసరమైనవి కావని, కొద్దికాలం వరకూ వాటిని ఆపి 
ఉంచటం సాధ్యమేననీ ప్రభుత్వం భావిస్తున్నది. త్రెపాక్షిక సభ మొదటి సవఠాఎ కరి 
సమయంలో నేను చెప్పినట్టు దానికి ఏమైనా ఇప్పుడే వేళ్ళు వచ్చాయో, లేదో చూడడానికి 
మనం మొక్కను మాటి మాటికి పెకిలించి చూడకూడదు. అది మొక్కను చంప పద్దతి. 


సభ నిర్మాణ లోపాల గురించి మాట్లాడతాను. ఇదే తీవ్రమైన లోపం అని ప్రభుత్వం 
ఒప్పుకున్నది. దీనిని పరిష్కరించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఏ నిర్ణయానికీ రాలేదు. మీరు 
సూచనలివ్వడానికి ఇష్టపడితే, వాటిని ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఈ విషయంపై నా 
అభిప్రాయాన్ని మీ ముందు ఉంచవచ్చునా? సభ నిర్మాణంలో ఈ కింది అంశాలు నేను 
సూచిస్తున్నాను. 
1. సభ పరిధిలోకి వచ్చే విషయాలను విడదీసి రెండు పట్టికలు చేయవచ్చు. మొదటి 
పట్టికలో మొత్తం సాధారణ విషయాలు : (ఎ) ఉద్యోగ నియమాలు, సమయాలు 
(బి) కార్మిక చట్టం (సి) సామాజిక భద్రతకు సంబంధించిన విషయాలు ఉంటాయి. 
రెండో పట్టికలో నిర్దిష్టమైన విషయాలు: (ఎ) కార్మిక సంక్షేమానికి సంబంధించినవి. 
(బి) కార్మిక చట్టాల నిర్వహణకు సంబంధించినవి ఉంటాయి. ఒకటో పట్టిక 
విషయాలను ప్లీనరీ సభకు నిర్ణయించారు. దానినే పినరీ త్రైపాక్షిక అనే పదాలను 
తీసివేసి చిన్నగా కార్మిక సభ అన్న పేరుతో పిలిస్తే బావుంటుందని నేను 
ప్రతివాదిస్తున్నాను. 


2. కార్మిక సంక్షేమ కమిటీ అనే కొత్త సంస్థను ఏర్పరచి రెండవ పట్టికలోని అంశాలు 
దానికి నిర్ణయించాలి. 


లం 


కార్మిక సంక్షేమ సంఘం కూర్పుకు సంబంధించి అందులో (ఎ) కార్మిక స్థాయీ 
సంఘాలు ఎన్నుకున్న సభ్యులు (బి) నిర్వహణా సంస్థల నుండీ, పురపాలక సంస్థల 
నుండి తీసుకున్న ఒక యౌజమాన్యపు ప్రతినిధీ, ఒక ఉద్యోగ ప్రతినిధీ, ఇతర సంస్థల 
కార్మిక ఉద్యోగులూ (సి) ప్రభుత్వం నియమించిన అన ధికారిక సభ్యులు 
(డి) భారతదేశ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు (ఇ) రాష్ట్ర ప్రభుత్వాల 
ప్రతినిధులు ఉండాలి. 

4. కూర్చుకు సంబంధించినంత వరకూ కార్మిక స్థాయీ సంఘంలో ఏ మార్పు ఉండదు. 
కేవలం దాని పని విధానంలో మాత్రమే మార్పు ఉంటుంది. అది ఉద్దేశ పూర్వక 
మయిన సంస్థ కాదు. ఇది సభ ఏజెంట్‌ సమయానికి సభ నిర్ణయించిన విధులను 
అది నిర్వహిస్తుంది. 


త్రైపాక్షిక కార్మిక సభ సర్వసభ్య సమావేశం 191 


ఈ ఏర్పాటు ప్రకారం మూడు విభాగాలున్నాయి - సభ, కార్మిక సాయీ సంఘం, 
సంక్షేమ సంఘం. 


కార్మిక సభ పనులూ, అధికారాలూ ఈ కింది విధంగా ఉన్నాయి 


1. ఎజెండాలో ఉంచవలసిన సామాజిక భద్రత విషయాలకూ, ఉద్యోగ నిబంధనలకూ, 
ఏర్పాట్లకూ సంబంధించిన విషయాలపై 'ప్రభుత్వానికి సహకరించడం. 


2. ఎ విషయాన్నయినా, (ఎ) నివేదించాలనీ (బి) ప్రభుత్వానికి సిఫారసు చేయాలని 
కార్మిక స్థాయీ సంఘాన్ని కోరటం 

3. ' ఎజెండాలో ఉన్న ఏ విషయాన్నైనా పరిశీలించడానికీ, నివేదించడానికీ డైరెక్టరుతో 
సహా, ఒక అదనపు కమిటీని నియమించడం. (ఎ) సభకు నివేదించడానికీ 
(బి) ప్రభుత్వానికి సిఫారస్‌ చేయెడానికి, సభకు ఇంకా రిపోర్టులు 
తయారుచేయడానికీ కార్మిక స్థాయీ సంఘం ఉంది. 


కార్మిక స్థాయీ సంఘం పనులూ, అధికారాలూ సభ తెలిపివిధంగా ఉంటాయి. ఇది 
సభకు లోబడిన సంస్థలాగా ఉంటుంది. ఏ పనికైనా ఇది సభ నుండి అధికారాన్ని తెచ్చు 
కుంటుంది. ఏ విషయంలోనైనా సత్వర అభిప్రాయం కావలసినప్పుడు తప్ప సభకు ప్రాతి 
నిధ్యం వహించే పని తప్పితే దీనికి వేరే స్వంత నిర్వహణ అంటూ లేదు. సాధారణంగా కార్మిక 
నాయీ సంఘం నివేదికలయినా, సిఫారసులైనా సభకు మాత్రమే చేయాలి. 


కార్మిక నాయీ సంఘం అధికారాలు 


1. కార్మిక సభ చూసుకోవలసిన అన్ని విషయాలపై సిఫారసులు రిపోర్టులో చేయడం. 

2. ఒకవేళ ప్రభుత్వానికి నివేదిక పంపవలసిందిగా కార్మికస్థాయీ సంఘానికి సభ 
సూచనలిస్తే నేరుగా ప్రభుత్వానికి 'సిఫారసు పంపటం. 

3. కార్మిక స్థాయీ సంఘానికి నివేదించాలనే సూచనలతో ఉన్న ఎజెండాలోని ఏ 
విషయాన్నైనా పరిశీలించడానికి ప్రత్యేకంగా తాత్కాలిక కమిటీని ఏర్పరచి సూచన 
రివ్వడం. 

కార్మిక సంక్షేమ సంఘం 


కార్మిక సంక్షేవం సంఘ కార్యక్రవూలు, కార్మిక సంక్షేవూనికి సంబంధించిన 
విషయాలకూ, కార్మిక చట్టాల నిర్వహణకూ పరిమితమవుతాయి. దీని అధికారాలు - దాని 
ముందు పెట్టిన విషయాలన్నింటినీ పరిశీలించడం, ప్రభుత్వానికి సిఫారసులు చేయడం. 


192 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నిర్వహణలో ఉన్న లోపాలను తొలగించడానికి నా ప్రతిపాదనలు ఇని - ఈ సభ 
సభ్యుడిగా నా శక్తిని బట్టి వాటిని మీ ముందుంచుతాను. నాకవి సరియ్రైనవిగా అనిపించినా, 
ఈ విధానం గొప్పదేమీ కాదనుకుంటాను. ఈ ప్రతిపాదనలను భారత ప్రభుత్వంలో 
శాఖాపరంగా పరిశీలించాలని నేను అంటున్నాను. అవి ఆచరణయోగ్యంగా ఉంటే ప్రభుత్వం 
ఆ నిర్ణయాలను మీ ముందుంచుతుంది. ఈ నిర్వహణ సమస్య చాలా తీవ్రమైన విషయంగా 
నెను పరిగణిస్తున్నాను. వీటిని నేను సత్వర విషయాలుగా తీసుకుంటానని వాగ్గానం 
" చేస్తున్నాను. 

నేను చెప్పినదంతా సభకు సంబంధించిన విషయాలకు అవసరమయినదే. కార్మిక 
సభలో. భాగమైన వివిధ సంస్థలను పునర్నిర్మించడానికీ, పద్ధతులను మార్చడానికీ, సిబ్బందిని 
సంస్కరించడానికీ, ప్రభుత్వం తన సావుర్థ్యాన్ని పెంపాందించఎకుంటూ, కార్మికుల 
ఉపయోగాన్ని పెంచే విషయంలో చాలా చురుగ్గా ఉందన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటారని 
ఆశిసాను. 
కార్మిక చట్టం 


నెను ప్రస్తావించాల్సిన విషయాలు ఇంకా రెండున్నాయి. వచ్చే శాసనసభ సమావేశాల్లో 
కార్మిక శాఖ శాసన కార్యక్రమంలో మూడు బిల్లులుంటాయి. జీతంతో కూడిన సెలవు బిల్లుగా 
చెప్పుకునే ఫ్యాక్టరీల సవరణ బిల్లు, కార్మిక సంఘాల గుర్తింపుకు అవకాశమిచ్చే కార్మిక 
సంఘాల సవరణ చట్టం. వేతనాల చెల్లింపు సవరణ బిల్లు. సదస్సు మొదటి రెండింటినీ 


పరిగణనలోనికి తీసుకున్నది. మూడో బిల్లు కొత్తది. మన పద్ధతి ప్రకారం చర్చ కోసం దానిని 
మీ ముందుంచాం. 


గత ఏప్రిల్‌లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ కార్మిక 
సదస్సు 26 వ మహాసభలు జరిగిన విషయం మీకు తెలిసిందే. భారత ప్రతినిధి బృందం 
ఒకటే ఈ సభలకు హాజరయింది. లండన్‌లో భారత హైైకమీపనర్‌ సర్‌ శామ్యూల్‌ రంగనాథన్‌ 
ఈ బృందానికి నాయకత్వం వహించారు. ప్రభుత్వ ప్రతినిధిగా కార్మిక శాఖ కార్యదర్శి 
గౌరవనీయులు హెచ్‌.సి. పియర్‌, సి.ఎస్‌.ఐ. సీ.ఐ.ఇ., ఐ,సి. ఎస్‌; యజమానుల తరఫున 
శ్రీ డి.జి. ముల్వేర్కర్‌ హాజరుకాగా ఉద్యోగుల ప్రతినిధులుగా శ్రీయుతులు జమునాదాస్‌ 
మెహతా (శాసనసభ్యుడు), అఫ్లాబ్‌ ఆలీ, ఆర్‌.ఆర్‌. భోలే పాల్గొన్నారు. ఈ సదస్సులో వారు 
చేపట్టిన పాత్ర, చేసిన పనిని బహిరంగంగా అభినందించడంలో మీరంతా నాతో గొంతు 
కలుపుతారని నా నమ్మకం. ఆ ప్రతినిధి బృందం తయారు చేసిన నివేదిక మీ ముందున్నది. 


త్రైపాక్షిక కార్మిక సభ సర్వసభ్య సమావేశం 103 


అది ఆసక్తికరంగానే గాక నిషయ పరిజ్ఞానం కలిగించేదిగా ఉందని మీరూ అంగీకరిస్తారను 
కుంటున్నాను. 

ఇంతకంటే ఉపయోగపడే విధంగా నేను చెప్పేందుకు ఏమీ లేదు. మీరంతా ఓపికగా. 
విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన కోసం ఎదురుచూస్తున్న వని 
ప్రారంభిద్దాం. 


డాక్టర్‌ అంబెద్కర్‌ వివరణ పత్రం 


త్రైపాక్షిక కార్మిక సదస్సులోను, దాని కార్మిక స్థాయీ సంఘంలోను జరిగిన చర్చల 
అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సూచిస్తూ డాక్టర్‌ అంబేద్కర్‌ కార్మిక 
సదస్సుకు ఒక వివరణ పత్రం అందచేశారు. ఈ పత్రంలో ఉన్న అంశాలు :ః కార్మిక. వివాదాల 
పరిష్కారం, కార్మిక సంక్షేమం, పారిశ్రామిక కార్మికులకు ఆహార పదార్థాల సరఫరా, ప్రభుత్వ 
కాంట్రాక్టులలో సరసమైన వేతనాల నియమం, పారిశ్రామిక సంస్థలలో లేబర్‌ ఆఫీసర్లు, 
ఉపాధి కల్పనా కార్యాలయాలు, పారిశ్రామిక గణాంకాలు, అనైచ్చిక నిరుద్యోగం, కార్మిక 
ప్రాతినిధ్యం, సామాజిక భద్రత, కరువు భత్యం, పారిశ్రామిక క్యాంటీన్లు. 


. ఉపాధి కల్పనా కార్యాలయాలు కొనసాగించాలని 1943 మే నెలలో జరిగిన కార్మిక 
స్థాయీ సంఘాల తృతీయ సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. సాంకేతిక నిపుణుల 
కోసం ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన 
కూడా ఆమోదం పొందింది. ఈ రెండు ప్రతిపాదనలూ అమలు జరిగాయి. సాంకేతిక = 
నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అనేకచోట్ల ఉపాధి కల్పనా కార్యాలయాలు 
ప్రారంభమయ్యాయి. 


ఈ సమావేశంలో వెల్లడ్డెన అభిప్రాయాలు కూడా (1) న్యాయి నిర్భయ 
యంత్రాంగంలోని కొనసాగింపును కొంతవేంరకు (2) కార్మిక వివాదాలకు సంబంధించి 
ఇప్పుడున్న కార్మిక వివాదాల చట్టం 1929 స్థానంలో అంతర్గత రాజీని సమర్ధించేవిధంగా 
రూపొందిస్తున్న కొత్త చట్టం విధానానికి పూర్తి అనుకూలంగాను ఉన్నాయి. కొత్త చట్టం 
విషయుంలో ప్రతిపాదనలు పరిశీలనలో ఉండగా, కేంద్ర ప్రభుత్వం వెయుదటి అంశాన్ని. 
వీలైనంత వరకు కొనసాగిస్తూ ఉన్న ప్రోవిన్షియల్‌ ప్రభుత్వాల దృష్టికి తెచ్చింది. వర్తక 
వివాదాలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 


194 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


బెవిన్‌ శిక్షణా పథకం 


ఈ సమావేశంలో తలెత్తిన మరో ప్రశ్న ఏమిటంటే బెవిన్‌ శిక్షణార్థుల ఎంపికలో 
సంఘటిత కార్మికులు నేషనల్‌ సర్వీస్‌ లేబర్‌ ట్రిబ్యునల్స్‌కు అనుబంధంగా ఉండాలన్న 
విషయం. అభ్యర్థుల ఎంపిక సమయంలో ట్రిబ్యునల్స్‌ తమ ప్రాంతంలోని ప్రముఖ కార్మిక 
సంఘాలను సంప్రదించాలన్నారు. ఈవిధంగా శిక్షణార్భులను ఎంపిక చేయడం అనేది 
పరిశీలనలో ఉంది. ఇక కార్మిక సంక్షేమానికి సంబంధించి గృహ నిర్మాణం, విద్య తదితర 
అవసరాల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలన్న సూచనను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. 
అయితే, ఒక ఆచరణాత్మకమైన పథకం రూపొందించడంలో చాలా ఇబ్బందులున్నాయని 
విజ్ఞాపన పత్రం పేరొ pంటున్నది. 


వారిశ్రామిక కార్మికులకు యజమానులు ధాన్యం దుకాణాల ద్వారా గాని, గుర్తింపు 
" పొందిన కార్మిక సంఘాల ద్వారా కాని, మరెవరైనా ఉద్యోగ ప్రతినిధుల ద్వారా గాని ఆహార 
పదార్థాల పంపిణీ చేయాలని, సహకార ధాన్యదుకాణాలను ప్రోత్సహించాలని కోరుతూ 1943 
జనవరిలో జరిగిన రెండవ కార్మిక స్థాయీ సంఘం సమావేశం ఒక తీర్మానాన్ని చేపట్టింది. ఈ 
సిఫారసులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రేషన్‌ సౌకర్యం 
ప్రవేశపెట్టి నగరాలకు, పట్టణాలకు, క్రమంగా చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించడంతో 
ఈ సిఫారసులకు కాలం చెల్లింది. అయితే రేపనింగ్‌ అధికారులు మాత్రం యజమానుల 
ధాన్యం దుకాణాల ఏజెన్సీని వీలైనంత వరకు ఉపయోగించుకుంటున్నారు. 


సముచిత వేతన నిబంధన 


ప్రభుత్వ కాంట్రాక్టులలో సరైన వేతన నిబంధన ఏర్పాటుపై 1943 మేలో కార్మిక 
స్థాయీ సంఘం మూడవ సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా ఈ పత్రం 
ప్రస్తావించింది. కేంద్ర (ప్రజా పనుల శాఖలో సరైన వేతన నిబంధన ముందే ఉన్నదని 


చెప్పారు. 


పెద్ద పారిశ్రామిక రంగ సంస్థల్లో సాధ్యమయినంత వరకు కార్మిక అధికారులను 
నియమించాలన్న సిఫారసులను కేంద్ర ప్రభుత్వం తన సంస్థలలో అమలుపరుస్తున్నది. 
ప్రావినియల్‌ ప్రభుత్వాలనూ, యజమానులనూ అలాగే అమలు చేయాలని కోరారు. భారత 


గని సంస్థ నుండ అందుకున్న రిపోర్టు ప్రకారం వారు సిబ్బంది అధికారులను నియ 
మించారు. 


త్రైపాక్షిక కార్మిక సభ సర్వసభ్య సమావేశం 195 


వివాదాల తీర్పులలో కమిటీ సలహా ప్రకారం భారత రక్షణ నిబంధన 81(ఎ)ను 
సవరించారు. ఒక కార్మికుని ప్రవర్తన విషయం విచారణలో ఉన్నప్పుడు, అలా ప్రవర్తన 
పరిశీలనలో ఉన్న కార్మికులనూ లేదా ఆ వివాదానికి దగ్గర సంబంధం ఉన్న కార్మికులనూ, వారి 
దుష్ట ప్రవర్తనకు వివాదంలో సంబంధం లేకుంటేనో లేదా తీర్చు చెప్పే అతని అనుమతినో లేదా 
ఇతర ప్రత్యేక అధికారి ద్వారానో తప్ప యజమానులు వారిని తొలగించకూడదు. వివాదానికి 
సంబంధించిన విషయాలు పత్రములో వివరించాలి. అఖిల భారత స్థాయిలో ఎంపిక చేసిన 
కొన్ని పరిశ్రమలలో పనిగంటలు, వేతనాల గణాంకాల సేకరణ విషయాలు ప్రభుత్వం చాలా 
చురుగ్గా పరిశిలిస్తున్నది. 


అవాంఛిత నిరుద్యోగం 


1943 సెప్టెంబరులో జరిగిన కార్మిక సభ 5 వ సమావేశంలో బొగ్గు, ముడిసరుకులూ 
మొదలయిన వాటి కొరత వల్ల అనుకోకుండా ఏర్పడిన కార్మికుల నీరుద్యోగం విషయంలో 
ఏదో ఒక రకమైన సహాయం కార్మికులకు అందచేయాలని ఆ సభలో ఏకగ్రీవంగా ఒప్పు. 
కున్నారు. సహాయం మంజూరు కోసం ఏర్పరచిన కొన్ని నియమాలు నిర్దేశిస్తూ ప్రొవిన్షియల్‌ 
ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఒక సర్కులర్‌ (గస్తీ పత్రం) జారీ చేసింది. ఈ ఉత్తరాల్లో' 
రాష్ట్రాలకు సంబంధించిన వారి దృష్టికి కూడా తెచ్చారు. శాసన సభలోనూ, ప్రాంతీయ 
సంస్థలలోనూ, శాసన కమిటీల్లోనూ కార్మికులకు. తగినంత ప్రాతినిధ్యం ఉండాలనే బలమైన 
వాదన ఈ సమావేశంలో చేశారు. ఈ విషయం పరిశీలనలో ఉంది. పునర్నిర్మాణ విధాన 
కమిటీ, కేంద్ర ఆరోగ్య సర్వే, అభివృద్ధి సంఘం, కేంద్ర ఆహార సలహా సంఘం లాంటి కేంద్ర 
అధికార కమిటీల్లో కార్మికుల ప్రాతినిధ్యం ఉండాలని విజ్ఞాపన పత్రం సూచిస్తుంది. 


వేతనాలు, ఆర్జనలు 


వేతనాలు, ఆర్జనలు, ఉద్యోగం, గృహ సౌకర్యం సామాజిక పరిస్థితుల వంటి సమస్యపై 
దర్యాప్తులు జరిపేందుకు తగిన యంత్రాంగాన్ని నెలకొల్పాలని ఈ సదస్సు ఒక తీర్మానం 
చేసింది. కార్మికులకు సావూజిక భద్రతా విధానాన్ని రూపొందించడానికి తగినంత 
సమాచారాన్ని ఈ యంత్రాంగం సిద్ధం చేయాలనేదే లక్ష్యం. ఫలితంగా కార్మిక దర్యాఫ్తు కమిటీ 
ఒకటి ఏర్పాటైంది. ఈ సంఘం నివేదిక 1945 మధ్యలో రావచ్చు. | 


250 వుంది గాని లేదా అంతకంటే ఎక్కువవుందిని గాని నియమించుకునే . 
పారిశ్రామిక సంస్థలలో స్థాయీ ఉత్తర్వులు ప్రవేశపెట్టే విషయంలో ప్రావినియల్‌ ప్రభుత్వాలను, 
రాష్ట్రాలను, యజవ౮నులను, కార్మిక సంఘాలను సంప్రదించాలని విజ్ఞాపన పత్రం 


196 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పేర్కొంటున్నది. భారత రక్షణ నిబంధనల పరిధిలో స్థాయీ ఉత్తర్వుల విధానం ప్రవేశపెట్టే 
విషయంలో అన్ని వర్గాల నుండి వ్యతిరేకత ఎదురైంది. ఈ విషయంలో వీలైనంత త్వరలో ఒక 
శాశ్వత చట్టం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ లోగా యజమానులకు సంబంధించిన 
రెండు అఖిల భారత సంస్థలు చట్టం కోసం ఎదురు చూడకుండా స్థాయీ ఉత్తక్వులు 
రరాపాందించవలసిందిగా కొరడవెైంది. స్టాంయూ ఉత్తర్వులు రూపాందించేందంకు 
ఉపకరించేలా ఒక మెమొరాండాన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. 


నాలుగో కార్మికస్థాయీ సంఘం సమావేశంలో చట్టబద్ధమైన వేతన నియంవలైణపై 
జరిగిన చర్చలు వేతనాల క్రమబద్దీకరణకు సంబంధించిన యంత్రాంగాన్ని గురించి ఒక 
చక్కని అవగాహన సాధించాయి. ఏయే పరిశ్రమలను చట్టం పరిధిలోనికి తీసుకురావాలనే 
ఎపషయోన్ని ప్రస్తుత కార్మిక సదస్సు ఎజెండాలో చేర్చారు. 
పారిశ్రామిక క్యాంటీన్లు 


వృత్తుల నిర్వచనాలను ప్రామాణీకరణం చేయు విషయంపై పరిశీలన చేయడానికి 
నాలుగు రాష్ట్రాలలో కమిటీలను ఏర్పరచారు. అవి బొంబాయి, సంయుక్త పరగణాలు, బెంగాల్‌ 
బీహార్‌ రావాలు. ఈ కమిటీ సిఫారసులు యింకా రావలసి ఉంది. ఈ సమావేశంలో 
సూచించినట్టు ఉద్యోగ నవెాదు నిర్వహణకు సంబంధించి జాతీయ కార్మిక సేవా 
ట్రబ్యునల్స్‌కు సలహాలివ్వడానికి ఉద్యోగ సంఘాల ద్వారా కేంద్ర నమోదుతో ముడివడి ఉన్న 
కార్మిక ప్రతినిధులకు అవకాశం కలిగింది. 


కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పరిశ్రవులకు సంబంధించిన కార్మికుల 
క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వం నడుపుతున్న లేదా కార్మికులు నడుపుతున్న లేదా 
ఇద్దరు కలిసి నడుపుతున్న క్యాంటీన్లలో కిరాయి లేని ఉచిత వసతినీ, ఫర్నీచరునూ, వంట 
నామానులనూ ప్రభుత్వం మంజూరు చేశారు. కొన్ని నియమాలకు లోబడి ఈ క్యాంటీన్లను 
కాంట్రాక్టర్లు కూడా నడుపుతున్నారు. రేషన్‌ సదుపాయం లేకున్నా కార్మికులకు క్యాంటీన్లను 
రెషన్‌ ధరలకే ఆహార పదార్థాల సరఫరాను కూడా మంజూరు చేశారు. 


3] 
* కర్మాగారాల (రెండో సవరణ) బిల్లు 
9 ఫ్యాక్టరీ కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : 
ఆర్యా! నేను ప్రవేశపెడుతున్నాను. 


“1934 ఫ్యాక్టరీల చట్టాన్ని ఇంకా నవరించడానికీ ఉద్దేశించిన బిల్లును నవాబోనిద్ధిక్‌ 
ఆలీఖాన్‌ ఖాన్‌ బవాదూర్‌ షేక్‌ ఫొజిల- ఇ- వాక్‌-వీరాచ, శ్రీ ఆర్‌.ఆర్‌. గుర్తు శ్రీ ఎనీ 
ఇచ్క్కివ్‌ |నల్‌ బిళలొన్‌ చందావర్కాల్‌ రాశ్రు బవాదూర్‌ ఎన్‌ శివరాజ్‌ శ్రీ ఎన్‌: ఎం. జొషి 
శ్రీ & ఎన్‌జొష్‌ బి ఆర్‌. అంబేద్కరల్‌లతో మాడిన నెల్బక్‌ కమిటి వరికీలనకు వంపాలి. సెల్స్‌ 
కమిటీ నమావేశానికి వదుగుదు నభ్వుల వోజురు తవ్హనినరి. ” 


బిల్లులో ని నిబంధనలు రెండు భాగాలుగా ఉంటాయి. సౌలభ్యం కోసం దీనిని రెండు 
ప్రత్యేక భాగాలుగా సభ ముందు ఉంచటం సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. 


బిల్లులోని మొదటి భాగం తప్పనిసరిగా ఉండే సెలవు దినాలను కొల్పోయినందుకు 
ఇచ్చే నష్టపరిహార సెలవులకు సంబంధించిన విషయాన్ని వివరిస్తుంది. ఫ్యాక్టరీ చట్టంలోని 35 
వ సెక్షన్‌ ప్రకారం ఫ్యాక్టరీ యజమాని గానీ, నిర్వాహకుడు గానీ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి 
కార్మికునికీ ఒక రోజు సెలవు ఇవ్వడం తప్పనిసరి అనే విషయం సభ్యులకు తెలుసను 
కుంటాను. 35 వ సెక్షన్‌లోని నిబంధన 43,44 సెక్షన్లలోని నిబంధనలకు లోబడి ఉండాలి. 
35వ సెక్షన్‌లో విధించే కర్తవ్యాల నుండి ఫ్యాక్టరీ యజమాని లేదా ఫ్యాక్టరీ నిర్వాహకులను 


* లబజిస్టేటేట్‌ అసెంభీ డీటేట్ట్‌ (సెంటల్తై”, నంవ్రుటం : 4 1944 నవంబర్‌ 1, వుట 89-91 
అ ఇండియన్‌ ఇల్‌వర్సేషల్‌ నుంచి పేరాల శ్లరికలు తీనుకోవటం జరిగింది. 15.11.1944. వుటలు : 600-01 


198 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మినహాయించగలిగేలా 43,44 సెక్షన్ల నిబంధనలు ఫ్యాక్టరీ తనిఖీదారుకు అధికారం 
ఇస్తున్నాయి. ఆ మినహాయింపులు ఇచ్చినప్పుడు అన్ని దినాలను కార్మికులకు నష్ట పరిహార 
సెలవులుగా ఇవ్వాలని చెప్పడం దీని ఉద్దేశం. కార్మికుని ఆరోగ్యం, సామర్థ్యం - ఈ రెండూ 
ఉండాలంటే చట్టం నిర్చేశించినన్ని సెలవులు అతనికి కావాలి. ప్రస్తుతం ఉన్న చట్టంలో 
నష్టపరిహార సెలవులకు సంబంధించిన నిబంధనలు ఏవీ లేవు. ఫలితంగా ఈలోపాన్ని 
తొలగించడం కోసం రెండవ క్లాజు ప్రవేశపెట్టారు. 35వ సెక్షన్‌ ప్రకారం రాయితీలు ఇవ్వడంతో 
రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్ని పరిహారక సెలవులు ఇచ్చే విధంగా నిబంధనలను 
రూపొందించుకోవచ్చు. ఇది బిల్లులోని మొదటి భాగం. 

కార్మిక సదస్సు 


ఇక బిల్లు రెండవ భాగానికి వచ్చినట్లయితే, దానిలోని నిబంధనలు వేతన సెలవులకు 
సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. బిల్లులోని ఈ భాగం రూపొందడానికి గల 
మూలం ఎమిటో ముందుగా సభకు వివరించటం వుంచిదేమో! 1936 అంతర్జాతీయ 
కార్మిక సమావేశంలో వేతన సెలవులకు సంబంధించిన తీర్మానం రూపొందిన విషయం 
సభ్యులకు గుర్తున్నదనుకుంటాను. ఈ అంతర్జాతీయ కార్మిక సదస్సులో ప్రాతినిధ్యం 
వహించిన భారత ప్రభుత్వం ఆ సదస్సును అంగీకరించడానికిగాని, ఆమోదించడానికిగాని 
సిద్ధంగా లేదు. సదస్సును అంగీకరించకపోవడానికి కారణం సూచిస్తూ 1937 జులై 26 న 
శాసనసభలో ఒక ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదించబడింది. సదస్సు 
ఆవ౮దించ కపోయిన ప్పటికీ సదస్సును పూర్తిగా కాకపోయినా కొంత భాగవెనా 
ఆమోదించడానికి గల అవకాశాల గురించి ప్రభుత్వం వెతుకుతుందని, పరిశిలిస్తుందనీ, 
దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలను, యాజమాన్య కార్మిక వర్గాలను సంప్రదిస్తుందని ప్రభుత్వ 
తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడు వివరించారు. కొన్ని సంవత్సరాలుగా జరిపిన పరిశీలనలు, 


ఇచ్చి పుచ్చుకున్న అభిప్రాయాల ఫలితమే ఈ వేతన సెలవుకు సంబంధించిన నిబంధనలతో 
కూడిన రెండవ భాగం. 


నిరంతర కర్మాగారాలు 


ఇక బిల్లు విషయానికొస్తే ఇది ఫ్యాక్టరీలకు వర్తించే బిల్లు అనిపిస్తుంది కానీ, ఇది అన్ని 
ఫ్యాక్టరీలకూ వర్తించదు. నిరంతర ప్రాతిపదికపై నడిచే బిల్లులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 
1936 అంతర్జాతీయ కార్మిక సదస్సు తీర్మానం పరిధితో పోల్చి చూస్తే ఈ బిల్లు పరిధి చాలా 
పరిమితమైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు. బిల్లులోని ఇతర విషయాలకు సంబంధించి, 


కర్మాగారాల (రెండో సవరణ) బిల్లు 199 


అంటే వేతన సెలవులకు సంబంధించి వివరించే నాలుగు ప్రత్యేక అంశాలను నాలుగు ప్రత్యేక 
భాగాలుగా వివరిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అవి (1) సెలవు కాలం (2) సెలవు 
హక్కుకు అర్హతలు (3) పరిమితం చేసే పరిస్థితులు (4) సెలవు రోజు వేతనం. సెలవు 
కాలం అనే మొదటి అంశానికి సంబంధించి అది కొత్త సెక్షన్‌ 49 (బి) (ఫ్యాక్టరీల చట్టంలో 
చేర్చాలని బిల్లు సూచించేట్టిది) పరిధిలోకి వస్తుంది. ఈ సెక్షన్‌ ప్రకారం ఏ అంతరాయం 
లేకుండా సంవత్సరకాలం నిరంతరం పనిచేసిన కార్మికునికి ఏడు రోజులు సెలవులు వరుసగా 
ఉంటాయి. ఏడు రోజులేనా? ఇంకా ఎక్కువ ఎందుకు తీసుకోకూడదు అని ప్రశ్నించవచ్చు. 
దానికి సమాధానం ఏమిటంటే మనం జెనీవా సదస్సును అనుసరించాం. సెలవు పరిమితి 
ఆరు రోజులుగా ఆ సదస్సు నిర్ణయించింది. దానికి మనం ఏడవ రోజు కలిపాం. ఫ్యాక్టరీల 
చట్టం 35 వ సెక్షన్‌ ప్రకారం ప్రతి కార్మికునికీ వారాంత సెలవు దినం ఉంటుంది. 


కార్మికుడు ఏడు రోజుల సెలవు ఎప్పుడు తీసుకోవచ్చుననే అంశానికి సంబంధించి 
బిల్లులో నిబంధనలు ఈ కింది విధంగా ఉన్నాయి. నిజానికి దానికి ఒకే ఒక్క షరతు ఉంది. 
కార్మికుడు నిరంతరాయంగా 12 నెలలు పనిచేసి ఉండాలని ఆ షరతు. 12 నెలలు నిరంతర 
సేవ అంటే ఏమిటనే ప్రశ్న రావచ్చు. ప్రస్తుత బిల్లు ఆ అంతరాయాలు కొన్ని సూచిస్తూ ఇవి 
వేతన సెలవులు పొందడానికి అవరోధాలు కావని తెలుపుతుంది. అనారోగ్యంతో ఏర్పడే 
అంతరాయాలు, ప్రమాదం, అధికారిక సెలవు, లాకౌట్‌ కాలం, చట్టబద్ధమైన సమ్మె కాలరీ - 
ఇవి బిల్లులో ప్రస్తావించిన అంతరాయాలు. = 


అవాంఛిత నిరుద్యోగం 


ఇదే అంశానికి" సంబంధించిన మరొక నిబంధన ఈ బిల్లులో ఉంది. అదే ఫ్యాక్టరీ 
యజమాని ఐచ్చికంగా ఫ్యాక్టరీ మూసివేయడంతో ఏర్పడే అవాంఛిత నిరుద్యోగ సమస్య. మేం 
దీన్ని 30 రోజులకు పరిమితం చేశాం. ఫ్యాక్టర్తీ యజమాని చర్యతో ఏర్పడే అవాంఛిత 
నిరుద్యోగం 30 రోజులకు మించనట్లయితే దానివల్ల వేతన సెలవు పొందే హక్కుకు భంగం 
వాటిల్లదు. దీనికి 30 రోజులనే ఎందుకు నిర్ణంయించాం అనే దాన్ని వివరించటం 
అవసరమనుకుంటాను. మా వివరణ ఇది - వేతన సెలవు విషయంలో మనం ప్యాక్టరీ 
యజమాని లేదా మేనేజర్‌ చెల్లింపు శక్తిని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. ఫ్యాక్టరీ 
యజమాని లేదా మేనేజర్‌ 30 రోజులకు మించి మూసివేసినట్లయితే, అతడు అనుకున్నంత 
అభివృద్ధిని సాధించలేకపోవటమే అందుకు కారణమని భావించటం సమంజసమని నా 
ఉద్దశం. అందుకే అతడు సెలవు దినాలకు వేతనం చెల్లించే స్థితిలో లేడని భావించ వచ్చుననే 
అభిప్రాయాన్నే ఈ బిల్లులో పొందుపరచటం జరిగింది. కానీ అవాంఛిత కాలం 30 రోజులకు 


200 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మించని పక్షంలో అతడు ఈ మూల్యాన్ని చెల్లించే స్థితిలో ఉన్నట్టే. చెల్లించాల్సిందే. వేతన 
సెలవుకు సంబంధించి బిల్లులో చిన్న షరతు కూడా ఉంది. అది సెలవులు సమకూర్చుకొనే 
విషయానికి సంబరధించినది. దాని ప్రకారం కార్మికుడు మొత్తం రెండు సంవత్సరాల కాలంలో 
14 రోజులు సెలవులు సమకూర్చుకోవచ్చు. 


సెలవుల్లో వేతనం 


ఇక సెలవు కాలంలో వేతన చెల్లింపు మాటకొస్తే నేను సభ దృష్టికి తేవాలనుకుంటున్న 
అంశాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, మొత్తం ఐదు రోజులు సెలవు 
లున్నప్పటికీ ఆరు రోజులకు మాత్రమే వేతనం ఉంటుందని ప్రకటించారు. నేను చెప్పినట్టుగా 
ఏడవది 35 వ సెక్షన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన వారాంత విరామ దినమే. ఆ ఏడవ రోజుకు 
వేతనం ఇవ్వాలని యజమానిని కోరే విధంగా బిల్లులో లేదు. అలాగే ఉద్యోగికి ఆ రోజు వేతనం 
డిమాండ్‌ చేసే హక్కును బిల్లు దూరం చేయటమే లేదు. అతని సర్వీసు ఒప్పందంలో అది 
వేతన సెలవు. ఆ నిర్ణయాన్ని సర్వీసు ఒప్పందం విషయానికే వదిలేయటం జరిగింది. 


ఈ ఆరు రోజులకు ఇచ్చే వేతనానికి సంబంధించినది వమూడవ అంశం. వునం 
బిల్లులో చేర్చుకున్న నిబంధన ఒక ముసాయిదా. ఓవర్‌టైం (అదనపు కాలం) మినహాయించి 
గతించిన మూడు నెలల్లో అతని సగటు సంపాదనకు సమానంగా చెల్లించటం న్యాయమని నా 
అభిప్రాయం. అది న్యాయబద్ధమైన సూత్రమని నా విశ్వాసం. కార్మికునికి సెలవు ఇవ్వటంతో 
వాటు ఆ సెలవును అతడు వినియోగించుకునేలా అతనికి కొంత నగదు ఇప్పించే ఏర్పాటు 
కూడా బిల్లు చేస్తున్నది. సెలవు తీసుకుంటున్న కార్మికునికి అతనికి చెల్లించవలసిన మొత్తంలో 
సగ భాగం ముందుగానే చెల్లించాలని బిల్లులో ఒక నిబంధన కల్పించడమైంది. 


దీనికి సంబంధించినది, ముుఖ్యవెైనది వురో విషయుం ఏమిటంటే, బిల్లులో 
చెప్పినట్టుగా వేతన సెలవులు ఇస్తున్న ఫ్యాక్టరీలను - రాష్ట్ర ప్రభుత్వాలు ధృవీకరిస్తే - 
బునహాయించాలని బిల్లు ప్రతిపాదిస్తుంది. ఈ క్లాజు పెట్టిన ఉద్దేశం ఏమిటంటే, మనం 
చట్టంలో ఏర్పాటు చేసినట్టుగా కార్మికులకు అవే హక్కులు ఇచ్చి యజమానికి, కార్మికునికి 
మధ్య స్వచ్చంద ఏర్పాటు ఉన్నట్లయితే ఆ శాంతియుత ఒడంబడికలో చట్టం జోక్యం 
అనవసరమని బిల్లు తెలుపుతుంది. 


| 
| 
| 
| 


ఆర్యా! ఇవీ బిల్లులోని ప్రధాన నిబంధనలు. నేను కూర్చునే ముందు చెప్పాలను 
కుంటున్న అంశాలు ఇంకా రెండున్నాయి. మొదటిది - కార్మికుడు తన సెలవు 
సంపాదించుకోకుండా నివారించడానికి యజమాని అతనిని తొలగించడం. రెండవది - 


కర్మాగారాల (రెండో సవరణ) బిల్లు 201 


కార్మికుడు తన సెలవును తాను సంపాదించుకున్నప్పటికీ దాన్ని వినియోగించుకోనీయకుండా 
యజవూని వత్తిడి చేయటం. ఈ అంశాలను బిల్లులో పాందుపరచలేదని నేను 
ఒప్పుకుంటున్నాను. ఇటువంటి సమస్యలు వస్తాయనే విషయం ప్రభుత్వానికి తెలియక కాదు, 
ప్రస్తుత దశలో అలాంటి అవాంతరాలు వస్తాయనుకోవలసిన అవసరం లేదనేది ప్రభుత్వ 
ఉద్దేశం. ఒకవేళ అలాంటిదే జరిగితే అవి పునరావృత్తం కాకుండా చట్టాన్ని సవరించవచ్చు. 
ప్రస్తుతానికి నా అభిప్రాయం ఏమిటంటే ఫ్యాక్టరీ కార్మికులకు వేతన సెలవులు మంజూరు 
చేయడానికి ఈ బిల్లులో ఉన్న నిబంధనలు చాలు. 


ఆర్యా ! నేను ప్రతిపాదిస్తున్నాను. 
% షి & 
* గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ బిల్లుకు సంబంధించి నేను పెట్టిన 
తీర్మానానికి సాధారణ మద్దతు లభించడం వల్ల నా పని చాలా వరకు అయిపోయింది. 
అందుకని చర్చల్లో నేనిచ్చే సమాధానం చాలా క్లుప్తంగా ఉంటుంది. 


నా గౌరవమిత్రులు డా॥ సర్‌ జియా ఉద్దీన్‌ అహ్మద్‌ ప్రసంగం విషయమై నేను కొంత 
సూటిగా చెప్పటం మేలు. నేను చెప్పదలచుకున్నది ఇది - ఆయన చెప్పినదాన్ని గురించి 
నేను చెప్పాలనుకోవటం లేదు. అలాగే దీంతో ఆయన్ని మనం అగౌరవపరచటం లేదనే 
భావిస్తాను. ఎందుకంటే ఆయన చెప్పినది ఇప్పుడు చర్చలో ఉన్న ఈ బిల్లుకు నిజంగా చాలా 
తక్కువే అవుతుంది మరి. కార్మిక సమస్యను పరిష్కరించే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన 
ప్రతిపాదించారు. అదేమిటంటే భాగస్వామ్యం. ఈ కొత్త సిద్ధాంతానికి ఆయన ఇచ్చిన 
వ్యాఖ్యానంతో మనకు గొప్ప ప్రయోజనం జరుగుతుందని నేను చెప్పగలను. ఆయన చెప్పినట్టు 
మన రాజ్యాంగ నిర్మాణ సమస్య మన ముందు చర్చకు వచ్చినప్పుడు తప్పకుండా అది నాకే 
కాక ఈ సమస్యను చూస్తున్నవాళ్ళందరికీ గొప్పప్రయోజనం కలిగిస్తుందని నేనాయనకు 
కచ్చితంగా చెప్పగలను. 


ఇతర వక్తల విషయోనికొస్తే, నేను ముందుగా నా ప్రియమిత్రుడు సర్‌ విఠల్‌ 
చందావర్కార్‌ ప్రతిపాదనను పరిశీలిద్దామనుకుంటున్నాను. సర్‌ప్రాంక్‌ నోయ్‌సీ వేతన సెలవుల 
విషయమై అంతర్జాతీయ సదస్సు తీర్మానాన్ని ఈ సభలో ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన 
ప్రస్తావించారు. ఆ ఉపన్యాసాన్ని ప్రస్తావించడం ద్వారా ఆయన ఏం చెప్పదలచుకున్నారనే 
అంశాన్ని నేను కచ్చితంగా పట్టుకోలేకపోయోను. అయితే ముందుగా భారత ప్రభుత్వం 
మారిందన్న నిజాన్ని ఆయన చెప్పదలచుకున్నారని నాకు అర్థమైంది. 


* లజిసీటేబ్‌ అసెంభీ డిబేట్‌ (సెంట్రైల్ల్‌”, నంవుటం: 4, 7-11-1944, yee : 372-75 


202 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


సర్‌ విఠల్‌ ఎన్‌. చందావర్కార్‌ 8 కాదు. కాదు. 


గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 1936 లో వారు దాన్ని ఆక్షేపించారు. కానీ ఆ 
సదస్సు ధ్యేయాన్ని గుర్తించడానికి వారిప్పుడు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ధోరణిలో ఏదేని 
మార్పు ఉంటుందని నేను అనుకోను. ఆ చర్చను నేను కొంత శ్రద్ధతో ఆసక్తితో చదివాను. 
సదస్సును-.గుర్తించటం అంటే దాన్ని మొత్తంగా గుర్తించాలని భావించటం వల్ల ప్రభుత్వం ఆ 
రోజు సదస్సును వ్యతిరేకించిందని నేను నమ్ముతున్నాను. అప్పుడు దేశంలో నెలకొన్న 
పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం దాన్ని గుర్తించలేకపోయింది. ఆ పరిస్థితుల్లో సాధ్యం కాదని 
భావించింది. అందుకని సదస్సు ప్రాధాన్యతను అంగీకరించడానికి దాన్ని కొంత పరిమితి 


మేరకు వర్తింపచేసే అవకాశాలను పరిశీలించడానికి సిద్దపడినప్పటికీ అప్పుడు నెలకొన్న 
పరిస్థితుల్లో వారేమీ చేయలేకపోయారు. 


ఇక నా మిత్రుడు శ్రీ జోషి తన ప్రసంగంలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. వాటిల్లో 
సారం గల రెండు అంశాల్ని నేను తప్పక గుర్తించాలి. బిల్లు పరిధిని మనం పరిమితం 
చెస్తున్నా దాన్ని ఒక ఫ్యాక్టరీకి పరిమితం చేశామనీ, దాని ప్రాధాన్యతను కనీసం ఒక పరిశ్రమకు 
ఎస్తరించడానికి వనం అంగీకరించలేదనీ ఆయన ప్రస్తావించిన మొదటి అంశం. నేను 
ముందే చెప్పినట్టుగా ఇది సారం గల అంశం అని ఒప్పుకుంటాను. కానీ అదేవిధంగా దాన్ని 
ఒక పరిశ్రమకు వర్తింపజేయటం అంటే ఫలానా పరిశ్రమ అనబడే దానికి సంధానం కూర్చటం 
ఎలా అనేది మనం ఆలోచించాలని కూడా నేను తప్పక వక్కాణించాలి. ఇప్పుడాయన 
చెప్పన అంశం పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది. అది నేను చెప్పిన అంశమే అయినప్ప 
టికీ, దాని గురించి ఎలాంటి అనుభవ జ్ఞానం లేకుండా ఉమ్మడి పద్ధతి అనుసరించటం 
ప్రస్తుతం సాధ్యం కాదు. వివిధ ఫ్యాక్షరీల్లో పనిచేసే వివిధ ఉద్యోగులు మిగులు సెలవుల 
చెల్లింపును కలిసి పంచుకొనగలిగేలా అన్ని ఫ్యాక్టరీలను ఒకానొక పరిశ్రమగా చేర్చటం ఉమ్మడి 
పద్ధతి. ఈ కారణం చేతనే దీన్ని ఒక పరిశ్రమకు వర్తింపజేయడం సాధ్యపడలేదు. 


శ్రీ జోషి చెప్పే రెండవ అంశం - చట్టంలో పొందుపరచిన సెలవు కాలం చాలా 
స్వల్పంగా ఉందన్న ఆరోపణ. దాని గురించి గణనీయంగా వత్తిడి ఉందన్నది నిజమే. ఏడు 
రోజులకు ఒక సెలవు అనేది నిజానికి చాలా స్వల్పమే. అయితే మరో ఇబ్బంది ఉన్న దృవ్చ్యా 
నేను మళ్ళీ విభేదిస్తున్నాను. ఆ ఇబ్బంది ఉంటుందనేది శ్రీ జోషి, శ్రీ విఠల్‌ చందావర్కార్‌ 
ఇద్దరూ ఒప్పుకొని తీరాలన్నది నా అభిప్రాయం. ఆ ఇబ్బంది వున కార్మికుల అనియత 
స్వభావంతో ఉత్పన్నమయ్యే ఇబ్బంది. జోషి విఠల్‌ చందావర్కార్‌లు ఇద్దరికి తెలుసు. 
కార్మికులు రకరకాల విచిత్ర కారణాలతో ఎక్కువ సెలవులు తీసుకుంటుంటారు. క్రమంగా 


కర్మాగారాల (రెండో సవరణ) బిల్లు 203 


గిరుహాజరు అలవాటైవోతుంది, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన కార్మికులు ఇప్పుడు 
చేస్తున్న దానికంటే ఎక్కువగా ఫ్యాక్టరీలో నిర్విరామంగా పనిచేసే శిక్షణ పొందితే గనక ఒక 
నిర్ణీత కాలంతో పనిలేకుండా సెలవు పెంచడం అనే దాన్ని నేను తప్పక ఆమోదించగలను. 
అది సుస్థిరవువుతుంది కూడా. కానీ ఈ ఏడు రోజులకు ఒక రోజు సెలవు అనేది ఈ 
దేశంలోని శ్రామిక వర్గాల మీద, శ్రమ మీద పరోక్ష ప్రభావం చూపుతుంది. వాళ్ళు ఇప్పుడు 
_ చేస్తున్నదాని కంటే ఎక్కువగా - నిర్విరామంగా పనిచేస్తే గనక, ఏడు రోజులకు ఒక రోజు 
సెలవుగా నిర్ణీత కాల నియమం లేకుండానే వాళ్ళకు అవసరమైనట్లుగా సెలవు పొందటం 
అనేది తప్పక ఉంటుందని కార్మికులు తెలుసుకుంటారు. సదస్సు సిఫార్సు చేసిన ఏడు 
రోజులకు ఒక రోజు అనే నిర్గీత కాలాన్ని అధిగమించడం కూడా మంచిది కాదనుకుంటాను. 


ఆర్యా! ఇక రెండవ విషయోనికి వస్తే అది అనిశ్చిత కర్మాగారాలకు ఈ చట్టాన్ని 
అనువర్తింపజేసే విషయోనికి సంబంధించిన అంశం. ఈ, అంశాన్ని మరోవైపున గౌరవ 
మిత్రుడు ప్రాఫెసర్‌ రంగా లేవనెత్తారు. దానికి కూడా నా సమాధానం ఇదే. ఏమిటంటే ఏడు 
రోజులకు ఒక రోజు వేతన సెలవు అనేది సుదీర్హ విరామాలు తీసుకోకుండా ఉండే కార్మికులకే 
ఇవ్వాలని ఇప్పుడిక్కడ అనిశ్చిత కర్మాగారాల్లో కార్మికులకు సుదీర్హకాలం విరామ కాలమే. అంటే 
అక్కడ అనైచ్చిక ఉపాధి ఉండవచ్చు. అయితే దాన్ని నేను ఉద్యోగం, నిరుద్యోగం కోణం 
నుంచి చూడడం లేదు. బిల్లు పరిధి మేరకు దాన్ని విరామంగా చూస్తున్నాం. అనిశ్చిత 
కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు ఏడు రోజులకు ఒక రోజు వేతన సెలవు అవసరం లేదనే 
చెప్పాలి. 

ఇకపోతే, సవరించిన నిబంధనల్లో ఒకచోట 'కనీసం' అన్న పదం గురించి సర్‌ విఠల్‌ 
చందావర్కార్‌ లేవనెత్తిన అంశానికి వద్దాం. సవరించిన ఒక క్లాజులో ఉన్న 'కనీసం' అనే పదం 
ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడు రోజులకంటే ఎక్కువ ఇచ్చుకోవుంటూ ఫ్యాక్టరీ 
యజమానులను ఆదేశించే అవకాశం ఉందనే భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే 
మా న్యాయ సలహాదారులు నాకు చెప్పినదాన్ని బట్టి నేను మీకు చెప్పదలచింది ఏమిటంటే, 
ఇప్పుడు సవరించిన ఆ భాగం బట్టి చూస్తే ఏడు రోజుల గడువు కంటే ఎక్కువ 
ఇచ్చుకోమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు యజమానులను వత్తిడి చేసే అవకాశం లేదు. ఈ బిల్లు 
పరిపూర్ణంగా లేదనీ, కనుక ఇది చిట్టచివరికి రావలసినట్లు తాను భావిస్తున్నాననీ సర్‌ విఠల్‌ 
చందావర్కార్‌ మరో అంశాన్ని ప్రస్తావించారు. జాను. అంతే. ఆయన చెప్పినట్టే ఇది ప్రభుత్వం 
ఆలోచిస్తున్న అనారోగ్య భీమా-చట్టం తర్వాతనే వస్తుంది. దాన్ని అట్లా వదిలేయమని నేను 
వ్యక్తిగతంగా అర్థిస్తున్నాను. నాకు సమయం ఉంటే గనుక నా ఉద్దేశం ఏమిటో మీకు కొంత 


204 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


వివరిస్తాను. పారిశ్రామిక కార్మికులకు ఆరోగ్య భీవూపై నివేదికలో ప్రాఫెసర్‌ అడార్కర్‌ 
పరిశీలనల్ని చదవవలసిందిగా ఆయన్ని కోరుతున్నాను. ఆ నివేదిక 112 వ పేజీలో ఉంది. 
చాలా బలమైన తర్కం ఆయన అందులో చూస్తారు. అనారోగ్య భీమాకు వేతన సెలవులకు 
అవినాభావ సంబంధం ఉందనీ, ప్రాముఖ్యతా దృష్టితో చూస్తే గనుక సాంఘిక భీమా కంటే 
ముందుగా వేతన సెలవులకే ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంటుందనీ ఆయన ఆ 
నివేదికలో ఒక క్రమబద్ధంగా చెప్పుకొచ్చారు. ఆ నివేదిక ఇప్పుడు సభ్యులకు అందుబాటులోనే 
ఉంది. ఈ అంశంపై ప్రొఫెసర్‌ అడార్కర్‌ ఏమి చెప్పారనేది పునశ్చరణ చేయడానికి నేను 
సభా సమయాన్ని వెచ్చించబోను. 


ఇకపోతే ఉభయ పక్షాలూ లేవనెత్తిన వురోఅంశం ఏమిటంటే ఇలాంటి బిల్లు 
అనివార్యంగా ఉండాలా? లేక ఐచ్చికంగా ఉంటుందా? అనేది. బిల్లును పరిశీలిస్తే, ఇదొక 
వముదావహమైన విధానవుని నేననుకుంటున్నాను. కొంతకాలం పాటు సేవలందించిన 
కార్మికులకు వేతన సెలవుల మంజూరు కోసం చట్టం రూపొందించే పద్ధతి ఇది. ఐచ్చిక' 
ఒప్పందం అనేది యజమానులు, ఉద్యోగులు చూసుకోవచ్చు. బిల్లులోని నిబంధనల్లో చెప్పిన 
పద్ధతిని ముందే ఒక యజమాని ఐచ్చికంగానే అమలు జరుపుతున్నట్లయితే, అంటే వేతన 
సలవులను ముందు నుంచే ఇస్తున్నట్టయితే, ప్రభుత్వం సంతృప్తి చెందినట్లయితే ఆ ఫ్యాక్టరీని 
ఈ చట్టం నుంచి మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయంలో 
బ్రిటన్‌లో క్రూడ్రా ఇదే పరిస్థితి ఉంది. బ్రిటిష్‌ విధానంలో 1938 వేతన సెలవుల చట్టం 
పరిధిలో ఇరవై మూడు లక్షల మంది ప్రజలు లబ్బి. పొందుతారు. మిగిలిన ఐదు మిలియన్ల 
మంది ఆ ఉపయోగాన్ని చట్టం పరిధిలో కాకుండా ఐచ్చిక ఒప్పందం ద్వారా పొందుతారు. 
40 లక్షల 700 మంది చిరకాలం నుంచి ఉన్న విధానాల ద్వారా లబ్ది పొందుతారు. 


సర్‌ కోవాస్‌జీ జహంగీర్‌ ; ఒక యజమాని ఆ సెలవును వాయిదా వేయగలిగే 
నిబంధన ఎక్కడ ఉంది? 


గౌ॥ డాక్టర్‌ బి, ఆర్‌, అంబేద్కర్‌ : నేను దానికే వస్తున్నాను. 


అయ్యా! ఇప్పుడు నేను అనివార్యం, ఐచ్చికం అనే అంశం గురించి చర్చించాలను 
కుంటున్నాను. తన సెలవును తాను పొందకుండా ఉండేలా ఒక ఉద్యోగిని ఆటంకపరచే 
యజమాని అక్రవు చర్యకు వ్యతిరేకంగా ఏ ప్రత్యేక నిబంధనా రూపొందించలేదని నా 
మిత్రుడు ప్రా॥ రంగా, శీ చెట్టియార్‌ కూడా ఒక అంశం లేవనెత్తారు. ఆ అంశం గురించి న్నా 
ప్రారంభోపన్యాసంలోనే చెప్పాను. తీర్మానం చేశాను కూడా. అలాంటి ఆచరణ జరగవచ్చని 
ప్రభుత్వానికి తెలుసు. అయితే దానికి ప్రత్యక్షంగా ఏ చర్యా తీసుకోవాలని ప్రభుత్వం 


mm ... mm ఆ 
Te = 


కర్మాగారాల (రెండో సవరణ) బిల్లు 205 


అనుకోవటం లేదు. ప్రభుత్వం దాన్ని పరికిస్తుంది, చూస్తుంది, దాన్ని నివారించడానికి ఏ 
వైపు నుంచి ఏ పద్ధతిలో పోవాలనేది ఆలోచిస్తుంది. అయితే నేను ఇదివరకే చెప్పినట్టు, ఈ 
విషయోన్ని కార్మిక ప్రతినిధులు ఎంపిక సంఘానికి విన్నవించటం మంచిది. అలాంటి 
ఆచరణను అడ్డుకొనేందుకు చట్టంలో ఒక ప్రావిజన్‌ అవసరమైతే ఆ విషయం కార్మికులు 
ఎంపిక సంఘానికి చెప్పాలి. వారి విన్నపాలకు, వాటి స్వీకారాలకు ఎంపిక సంఘం సిద్ధంగానే 
ఉంటుంది. ఎంపిక సంఘంలో జరగవలసిన పని ప్రభుత్వం చేయదు. 


ఈ సెలవు అనేది ఉద్యోగి అభీష్టం మేరకే ఉంటుందా? లేదా? అంటే తన సెలవును 
ఏ రోజు నుంచి ఏ రోజు వరకు తీసుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఉద్యోగికి ఉందా? అని 
మరో అంశం ఉత్పన్నమైంది. దాని గురించి బిల్లులో మేం ఏ నిబంధనా రూపొందించలేదు, 
దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశాం. దాని గురించి ఏం చెయ్యాలనే నియమ నిబంధనల్ని. రాష్ట్ర 
ప్రభుత్వాలు రూపాందించుకుంటాయి. ప్రతి దాన్నీ శాసనబద్ధం చేయకుండా ఇదొక 
ప్రయోగంగా ఉంటుందనుకుంటున్నాను. ఒక శాసనాన్ని మార్పు చేయటం కంటే ఒక 
నియమాన్ని మార్చటం చాలా సులభం అని సభ్యులకు తెలుసు. కనుక రాష్ట్ర ప్రభుత్వాల 
నియమ నిబంధనల పరిధికి దాన్ని వదిలివీయటం మంచిది. అయితే బిల్లుకు సంబంధించిన 
పక్షాలవారు మాత్రం దీన్ని శాసనబద్ధం చేయాలనే కోరుతారు. అట్లా చెయ్యాలంటే కూడా 
దాన్ని ఎంపిక సంఘానికి విన్నవించుకోవాలి. 

ఇంకా ఎవరైనా గౌరవ సభ్యుడు లేవనెత్తిన ఏ అంశాన్నీ నేను వదిలివేయలేదను 
కుంటున్నాను. అందువల్ల నా ఈ తీర్మానానికి మద్దతుగా ఇంకేదీ నేను చెప్పవలసింది లేదు. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్రదత్త) : విషయం ఏమిటంటే ! 

“1934 ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించడానికి (రెండో సవరణ) ఉద్దేశించిన బిల్లు నవాబ్‌ 
సిద్ధిఖ్‌ ఆలీఖాన్‌ బహదూర్‌ షేక్‌ ఫాజిల్‌ - ఇ - హక్‌ పిరాచ, శ్రీ ఆర్‌. ఆర్‌. గుప్త, శ్రీ ఎసి. 
ఇన్‌స్కిప్‌, సర్‌ విఠల్‌, ఎన్‌. చందావర్కార్‌, రావు బహదూర్‌ ఎన్‌. శివరాజ్‌, శ్రీ ఎన్‌. ఎం. జోషి, 
శ్రీ డి. ఎస్‌. జోషి తదితరులతో కూడిన ఎంపిక సంఘం పరిశీలనకు ఉంచుతారు. ఈ 
సంఘం సమావేశానికి ఐదుగురు సభ్యుల హాజరు తప్పనిసరి”. 

తీర్మానం ఆమోదించడమైంది. 


38 
* వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : అధ్యక్షా! నేను ప్రవేశ 
పెడుతున్నాను. 

“1936 నం/ వేతన చెల్లింను చర్చు నవరణకు ఉద్దేశించిన బిల్లును షేర్‌ యూనశ్‌ 
అబ్బుల్లా వారున్స్‌ శ్రీ నువ్మాద్‌ వాసేన్ల్‌ చౌదరి శ్రీ లాల్‌ చంద్‌ నావలేరాయర్‌, శ్రీ ఎనీ. 
ఇన్‌స్క్‌వ్స్‌ నర్‌ విఠల్‌ ఎజ్‌ చందావర్‌ర్‌, శ్రీ యశ్‌ యమ్‌. జోషి డా/ నర్‌ రతన్‌జో దిన్‌షా 


దలాల్‌ శ్రీ డి.యిన్‌, జోషీ మరియు బిల్లు పొతిపాదకులతో కూడిన సెలెక్టు కమిటీ 
నివేదించడమైంది. ” 


ఆర్యా! ప్రస్తుత బిల్లు సవరణకు ఉద్దేశించిన వేతన చెల్లింపు చట్టం 1936 
సంవత్సరంలో ఆమోదించారు. ఈ బిల్లు ఈ చట్టంలో ఉన్న అంశాల డ్రాఫ్ట్‌ను తయారు 
చేసినప్పుడు ఏ ఇతర చట్టం కూడా నమూనాగా ఉపయోగించుకోవడానికి అందుబాటులో 
లేనందున అప్పట్లో ఈ బిల్లును ఒక ప్రయోగాత్మకమైన చర్యగానే భావించడం జరిగింది. 
మనం ఇప్పుడు ఈ చట్టం అమలుకు సంబంధించి ఆరు సంవత్సరాల అనుభవాన్ని కల్లి 
ఉండడమే కాక, ఈ సందర్భంగా బిల్లులో అనేక లోపాలున్నాయనే విషయాన్ని కనుగొన్నాం. 
ఒక.విషయాన్ని నేను సభ ముందుంచదలచుకున్నాను. వేతన చెల్లింపు చట్టాన్ని మెరుగుపరచ 
డానికి గాను 30 లేక 40 సవరణలు అపసరమున్నట్టుగా సూచించారు. ప్రస్తుతం చట్టానికి 
చేయవలసిన అన్ని సవరణలను గూర్చి వివిధ పార్టీలు ఇచ్చిన సలహాలను అమలు పరిచే 
సమయం: లేదన్న సంగతి భారత ప్రభుత్వం గ్రహించింది. అందువల్ల చట్టంలో సూచించిన 
అన్ని లోపాలను తొలగించి చట్టాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో నిమగ్నం కావాలని ప్రభుత్వం 
అనుకోవడం లేదు. ప్రస్తుతం బిల్లును సవరించటం ద్వారా బిల్లులోని పాలనాపరమైన 
ప్రముఖమైన కొన్ని లోపాలను తొలగించాలనీ లేకపోయినట్లయితే, చట్టాన్ని ఆమోదించి 
నప్పుడు దాని వెనుక ఉన్న ఆశయాల్ని సాధించే విధంగా దీనిని అమలు పరచడం కష్టనునీ 
ప్రభుత్వం గుర్తించింది. అందుచేత ఆ లోపాలను మాత్రమే తొలగించడానికి భారత ప్రభుత్వం 
ప్రయత్నిస్తున్నది. 


* “లజిస్రేట్‌ అసెంభ్రీ డిబేట్ళ్‌ (సింట్రల్ల్‌", నంవుటం : 5; నవంబర్‌ 16, 1944, వుటలు : 889-92 


క 


వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు 207 


ఆర్యా! బిల్లులోని క్లాజులను ఒకదాని తర్వాత మరొకటి తీసుకుందాం. బిల్లు రెండవ 
కాజు వేతన అనే పద నిర్వచనానికి సంబంధించి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నది. దీనికి 
సంబంధించి వివిధ వర్గాలవారు పేర్కొన్న లోపాలను తిరిగి ఏకరువు పెట్టడం ద్వారా సభను 
ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. కాని నేను వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి 
చెప్పాలి. బొంబాయి హైకోర్టు ఒక తీర్పులో ఈ కింది విధంగా పేర్కొన్నది. ప్రస్తుతం 'వేతనం' 
అనే పదానికిచ్చిన నిర్వచనం ఏవిధంగా ఉందంటే, కార్మికుడు తను పనిచేసిన కాలానికి వేతనం 
పొందడంతోపాటు, తాను పనిచేయబోయే కాలానికి సంబంధించిన రాబోయే వేతనాన్ని కూడా 
పొందే అవకాశమిచ్చేదిగా ఉన్నదని పేర్కొన్నది. ఈ చట్టం అసలు ఉద్దేశం ఇది కాదు. ఈ 
బిల్లులోని నిర్వచనానికి సంబంధించిన మరొక లోపం కూడా సూచించారు. అదేమంటే ఉత్పత్తి 
ప్రాతిపదికగా నియమింపబడిన కార్మికుడు దానితో సంబంధం లేకుండా కూడా వేతనం 
వొందటానికి ఇది అవకాశమిస్తున్నదని కూడా పేర్కొనబడింది. 


వేతనం నిర్వచనంలో మరికొంత అస్పష్టత ఉన్నదని కూడా సూచించారు. సమయ 
ప్రాతిపదికపై నియమించబడిన కార్మికునికి, ఉత్పాదకత ప్రాతిపదికపై నియమించబడన 
కార్మికునికి మధ్య తేడాను గుర్తించటానికి ఈ నిర్వచనం వీలు కల్పించడం లేదు. అంతేకాక 
ప్రస్తుత నిర్వచనంలో అనవసరమైన పదజాలం ఉపయోగించారనీ ఆ పదాల అవసరం లేక 
పోవడమే కాక వాటి వల్ల మరింత గందరగోళం చోటు చేసుకున్నదనీ కూడా అంటున్నారు. 
“ఫైన పర్కొనబడిన స్వభావం గల ఎటువంటి బోనస్థైనా లేక ఇతర రకాల అదనపు 
పారితోషికాలు కలుపుకొని ఆ విధంగా చెల్లింపబడిన మొత్తాలను” అనే పదాలను ఈ 
సందర్భంలో నేను ఉదాహరిస్తున్నాను. ఈ పదాలు ఇంతకు ముందు నిర్వచనం భాగాలలో 
చెప్పబడిన దానికంటే వేరే ప్రత్యేకంగా ఏమీ“చెప్పడం లేదని కూడా అన్నారు. యుద్ధం 
కారణంగా అమలులోకి వచ్చిన కరువు భత్యం విధానం అమలులోకి రావటం కంటే ముందు 
వేతనానికి ఇచ్చిన నిర్వచనం సరిపోతుందనీ ఈ కొత్త నిర్వచనం వల్ల కరువు భత్యం: వేతనంలో 
అంతర్భాగం కాదనీ వాదించే అవకాశమున్నదనీ అంటున్నారు. 

ప్రస్తుత సవరణ బిల్లులో మేము సూచించిన నిర్వచనంపై లోపాలన్నీ తొలగించే 
ఉద్దేశంతో చేసినది. ఇది నిర్వచనాన్ని సరళం చేస్తున్నది. ముసాయిదా సవరణ బిల్లు 
మూలచట్టం లోని ఉద్దేశాలను కలిగి ఉన్నదనే నమ్మకం నాకు లేదనే విషయాన్ని సభ దృష్టికి 
తేదలచు కున్నాను. అంతేకాక, సవరణ బిల్లులో పేర్కొనబడిన నిర్వచనం అతి పవిత్రమైనదని 
గానీ, లోపరహితమైనదని గానీ నేననుకోవడం లేదు. ఒక వేళ సెలెక్టు కమిటీ సభ్యులు 
ఇంతకంటే మంచి నిర్వచనాన్ని సూచించినట్లయితే మరొకసారి సవరించడానికి కూడా నాకేమీ 
అభ్యంతరం లేదు. 


208 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఇక క్లాజు - 3 విషయానికి వస్తే ఇది ప్రస్తుతం ఉన్న 5 వ సెక్షన్‌ రెండు సవరణలను 
చేస్తున్నది. సెక్షన్‌ 5 అనేది వేతన చెల్లింపు కాలానికి సంబంధించినదనే విషయం గౌరవ 
సభ్యులు గుర్తిస్తారనుకుంటాను. వేతన చెల్లింపుకు అవసరమైన కాలాన్ని నిర్ణయించడానికి 
గాను ఈ సెక్షన్‌ ఫ్యాక్టరీలను రెండు రకాలుగా విభజిస్తున్నది. 1000 మంది కంటే తక్కువ 
సంఖ్యలో కార్మికులను కలిగి ఉన్న కర్మాగారాన్ని మొదటి వర్గంలోను 1000 మంది కన్న 
ఎక్కువ కార్మికులను కలిగి ఉన్న ఫ్యాక్టరీలు రెండవ వర్గంలోను చేర్చడమైనది. మొదటి వర్గం 
ఫ్యాక్షరీలు 7 రోజులలోపున చెల్లింపులు చేయాలని, రెండవ కోవకు చెందిన ఫ్యాక్టరీలు 10 
రోజులలోపున చెల్లింపులు చేయాలని, ఈ సెక్షన్‌ పేర్కొంటున్నది. కాని అనుభవంలో ఈ 
సెక్షన్‌లోని సూత్రాలను పాటించడం కష్టమనే విషయం స్పష్టమవుతుంది. దీనికి గల కారణం 
అందరికి తెలిసిందే. ఫ్యాక్టరీల విభజన అనేది కార్మికుల సంఖ్యపై ఆధా రపడి ఉన్నది. 
కార్మికుల సంఖ్య అనేది స్థిరంగా ఉండదని, అది తరచుగా మార్పుకు గురవుతుందని 
సభ్యులకు తెలియని విషయం కాదు. ఉదాహరణకు ఒక వేళ ఉద్యోగుల సంఖ్యలో ఒక్కటి 
తగ్గితే మొదటి వర్గానికి చెందిన ఫ్యాక్టరీ దానంతటదే రెండవ వర్గానికి చెందినదిగా 
మారుతుంది. అదేవిధంగా, ఉద్యోగుల సంఖ్య ఒక్కటి పెరిగితే రెండో వర్గానికి చెందినది 
ఒకటవ వర్గానికి చెందినదిగా మారుతుంది. అందువల్ల పై విధమైన వివక్షతో కూడిన సూత్రం 
ఆమౌదయోగ్యమైనది కాదు. అది పాలనాపరంగా ఆచరణీయం కూడా కాదు. పర్యవసానంగా 
సవరణ బిల్లు ఫ్యాక్టరీలను రెండు వర్గాలుగా విభజించే విధానానికి స్వస్తిపలకడంతో పాటు 
ఖా ్యక్టరిలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఒకవిధమైన నియమాన్ని అంటే 
పది రోజులలో చెల్లింపులు చేయాలనే సూత్రాన్ని ప్రవేశపెడుతుంది. క్లాజు-3 లో చేయనున్న 
రెండవ సవరణ కూడా అత్యవసరమైందనే విషయాన్ని సభ కూడా గమనించగలదు. 5 వ 
సెక్షన్‌లో సర్వీసు నుండి తొలగింపబడిన ఉద్యోగికి చెల్లింపుకు సంబంధించిన నిబంధన 
ఉన్నది. ఈనాటి ఈ సెక్షన్‌ తొలగించబడిన ఉద్యోగికి రెండవ (పనిదినం) రోజునే చెల్లింపు 
చేయాలని పేర్కొంటున్నది. ఆర్యా! ఇప్పుడు ఒకవేళ వేతన చెల్లింపు చట్టం రోజంతా పని 
చేసే నిరంతర ఫ్యాక్టరీలకు మాత్రమై వర్తించినట్టయితే ప్రస్తుతం ఉన్న రీతిలో ఈ చట్టం వల్ల 
ఎటువంటి సవుస్యలు ఉత్పన్నం కావు. కాని రుతు సంబంధంగా పరిమిత కాలాలలో 
వ౮త్రవేం పనిచేసే ఖ్యాక్సరీల విషయుంలో ఈ చట్టం వల్ల కొన్ని సవంస్యలు 
ఉత్పన్నమవుతాయనేది యదార్థమే. ఎందుకంటే ఫ్యాక్టరీ చివరి పని రోజున ఒక ఉద్యోగిని 
తొలగించారనుకుందాం. అది సంవత్సరంలో కొద్దికాలం మాత్రమే పనిచెసె ఫ్యాక్టరీ అయితే 
వెంటనే మూసివేయబడినట్లయితే రెండవ పనిదినం అనేది సుదీర్హ విరామానంతరమే 
వస్తుంది. అది ఎప్పుడనేది ఊహించడం కాని, నిర్ధారించడం కాని చాలా కష్టం. ప్రసుత్తం 


వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు 209 


ఉన్న విధంగా బిల్లులో సవరణ చేయకపోతే సీజనల్‌ ఫ్యాక్టరీలలో తొలగించబడిన పనివారికి 
వేతనం చెల్లింపుకాలం నిరవధికంగా ఉండిపోతుంది. అందుకని మేమేం చేశామంటే, 
పనిచేస్తున్న అనే పదాన్ని తీసివేశాం. 'రెండవ' అనే పదానికి బదులుగా 'మూడవ' అనే 
పదాన్ని ప్రతిక్షేపించాం. సీజనల్‌ ఫ్యాక్టరీలలో గాని నిరంతర ఫ్యాక్షరీలలోగాని తొలగించబడిన 
ఉద్యోగికి ఏడవ రోజున చెల్లింపు చేయబడుతుంది. అందువల్ల ఇంతకు ముందువలె సీజనల్‌ 


ఫ్యాక్టరీలలో నిరీక్షించవలసిన అవసరం లేని విధంగా చట్టం సవరించ బడుతుంది. 


ఇక ఇప్పుడు నేను బిల్లులోని 4 వ క్షాజుకు వస్తున్నాను. నాల్గవ క్లాజు చట్టంలోని 7 వ 
సెక్షన్‌కు కొన్ని సవరణలను ప్రతిపాదిస్తున్నదనే విషయాన్ని గౌరవ సభ్యులు చూడబోతున్నారు. 
ఈ సెక్షన్‌ కార్మికుని వేతనంలో చేయాల్సిన కోతలను గురించి వివరిస్తుంది. ఇప్పుడు 
ఇప్పుడున్న రీతిలో ఈ సెక్షన్‌ ప్రజావదవెైన కోతలను అన్నింటిని చే పట్టడానికి 
అనుకూలంగా లేదన్న నిషయం గౌరవ సభ్యులకు కూడా తెలుసనుకుంటాను. నేను ప్రస్తుత 
చట్టంలో ఉన్న లోపాల పట్ల గౌరవ సభ్యుల దృష్టిని వుళ్ళించడానికి ప్రయత్నిస్తాను. 
ఉదాహరణకు ప్రస్తుత చట్లాన్ననుసరించిగాని అందున్న సెక్షన్‌ల ప్రకారం గోని, తన 
ఉద్యోగాన్ని వదిలిపెట్టేటప్పుడు తనకు రావలసిన భనివ్యనిధి, గ్రాట్యుటి మొత్తాలను తీసుకున్న 
ఉద్యోగి, తాను ఉద్యోగంలో కొనసాగితే పొందడానికి వీలున్న ఇతర సౌకర్యాలను పొందడానికి 
వీలులేదు. ఒక ఉద్యోగి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కాని, అత్యవసరమైన ఆర్థికపరమైన 
ఒత్తిళ్ళను తట్టుకొనేందుకుగాని తనకు తాను ఉద్యోగాన్నించి తొలగింపబడె పరిస్థితులు 
సృష్టించుకుని భవిష్య నిధిని గ్రాట్యుటీని పొందవచ్చును. ఆ తర్వాత, అతను తిరిగి 
ఉద్యోగంలో నియమీంపబడితే సహజంగానే తాను ఉద్యోగం నుండి తొలగింపబడడానికి 
ముందు తాను అనుభవించిన అన్ని సౌకర్యాలు తాను ఇంతకుముందు తీసుకున్న భవిష్యనిధి 
గ్రాట్యూటీ మొత్తాలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా లేకున్నా తన కందుబాటులో ఉండాలని 
కోరుకుంటాడు. కార్మికుడు కావాలనే అటువంటి తగ్గింపులకు అంగీకరిస్తున్నప్పటికీ చట్టం 
అందుకనుమతించే విధంగా లేదు. కార్మికుని ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని అటువంటి 
మినహాయింపులను అనువుతించడం సబబుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాని 
నేనింతకు ముందు చెప్పినట్టుగా ప్రస్తుత చట్టంలో ఇటువంటి ఏర్పాటకు అవకాశం లేదు. 
అయితే ఆర్యా! కొన్ని రకాల తగ్గింపులు ఉద్యోగికి లాభదాయకమైనందున, ఆ లాభాలను 
పొందేటందుకుగాను అటువంటి కోతలకు ఉద్యోగి సంసిద్ధతను వ్యక్తపరచవచ్చు. కాని ఈ 
విషయంలో కూడా తనకు లాభదాయకమనుకున్న విధంగా తగ్గింపులు తనకు తానుగా 
అంగీకరించి అమలు పరచుకోవడానికి అవసరమైన ప్రకరణలు దీనిలో లేవు. తదనుగుణంగా 
దీన్ని సవరించడం జరిగింది. ఇంకా 7 వ సెక్షన్‌లో వదలివేసినవి కొన్ని ఉన్నవి. సాలీనా వేతన 


భ్‌ — ais 
210 డా॥ బాబానొహబి అంబద్కరి రచనలు - ప్రసంగాలు 


పెరుగుదల ప్రాతిపదికపై నియమించబడిన కార్మికులకు సంబంధించినని ఇని. ఇది ఓల్లులోని 
నూతన అంశం. బిల్లులోని అంశాలను మాత్రవేం కాక ఈ సవరణ తీసుకురావడానికి 
దారితీసిన పరిస్థితులను కూడా నేను సభ ముందుంచదలచాను. 4 వ సెక్షన్‌లోని సబ్‌ సెక్షన్‌ 
3 అంశాలను గురించి వివరిస్తున్నది. వెొందటిది వేతన పెరుగుదల ప్రాతిపదికపై 
నియమింపబడిన ఉద్యోగి ఇంక్రిమెంటు (వారిక పెరుగుదల) ఆపి వేయడాన్ని గురించి ఇది 
విశదీకరిస్తున్నది. ఉన్నత వేతన శ్రేణిలో ఉన్న ఒక ఉద్యోగికి తక్కువ వేతన శ్రేణి ఇవ్వడం, 
తత్ఫలితమైన వేతన తగ్గింపుకు సంబంధించిన అంశం రెండవది. ఇక మూడవ అంశం- ఒక 
ఉద్యోగికి ఇంక్రిమెంటు ఇవ్వకుండా అతడు సామర్ద్యం కోల్పోవడం ఆధారంగా ఉన్న వేతన 
శ్రేణిలోనే కొనసాగించడం. 4 వ సెక్షర్‌లోని సెక్షన్‌ మూడులో పాందుపరచబడిన సవరణలను 
ఎందుకు తేవలపి వచ్చిందంటే వీటి బీజాలు సింద్‌ జుడిషియల్‌ కమీపనర్‌ ఇచ్చిన తీర్పులో 
ఉన్నాయి. ఇది ఒక ఉద్యోగికి బహుశ ఒక ఇంజన్‌ డ్రైవర్‌కు సంబంధించిన వివాదమును 
కుంటాను. అతని వేతన శ్రేణిని అలాగే ఉంచుతూ అతని జీతాన్ని తగ్గించడం జరిగింది. ఈ 
ఎషయంలో అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన వేతన శ్రేణిలో ఎట్టి మార్పు 
లేకుండా వేతన తగ్గింపు అనేది చట్ట వ్యతిరేకమైన చర్య అని అందువల్ల తనకు న్యాయం 
చేయవలసిందని అర్ధించాడు. న్యాయమూర్తి అతని అభ్యర్థనను అంగీకరించి, వేతనం తగ్గింపు 
అనేది చిట్ట నిబంధనలకు అనుగుణంగా లేదని తన తీర్పులో పేర్కొన్నాడు. కాని ఈ 
సందర్భంలో న్యాయమూర్తి మరొక నిషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఒక ప్రత్యేక హోదాలో 
ఉన్న ఉద్యోగికి తన విధులను సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన శక్తి సామర్జ్యాలు 
లో ఎంచినట్టయితే అతని వేతనం తగ్గించడం జరుగుతుందని చెప్పి దానికి సంబంధించి ఒక 
నూతన ఒప్పందం కుదుర్చుకుని దానికి తన అంగీకారాన్ని తెలిపిన సందర్భంలో వేతన 
తగ్గింపు అనేది చట్ట సమ్మతమవుతుందని విశదీకరించారు. ప్రస్తుతం నేను ఈ బిల్లులో ఏమి 
చేశానంటే ఆ భ్యాయమూర్తి సూచనను అంగీకరించాను. అంటే ఒక అధికారికి తన పదవీ 
బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు కొరవడినాయనే 
కారణంతో వేతన శ్రేణిలో ఎటువంటి మార్పు లేకుండా వేతనం తగ్గించాలని నిర్ణయించినట్ల 
"యితే అతని సర్వీసు నిబంధనల ప్రకారం దీనికి సంబంధించిన నోటీసు అతనికి అందేవరకు 
ఈ తగ్గింపు అమలు చేయడం జరగదు. ఆర్యా! ఇక్కడ' ఈ సెక్షన్‌ ముఖ్య ఉద్దేశం అతనికి 
ఒక నెల ముందు నోటీసు ఇవ్వాలనేదే. ఈ విషయంలో సాధారణంగా నిర్ణయించిన పద్ధత్‌ 
ఎమిటంటే న్యాయపరమైన నోటీసు ద్వారా అతనికి విషయాన్ని తెలపడమే. “మేము నీకు 
ఇంతకు మునుపు చెల్లించిన వేతనాన్ని ఇక ముందు కూడా చెల్లించడానికి సిద్ధంగా లేము. 
నీకిష్టమైతే ఈ కొత్త పరతుల ప్రకారంగా పని చేయాలనుకుంటే చెయ్యి. ఒకవేళ నీకిష్టం 


వేతనాల చెల్లింపు (సవరణ) బిల్లు 211 


లేకపోతే, సర్వీసు నుండి తొలగిపోవచ్చు' అని తెలియజెప్పడవేం. నోటీసు ఇవ్వడం, 
సమాధానం పాందడం, అవకాశాన్నివ్వడం, తిరస్కృతి, అనే కాలయాపనకు తావు ఇచ్చే 
ద్వంద్వ పద్ధతికి బదులుగా, మేము రెండింటినీ సమన్వయ పరచాము. దీనివల్ల నోటీస్తు 
కాలాన్ని ఆదా చేసిన వారి మవుతాము. నోటీసులో ఇచ్చిన సమయం ముగిసే లోపలే తనకు 
పనిచేయడం ఇష్టం లేదని యజమానికి చెప్పి అతడు వెళ్లిపోయే స్వేచ్చను పొందుతాడు. 
అయితే, నేనొక అంశాన్ని స్పష్టం చేయదలచాను. ఈ సవరణలను చేయడం ద్వారా మేము 
అదనపు న్యాయ కమీషనర్‌ హోదాను నిర్వీర్యం చేయడానికో, లేక వ్యతిరేకించడానికో, 
అమలును నిరోధించడానికో అవసరమైన చర్యలను తీసుకున్నామని వాదించే అవకాశమున్నది. 
అటువంటిదేమీ లేదనే విషయోన్ని నేను సభకు తెలియజేస్తున్నాను. కాగా, మేము 
ప్రతిపాదించిన ఈ సవరణల ద్వారా న్యాయ కమీషనర్‌ నిర్ణయం అనుసరించటానికి 
మాత్రమే ప్రయత్నిస్తున్నాం. 

ఇతర రెండు సవరణల విషయుంలో అంటే ఇంక్రివెంట్లను నిలిపివేయడానికీ, 
ఉన్నత వేతన శ్రేణి నుండి తక్కువ వేతన శ్రేణికీ, పదోన్నతికీ సంబంధించిన విషయంలో 
ఎటువంటి వివాదానికీ తావు లేదు. సాధారణంగా ఒక ఉద్యోగి తాను పనిచేస్తున్న గ్రేడులలో 
సంపాదించిన అనుభవం అంతకంటే ఉన్నత (శ్రేణి పదవీ బాధ్యతలను సమర్ధవంతంగా 
నిర్వహించడానికి అవసరమైన అనుభవం సంపాదించుకున్నాడని తృప్తి చెందితేనే తక్కువ 
గ్రేడు నుండి ఎక్కువ గ్రేడుకు పదోన్నతి కల్పించడం జరుగుతుంది. ఉదాహరణకు అతనికి 
పదోన్నతి కల్పించకపోతే, ఫిర్యాదుకు అవకాశం లేదు. ఎందుకంటే అతని నుండి ఏదైతే, 
ఆశించడం జరుగుతుందో దానిని అతడు సంపాదించుకోకపోవడమే దీనికి గల కారణం. ఇదే. 
ఎధంగా మిగతా సెక్షన్‌ విషయంలో అంటే ఉన్నత వేతన గ్రేడు నుండి, తక్కువ గ్రేడుకు 
పదావన పరంగా జరిగే తగ్గింపుకు సంబంధించి కూడా నిజంగా నిర్దిష్టమైన ఫిర్యాదుకు 
అవకాశముందని నేననుకోవడం లేదు. ఒక ఉద్యోగి తన సామర్థ్యాన్ని బాగా కోల్పోయినందు 
వల్ల ఇంకా అతనిని అదే గ్రేడులో కొనసాగించడం సాధ్యం కాదని యజమాని భావించిన 
తరుణంలో, అతని వేతనంలో కోత విధించడం సమంజసమనే నేననుకుంటాను. ఇక్కడ 
వేతనం తగ్గింపుతో పాటు అతడు నిర్వహించే బాధ్యతలలో కూడా అదే విధమైన తగ్గింపు 
చోటు చేసుకుంటుంది. 


ఇక బిల్లులోని 5వ క్లాజు విషయోనికొస్తే ఇది చాలా సాధారణమైన క్తాజు అని 
చెప్పవచ్చు. ఇది సెక్షను 8 లోని ఉప సెక్షను 7 ను సవరించాలనుకుంటున్నది. 8 వ సెక్షన్‌లోని 
6 వ ఉప సెక్షన్‌ యజమానిచే విధింపబడిన జరిమాసా ఎంతకాలంలో వసూలు చేయాలనే 
ప్రశ్నకు సంబంధించినది. వసూలు కాలం ఎప్పుడు వెొదలవుతుంది? అనేది ఈ 


౬౯ నాష్‌ NF క శ్చ. కాల్‌ 
214 డా॥ బాబాసాహెబ్‌ అంబెడ్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గౌరవ డా॥ బి.ఆర్‌. అంబెద్కర్‌ * కాదు, కాదు; 
జా ప్ల క్ల 


* గౌరవ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఉపాధ్యక్లా ! ఒక వేళ ఈ దశలో నిలిపి 
వేద్దామనుకుంటే ఈ దశలో సవరణను ఆమోదించడానికి నేను సిద్దంగా ఉన్నానో * 
చబ్బుది ల చుకున్నానంః 


* గౌరవ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! నేను ఇంతకువుం-దన్నట్ను ని 
మిత్రుడైన శ్రీ జోషి చేసిన ప్రతిపాదన అంగీకరించడానికి నేను సిద్దంగా ఉన్నాను. అటువంటి 
పరిస్థితుల్ల్‌ ఇక ఈ విషయాన్ని గురించి ఉపన్యసించడం అవసరం. నేను చెప్పదలచుకున్న 
దేవుంటే అందరికీ తెలియజెప్పవలసన అతి ముఖ్యమైన విషయం ఉందనే విషయాన్ని 
నేనంగీకరించాను. ఇప్పుడే నేను చెప్పినట్టు నేను ప్రవేశపెట్టిన సవరణలన్నీ పాలనాపరమైనవన్న 
విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఇవి చట్టం అమలు విషయంలో ఎదురవు 
తున్న సమస్యలను తొలగించడానికి మాత్రమే తోడ్పడతాయి. బిల్లులో పొందుపరచిన ఏ సవరణ 
కూడా సెలక్ట్‌ కమిటీలో గౌరవ సభ్యుల విజ్ఞానం వేధాసంపత్తి అవగాహనకు అతీతమేమీ 
కాదని నేను చెప్పగలను. నా ప్రియ మిత్రుడైన శ్రీ జోపి తన గౌరవ ప్రతిష్టకు తగిన విధంగా 
ప్రవర్తించకవోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకవేళ కార్మిక వర్గాల వారి అభిప్రాయాన్ని 
తెలుసుకొనేటందుకు గాను ఈ బీల్లును అందరికీ పంపాలని కోరితే శ్రి జోషి నా గౌరవ 
మిత్రుడైన శ్రీ లాల్‌వంద్‌ నావల్‌రాయ్‌ గారల కంటే మరెవరు కూడా కార్మికులెదుర్కొంటున్న 
సమస్యలను గూర్చి స్పష్టంగా చెప్పలేరని నేను నిస్సందేహంగా చెప్పగలను. వారికి ప్రాతినిధ్యం 
కల్పించడం ద్వారా వారి విజ్ఞానాన్నీ అవగాహనా ఫలితాన్నీ పొందవచ్చుననే ఉద్దేశంతో వారిని 
సెలక్టు కమిటీలో సభ్యులుగా నియమించేందుకు ప్రయత్నించాను. ఏది ఏమైనప్పటికీ వారు 
ఇంకా నేను ఎవాదాస్పదమ్రైైనవి కావన్న విషయోలను అంగీకరించి నన్ను నమ్మటానికి 
ఇష్టపడకపోతే, నేను వారి అభిప్రాయాన్ని మన్నించటానికి సిద్ధమై సవరణను అంగీకరిస్తారు. 

డిప్యూటీ పైసిడెంట్‌ (అఖిల్‌ చంద్రదత్తా) : ప్రశ్న ఏమిటంటే 

(దొాభవొాడుు సేకరణకు గారు 1945 వీద్రవరి 26 వరకు బిల్లును (వదిల 
యుందుంచాలి”, 


తీర్మానం ఆమోదించడమైనది. 


ప ug జుస్టేటీర్‌ అసెంబ్లీ డోబేజ్ల్‌ (సాంక్రుల్స్‌”, శంశ్రుటుం : 5, శవందిల్‌ 16, 1944 ఇ : 901 
_ “తెజ్‌సెటోన్‌ అసె 0బీ) దబ్‌ (పెంట్రల్తో* శంవ్రుటుం: ఏ నవంది 6 16, 1944 ye: 902 


* దామోదర లోయ పథకం - కలకత్తా సమావేశం 
(ప్రసంగం 
“భారత ప్రభుత్వ కార్మిక సభ్యులైన గౌరవ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ జనవరి 3 న 
కలకత్తాలోని బెంగాల్‌ సెక్రటేరియట్‌లో దామోదర లోయ అభివృద్ధికి అనుసరించవలసిన 
విధానాలను, పద్దతులను గురించి కేంద్ర ప్రభుత్వం, బెంగాల్‌, బీహార్‌ ప్రభుత్వాల 
ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ “ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి వల్ల 
ఉత్పన్నమయ్యే నష్టాలను గురించి భారత ప్రభుత్వం గమనిస్తూనే ఉంది. అందుచేత దేశ 
జలవనరులను అందరికీ ప్రయోజనాన్ని కలిగించే విధంగా ఉపయోగించటానికి 'అనువైన 


చర్యలను గైకొనటానికి ఇతర దేశాలలో జల వనరులను ఏ అవసరాలకైతే ఉపయోగిస్తున్నారో 
ఆ అవసరాలకు అనువైన విధానాన్ని రూపొందించటానికీ యత్నిస్తున్నది'' అని అన్నారు. 


డా॥ అంబేద్కర్‌ పూర్తి ప్రసంగ పాఠం ఈ విధంగా ఉన్నది. 


ఎన్నో కష్టనిష్టూరాల కోర్చి, అతి తక్కువ కాల వ్యవధిలో ఈ సమావేశం ఏర్పాటుకు 
అంగీకరించినందుకుగాను భారత ప్రభుత్వం తరపున నేను మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను. 
1944 సంవత్సరంలో బెంగాల్‌ ప్రభుత్వం నియమించిన దామోదర్‌ నదీ వరద విచారణ 
సంఘ సూచనలను అవులు పరిచేటందుకు చేపట్టవలసిన చర్యలను, పద్దతులను 
పరిశీలించడమే ఈ సమావేశపు ముఖ్యోద్దేశం. నా ప్రసంగాన్ని కొనసాగించే ముందు ఈ 
కమిటీని నియమించినందుకు గాను బెంగాల్‌ ప్రభుత్వాన్ని తప్పక అభినందించవలసిన 
అవసరం ఉందనుకుంటాను. దేశ జలవనరుల అభిలషణీయ ఉపయోగానికి సంబంధించిన 
సమస్య విషయంలో ప్రత్యేకంగా దామోదర నది వరద సమస్యకు సంబంధించి కమిటి 


* ఇండియన్‌ ఇచ్‌వర్సేషల్‌ వీబవరి 1, 1945, పుటలు : 97-101 &109 


216 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


వెలిబుచ్చిన అర్భవంతవైన అభిప్రాయూలకుగాను నివాళులర్పించడం నా బాధ్యతగా 
ఖావస్తున్నాను. 


కమిటీ సిఫారసులు 


కమిటీ చేసిన, 7 వ, 13 వ సిఫారసులను గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలను 
కుంటున్నాను. కమిటీ తన 13 వ సిఫారసులో .... 


“వరద నివారణ, భూసార పరిరక్షణ సమస్యల పరిష్కారానికి గాను, అడవులను, 
నదులను కేంద్ర ప్రభుత్వ సంబంధవ్వెన విషయోలుగా చేయటం లాభదాయకంగా 
ఉంటుందని చర్చల సందర్భంలో కమిటీ భావించింది అని పేర్కొన్నది. కమిటీ తన 8 వ 
సిఫారసులో దామోదర. నదిపై ఆనకట్ట నిర్మాణ పథకం కేవలం వరద నియంత్రణనే తన 
ముఖ్య ఉద్దేశంగా భావించక, విద్యుదుత్సాదననూ వ్యవసాయ నీటి సరఫరాను కూడా 
లక్ష్యాలుగా పెట్టుకోవాలని సూచించింది. ప్రస్తుత విధానం గురించి తెలిసినవారు గాని, 
తెలియని వారు గాని, ఇవి భారతదేశ జలవనరుల ఉపయోగానికి సంబంధించి గాని, 
సూచనలే అని అంగీకరిస్తారు. అందువల్ల వాటి ప్రాముఖ్యాన్ని గూర్చి అతిశయంగా 
ఊహాంచాల్సిన అవసరం లేదు. ఇంతవరకు జలవ౮ర్లాల అభివృద్దికి సంబంధించి 
భారతదేశమంతటికీ వర్తించే ఒక స్పష్టమైన విధానం లేదనడం సత్యదూరం కాదనుకుంటాను. 
రెండోది ఏవుంటే జల మార్గాల కోసం వున విధానం నీటి పారుదల విద్యుదుత్పాద 
నోకాయోనం కలిసి వచ్చేలా బహుళ ప్రయోజనకారి అయి ఉండాలనే గుర్తింపు కూడా 
ఉన్నట్టు లేదు. 
రైలు మార్గాలు _ జల మార్గాలు 


నీటిపారుదల ఒక్కటే వున జల మార్లాల విధానంగా ఉండేది. ఇంతేకాక జల 
మార్గాలకు, రైలు మార్గాలకు మధ్య తేడా లేదనే విషయాన్ని కూడా మనం అంతగా లెక్కలోకి 
తీసుకోలేదు. ఏ విధంగానైతే రైల్వేలకు ప్రాంతీయ సరిహద్దులు లేవో, అదేవిధంగా ఒక 
ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవహించే జల మార్గాలు కూడా. తద్భిన్నంగా రైల్వేలకు 
జల మార్గాలకు మధ్య తేడా చూపించడానికి మనం మన రాజ్యాంగానికి అవకాశమిచ్చాము. 


అందువల్ల రైల్వేలు కేంద్రానికి సంబంధించిన విధానంగా, జల మార్గాలు ప్రాంతీయ 
పరమునవిగా భాఐంచబడుతున్నాయి. 


ఈ పారపాటు వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నాయనేది స్పష్టమే. ఒక ఉదాహరణ 
చెప్పాలంటే, ఒక ప్రాంతానికి విద్యుచ్చక్తి అవసరమైనందువల్ల దానికోసం తన జల వనరులను 


దొమోదర లోయ పథకం - కలకతా సమావేశం 217 


ఉపయోగించుకోవాలనుకుంటుంది. కాని అది సాధ్యం కాదు. ఎందుకంటే అది ఎక్కడైతే 
ఆనకట్ట నిర్మించాలనుకుంటుందో, ఆ స్థలం మరొక వ్యవసాయ ప్రాధాన్యతగల రాష్ట్రంలో ఉండ 
వచ్చు. దానికి విద్యుచ్చక్తి అవసరం లేనందున ఆ పథకం పట్ల ఆసక్తి చూపకపోవచ్చు లేదా 
అవసరమైన ఆర్థిక వనరులు లేక పోవచ్చును. ఆ ప్రదేశాన్ని అవసరమున్న రాష్ట్రానికి 
ఉపయోగించుకోవడానికి కూడా అనుమతించకపోవచ్చు. మనమెంత ఫిర్యాదు చేసినప్పటికీ 
ఒక ప్రాంతం శత్రు వైఖరిని ప్రదర్శించి దానిని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి పేరుతో 
సమర్ధించుకోవచ్చు. 


జల వనరుల వినియోగం 


రెండు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేను ఈ ప్రస్తావన చేశాను. ఈ 
నేపథ్యంలో బెంగాల్‌ ప్రభుత్వం నియమించిన దామోదర నదీ వరద విచారణ సంఘం 
సిఫారసులను మీరు మూల్యాంకన చేయగలుగుతారు. ఇంతకుముందు నేను దీని గురించి 
ప్రస్తావించింది ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల వల్ల ఉత్పన్నమవుతున్న నష్టాలను భారత 
ప్రభుత్వం బాగా గ్రహించి దేశ జలవనరుల వల్ల ప్రతి ఒక్కరికి ఎక్కువ ప్రయోజనం 
సమకూరేలా అనువైన విధానాన్ని రూపొందించటానికి అవసరమైన చర్యలను తీసుకోవాలను 
కుంటుందని, తద్వారా ఇతర దేశాలు ఏవిధంగా ఉపయోగించుకొంటున్నాయో అదేవిధంగా 
వునమూ వున జల వనరులను ఉపయోగించుకోవడమే వున ప్రధాన ఆశయవంని 
తిలియజెప్పడం నా రెండవ ముఖ్య ఉద్దేశం. 


రైలు మార్గాలను జల మార్గాలను ఒకేరకంగా పరిగణించే విధంగా రాజ్యాంగాన్ని 
సవరించడం నిస్సందేహంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. కాని భారత ప్రభుత్వం అటువంటి 
సవరణ అమలులోకి వచ్చేటంత వరకు ఆగడం అవసరమనుకోవడం లేదు. జల వనరులను 
ఉపయోగించుకొనటానికి ఉమ్మడి పథకానికి సహకరించడంలో రాష్ట్రాలు ముందుకు వస్తే 
రాజ్యాంగ పరమైన నిబంధనలు అందుకు అంతరాయంగా నిలుస్తాయని కూడా ప్రభుత్వం 
భావించడం లేదు. 


భారత ప్రభుత్వం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పనిచేస్తున్న టెనెస్సీ వ్యాలీ పథకాన్ని 
దృష్టిలో పెట్టుకొన్నది. రాష్ట్రాలు తవు ప్రగతి సౌభాగ్యాలకు అడ్డుగా నిలిచిన ప్రాంతీయ 
అవరోధాలను అధిగమించటానికి అంగీకరించి తమ సహకారాన్ని అందిస్తే భారతదేశంలో 
కూడా అదే విధానాన్ని అవలంబించడానికి ప్రభుత్వం ఆ పథకాన్ని పరిశీలిస్తున్నది. దేశ జల 
వనరులను సద్వినియోగ పరచేటందుకు గాను ప్రాథమిక చర్యగా భారత ప్రభుత్వం కేంద్ర 
సాంకేతిక శక్తి సంఘమనే ఒక కేంద్రీయ వ్యవస్థను ఏర్పరచింది. దీనితోపాటు కేంద్ర నీటి 


218 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పారుదల జల మార్గాలు, నౌకాయాన కమీషన్‌ అనే మరో వ్యవస్థను కూడా ఏర్పరచాలను 
కుంటున్నది. 


ఈ రెండు వ్యవస్థలు ఏర్పాటు చేయడంలోని ఉద్దేశాలు ఏవుంటే తవు జల 
వనరులను అత్యధిక లాభదాయకంగా ఉపయోగించుకోవడంలోనూ నీటిపారుదల కాక ఇతర 
ప్రయోజనాలకు పనికి వచ్చేలా పథకాన్ని ఉపయోగించుకోవటానికీ రాష్లాలకు సలహా ఇవ్వడం 
ఇందుకుగాను ఇంకా కేంద్ర వినియోగ సంఘం లేదా తాత్కాలిక విచారణ కమీషన్‌ల వంటి 
అనేక ఇతర వ్యవస్థలను నిర్మాణం చేయవలసిన అవసరమేర్పడవచ్చు. కేంద్ర సవర్‌ బోర్డు, 
మరియు కేంద్ర నీటి పారుదల, జల మార్గాల నౌకాయాన కమీషన్‌లు ఏర్పాటు చేయడంవల్ల 
అటువంటి ఇతర వ్యవస్థలు ఏర్పాటు చేయకూడదనేదేమీ లేదు. 


ఈ కోవలో ఏర్పరచే మొదటి పథకవే ఈ దామోదర నదీ ప్రాజెక్టు. ఇది ఒక 
బహుళార్థ సాధక పథకం. దామోదర నదీ వరదలను అరికట్టడమే కాక విద్యుదుత్పాదన, 
నౌకాయానం, నీటిపారుదల వంటి అనేక ప్రయోజనాల సాధన దీని లక్ష కం. 


ఈ ప్రాజెక్టు పూర్తిఅయిన తర్వాత దీనిని నిర్వహించే సంస్థ ఇంచుమించు. టెనెస్సీ 
| య అధారిటీ నమూనా లాగానే ఉంటుంది. ఇది ఒక సహకార రంగ సంస్థ. కేంద్రమూ 
హార్‌, బెంగాల్‌ ప్రభుత్వాలూ ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. భారత ప్రభుత్వం 


ఎటువంటి జాప్యం లేకుండా ఈ పథకాన్ని రూపొందించి అమలు పరచాలనే ఆత్రుతలో 
ఉన్నది, 


జల మార్గాలకు నూతన విధానం 


కొన్ని ప్రాథమిక అంశాలను పరిశోధించకుండా ఈ విషయంలో ముందుకు పోవడం 
కం కాదని భారత ప్రభుత్వం భావిస్తున్నది. అటువంటి ప్రాథమిక అంశాలలో మొదటిది 
ఇనకట్ట' నిర్మాణ స్థల నిర్ణయం. ఈ విషయాన్ని బెంగాల్‌ ప్రభుత్వపు కోర్కె అనుసారం 
నిర్ణయించడం- జరగదని తెలుస్తూనే ఉంది. అదేవిధంగా ఒక్క బీహార్‌ రాష్ట్రం ఇష్టానుసారం 
కూడా నిర్ణయించడం జరగదు. ఒకవేళ రెండు ప్రాంతాలు కలిసి ఒక స్థలాన్ని నిర్ణయించినా, 
నిపుణుల సలహాలు లేకుండా నిర్ణయించడం జరగదు. ఈ అంశాలను కూడా పరిగణన 
లోనికి తీసుకోవలసి ఉంటుంది. ఇంతకుముందు నేనన్నట్లు దామోదర పథకం అనేది ఒక 
బహుళార్థ సాధక పథకం. ఒక్క వరద నివారణే కాకుండా నీటి పారుదల, నౌకాయానం, 
విద్యుదుత్సాదనలకు కూడా దీనిని వినియోగించాలనుకుంటున్నాం. స్థల నిర్ణయంతోపాటు, 
ఈ ఎషయూలన్నింటిని గురించి కూడా పరిశీలించాల్సి ఉంటుంది. 


దామోదర లోయ పథకం - కలకత్తా సమావేశం 219 


ఈ పని చేయడానికి అవసరమైన అత్యుత్తమ యంత్రాంగానికి సంబంధించి ఒక 
నిర్ణయానికి రావడమే ఈ సమావేశం చేసే పని. మనమందరం సంకుచిత దృక్పథాలను 
పక్కకు పెట్టి సదుద్దేశ ప్రేరితులమై సరైన నిర్ణయాన్ని అంగీకరించాలనే దృఢ సంకల్పంతో పని 
చేస్తా జలమార్లాలకు సంబంధించి నూతన విధాన ఆరంభం ద్వారా పేదరికంలో మగ్గుతున్న 
దేశ ప్రజల సౌభాగ్యానికి పునాదులు వేయగలమని నేననుకుంటున్నాను. 


సమావేశ చర్చలు 


డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దామోదర లోయ ప్రాజెక్టు 
గురించి చర్చించటం జరిగింది. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. దామోదర నదీ జలాలను 
వ్యవసాయ నౌకాయాన, విద్యుదుత్సాదనల కొరకు ఉపయోగించుకోవటం దీని ఉద్దేశం. 
కావలసిన సమాచార సేకరణకు సంబంధించిన విధానాన్ని గూర్చి కేంద్ర ప్రభుత్వం 
అందచేసిన వివరణ ప్రాతిపదికగా చర్చలు జరిగాయి. 


ఈ విధంగా పేర్కొన్న సూచనలననుసరించి మూడు ప్రభుత్వాలు తమకు అందు 
బాటులో ఉన్న విషయాల ఘటనలు, అంకెల వివరాల వట్టికను రూపొందించాల్సి ఉంటుంది. 
కేంద్ర ప్రభుత్వ సాంకేతిక నిపుణులతో సంప్రదించి రూపొందించిన పత్రంలోని సమాచారం 
అన్ని విషయాలను వ్యక్తీకరించటం లేదనుకుంటే కావలసిన సమాచారాన్ని ఇంకా సేకరించాలి. 
అప్పుడు మూడు ప్రభుత్వాలు కలిసి సమిష్టిగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సాంకేతిక 
నిపుణులకు దామోదర లోయ ప్రాజెక్టును బహుళ ప్రయోజన అభివృద్ధి కోసం సహకార 
ప్రాతిపదికపై రూపొందించటానికి అవసరమైన ఆదేశాలను ఇస్తాయి. 


సాధారణ ఒప్పందం ' 


దామోదర ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా రూపొందించాలనే విషయంలో 
సాధారణ అంగీకారానికి వచ్చినప్పటికీ బెంగాల్‌ ప్రతినిధులు దామోదర నదీ వరద 
నియంత్రణ సమస్యకే ఎక్కువ ప్రాముఖ్యత నివ్వాలని నొక్కి చెప్పారు. కాని కొంత చర్చ 
తర్వాత కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం బెంగాల్‌ ప్రభుత్వ నీటిపారుదల శాఖ చీఫ్‌ 
ఇంజనీర్‌ అయిన శ్రీ మాన్‌సింగ్‌ నేతృత్వంలో కొనసాగాలనే విషయాన్ని అంగీకరించారు. 
కేంద్ర మరియు బీహార్‌ ప్రభుత్వాలు శ్రీ మాన్‌సింగ్‌కు తన దర్యాప్తులో సహాయపడేటందుకు 
గాను తమ ఉద్యోగుల సేవలను అందిస్తాయి. బీహార్‌ ప్రభుత్వ నీటి పారుదల డిప్యూటీ చీఫ్‌ 
ఇంజనీర్‌ అయిన శ్రీ ఎ. ఖరీమ్‌, శ్రీ మాన్‌సింగ్‌కు నిరంతరం అందుబాటులో ఉంటారు. 


220 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
సమావేశ ప్రారంభంలో భారత కార్మిక శాఖ కార్యదర్శి శ్రీ హెచ్‌.సి. ప్రయిర్‌ 
జలమార్గాల సమస్యల విషయంలో ఎదురయ్యే పాలనాంశాల గురించి మాట్లాడుతూ కేంద్ర 
ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి కావలసిన సాధన సంపత్తులను ఉపయోగించాల్సిన 
అవసరాన్ని ఎవరించారు. 


% 4% ౫ 


బెంగాల్‌ ప్రభుత్వ సమాచార, ప్రజా పనుల శాఖామాత్యులైన గౌరవ శ్రీ .బి.పి. పైనే 
సమాచార మరియు ప్రజా పనులశాఖ సెక్రటరీ అయిన శ్రీ బి. సర్కార్‌, ఐసియస్‌; బెంగాల్‌ 
చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీ జె. ఎఫ్‌.రస్సెల్స్‌ శ్రీ బి. యల్‌. సుబర్ర్‌వాల్‌, శ్రీ మాన్‌సింగ్‌ ప్రత్యేక ఇంజనీర్‌ 
(నీటిపారుదల) నదీ పరిశోధన సంస్థ డైరెక్టర్‌ అయిన శ్రీ యన్‌.కే. బోస్‌, యుద్ధానంతరం 
పునర్నిర్మాణ కమిటీ సెక్రటరీ శ్రీ యన్‌. దార్‌, అభివృద్ధి కమీపనర్‌, శ్రీ హెచ్‌. యమ్‌. ఇషాఖ్‌, 
నిటి పారుదల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీ ఎ. కరీవ్‌ గారలు బీహార్‌ ప్రభుత్వ 
ప్రతినిధులుగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర సాంకేతిక పవర్‌ బోర్డు అధ్యక్షుడైన 
హెచ్‌.యమ్‌. మాథ్యూస్‌, బోర్డులో జలవిద్యుత్‌ సభ్యుడైన శ్రీ డబ్బు్యు- ఎల్‌. ఉరిడియన్‌; 
త్రీ డి. యల్‌. మజుందార్‌లు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ హాజరయ్యారు. 


40 
* యుద్ధానంతరం విద్యుచ్చక్తి అభివృద్ధి 


భారత ప్రభుత్వ కార్మిక సంఘ సభ్యులు గౌరవ డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రజా పనులు 
- విద్యుచ్చక్తి అనే అంశంపై ఫిబ్రవరి 2 న, న్యూఢిల్లీలో విధాన నిర్ణాయక సంఘం రెండవ 
సమావేశంలో ప్రసంగిస్తూ, దేశాల మధ్య శత్రుత్వం, విరోధాలు సమసిపోయిన అనంతరం 
వీలైనంత త్వరలో భారతదేశానికి ఒక భారీ విద్యుత్‌ పరికరాలకు సంబంధించిన ప్రణాళికను 
రూపొందించుకోవలసిన అవసరం ఉన్నదనీ అంతేకాక అవసరమైనంత ఉత్పాదన సామర్థ్యాన్ని 
'రూపొందించి, నిలువ చేసుకోవడానికి కావలసిన చర్యలు తీసుకోవలసి ఉన్నదనీ అన్నారు. 

డా॥ అంబేద్కర్‌ ఉపన్యాసం పూర్తి ప్రసంగ పాఠం 

ఈ సమావేశానికి హాజరైన పాత కొత్త ప్రతినిధులందరికీ హృదయపూర్వక స్వాగతం 
తిలుపుతూ నా ఉపన్యాసాన్ని ప్రారంభించదలచాను. కిందటిసారి మనం కలుసుకున్నప్పుడు 
లేని కొత్త సభ్యులు ఈసారి ఉన్నారు కాబట్టి, నేను కొత్త పాత అంటున్నాను. కొత్తవారు 
భారత విద్యుచ్చక్తి నిర్వహణల సమాఖ్య ద్వారానూ, భారత కార్మిక సంఘాల సమాఖ్య 
ద్వారానూ నియమించబడినవారు. విద్యుచ్చక్తి సంస్థలు, వ్యవస్థీకృత కార్మికులు, భారతదేశ. 
విద్యుచ్చక్తి అభివృద్ధి భవిష్యత్తు దృష్ట్యా ప్రధాన పాత్ర వహిస్తున్నవారు కాబట్టి ఈ విషయానికి 
సంబంధించి వారు చెప్పే ఏ సమాచారాన్నైనా పరిగణనలోకి తీసుకున్న తరువాతనే అంతిమ 
నిర్ణయం వెలువడవలసి ఉన్నది. కిందటిసారి వారు లేనందుకు నేను చింతిస్తున్నాను. 
అందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. నిజంగానే అది చాలా తీవ్రమైన లోటు. నేడు 
వారు మనతో ఉన్నందుకు మనందరం చాలా సంతోపిస్తున్నాం. అంతేకాక ప్రస్తుత అంశానికి 
సంబంధించిన చర్చల్లో వారి వంతు సహకారాన్ని అందిస్తారని కూడా వునవుందరం 
ఎదురుచూస్తున్నాం. 
* బందియన్‌ ఇన్‌ఫడ్డమ్‌ వీదవరి 15, 1945, వుటలు : 235-41 


222 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


విద్యుచ్చక్తి - ఇంజనీర్ల సమావేశం 
కమిటీ గతంలో అక్టోబర్‌ 25, 1943 లో సమావేశమై యుద్ధానంతర విద్యుచ్చక్తి 
అభివృద్ధి ప్రణాళికా ప్రగతి కోసం భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ 
సభాధ్యక్షునిగా నేను చేయాల్సిన పరిశీలనలు ప్రారంభిస్తే లాభదాయకంగా ఉంటుందని నేను 
అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన విషయం మీలో అనేకమందికి తెలియదనే చెప్పాలి. 
ఈ ఎధాన నిర్ణయం గత సమావేశానంతరం భారత ప్రభుత్వ విద్యుచ్చక్తి కమీషనర్‌ అయిన 
శ్రీ మాథ్యూస్‌ ప్రభుత్వ అనువుతితో దేశంలోని ప్రఖ్యాత అధికార అధికారేతర ఇంధన 
ఇంజనీర్ల సమావేశాన్ని ఏర్పరచి, యుద్ధానంతర విద్యుచ్చక్తి అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను 
పరిశీలించారు. సమావేశం చేపట్టిన మొదటి కార్యక్రమమేమిటంటే యుద్ధం తర్వాత వెంటనే 
విద్యుచ్చక్తి అభివృద్ధికిగాను భారతదేశం అవవసరమైన భారీ ఇంధన పరికరాల కాలపట్టికను 
రూపొందించింది. దీనితో పాటు సమావేశం మరికొన్ని తీర్మానాలను ఆమోదించింది. ఇవన్నీ 
నివేదిక పరిభాషలో చెప్పాలంటే వారి అధ్యయనాలు, పరిశోధనలు, చర్చలు ఏకగ్రీవ 
నిర్ణయాలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ తీర్మానాలు నాలుగు ప్రధాన శీర్ణికలుగా 

ఉన్నాయి, 

(1) ప్రావిన్సులు రాష్ట్రాలు తమ పరిధిలో విద్యుత్‌ అభివృద్ది విషయంలో పాటించాల్సి 


నఎగా పేర్కొన్న సాధారణ మరియు కొన్ని ప్రత్యేక సూచనలు మొదటి కోవకు 
చెందుతాయి. 


(2) 


సాంకేతిక ఇంధన వ్యవస్థ నియమానికి సంబంధించినవన్నీ రెండవ సముదాయంగా 
వర్గీకరించబడినది. 
(3) భఎప్యత్తు ఇంధన అభివృద్ధి అవసరాల దృష్టా $ ఎటువంటి జాప్యం లేకుండా 
పరిశోధించ దగిన అంశాలు మూడవ వర్గంలో చేర్చబడినాయి. 
(4) గ్రామీణ విద్యుదీకరణ, రసాయన ఎరువుల ఉత్పత్తి, రైల్వే విద్యుదీకరణలకు 
సంబంధించినవన్నీ నాల్గవ అంశం కింద పిర్కొనబడినవి. 
తమ నిర్ధారణల పిమ్మట జతపరచిన పత్రాలలో సమావేశ సభ్యులు ఇంధన అభివృద్ధి 
కార్యక్రమాన్ని సమగ్రంగా సమీక్షించడం ఇదే ప్రప్రథమమని భారతదేశ విభిన్న పరిస్థితుల 
అవగాహనగల, అనుభవజ్ఞులైన ఇంజనీర్లు ఇందులో పాల్గొనడమనేది ప్రాంతీయ అవసరాల 
మధ్య సమన్వయ సాధన ప్రవేశపెట్టటానికి ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్నారు. 
భారీ ఇంధన పరికరాలు 
విరోధాలు అంతరించిన వెంటనే యావత్‌ భారతదేశం చేపట్టవలసిన భవిష్యత్‌ 


యుద్ధానంతరం విద్యుచ్చక్తి అభివృద్ది 223 


విద్యుత్‌ అభివృద్ది పథకాలను ఇంత స్పష్టంగా విశదీకరించినందుకు ఈ సమావేశానికి 
మనమెంతో రుణపడి ఉన్నామనే నా అభిప్రాయంలో మీరు ఏకీభవిస్తారనుకుంటాను. ఈ 
సమావేశం, తానుచేసిన అనేక సూచనల అమలుకు సరైన చర్యలను చేపట్టాలని భారత 
ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం పనికి ఉపక్రమించడానికి వీలున్న రెండు సిఫారసుల 
అమలుకై అప్పుడే చర్యలు ప్రారంభించింది. అవి పరికరాలను సమీకరించడం, సాంకేతిక 
ఇంధన బోర్లు స్థాపనకు సంబంధించినవి. 


విరోధాలు సమసిపోయిన తర్వాత సాధ్యమైనంత త్వరలో భారత దేశానికి కావలసిన 
భారీ ఇంధన పరికరాల జాబితాను రూపొందించి, భారతదేశానికి కావలసిన ఉత్పాదన 

సామర్థ్యాన్ని పదిల పరచడానికి అవసరమైన చర్యలను చేపట్టడం జరిగింది. సుమారుగా 50 
కోట్ల రూపాయల వ్యయ అంచనాతో 850 మెగావాట్లకు పైగా శక్తిని పదిలపరచవచ్చు. ఈ 
పథకాల ద్వారా ఉత్పన్నమయ్యే సరాసరి నూతన శక్తి భారతదేశంలో నెలకొల్పబడిన స్థాపిత 
శక్తిలో సుమారు 65 శాతం వరకు ఉంటుంది. మరికొంత నిశిత పరిశీలన చేస్తే, మన 
పరికరాల అవసరాలు మనం సమకూర్చుకున్న వాటికంటే చాలా ఎక్కువ అనే విషయం 
విశదమవుతుంది. కాని మనం ఈ విషయం ఇంకా జాప్యం చేసినట్లయితే దేశ ప్రయోజనాలు 
తీవ్ర సంక్షోభం పాలవుతాయి. అందువల్ల మనకున్న పరిమిత కాలంలో సేకరెంచే సమాచారం 
ఆధారంగా మనం వెంటనే కార్యాచరణకు ఉపక్రమించాలి, 


సాంకేతిక ఇంధన బోర్డు 


భారత ప్రభుత్వం సాంకేతిక ఇంధనబోర్డు వ్యవస్థీకరించిందనే విషయాన్ని నవంబర్‌ 8, 
1944 న జారీచేసిన పత్రికా ప్రకటనలో మీరు చూచే ఉంటారనుకుంటాను. ప్రారంభంలో 
బోర్డులో ఛైర్మన్‌తోపాటు ఇద్దరు పూర్తికాల సభ్యులు, ముగ్గురు పాక్షిక కాల సభ్యులు 
ఉంటారు. భారత ప్రభుత్వంలో విద్యుచ్చక్తి కమీపనర్‌గా పని చేస్తున్న శ్రీ మాథ్యూస్‌ను బోర్డు 
ఛైర్మన్‌గా నియమించి, అమెరికాకు చెందిన శ్రీ డబ్లు,.ఎల్‌. వురిడియన్‌ సేవలను బోర్లు 
యొక్క మరొక సభ్యుని హోదాలో భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. భారతదేశం 
రావడానికంటే ముందు శ్రీ వురిడియన్‌ టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ ప్రాజెక్టు ఆఫీసర్‌గా 
పనిచేస్తుండేవాడు. వినియోగ సభ్యునిగా పిలువబడే వురొక వయూడవ సభ్యుని కూడా 
ప్రభుత్వం నియమించాలనుకుంటుంది. వినియోగ విషయ నిపుణుడైన తగిన ఇంజనీర్‌ను 
నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. ప్రావిన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి 
వాటిలో విద్యుచ్చక్తి ప్రగతికి అవసరమైన పథకాల రూపకల్పనకు, కావలసిన సర్వేల నిర్వహణ, 
సమాచార సేకరణలకు అవసరమైన ఉన్నత శ్రేణుల నియామకాలకు తద్వారా బోర్డును 


224 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పటిష్టమైన సాంకేతిక వ్యవస్థగా తీర్చిదిద్దేటందుకూ ప్రభుత్వమెంతో ఆతురతతో ఉన్నదనే 
విషయాన్ని మీరు నమ్ముతారనుకుంటాను. నేనీ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తు న్నానంటే ఈ 
మధ్యకాలంలో ఏమి జరిగిందనే విషయం మీరు తప్పక తెలుసుకోవాలని, అంతేకాక, భారత 
ప్రభుత్వం ఈ విషయం త్వరితంగా అమలుపరచడంలో హృదయ పూర్వకంగా ఎట్లా కృషి 
చేస్తున్నదనే విషయాన్ని విశదీకరించాలనే. 

తైవిథ కార్యక్రమం 


విద్యుచ్చక్తి విధానంలో చోటు చేసుకొన్న మరొక ముఖ్య పరిణామం పట్ల ఇక్కడ ఉన్న 
మీ అందరి దృష్టి ఆకర్షించాలనుకుంటున్నాను. గతంలో జరిగిన నిర్ణయ కమిటీ సమావేశంలో 
బొంబాయి ప్రెసిడెన్సీలో గ్రిడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు బొంబాయి ప్రభుత్వం తరపున 
త్రీ కొలిన్స్‌ చేసిన ప్రస్తావన మీకు గుర్తుండే ఉంటుందనుకుంటున్నాను. గత సంవత్సరం 
భారత ప్రభుత్వంలో ఉన్న మేమంతా దేశంలోని వివిధ ప్రాంతాలలో విద్యుచ్చక్తి అభివృద్ధి 
విషయంలో స్థానికా భివృద్ధికి భిన్నంగా, ప్రాంతాల అభివృద్దికే ఎక్కువ ప్రాముఖ్యమిచ్చే 
అంశాన్ని గురించి బాగా ఆలోచించాము. మేము తీవ్రంగా ఆలోచించిందేమిటంటే విద్యుచ్చక్తి 
చేత అందించబడుతున్న సేవలు ఉత్పత్తిదారులు వినియోగదారులకు సాధ్యమైనంత తక్కువ 
థరలకు సమర్ధవంతంగా అందాలంటే కొంత జాగరూకత అవసరమైనప్పటికి యునైటెడ్‌ 
కింగ్‌డమ్‌లో కేంద్ర విద్యుచ్చక్తి బోర్డు ప్రారంభం నుండి పాటిస్తున్న త్రివిధ విధానం లేదా 
సి విధానాన్ని నెమ్మదిగా మనం కూడా అవలంబించక తప్పదు. అదేమంటే : 
(ఎ) ప్రజా సరఫరా ఉపక్రమాల ఆధ్వర్యంలో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలలో భారీ 
సంఖ్యలో విద్యుచ్చక్తి కేంద్రాలను ఏర్పరచడం 

(బి) ప్రధాన ప్రసార వ్యవస్థ నిర్మాణం (చిన్న అనుషంగిక లైనులను దీనికి అనుసంధానం 
చేయడం ద్వారా వ్యవసాయానికీ, దూర ప్రాంతాలకూ సరఫరా వీలుపడుతుంది) 
మొత్తం ప్రాంతం అభివృద్ధికి అవసరమైన ప్రధాన ప్రసార విధానం కూడా ఒక 
విధమైన కేంద్రంగా లేదా అనేక కేంద్రాలుగా రూపొంది పెద్ద కేంద్రాల నుండి 
సరఫరాల నందించడం. 

(సి) విద్యుచ్చక్తి ద్వారా అభివృద్ధి చేయవలసిన ప్రాంతాలలోనీ సాధ్యమైనంత మేరకు పవర్‌ 
వ్యవస్థను ప్రమాణీకరించడం. 1926 సంవత్సరం నుండి యునైటెడ్‌ కింగ్‌డమ్స్‌లో 
పని చేస్తున్న గ్రేడ్‌ విధానం ఈ మూడంచెల విధాన కార్యక్రమానికి పునాది అనే 
ఎషయం మనకు. తెలుసు, మనదేశంలో కూడా అటువంటి ప్రాంతీయ అభివృద్ధికి 
అవకాశమిచ్చే విధానాన్ని మనం అవలంబిస్తే మనం ముందు ముందు పెద్ద చిన్న 


యుద్దానంతరం విద్యుచ్చక్తి అభివృద్ది 225 


అనకుండా అందరికీ సరసమైన ధరలకు విద్యుచ్చక్తి సేవావసరాలను తీర్చగలుగు 
తామని నా నమ్మకం. 
యునైటెడ్‌ కింగ్‌డమ్స్‌లో పెద్ద మొత్తంలో గ్రిడ్‌ విధానాన్ని ఎప్పుడు అవలంబించాలను 
కున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి మీకుండవచ్చు. 1940-41 సంవత్సరం వరకు జాతీయ 
విద్యుదుత్సాదన 25,000 మిలియన్ల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. 
విద్యుత్తు ఖర్చు 1925-26 సంవత్సరంలో నమోదయిన 9.4 డి. ల నుండి 1940-41 
సంవత్సరం నాటికి యూనిట్‌కు 4 డి.ల కంటే తక్కువ కాగా అందువల్ల పెద్ద పారిశ్రామిక 
వినియోగదారులు తన విద్యుత్‌ అవసరాలను 1/2 డి. ల కే పొందగలుగుతాడు. 


జెండాలోని అంశాలు 


నేను ఇక ఈ రోజు సమావేశపు ఎజెండా నిషయోనికొస్తాను. ఈ రోజు ఎజెండాలో 
మొత్తం నాలుగు అంశాలున్నాయి. నాలుగో అంశం రెండు పథకాలను విద్యుచ్చక్తిలో శిక్షణ 
పొందేటందుకు భారతీయులను ఇతర దేశాలకు పంపే విషయాన్ని, సాంకేతిక విద్యుచ్చక్తి 
బోర్డు స్థాపనకు సంబంధించిన విషయాన్నీ పరిశీలన కొరకు మీ ముందుంచుతున్నది. ఈ 
రెండింటిలో ఏవీ కూడా వివాదాస్పదమైనవి కావు. అందువల్ల అంశాలను వివరించడం ద్వారా 
నేను మీ సమయాన్ని తీసుకోదలచుకోలేదు. కాని దురదృష్టమే మంటే, ఎజెండాలోని 2 వ 
అంశం 4 వ అంశం అంతటి వివాద రహితమైనది కాదు. ఈ రెండవ అంశం విద్యుత్‌ రంగ 
సంస్థల ఆదాయ, వ్యయ లాభాలను గురించి తెలుసుకోవడానికి కొన్ని గణక నియమాలను 
అనువర్తించే ప్రశ్నకు సంబంధించినది. ఈ అంశం కనిపిస్తున్నంత వివాదాస్పదమైనది కూడా 
కాదు. ఈ అంశం లేవనెత్తే విషయాలు ఒకటి కాదు, రెండు ప్రశ్నలను స్పష్టపరుస్తుంది. 
వాటిని ప్రత్యేకంగా విడివిడిగా పరిశీలిస్తే వైరుధ్యం చాలా తగ్గుతుంది. 

మొదటి ప్రశ్న ఏమంటే, విద్యుచ్చక్తి సరఫరా సంస్థ యొక్క డివిడెండ్‌ విద్యుచ్చక్తి 
వినియోగ చెల్లింపులకు సంబంధించిందా? అనేది, సవుంజసమైన, హెతుబద్ధవైన 
డివిడెండ్‌ను నిర్వచించడమెలా? అనేది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న విషయంలో వివాదానికి 
తావు లేదని నేను గట్టిగా చెప్పగలను. ఉత్పత్తి దృష్ట్యానూ, వినియోగానికి రెండు రకాలు 
గానూ ప్రజలకు కావలసిన అతి ముఖ్య అవసరం విద్యుచ్చక్తి. అటువంటి ముఖ్యమైన 
అంశాన్ని సరఫరాదారు ఇష్టంపై వదిలేయడానికి వీలులేదు. ఒకవేళ భారతదేశం సరసమైన 
ధరలకు సమృద్ధిగా విద్యుత్తునందించకపోతే, భారత పారిశ్రామిక భవిష్యత్తు సంక్షోభం పాలవు 
తుంది. అందువల్ల విద్యుత్‌ ఛార్జిలకూ డివిడెండ్డకూ మధ్య సమన్వయం సాధించాల్సిన 
అవసరమెంతైనా ఉంది. దీన్ని సాధించినట్టయితే నిర్వహణా సంస్థలకు గణక పరమైన 


స కట్లు వాం 
లా. తానా 


226 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నియమాలను అమలు పరచనవసరం లేకుండానే ఆ సంస్థలు సముచిత ప్రతిఫలాలు మాత్రం 
పొందుతూ లాభాలను దాచి ఉంచే పరిస్థితి రాకుండా నియంత్రించ వచ్చుననడంలో 
సందేహం లేదు. 

గణక సూత్రాలు 


ఇక ఈ అంశం అంత ప్రధానమైనది కాదు. గణక నియమాలను విశదీకరించాలని 
నొక్కి చెప్పడం ద్వారా మనం విప్లవాత్మక భావనను ప్రవేశపెడుతున్నామని భావించరాదు. 
విద్యుచ్చక్తి విషయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం యొక్క 1926 వ సంవత్సరపు విద్యుత్‌ సరఫరా 
చట్టం మరియు 1925 లండన్‌ విద్యుత్‌ చట్టంలో పొందుపరచిన సూత్రాలను మనం 
అనుసరిస్తున్నాం. భారత ప్రభుత్వ విద్యుత్‌ కమీపనర్‌ విద్యుత్‌ నిర్వహణ సంస్థలకు వర్తించే 
గణాంక నియమాలను సూచిస్తూ ఒక మెమోరాండాన్ని రూపొందించారు. అతని మెమో 
రాండం ప్రాంతీయ ప్రభుత్వాల, విద్యుత్‌ నిర్వహణ సంస్థల అభిప్రాయాలలో అంతరాన్ని 
తగ్గించిటందుకుగాను భారత ప్రభుత్వం సముచితమైన ధర్మబద్దమైన సూత్రాలను సూచించే 
ఒక సలహా సంఘాన్ని నియమించాలని కోరుతున్నది. ఈ పరిష్కారాన్ని మీరు సంతృప్తి 

కరమైనదనే భావిస్తారని నేననుకుంటున్నాను. 
ఇక ఎజెండాలో 1 మరియు 3 అంశాలు మిగిలి ఉన్నాయి. యధార్థంగా అవి మన 


ఎ ఆఅ 
న అతి ప్రధానమైన అంశాలు, కాబట్టి ఆ అంశాలకు సంబంధించి నేను కొంత 


కాలాన్ని తీసుకున్నప్పటికి మీరు దాన్ని భరించాలి. 

1వ అంశానికి సంబంధించి ముందుగా విధాన నిరయ కమిటీ గత సమావేశ కాలవు 
పరిస్థితులను గూర్చి మీ జ్ఞాపకాలను మరొక్కసారి పునశ్చరణ చేసుకోవడం బాగుంటుంది. 
ఎజెండాలోని అంశాల చర్చ ముగిసిన తర్వాత విధాన కమిటీ అంగీకారానికి వచ్చిన విషయాన్ని 
గూర్చి కార్మికశాఖ ఒక చర్చా తీర్మానాన్ని రూపొందించాలని కోరింది. ఆ తీర్మానాన్ని 


తదనంతర విధాన కమిటీ సమావేశంలో చర్చకు పెట్టాలని పేర్కొన్నది. ఆ ప్రకారంగానే 
రూపొందిన తీర్మానం ముసాయిదా ఈవిధంగా ఉంది. 


“భారతదేశంలో విద్యుత్‌ సరఫరాను మరింత అభివృద్ధి చేసేందుకు గాను దీనిని రాష్ట్ర 
లేదా ఉమ్మడి విషయంగా పరిగణించి చురుకుగా అనులుపరచే విధానాన్ని అవలంబించాలని 
ప్రావిన్సుల రాష్ట్రాల లేదా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఉన్న సంస్థలు అదేవిధంగా. కొనసాగాలనీ 
వ్యాపారుల: చేత నడుపబడుతున్న సంస్థల ప్రగతిని కుంటుపరచే కారకాలను తొలగించడానికి 
అవసరమైన చర్యలను తీసుకోవాలనీ ఈ సమావేశం సిఫారసు చేస్తున్నది.” 


ముసాయిదా తీర్మానం స్పష్టంగా లేదని భావించారు. ఈ తీర్మానం చేయవలసిన 


యుద్ధానంతరం విద్యుచ్చక్తి అభివృద్ధి 227 


అభివృద్ధి గురించి మాట్లాడింది. ఇంతకుముందే ఆవిర్భవించి ఉన్న నిర్వహణ సంస్థలను 
గురించి ఏమీ చెప్పటం లేదు. తీర్మానం విద్యుత్‌ అభివృద్ధి యొక్క ఆరోగ్యకరమైన ప్రగతిని 
ఆటంకపరిచే, తిరోగమింపజేసే స్వభావం గల కారకాలను నియంతించాల్సిన అవసరాన్ని 
పర్కొన్నదే గాని, ఆ కారకాలేమిటి అనే విషయోన్ని విశదీకరించలేదు. అందువల్ల ఈ 
సందేహాలను నివృత్తి చేసుకొనేటందుకుగాను విధాన కమిటీలో మరొక్కసారి తీర్మానాన్ని 
జాగ్రత్తగా పరిశీలించడం సమంజసంగా ఉంటుంది అని భావించడం జరిగింది. ఆవిధంగా 
1వ అంశం ప్రస్తుతమున్న రూపాన్ని ధరించింది. 

రాష్ట్ర నియంత్రణ, యాజమాన్యం 

గత విధాన కమిటీ చర్చలలో ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా నిర్వహణ సంస్థలు లేనటు 
వంటి ప్రదేశాలలో రాజ్యాధీనంలో గాని, అర్ధరాజ్య నిర్వహణలో గాని అలాంటి వాటిని స్థాపిం 
చాలనే ఉద్దేశాన్ని స్పష్టపరుస్తున్నాయి. కాని ఇప్పటికి విద్యుత్‌ కర్మాగారాలు పని చేస్తున్న చోట, 
రాజ్యం యొక్క జోక్యం ఏవిధంగా ఉంటుందనే అంశంలో కూడా ఇంకా కొంత సందేహం. 
మిగిలి ఉన్నదని చెప్పవచ్చు. ఉదాహరణకు, వ్యక్తిగత లైసెన్సు విషయంలో ఐచ్చికతకు అవకాశ 
మున్న సందర్భాలలో రాజ్యంగాని లేక మరొక అధికారం గాని కర్మాగారాన్ని తీసుకోవడానికి 
సాధారణంగా అనుమతించడం సమంజసంగా ఉంటుందా? ఉత్పత్తిపై నియంత్రణ కోసం 
గాని, ప్రాంతీయ అభివృద్ధికి పెద్ద మొత్తంలో సరఫరాను సాధించే నిమిత్తం గాని ప్రస్తుతం 
పైవేటు అధీనంలో ఉన్న సంస్థపైన రాజ్యం పర్యవేక్షణ చెలాయించడం సబబేనా? అనేవి కొన్ని 
అస్పష్టమైన ప్రశ్నలుగానే ఉన్నాయి. కొన్నిసార్లు తగిన ప్రాంతీయ అభివృద్దిని సాధించడం 
కోసం కొన్ని నిర్వహణ సంస్థల నుండి ఎక్కువ మొత్తంలో సరఫరా తీసుకొని వేరే సంస్థలకు 
అందచేసిన సందర్భాలు ఉండి ఉండవచ్చు. ఆవిధంగా ప్రాంతీయ అభివృద్ధిని దృష్టియం 
దుంచుకొని సంస్థల పనితీరులోనూ, విస్తరణలోనూ క్రమరీతిని రూపొందించవలసి రావచ్చు. 
అందువల్ల మేము కోరేదేమంటే, ఈ చర్చలో రాజ్యాధిపత్యం ఎంతమేరకు ఉండాలనే అంశాన్ని 
గురించి కాక, రాజ్య యాజమాన్యాన్ని వెంటనే అమలుపరచటానికి వీలులేని సందర్భాలలో 
రాజ్య నియంత్రణ ఏ మేరకు ఉంటే మంచిదనే విషయాన్ని కూడా విశదీకరించాలనేదే. 
జీవన్‌ ఆర్థిక ప్రమాణం 
పబ్లిక్‌ రంగం, ఫపైవేటు రంగాల వుధ్య వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే 

ఉంటూ ఉన్నది. మనం ప్రణాళికా బద్దమైన ఆర్థిక నిధానాన్ని అవలంబించడం మొదలు 
పెట్టినప్పటి నుంచి భారతదేశంలో ఈ నినాదం వురింతగా నినబడుతున్నది. ఫైవేటు 
రంగానికి పబ్లిక్‌ రంగానికీ మధ్య గీత గీసే విధంగా ఓల్డ్‌ జీవన్స్‌, తన గేట్‌ ఇన్‌ రిలేషన్‌ టు 


228 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఇండస్ట్రీ” అనే పుస్తకంలో కొన్ని ప్రమాణాలు రూపొందించడానికి ప్రయత్నించాడు. ఇది 
పబ్లిక్‌ రంగ వ్యతిరేక వాదులకు మంత్రంలా పనిచేసింది. జీవన్‌ యొక్క అభిప్రాయంలో పబ్లిక్‌ 
రంగానికి ఒక పరిశ్రమను రాజ్యం తీసుకోవటానికి నాలుగు ప్రమాణాలున్నాయి. అవి (1) 
చిన్న పెట్టుబడి ఖాతా (2) నిత్య క్రమంలో జరిగే వ్యవహారాలు (3) సోస్లల్‌ టెగిఫోన్‌, 
టెలిగ్రాఫ్‌ వంటి అనేక సర్వీసుల మధ్య సమన్వయం (4) నీరు, గ్యాస్‌ సరఫరాలలో నలె సర్వ 
విధులను నిర్వహించే ఒక సమగ్ర యంత్రాగారం. 
మన దేశంలోని జీవన్‌ అనుయాయులు దీనికి మరికొన్ని అంశాలను జోడించాలం 
టారు. పైవేటు రంగాలకు లాభసాటి కాని క్షేత్రాలలో పబ్లిక్‌ రంగానికి పోటీ లేకుండా చేయ 
ఉం ద్వారా రాజ్య కార్యకలాపాలు విస్తరించడానికి అంగీకరిస్తున్నారు. ఒక్క అంశంలో తప్ప 
మిగతా రంగాలలో రాజ్య జోక్యాన్ని పరిమితం చేయాలన్నది వారి లక్ష్యం. పైవేటు రంగమనేది 
నిజంగా ఉంటే ఈ వివాదం కొంత అర్జాన్ని సంతరించుకోగలిగేదే. కాని ఈనాడు (ప్రెవేటు 
రంగమనేది ఒక దశ మాత్రమే. పెద్ద పెద్ద జాయింట్‌ స్టాక్‌ కంపెనీల చేత పరిశ్రమలు నడప 
బడుతున్న నేటి ఆర్థిక విధానరీతిలో ఫైవేటు అనేదేమీ ఉండదు. ఎప్పటికపుడు ఆయా 
ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ లాభాలను సేకరించుకోవడమే ప్రధాన లక్ష ్యంగా ఉండి సాహ 
స పోకుండా జాగరూకతతో ఒక పద్ధతిని కొనసాగించడమే ముఖ్యమనుకునే వ్యాపార వ్యవ 
ఖ్రలు గల ఆర్థిక విధానంలో వైయక్తిక రంగమంటూ ఏమీ ఉండదు. ఈ వివాదంలోకి దిగడం 
నాకు అనవసరం అనుకుంటాను. ఎందుకంటే రాజ్య యాజమాన్యాన్నీ, రాజ్య నియంత్రణనూ 
వ్యతిరేకించేవారు చాలా కొద్ది మంది మాత్రమే. విద్యుచ్చకి విషయంలోనూ పరిస్థితి ఇంతే, 
యక ప్రశ్నను లేవనెత్తుతున్నది. ప్రస్తు 
తం ఈ ప్రశ్నను భారత విద్యుచ్చక్తి చట్టంలోని 7 వ సెక్షన్‌ లోని ప్రకరణలు నిర్దేశిస్తున్నాయి. 
ఈ సెక్షన్‌ను అనుసరించి విషయంలో నిర్ణయం తీసుకొనే అధికార స్వేచ్చ మొదటగా స్థానిక 
అధికారికి ఉంటుందని, స్థానికఅధిక్రార్రి ఈ ఐచ్చికతను ఉపయోగించుకోవడానికి ముందుకు 
రాని తరుణంలో ఈ నిర్ణయాధికారం ప్రావిన్షియిల్‌ ప్రభుత్వానికి సంక్రమి స్తుంది. 
ఎజెండాలోని ౩ వ అంశం ఈ ఐచ్చికతను ఉపయోగించే అధికారం కేంద్ర ప్రభు త్వానికి 
ఇవ్వడం సమంజసమేనా? ఇస్తే ఏ దశలో ఎటువంటి పరిస్థితులలో ఇవ్వాలి అనే ప్రశ్నను 
లేవదీస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి కూడా కొనే విషయంలో నిర్ణయం తీసుకొనే అధికారం 
ఉంటే బాగుంటుందని నిర్ణయించారు. విద్యుచ్చక్తి అనేది ప్రజోపయోగకరమైన అంశమైనందున 
కేంద్ర ప్రభుత్వానికి అటువంటి అధికారిన్నివ్వడంలో ఎటువంటి అవాంతరాలు ఉండకనోవచ్చు. 


యుద్ధానంతరం విద్యుచ్చక్తి అభివృద్ధి 229 


ప్రాంతీయ నియంత్రణా? కేంద్ర నియంత్రణా ? 

దురదృష్టవశాత్తు ఈ సూత్రాన్ని అంగీకరించడంలో కొంత నిరాసక్తత కనిపిస్తున్నది. 
భారతదేశంలో ప్రణాళికా విధానం రెండు ముఖ్య సమస్యల నెదుర్కొంటున్నది. 

అవి : (1) రాజ్యాధ్వర్యంలోనా? లేక ప్రైవేటు రంగంలోనా? కేంద్ర నియంత్రణా లేక 
ప్రాంతీయ నియంత్రణా అనేవి. ఈ రెండు అంశాలతోనూ మనకు బాగా పరిచయం ఉంది. 
3 వ అంశం ప్రధానంగా రెండవ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నది. రాజ్యం 
జోక్యాన్ని అంగీకరించేవారికి అది కేంద్ర లేదా ప్రావిన్సుల ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలా? 
అనేది అంత ముఖ్యమైన అంశం కాదు. అటువంటి నియంత్రణ స్వీకరించడానికి ప్రాంతీయ 
. ప్రభుత్వం ముందుకురాని తరుణంలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు ఎటువంటి అభ్యంత 
రమూ ఉండదు. ప్రాంతీయ అభివృద్ధి అవసరం ప్రాంతీయ సరిహద్దుల అవసరాన్ని 
పరిశీలించవచ్చు. జలమార్లాల విషయంలో వలె, విద్యుచ్చక్తి విషయంలో అవసరమైన పథకాలు 
ప్రాంతీయ సరిహద్దులకే పరిమితం చేయబడతాయి. వురో విషయవేంవుంటే కేంద్ర 
ప్రాంతీయ ప్రభుత్వాల వుధ్య తప్పక అతి సన్నిహిత సవున్వయె సహకారాలుండాలి. 
ప్రాంతీయ అభివృద్ది కొరకు ప్రాంతీయ నియంత్రణ చాలని సందర్భంలో కేంద్రం జోక్యం 
చేసుకోవాలి. రాష్ట్రం ఏదేని ఒక సంస్థను తన నియంత్రణ లోనికి తెచ్చుకోవడానికి ఇష్టపడన 
ప్పుడు కూడా కేంద్రం జోక్యం నియంత్రణ అనివార్యమవుతాయి. 

ఎజెండాలోని అంశాలపైన ఉత్పన్నమయ్యే ప్రశ్నలను గురించి నేనిప్పటికి చెప్పిన 
దానికన్నా మరింత ఉపయోగకరమైన అంశాలను ఇంకా జోడించగలనని నేననుకోవడం లేదు. 
ఎది ఏమైనప్పటికి నేను ముగించే ముందు భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు సంబంధించి 
మీరు తీసుకోబోయే ఏ నిర్ణయమైనా దేశ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉండవలసిన 
అవసరమున్నదని చెప్పదలచుకున్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థపైన భారతీయ ప్రజాభి 
ప్రాయమంటూ ఏమీ లేదనుకోవడం పెద్ద పారపాటు. ఎవరైనా ఆవిధంగా అనుకొంటే నేను 
గొప్పలు చెప్పటం లేదు. కాని, అది చాలా ప్రగతిశిలమైనదనే విషయం మరచి పోకూడదు. 

పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని లక్ష్యంగా కలిగి ఉన్న భారతదేశం వంటి దేశాలలో 
ప్రణాళికకు ప్రజాభిప్రాయానికి మధ్య సన్నిహిత సంబంధముంటుందనడంలో అతిశయోక్తీ 
లేదనే అంశాన్ని నేను నొక్కి చెపుతున్నాను. రష్యాలో ప్రణాళిక విజయాన్ని గూర్చి ప్రజలు 
ముచ్చటించుకున్నారు. కాని, రష్యా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉండకపోవడమే 
ఈ విజయానికి కారణమనే విషయోన్ని వారు విస్మరిస్తున్నారు. పార్లమెంటరీ ప్రభుత్వ 
విధానంలో ప్రణాళికలను రూపాొందించేవారు నిరంతీరం అవిశ్వాస తీర్మానం ప్రమాదాన్ని 


230 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఎదుర్కొంటూ ఉండడం, అసలు వారు తమ ప్రణాళికను అమలుపరచేవరకు అధికారంలో 
ఉంటారా అనేది కూడా సందేహాత్మకమైన ప్రమేయంగానే ఉంటున్నది. పార్లమెంటరీ ప్రభుత్వ 
విధానం, ప్రణాళికాయుత ఆర్థిక వ్యవస్థ పరస్పరం ఆధారితమైనవైనట్లయితే, ఈ రెండింటి 
మధ్య సమన్వయం సాధించడమెట్లా అనేది ఒక పెద్ద సిద్దాంతపరమైన అంశం, దానిని 
చర్చించడానికి ఇది సరైన వేదిక కాదనుకుంటాను. అయితే నేనొక విషయోన్ని గురించి 
మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నాను. అదేమంటే మనం చేపడుతున్న ఈ ప్రణాళికలు 
మన తరువాతి తరాల వారిచే తిరస్కరించబడకుండా ఉండాలంటే అని అత్యధిక సంఖ్యాకు 
లకు అత్యధిక ఆనందాన్ని చేకూర్చాలని నమ్మే అధిక సంఖ్యాక ప్రజల అభిమతానికి తగి ఉండి 
అంగీకారయోగ్యంగా ఉండాలి. 
కమిటీ సిఫారసులు 

“ప్రజా పనులు, విద్యుచ్చక్తి” అనే దానిమీద విధాన కమిటీ అనేక సిఫారసులు 
చేసింది. ప్రస్తుతం అనుమతించబడిన ప్రాంతం కాక మిగతా ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరా 
అభివృద్ధికి సాధ్యమైనంతవరకు రాజ్య ఆధ్వర్యంలో లేక ఉమ్మడి యాజమాన్యంలో చురుకుగా 
చర్యలను తీసుకోవాలని పేర్కొంటున్నది. ఒక వేళ ఏ కారణం చేతనైనా నిర్లీత కాలంలో ఏ 
ప్రాంతంలోనైనా ఆ బాధ్యతను నిర్వహించడానికి రాజ్యం సంసిద్ధంగా లేనట్లయితే ఫైవేటు 
యాజమాన్యాన్ని మినహాయించవద్దు. సమర్ధతకు పొదుపు సూత్రాలకు భంగం వాటిల్లకుండా 
అవసరమైనచోట ఏ పరిశ్రమనైనా చేపట్టడానికి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని 
కూడా కమిటీ సూచిస్తున్నది. ప్రావిన్షియల్‌ ప్రభుత్వాల లేదా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఉన్న 
లేదా వ్యాపార సంస్థల ఆధీనంలో ఉన్న విద్యుచ్చక్తి నిర్వహణ సంస్థల ఆధ్వర్యంలో వివిధ 
ప్రాంతాలలో విద్యుచక్తిని అభివృద్ధి, ఆరోగ్యకరమైన సూత్రాలలో అభివృద్దికరంగా సాధించ 
డంలో అవరోధంగా పరిణమిస్తున్న కారకాలను తొలగించటానికి అవసరమైన చర్యలను తీసు 
కోవాలని -సూచిస్తున్నది. సాధారణ ప్రజలు ప్రజోపయోగ సంస్థలు ఈ రెండింటి ప్రయోజ 
నాన్ని దృష్టియందుంచుకొని విద్యుచ్చక్తి విషయంలో ప్రజోపయోగ సంస్థలపైన నియంత్రణ 
కవసరమైన ఆర్థిక సూత్రాలను ఆమోదించవలసిన అవసరాన్ని కమిటీ మరొక సూచనలో 
పేర్కొన్నది. విద్యుచ్చక్తి చట్టంలోని 35 వ సెక్షన్‌ కింద ఆర్థిక సూత్రాల స్వభావం, అవి ఏ 
మేరకు ఏయే పద్ధతిలో వర్తింపజీయాలనే విషయంలో కతల ఖో సలహా లిచ్చేటందుకుగాను 
ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సలహా సంఘంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 
ఇద్దరు ప్రతినిధులు, ప్రావిన్స్‌ల అనుమతితో నియమింపబడే ఇద్దరు ప్రతినిధులు మరియు 
విద్యుచ్చక్తి పరిశ్రమల సమాఖ్య తరఫున ఒక్క ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. బోర్డు, 
అవసరమనుకొన్న ఇతర సహాయకులను నియమించుకోవచ్చు. 


యుద్ధానంతరం విద్యుచ్చక్తి అభివృద్ది 231 


1910 సంవత్సరపు భారత విద్యుచ్చక్తి చట్టంలోని 7వ సెక్షన్‌ను సవరించాలనే 
సూత్రానికి సంబంధించిన చర్చ, విద్యుచ్చక్తి అభివృద్ధి ప్రణాళికకు క్రమబద్ధమైన, సమగ్రమైన 
విధాన రూపకల్పనకుగాను కేంద్ర ప్రభుత్వం పరిశీలించవలసిన అనేక అంశాలను లేవనెత్తింది. 
ఏదైనా ఒక నిర్వహణ సంస్థను తీసుకునే మొదటి అవకాశం ప్రావిన్షియల్‌ ప్రభుత్వానికి 
ఉండేవిధంగా చట్టం సవరించబడాల్సిన అవసరాన్ని కమిటీ అంగీకరించింది. ఒకవేళ 
ప్రావిన్సుల ఆంతరంగిక అభివృద్ధికి గాను కేంద్ర నియంత్రణ అవసరమనుకున్నప్పుడు 
సంస్థను కేంద్ర ప్రభుత్వం తీసుకునేవిధంగా చట్టం సవరించాలనే ప్రశ్న కూడా చర్చించ 
బడింది. ఈ ప్రశ్నలోని భిన్న అంశాల విషయంలో భిన్నాభిప్రాయాలున్నందున రాష్ట్ర ప్రభుత్వా 
లతో సంప్రదించడం ద్వారా విషయాన్ని మరింత లోతుగా పరిశీలించాలని నిర్ణయించబడింది. 
(ప్రభుత్వ శిక్షణా పథకాలు 

కేంద్ర సాంకేతిక ఇంధన బోర్డు ఏర్పాటు, విద్యుచ్చక్తి సరఫరా, పరిశ్రమల పరిపాలన, 
వాణిజ్యపరమైన అంశాలలో పదిమంది భారతీయ ఇంజనీర్లను శిక్షణ కొరకు విదేశాలకు 
పంపాలనే కేంద్ర ప్రభుత్వ పథకం - వీటి పట్ల విద్యా కమిటీ హర్షం వెలిబుచ్చింది. వీరిలో 
నలుగురు యునైటెడ్‌ కింగ్‌డవ్‌ (యు .కే.)లో శిక్షణ పొందగా, మిగతా నలుగురు 
అమెరికాలోని టెన్నీస్‌ వ్యాలీ అథారిటీలో మిగిలిన ఇద్దరు కెనడాలో శిక్షణ పొందుతారు. 
నలుగురు కేంద్ర ప్రభుత్వానికి చెందినవారు కాగా మిగతా ఇద్దరు విద్యుచ్చక్తి సరఫరా 
పరిశ్రమలకు సంబంధించిన వారై ఉంటారు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వ అధికారుల శిక్షణకు 
అయ్యే ఖర్చు మొత్తాన్ని భారత ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద భారతీయ 
ఇంజనీర్లు విద్యుత్‌ పరిశ్రమ యొక్క పరిపాలన, వాణిజ్యపరమైన అంశాలకు సంబంధించి 
శిక్షణ పొందుతారు. సాంకేతికపరమైన అంశాలలో శిక్షణకుగాను వురి రెండు జట్లను 
పంవాలనుకుంటున్నది. 

డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత ప్రభుత్వ 
ప్రణాళిక - అభివృద్ధి సభ్యుడైన గౌరవనీయులైన సర్‌ ఆర్డేశిక్‌ దలాల్‌, బెంగాల్‌ ప్రభుత్వ 
వాణిజ్య కార్మిక పరిశ్రమల శాఖామాత్యులైన గౌరవనీయులు శ్రీ కె. షాబుద్దిన్‌, సింద్‌ ప్రజా 
వ్యవహారాల శాఖామాత్యులైన గౌరవనీయులు రాయ్‌ బహదూర్‌ గోకుల్‌దాస్‌, సర్‌ మీర్జా 
ఇస్మాయిల్‌, రాజా ధరమ్‌ కరమ్‌ బహదూర్‌ హాజరైనారు. కేంద్ర మరియు ప్రావిన్సియల్‌ 
ప్రభుత్వ అధికార ప్రతినిధులు, విద్యుత్‌ నిర్వహణ సంస్థల సమాఖ్య, అఖిల భారతీయ కార్మిక 
సంఘాలకు చెందిన అధికారేతర ప్రతినిధులతోపాటు భారతీయ ఇంజనీర్ల సంఘానికి 
చెందిన ప్రతినిధులు కూడా చర్చలలో పాల్గొన్నారు. 


41 
* భారత ఖనిజ వనరుల విషయంలో ప్రభుత్వ విధానం 


కె.సి. నియోగి : ఆర్యా! నేను ప్రతిపాదనకు గాను ప్రార్థిస్తున్నాను. 
“భరాగధ్భి నర్వే వద్దు కొంద డిమాండ్‌ను 100 యాపొయిలకు తగ్గించాలి”, 
నోటీసులో పేర్కొన్నట్లుగా, భారతదేశ ఖనిజ వనరులకు సంబంధించిన ప్రభుత్వ 
- విధానాన్ని చర్చించాలనేది నా ఉద్దేశం. మనమంతా కోరుతున్నట్టుగా నా గౌరవ మిత్రునికి 
ప్రకటన చేయడానికి కావలసినంత సవుయమివ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ 
సందర్భంలో నాకు సమయం ఇస్తే, నేను మాట్లాడబోయే వివిధ అంశాలను ఇంతకుముందే 
సూచించాను. నేను మాట్లాడడం కంటే వారు ఈ అంశంపై ప్రకటన చేయడం చాలా 
ముఖ్యం కాబట్టి నా గౌరవ మిత్రుడు ఈ విషయంలో ఒక వివరణాత్మక ప్రకటన చేస్తే నేను 
తప్పక అభినందిస్తాను. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా) : కోత తీర్మానం ప్రవేశపెట్టబడింది. 

“భూగర్బ నర్గే వద్దు కేంద డిమాండ్‌ను 100 టాపాయిలకు తగించాలి”, 

గౌ॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : డిప్యూటీ ప్రెసిడెంట్‌ శ్రీ నియోగి కోత 
తీర్మానాన్ని ప్రతిపాదించడం పట్ల నేనెంతో ఆనందపడుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం 
ఖనిజ విధానాన్ని ఎందుకు రూపొందించలేదో అనే విషయోన్ని తెలియజేయడానికి ఈ కోత 
తీర్మానం ఒక అవకాశాన్ని కలుగచేస్తున్నది. ఈ విషయానికి సంబంధించి అమాయకత్వం, 
అవగాహన లోపం చాలా ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం 
అత్యంత ముఖ్యవ్రైన భారత ప్రభుత్వ ఖనిజ విధానాన్ని గూర్చి సభకు కూలంకషంగా 


* “లజస్టట్‌ అసింభీ డబల్‌ (సింక్రుల్ల్‌”, శంవుటం: 2, 12 మార్చి 1945, పుటలు : 1383-85 


భారత ఖనిజ వనరుల విషయంలో ప్రభుత్వ విధానం 233 


తెలియజెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఆర్యా! సమయ ప్రణాళిక 
కారణంగా శ్రీ నియోగి తాను చెప్పదలచుకున్న అంశాలన్నింటిని విశదీకరించటానికి తగినంత 
సమయం లేనందుకు చింతిస్తున్నాను. తన ఉపన్యాసాన్ని తగ్గించుకుని నాకు ప్రకటన 
చేయడానికి అవసరమైన సమయాన్నిచ్చినందుకు ఆయనను అభినందిస్తున్నాను. 

ఈ విషయంలో నిర్మొహమాటంగా ఉండడం అవసరమనుకుంటాను. వాస్తవానికి 
ఇంతవరకు భారత ప్రభుత్వానికి ఖనిజ విధానం అంటూ ఏమీలేదనే చెప్పాలి. ఇది కొంత 
వరకు ఫిర్యాదుకు అవకాశం ఇవ్వవచ్చు. కానీ ఆశ్చర్యపోవటానికి మాత్రం అవకాశం లేదు. 
కొంతమంది ఖనిజ విధానం లేకపోవడానికి బాధ్యతను భారత భూగర్బ సర్వే శాఖపై మోపు 
తున్నారు. ఇది తప్పుడు ఆరోపణ అని నేననుకుంటున్నాను. అందుచేత తప్పు అభి 
ప్రాయాన్ని పటాపంచలు చేయడానికని ప్రారంభంలో కొన్ని నిముషాల కాలాన్ని కేటాయించా 
అనుకుంటున్నాను. 

ఏ ప్రభుత్వ ఖనిజ విధానమైనా తప్పక ఆ ప్రభుత్వపు పారిశ్రామిక విధానంపై 
ఆధారపడి ఉంటుందని అందరూ అంగీకరిస్తారనుకుంటున్నాను. దేశ పారిశ్రామిక 
అభివృద్దిలో ఖనిజ సంపద చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. దేశానికి సారిశ్రామిక 
విధానం లేదంటే, ఇక ఖనిజ విధానం ఉండదనే నిషయం స్పష్టం. యుద్ధానంతరం దేశ 
ఆర్థిక పారిశ్రామిక విధానాన్ని పునర్నిర్మించాలనే లక్ష్యాన్ని చేపట్టాలని భారత ప్రభుత్వం 
నిర్ణయించే వరకు ఈ దేశంలో పారిశ్రామికీకరణకు ప్రభుత్వం నిర్వహించిన పాత్ర చాలా 
తక్కువ అన్న విషయం సభకు తెలుసు. 

డా॥ పి.యస్‌. బెనర్జీ : ఎంత దయనీయమైన స్థితి! 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఇది దయనీయమైన పరిస్థితా లేక ఆగ్రహానికి 
దారితీసే పరిస్థితా అనేది నాకు అనవసరం. నేను చెప్పదలచుకున్నదేమంటే ఖనిజ విధానం 
లేకపోవడమనే దోషానికి కారణం భారత భూగర్భ సర్వేశాఖ కాదు అనేదే. ఈ తప్పుకు 
కారణం ఆనాడున్న ప్రభుత్వానిది. అప్పటి శాసనసభ కూడా అందుకు కారణం కావచ్చు. 
లేదా దేశ ఆర్థిక, పారిశ్రామిక జీవనం పట్ల ఆసక్తి చూపిన సంస్థలు కూడా కారణమై 
ఉండవచ్చు. 

ఇక రెండవ కారణం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో భూగర్భ సర్వే శాఖలు 
నిర్వహిస్తున్న పాత్ర. మనదేశంలో భూగర్భ సర్వే నిర్వహించక పోవడానికి కారణం ఈ శాఖలో 
తగినంతమంది సిబ్బంది లేకపోవటమే. భారత భూగర్భ సర్వే శాఖలో సాంకేతిక సిబ్బందికి 
సంబంధించిన భర్తీ ఏర్పాట్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వివరాల సంక్షిప్త చరిత్ర 


234 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


సభకు చెప్పదలచాను. 1920 సంవత్సరంలో భూగర్భ సర్వేలో ఉన్నత శ్రేణి ఉద్యోగుల 
సంఖ్యను పెంచడానికి అవసరమైన అనువుతిని తీసుకోవడం జరిగింది. కాని దురదృ 
ష్టపుముంటే శిక్షణ పాందిన ఉద్యోగులు లభించడం కష్టమై తగినంతమంది ఉద్యోగులను 
సమకూర్పుకోవడంలో 9 సంవత్సరాలు గడిచిపోయాయి. మరీ విచిత్రమైన విషయమేమంటే 
1931 సంవత్సరంలో శాసనసభ పొదుపుకు సంబంధించిన తీర్మానం ఆమోదించడంతో ఈ 
నియమింపబడిన ఉద్యోగులందరూ తీసివేతకు గురయ్యారు. ఇది నేనెందుకు చెపుతున్నానంటే 
భారత ప్రభుత్వ ఖనిజ విధానంలో భూగర్భ సర్వే శాఖ సరైన పాత్ర నిర్వహించకపోవడానికి 
కొంతవరకు శాసనసభ నిర్వహించిన పాత్రయే కారణం అని విశదీకరించటానికే. 

నాకు అందుబాటులో ఉన్న ఈ పరిమిత కాలాన్ని నేను గతంలో జరిగిన విషయాలను 
తవ్వటానికి ఉపయోగించుకోదలచుకోలేదు. భవిష్యత్‌ను గురించి ముచ్చటించదలచుకున్నాను. 
ఒక స్పష్టమైన ఖనిజ విధానపు ఆవశ్యకతను భారత ప్రభుత్వం గుర్తించిందనే విషయాన్ని 
చెప్పటానికి నేనెంతో సంతోపిస్తున్నాను. దేశ పారిశ్రామికీకరణ అవసరాన్ని గుర్తించి భారత 
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి గల కారణమని చెప్పవచ్చు. భారత ప్రభుత్వ ఖనిజ 
విధానాన్ని “పునర్నిర్మాణం ప్రణాళికీకరణ' రెండవ నివేదికలోని 14 వ సెక్షన్‌లో 
పొందుపరచడం జరిగింది. ఈ 14 వ సెక్షన్‌ను పూర్తిగా చదవటానికి గాని కనీసం ఆ పేరా 
చదవడానికి గానీ నాకు సమయం లేదు. ఆసక్తి గల సభ్యులు ఈ 14 వ సెక్షన్‌ను పరిశీలించి 
అసలు ఆ విధానమేమిటో తామే తెలుసుకోగలరనే విషయంలో నాకెటువంటి సందేహం లేదు. 

విషయాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే, భారత ప్రభుత్వ ఖనిజ విధానం ఆ విధానాన్ని 
అమలు జరిపే క్రవుంలో భారత ప్రభుత్వం తీసుకోదలచిన చర్యలు రెండు భాగాలుగా 
ఉంటాయి. ఈ చర్యలలో మొదటగా ఈ విధాన ప్రగతి కోసం భారత భూగర్భ సర్వేను 
అత్యంత శక్తివంతమైన ఉపకరణంగా పునర్నిర్మించాలనుకుంటున్నాం. తదనుగుణంగా సర్వే 
విస్తరణకు గాను ఒక సవివరమైన పథకాన్ని రూపొందించి, పాలనాపరంగా ఆమోదించడం 
జరిగింది. మేము ఏర్పాటు చేయనున్న భూగర్భ సర్వే నూతన శాఖలు సాంకేతిక భూ 
విజ్ఞానం, అభివృద్ధి, భూభౌతిక పరమైన పనులు, కేంద్ర ఖనిజాభివృద్ధి, ఖనిజ పారిశ్రామిక 
ఉపయోగం వెుదల్టెన అంశాలకు సంబంధించినవిగా ఉంటాయి. ఇక్కడ ఏమి 
జరుగుతున్నదో ప్రజలు తెలుసుకునే విధంగా ఒక ప్రాకృతిక చరిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు, 
ఒక ప్రచార విభాగం ఏర్పాటు కూడా దీనిలో ఉంటాయి. 


ఖనిజాలపై నియంత్రణ కోసం భారత ప్రభుత్వం చేపట్టనున్న శాసన విధానం రెండవ 
భాగంలో ఉంటుంది. ఖనిజాలపై శాసన నియంత్రణ పరిమితులను నిర్వచించే విషయంలో 


భారత ఖనిజ వనరుల విషయంలో ప్రభుత్వ విధానం 235 


ఈ కింది పరిస్థితులను మేము పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నాము. వాటిలో ఒకటి, 
రక్షణావసరాల దృష్టా మరియు అఖిల భారత ఖనిజాభివృద్ధిలో ఆ ఖనిజం ప్రాముఖ్యం. 
రెండవది- ఆ ఖనిజపు సాంకేతిక స్వభావం. మూడవది - ఖనిజం ఏ అవసరం కోసం 
ఉసయోగింపబడుతున్నది అనే విషయం. నాల్గవది ఖనిజపు విలువ, లేదా ఆ ఖనిజాన్ని 
ఉపయోగించి తయారుచేసిన వస్తువుల విలువ. ఈ శాసనాత్మక ప్రకరణలు రెండు 
తరగతులుగా ఉంటాయి, లేదా ఖనిజాలను రెండు వర్గాలుగా విభజిస్తాయి. సాధారణ 
నియంత్రణ కిందకు వచ్చేవి; సాధారణ నియంత్రణ అనే దాని క్రింద ఖనిజాన్వేషణ, 
గనులను లీజుకివ్వడం, ఆ లైసెన్సులు ఇవ్వడానికీ, రద్దు చేయడానికీ అవసరమైన నియమ 
నిబంధనలు మొ॥ వాటికి మాత్రమే మేము పరిమిత మవుతున్నాయి. ఇక మరింత 
కట్టుదిట్టంగా విపుల నియంత్రణ చేయవలసిన ఇతర ఖనిజాలు కొన్ని ఉన్నాయి. అలా 
విపులమైన నియంత్రణకు ఎంపిక చేయబడిన ఖనిజాల సంఖ్య 28 కి పైగా ఉంది. వాటిని 
గురించి ఇక్కడ వివరించాలని నేను అనుకోవడం లేదు. విపుల నియంత్రణ అనే దానిలో 
లైసెన్స్‌లు మంజూరీ అధికారంతోపాటు, గనుల త్రవ్వకం విధానం, ఖనిజాన్ని శుద్ధి చేయడం, 
వర్గీకరణ, స్థిరీకరణ విధానాల నియంత్రణ తవ్వకపు విధానాలనూ, సమీకరణ విధానాలనూ 
మెరుగుపరచడం, ఖనిజపు ఉపయోగాన్ని పెంచటానికీ ఇతర అవసరాల కోసవూ 
పరిశోధనలను ప్రారంభించడం వంటివి చేరి ఉంటాయి. 

ఖనిజాలకు సంబంధించి భారత ప్రభుత్వం అవలంబించబోయే సాధారణ విధానాన్ని 
నాకందుబాటులో ఉన్న సమయంలో నాకు సాధ్యమైనంత సంక్షిప్తంగా వివరించాను. 

ఇక ఇప్పుడు శ్రీ నియోగి గారు ఇచ్చిన నోటీసులోని ప్రత్యేక అంశాలవైపు దృష్టి 
సారిన్తాను. వారు ప్రస్తావించిన అంశాలలో మొదటిది ఖనిజాల ఎగుమతికి సంబంధించినది. 
వచ్చే చట్టంలో భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతులకు సంబంధించిన అనేక 
ప్రకరణలను తప్పకుండా పొందుపరుస్తామని నేను ,సభకు హామీ ఇస్తున్నాను. అసలు నిజంగా 
ప్రశ్న ఏమిటంటే వమనం వున ఖనిజాల ఎగువుతిని పూర్తిగా ఆపి వేయగలుగుతామా? 
అనేదే. ఈ ప్రశ్నకు సమాధానం తప్పక మరొక ప్రశ్నపై ఆధారపడుతుంది. అదేమంటే ఒక 
వేళ వునం వున ఖనిజ ఎగువుతులను పూర్తిగా నిలిపివేస్తే, వునకు కొరతగా ఉన్న 
ఖనిజాలను మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోగలుగుతామా అనేది. భారతదేశం 
గంధకం, తగరం, సీసం, రాగి, చమురు వంటి అనేక ముఖ్య ఖనిజాల కొరత నెదుర్కొంటున్న 
విషయం గౌరవ సభ్యులకు తెలియనిది కాదు. దీనివల్ల ఎగువుతులకు సంబంధించిన 
అంశాన్ని మనకు కొరతగా ఉన్న ఖనిజాల దిగుమతిపై కలిగించే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని 
పరిశీలించ వలసి ఉంటుంది. ఈ తరుణంలో భారతదేశానికి అందుబాటులో ఉన్న 


236 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


సురక్షితమైన మార్గమేమిటంటే మొదటిది - దేశ పారిశ్రామిక ప్రగతికి అవసరమై, తక్కువ 
సరఫరాలో ఉన్న ఖనిజాల ఎగుముతులను క్రమబద్దీకరించడం. ఇక రెండవది ఖనిజాలను 
ముడిసరుకు రూపంలో ఎగువుతి చేయటానికి బదులుగా ఎగుమతికి ముందే ఆయా 
వస్తువులు తయారుచేసే పరిశ్రమలను మనదేశంలోనే నెలకొల్పుకోవటం. శ్రీనియోగి నా 
దృష్టికి తెచ్చిన మరొక అంశం చమురు రాయితీలకు సంబంధించినది. శ్రీ నియోగికీ 
సభలోని ఇతర సభ్యులకూ ప్రస్తుతం చమురు రాయితీలపై మారిటోరియం ఉన్నదన్న సంగతి 
తెలియనిది కాదు. దీర్తకాలిక తవ్వకాలకు సంబంధించి లైసెన్స్‌ల మంజూరీపై మారిటోరి 
యవ్‌ు ఉన్నది. దేశంలోని అనేక చమురు కర్మాగారాలు తవు సాంత అవసరాలకోసం 
చమురునూ దేశంలో అసలే కొరతగా ఉన్న సాంకేతిక సిబ్బందినీ తవు ఇష్టమున్నట్టుగా 
ఉపయోగించుకోవడాన్ని నిషేధించడం ఈ మారిటోరియం ముఖ్యోద్దేశం. ఇది యుద్ధకాలం 
లోనూ ఆ తర్వాత కూడా కొంతకాలం వరకు కొనసాగవచ్చు. అయ్యా! ఇక లైసెన్స్‌ల 
మంజూరీ అంశానికి సంబంధించినంతవరకు, భారత ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించిన 
తరువాత ఈ అధికారం ప్రావిన్సియల్‌ ప్రభుత్వాలకు ఉంది. కాని ప్రావినియల్‌ ప్రభుత్వాలు 
కూడా ఇంతవరకు 1919 చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ఆమోదించిన నియమాలనే 
అనుసరిస్తున్నది. దీనిని తలుపులు మూసిన విధానం అంటున్నారు. ఎందుకంటే ఇది 
బ్రిటీషీతరులకు వ్యతిరేకంగా ఉన్నది. భారత ప్రభుత్వం రూపొందించిన నియమాల ప్రకారం 
ఏ కర్మాగారమైనా లైసెన్స్‌ పొందాలంటే అది అందులోని సిబ్బంది అందరూ భారతీయులని 
గాని లేదా బోర్డులో అధిక సంఖ్యాక సభ్యులు బ్రిటీష్‌ వారని గాని నిరూపించుకోవలసి 
ఉంటుంది. భారతీయ సభ్యులు, బ్రిటిష్‌ సభ్యులు అనే తేడాకు సంబంధించిన మరొక ప్రశ్న 
శ్రీ నియోగి గారి బుర్రలో మెదులుతున్నదో లేదో నాకు తెలియదు. ఆ విషయోలు 
ప్రస్తావించడానికి నాకు సమయం లేదు. 


ఇంతకూ నేను చెప్పేదేమంటే, ఈవిషయం భారత ప్రభుత్వ చట్టంలోని 3౩ వ సెక్షన్‌ 
నుండి 118 వరకు ఉన్న ప్రకరణలతో ముడిపడి ఉన్నది. మరొక ప్రత్యేక తీర్మానానికి 
సంబంధించి వాటిపై సభ చర్చ జరుపుతున్నది. బొగ్గుకు సంబంధించిన ప్రశ్న కూడా 
ఇంతకుముందు చెప్పినట్టుగా మా నూతన చట్టంలో చోటు చేసుకుంటుంది. ఇది ఒక 
జటిలమైన ప్రశ్న అని నా ప్రియమిత్రుడు అర్థం చేసుకోగలడనుకుంటాను. త్రవ్వకం, 
శ్రేణీకరణ, అమ్మకం, వినియోగం అనే విషయాలు దాని పరిధిలోకి వస్తాయి. మా చట్టం వల్ల 
మంచి ఫలితం రావాలంటే గనుల యజమానులకు, వ్యాపార రంగంలో ఉన్న వారికి మధ్య 
మంచీ సన్నిహిత సహకారం ఉండడం అవసరం. యుద్ధానంతర విధానంలో భాగంగా మేము 
ఈ విధానాన్ని చేపడతామనే విషయంలో నేను సభకు హామీ ఇవ్వగలను. 


భారత ఖనిజ వనరుల విషయంలో ప్రభుత్వ విధానం 237 


నాకున్న స్వల్ప వ్యవధిలో భారత ప్రభుత్వ విధానమేమిటో సంక్షిప్తంగా చెప్పాను. 
ముగింపుగా ఈ మాట మాత్రం చెప్పదలచుకున్నాను. ఖనిజ విధానానికి సంబంధించిన 
సమగ్రమైన క్రియాశీలమైన విధానమనేది మూడు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది 
దేశంలోని పారిశ్రామిక ఉత్సుకత పై ఆధారపడి ఉంటుంది. దేశంలో పారిశ్రామికీకరణ 
ఇదివరకే ఉన్నట్టయితే, అప్పటికంటే పటిష్టవైన ఖనిజ విధానాన్ని దేశం తప్పక 
అవలంబించాల్సి ఉంటుంది. వున ఖనిజ విధానం విజయవంతవరౌతుందా, అందరికీ 
ఉపయోగపడుతుందా అనేది రెండు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి 
రాజ్యాంగపరమైన స్థితి, మరొకటి కేంద్రానికీ ప్రావిన్స్‌లకూ మధ్య అధికార విభజన. ఈ 
విషయంలో రాజ్యాని కివ్వబడిన పాత్ర. ఈ దేశపు ఖనిజ విధానం విషయుంలో భారత 
ప్రభుత్వం చేపడుతున్న విధానాలను అర్థం చేసుకోవడానికి అవసరమైనంత మేరకు చెప్పాననే 
నేననుకుంటున్నాను. 

ఒక గౌరవ సభ్యుడు : ఇప్పుడు ప్రశ్నను ప్రవేశపెట్టాలని నేను ప్రతిపాదిస్తున్నాను. 

డిప్యూటీ (పైసిడెంట్‌ (శ్ర అఖిల్‌ చంద్ర దత్తా) : సమస్య ఏమంటే ఇప్పుడు ఈ 
ప్రశ్నను ప్రవేశపెట్టవచ్చు. 

అనేకమంది సభ్యులు : వద్దు, వద్దు. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా): ఈ తీర్మానాన్ని నివేదించవద్దనేది సభ 
అభిప్రాయంగా నేను గ్రహిస్తున్నాను. 

ఒక గౌరవ సభ్యుడు : మీరు చర్చను వాయిదా వేయవచ్చు. 

శ్రీ హెచ్‌.ఎ.సత్తార్‌.హెచ్‌.ఇషాక్‌ సేఠ్‌ : (పశ్చిమ తీరం, నీలగిరులు మహ్మదీయులు) 
అనుకున్న ఏర్పాట్ల ప్రకారమూ, తెలియపరచిన ప్రకారమూ నేపనలిస్ట్‌ పార్టీకి ఇచ్చిన సమయం 
అయిపోయింది. ఇదొక రకమైన గెలిటిన్‌. చిత్తు చట్టానికి ఆటంకాలను వారించడానికి 
విడిభాగాల ఆమోదానికి తేదీలు నిర్ణయించే పద్ధతి. ఇప్పుడు మరో పార్టీ రావాలి. ఇప్పుడు 
ఈ విషయంలో అభిప్రాయాన్ని వెలిబుచ్చడం సభ వంతు కాదు. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా) : ఇప్పుడు పరిస్థితి ఏమంటే ఈ కోత 
తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి నివేదించటానికి వీలు లేదు. 


42 
* భారత (ప్రభుత్వ కార్మిక ఐధానం 


డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా) : నిన్న శ్రీ జోషి ప్రతిపాదించిన కోత 
తీర్మానంపై చర్చను ఇప్పుడు తిరిగి చేపడదాము. 

ప్రా॥ ఎన్‌.జి. రంగా : అయ్యా! శ్రీ జోషి ప్రతిపాదించిన కోత తీర్మానాన్ని నేను, నా 
పార్టీ హృదయపూర్వకంగా సమర్ధిస్తున్నాము. 

కొంతమంది గౌరవ సభ్యులు : ప్రశ్నను ఇప్పుడు ప్రవేశపెడదాము. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా): ప్రశ్న ఏమంటే... 

శ్రీ హెచ్‌.ఎ.సత్తార్‌, హెచ్‌.ఇసాక్‌ సెర్‌: (వెస్ట్‌కోస్ట్‌ పశ్చిమతీర ప్రాంతం, నీలగిరులు 
మహమ్మదీయులు): ప్రభుత్వ సమాధానం సంగతి ఎమిటి? 

డిప్యూటీ (ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా): నేను నిరీక్షించాను. కాని ఎవరూ 
లేస్తున్నట్లు లేదు. 

(ఈ దశలో గౌరవ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ తన స్థానం నుండి లేవటం కనబడింది) 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా) : గౌరవ సభ్యుడు మాట్లాడదలచు 
కున్నారా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : అవును. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా) : సభ అసహనంతో ఉన్నది. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను సహనంతో ఉండడానికి ప్రయత్నిస్తాను. అలా 
నేను హామీ ఇస్తున్నాను. 


* “లజిసేట్‌ అసింభీ డీబేట్ట్‌ (సింటల్తై* నంవుటం :2, మార్చి 13, 1945, వుటలు : 1456-62, కార్మిక శాఖ 
డిమాండ్‌ నం. 23 పై చర్చ 


భారత ప్రభుత్వ కార్మిక విధానం 239 


నిన్న తన కోత తీర్మానాన్ని సమర్ధించుకుంటూ చేసిన పరిశీలనలో శ్రీ జోషి కార్మిక 
శాఖపై కొన్ని ఆరోపణలు చేశాడు. చివరలో కార్మికుల ప్రయోజనాల పరిరక్షణాపరమైన ప్రధాన 
బాధ్యతను కార్మిక శాఖ సమర్దవంతంగా నిర్వహించలేకపోయిందని అనడమే కాక, కార్మికుని 
పట్ల కార్మికశాఖకు కనీస సానుభూతి కూడా లేదంటూ ముగించాడు. అది ఒక విపరీత 
పరిశీలనగా నేను అనుకుంటున్నాను. అయ్యా! నాగౌరవ మిత్రుడు తన నిర్ణయాలకు 
మద్దతుగా చేసిన ఉపన్యాసం టెలిగ్రాఫిక్‌ సందేశం పద్ధతిలో ప్రత్యయాలు, సముచ్చయాోలు, 
సర్వనామాలు, క్రదంతాలు పద జాలాన్ని విస్మరించి అతి సంగ్రహంగా సాగటం వల్లా అది 
వివరంగా లేకపోవటం వల్లా వారి కోత తీర్మానాన్ని గురించి చర్చించడంలో నేను కొంత 
అసౌకర్యాన్ని ఎదుర్కొనవలసి వస్తున్నది. ఏది ఏమైనప్పటికీ వారి ఆరోపణలకు సాధ్యమైనంత 
మేరకు సమాధానమివ్వడానికి నేను ప్రయత్నిస్తాను. 


అయ్యా! కార్మిక శాఖకు వ్యతిరేకంగా ఆయన లేవనెత్తిన మొదటి ఆరోపణ కరువు 
భత్యానికి సంబంధించినది. భారత ప్రభుత్వం మంజూరు చేసిన కరువు భత్యం చాలినంతగా 
లేదనేది ఆయన చేసిన మొదటి ఆరోపణ కాగా, ఇక రెండవది వారిని నేను సరిగా అర్థం 
చేసుకున్నాననుకుంటే భారత ప్రభుత్వం చేత నుంజూరు చేయబడిన కరువు భత్యం 
పథకంలో ఏకరూపత లేదనేది. ఆయన ఆరోపణలోని మొదటి భాగానికి సంబంధించి 
చాలినంత అనే భావనలో తప్పక భిన్నత్వాలుంటాయునే విషయోన్ని శ్రీ జోషి కూడా 
అంగీకరిస్తారనుకుంటాను. తగినంత కరువు భత్యమంటే ఎంత ఉండాలి అనే విషయంలో 
ఏకాభిప్రాయం ఏ ఇద్దరు వ్యక్తులు ప్రకటించేదైనా చాలా కష్టం. అందువల్ల దానికి బతక 
వషయం మాత్రం తప్పక తేదలచాను. భారత ప్రభుత్వం ఎప్పటిప్పుడు పరిస్థితిని గమనిస్తూ 
కరువు భత్యం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ, కరువు భత్యాన్ని పెంచటానికి 
ప్రయత్నిస్తుందనేది నిర్వివాదాంశం. సభకు కొన్ని సత్యాలను చెప్పాలంటే, కరువు భత్యమనేది 
మొదటిసారిగా 1942 ఆగస్టులో ఇవ్వడం జరిగిందనే విషయాన్ని సభకు గుర్తుచెయాలి. ఆ 
తరువాత దానికి జనవరి 1943లో పెంచడం జరిగింది. మురల అది 1943 జూన్‌లో 
పెరిగింది. 


ఒక గౌరవ సభ్యుడు : 1942లో ఉన్న కరువు భత్యం మొత్తం ఎంత? ఆ వివరాలలోకి 
పోవడానికి నాకు తగిన సమయం లేదు. గౌరవ సభ్యులు నన్ను విషయం కొనసాగించడానికి 
అనుమతిన్తారనుకుంటాను. దానిని తిరిగి మార్చి 1944లో కరువు భత్యం పొందడానికి, 
అవసరమైన పరిమితి పెంచుతూ అనేకమంది లాభం పొందడానికి కూడా వీలు కల్పించాము. 
మొదటిసారి కరువు భత్యమివ్వబడినప్పుడు గరిష్ట పరిమితి 100 నుండి 120 వరకు 


240 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నిర్దారించారు. మూడవసారి ఈ పరిమితి 250 లకు పెంచబడింది. భారత ప్రభుత్వం కరువు 
భత్యం పెంపు విషయాన్ని గురించి తీవ్రంగా పరిశీలిస్తున్నదనీ, అతి త్వరలోనే ఈ విషయంలో 
భారత ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందని నేను గాఢంగా విశ్వసిస్తు 


ఏక రూపతకు సంబంధించి ఇది అంతటా ఒకే రీతిలో లేదనే విషయాన్ని నేను తప్పక 
అంగీకరిస్తాను. భారత ప్రభుత్వంలో వివిధ వర్గాలకు చెందిన ఉద్యోగులకు రకరకాల రేట్లు 
చెల్లించబడుతున్నాయి. కాని, అయ్యా! నేనొక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ఏకత్వం లేక 
పోవడానికి కారణవేంవుంటారు? కరువు భత్యం చెల్లింపులో ఏకరీతి లోపించడానికి 
బాధ్యులెవరని నన్ను అడిగితే దీనికి శ్రీ జోపియే బాధ్యుడని నేను నిస్సంకోచంగా చెప్పగలను. 


శ్రీ యన్‌. యం. జోషి : ఎందుకు? నేను ప్రభుత్వాన్ని కాను. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను త్రీ జోషి అన్నానంటే మొత్తం కార్మిక సంఘమని 
నా ఉద్దేశం. ఏకరీతి లోపించడానికి వారే బాధ్యులు. కరువు భత్యం మంజూరీ విషయంలో 
జరిగింది ఇది. కార్మిక లోకంలో అనేక వర్గాలున్నాయి. రైల్వే కార్మికుల సమాఖ్య, తంతి, 
తపాలా యూనియన్‌, నేత సంఘం వంటి అనేక సంఘాలున్నాయి. కార్మిక వర్గాలలో ఏ 
సంఘానికంటే తక్కువ కానటువంటి ఇంకా అనేకులున్నారు. ఈ కార్మిక సంఘాలు 
వ్యవస్థీకృత దోపిడి విధానాన్ని అనుసరిస్తున్నాయే తప్ప మరొకటి కాదనే విషయాన్ని శ్రీ జోషి 
కూడా అంగీకరిస్తారనుకుంటాను. మొదటి వ్యక్తి తన తర్వాత వారి ప్రయోజనాన్ని లెక్క 
చేయకుండా భారత ప్రభుత్వం నుండ తనకు దొరికినంత పొందటానికి యత్నిస్తుంటాడు. 
ఇక్కడ రైల్వే కార్మికుల సవ౮ాఖ్య ఉన్నది. ఇది రైల్వే బోర్డును కరిసి తన ప్రాబల్య 
రాజకీయాలను ఉపయోగించి ఎక్కువ మొత్తంలో కరువు భత్యాన్ని మంజూరు చేసే విధంగా 
బోర్డుపై ఒత్తిడి తెస్తుంది. ఆ తరువాత తంతి, తపాల శాఖల యూనియన్‌ వస్తుంది. ఆ శాఖ 
అధిపతి అయిన నా మిత్రుని వారు కలుసుకుంటారు. సమ్మెకు ఉపక్రమిస్తామని ఆయనను 
బెదిరిస్తారు. దేశానికి తవు సేవలు అత్యవసరవుని ఆయునకు చెపుతూ తవుకు 
మంచిదనుకున్న మొత్తాన్ని సంపాదించుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. మిగతా ప్రజల 
ప్రయోజనాలను కాపాడడానికి ఎవరూ ఉండరు. అఖిల భారతీయ ట్రేడ్‌ యూనియన్‌ 
కాంగ్రెస్‌, అఖిల భారతీయ కార్మిక సమాఖ్యలు కలిసి మొత్తం కార్మిక లోకానికి, మొత్తం 
ప్రభుత్వ ఉద్యోగులకూ అనువర్తించే ఒకే రకమైన విధానాన్ని రూపొందించే విధంగా 
ప్రయత్నాలు చేస్తున్న జాడలు నాకేమీ కన్పించడం లేదు. 


శ్రీ యన్‌. యం. జోషి : ఒకే విధమైన విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత భారత 
ప్రభుత్వానిది కాదా? 


భారత ప్రభుత్వ కార్మిక విధానం 241] 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును. తప్పక ప్రభుత్వానిదే. ఆ విధంగా చేయ 
డానికి మాకు స్వేచ్చ ఇస్తే. కాని ప్రతిసారీ కార్మికులలోని కొన్ని వర్గాలు ముందుకు వచ్చి తమ 
ఆయుధాన్ని ఉపయోగిస్తుంటారు. మీరు మాకు అది ఇవ్వకపోతే పని చేయం, ఇది ఇవ్వకపోతే 
పనిచెయం, సమ్మె చేస్తాం అంటూ ఉంటారు. ఈ విషయుంలో ప్రభుత్వం ఎప్పుడూ 
నిస్సహాయతను వ్యక్తపరచవలసి వస్తున్నది. (ఒక గౌరవ సభ్యుడు : మీరందరు కలిసి 
సమావేశమెందుకు కారు?) ఇక శ్రీ జోషి అనుకోని పరిస్థితులవల్ల సంభవిస్తున్న నిరుద్యోగిత 
పట్ల శ్రద్ద చూపవలసిన విషయోన్ని ప్రస్తావించారు. ఒకవేళ నేను ఆయనను సక్రమంగా 
అవగాహన చేసుకొన్నట్లయితే, భారత ప్రభుత్వం, రాష్ట్రాలకూ అక్కడి యజమానులకూ, బొగ్గు 
కొరత వల్ల గాని, ఇతర ముడపదార్థాల కొరత వల్లగాని, అనైచ్చిక నిరుద్యోగిత ఏర్పడినప్పుడు 
యజమాని తన ఉద్యోగులకు కొంత నష్ట పరిహారం చెల్లించాలని జారీచేసిన పత్రం పట్ల కొంత 
నిష్ణూరమైన పదజాలం ఉపయోగించారు. ప్రావిన్సుల ప్రభుత్వాలకు పంపిన మా ఉత్తరంలో 
నిరుద్యోగ కాలంలో ఉద్యోగులకు ఒక శ్రేణివరకు కొంత మొత్తాన్ని చెల్లించడానికి భారత 
ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలియజేశాం. వేతనాలలో మొదటి 15 రోజుల కాలానికి 
సాధారణ చెల్లింపు రేటులో 75 శాతం, తర్వాత 15 రోజుల కాలానికి 50 శాతం మొత్తాన్ని 
వారం చెల్లించాలనే విషయోన్ని వారికి తెలియుజేశాం. ఈ విధంగా ఒక నెల, వారు 
(కార్మికులు) పరిహారపు మొత్తం పొందుతారు. ఇందుకు విరామకాలం ఏడు నెలలు అనీ, 
చెల్లింపులు ఒక నెలకే అని, మేము స్పష్టం చేశాం. ఈ చెల్లింపులు వాస్తవంగా జరగడానికి 
అవసరమైన ఎటువంటి ప్రయత్నాలనూ భారత ప్రభుత్వం చేపట్టలేదంటూ శ్రీ జోషి తన 
ప్రసంగాన్ని ముగించారు. అయ్యో! ఇప్పుడు నేను ఒక మాట చెబుతున్నాను. ప్రావిన్సుల 
ప్రభుత్వాలకూ, యజమానులకూ మేము పంపిన ఆ ఉత్తరాన్ని ఒక వేళ శ్రీ జోషి చదివి 
ఉన్నట్లయితే ఈ అనైచ్చిక నిరుద్యోగిత వ్యయాన్ని భరించడానికి అవసరమైన, స్పష్టమైన 
సూత్రాలను ప్రభుత్వం రూపొందించుకున్న విషయాన్ని ఆయన గమనించి ఉండేవాడే. 
మేమిచ్చిన ఉత్తరంలో అనైచ్చిక నిరుద్యోగితకు గాను కార్మికులకు చెల్లించిన మొత్తం ఆదాయ 
పన్ను (ఇ.పి.టి.) అవసరాలకుగాను రెవెన్యూ వ్యయంగా అనుమతించబడుతుందని కూడా 
పిర్కొన్నాం. ఇది ఈ పత్రంలోని ప్రత్యేక కాజుగా తేటతెల్లంగా ఉంది. దీనికి ఇంకా వివరణ 
అవసరం లేదని వేము భావించాం. దీనితోపాటు భారత రక్షణ నిబంధనలోని 81 ఎ 
నిబంధన ఉన్నది. దాని ప్రకారం పరిస్థితుల ఆధారంగా ఉద్యోగం నుండి తొలగింపబడినవారు 
తమ విషయాన్ని నిర్భయంగా మధ్యవర్తిత్వానికి నివేదించవలసిందిగా ప్రావిన్సుల ప్రభుత్వాలకు 
దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయోన్ని ఈ దశలోనే ఆలోచిస్తున్నావుని 
తెలియజేయడానికి నేను సంతోపిస్తున్నాను. అహమ్మదాబాదులో యజమానులకు, కార్మికులకు 


242 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మధ్య ఇదే విషయంలో ఒక వివాదం మధ్యవర్తిత్వానికి నినేదించబడిందనే విషయం గౌరవ 
సభ్యులకు తెలియనిది కాదు. 


శ్రీ జోషి పేర్కొన్న మూడవ అంశం కార్మికుల నష్ట పరిహారానికి సంబంధించినది. ఈ 
దేశంలో ఈ విషయంగా ప్రస్తుత విధానంలో ఉన్న లోపమేమిటో నన్నేమి చేయమంటు 
న్నారనే విషయానికి సంబంధించి ఆయన ఆరోపణలోని వేదన ఏమిటో నేను సరిగా అర్థం 
చేసుకోలేకపోతున్నాను. నేను గ్రహించినదేమిటంటే నష్ట పరిహారం సరిపోయేటంతగా లేదని 
వారు భావిస్తున్నట్లున్నారు. కార్మిక నష్టపరిహారం చట్టంలో వేతనానికి మేమిచ్చిన నిర్వచనం 
చాలా విశాలమైందన్న అంశాన్ని సభ స్ఫురణకు తెచ్చుకోవాలి. డబ్బు ఒకటే కాకుండా, 
డబ్బు రూపంలో లెక్కించదగిన ప్రతి అంశమూ దీనిలో ఇమిడి ఉంది. దీనిని బట్టి ఎక్కడైనా 
కార్మికుని నష్ట పరిహారం చెల్లింపు సంబంధమైన వివాదం తలెత్తితే అతడు తన నిజవేతనం 
ఆధారంగా నష్ట పరిహారం పాందటానికి మాత్రమే కాక, నిజ వేతనం, కరువు భత్యాల 
ఆధారంగా కూడా నష్ట పరిహారం పొందటానికి అర్హుడని దానివల్ల తేటతెల్లమవుతుంది. గ్రేట్‌ 
బ్రిటన్‌లో చట్టాన్ని సవరించారనీ ఈ దేశంలో మనం అటువంటిదేమీ చేయలేదనే మరొక 
విషయాన్ని కూడా శ్రీ జోషి పేర్కొన్నారు. యుద్ధ కాలంలో ఇంగ్లాండులో కార్మిక నష్ట పరి 
హారం చట్టం కింద కార్మికులు పొందే ప్రయోజనాలను పెంచారని కూడా ఆయన చెప్పారు. 
నేను ఈ విషయాన్ని పరిశీలించాను. యధార్థమైన పరిస్థితి ఇది. అసలు తేడా ఏమిటో శ్రీ 
జోషి సరిగ్గా తెలుసుకోలేకపోయినందుకు నేనెంతో చింతిస్తున్నాను. ఇంగ్లీషు చట్టం ప్రకారం 
కార్మిక నష్ట పరిహారం అనేది అక్కడ నియత కాలికంగా చెల్లిస్తారనే విషయుమూ, భారత 
దేశంలో సాధారణంగా పెద్ద మొత్తాలలో ఒకసారి చెల్లిస్తారనే విషయుమూ సభలోని గౌరవ 
సభ్యులకు తెలియనివి కాదు. దీని ప్రభావం చాలా ఉంటుంది. ఒకేసారి నష్ట పరిహారం 
చెల్లింపు విధానంలో కార్మికుడు తనకు రావలసిన మొత్తాన్ని ఒకేసారి పొందుతాడు. అంతే ! 
అక్కడితో ఆ సంబంధం ముగిసిపోతుంది. ప్రభుత్వంతో గాని, యజవూనితోగాని ఆ 
తరువాత అతనికేమీ సంబంధముండదు. అతనికి వారు ఏమీ చెల్లించవలసి ఉండదు. కాని 
నియత కాలిక చెల్లింపుల ప్రాతిపదిక విధానంలో యజమానిపై బుణగ్రస్తత అనేది నిరంతరం 
కొనసాగుతుంది. ఉద్యోగంలో కార్మికునికి ఏవిధంగా యజమాని కరువు భత్యాన్ని అలవెన్సును 
చెల్లించాలో అదేవిధంగా ఇంగ్లీషు చట్టం ప్రకారం నియతకాలిక ప్రాతిపదికపై వాయిదాల 
పద్ధతిలో చెల్లించే నష్ట పరిహారం చెల్లింపులతో పాటు పెరిగిన నష్ట పరిహారాన్ని కూడా వారు 
చెల్లించాలి. వున కార్మిక నష్ట పరిహార పద్ధతిని కూడా ఆవిధంగా సవరించాలనేది సభ 
ఉద్దేశమైనట్టయితే ఒకసారి చెల్లించే విధానానికి బదులుగా జీనితకాలపర్యంతమో లేదా పిల్లలు 


భారత ప్రభుత్వ కార్మిక విధానం 243 


పెద్దవారయ్యేంత వరకూనో చెల్లించే విధంగా మార్చుకుంటే నిస్సందేహంగా ఇంగ్లాండులోని 
పద్ధతి మన దేశంలో కూడా అమలులోకి వస్తుంది. 

డివ్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా) : మీరు సంక్షిప్తంగా చెప్పాలి. ఇది సభ 
కోరికే గానీ, సభాధ్యక్షుని తీర్పు (రూలింగ్‌)కాదు సుమా. మరొక తీర్మానాన్ని చేపట్టాలనేది సభ 
ఉద్దేశం. మరి మీరు ఆలోచించుకోండి. 


సర్‌ కౌవాస్‌ జీ జెహంగీర్‌: కాదు, కాదు. అయ్యా ! సభ కోరిక అది కాదు. నేనైతే వారి 
నుంచి వినాలనుకుంటున్నాను. 


డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా) : నిశ్శబ్దం. నిశ్శబ్దం. 


సర్‌ కౌవాస్‌ జీ జెహంగీర్‌ : అయ్యా! సభ ఉద్దేశం అది కాదు. మీరు మొత్తం సభ 
పేరుతో మాట్లాడుతున్నారు. సభలోని ఈ భాగం వారికి సంబంధించినంత వరకు మేము 
ఆయన నుంచి వినాలని కోరుకుంటున్నామని నేను చెపుతున్నాను. 


డా॥ పి.యన్‌. బెనర్జీ ; ఆయన తన ఉపన్యాసాన్ని ముగించాలని కోరే ఇతర గౌరవ 
సభ్యులు కూడా ఉన్నారు. 

సర్‌ కౌవాస్‌జీ జెహంగీర్‌ : కాని మేము వినదలచుకున్నాం. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా: మీరే సభ మొత్తం కాదు గదా. 

శ్రీ అబ్దుల్‌ ఖయూమ్‌ : నిజం 

గౌ॥ సర్‌ సుల్తాన్‌ అహ్మద్‌ : అయ్యా! ఏమైనప్పటికీ సభలోని ఈ భాగం వారు ఆయన 
నుంచి వినాలనుకుంటున్నాం. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా): అసలు సవుస్య ఏమిటి? ఇది 
సభాధ్యక్షుని తీర్పు కాదని అనేకసార్లు చెప్పాను. గౌరవ సభ్యునికి సభాధ్యక్షుని అభ్యర్థన 
మాత్రమే. దానికి అంగీకరించడమో లేదో అనేది నిర్ణయించాల్సింది ఆయనే. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా! శ్రీజోషి సాంకేతిక సిబ్బంది ఆర్డినెన్స్‌ అనే 
మరో అంశాన్ని లేవనెత్తారు. సాంకేతిక సిబ్బంది ఉత్తర్వు యజమానికి, ఉద్యోగులకు మధ్య 
అసమానతా ప్రవర్తనకు బీజం వేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిలో చూపుతున్న 
ముఖ్యాంశం ఎమిటంటే, ఈ సాంకేతిక సిబ్బంది ఉత్తర్వు కింద ఉద్యోగికి తన ఉద్యోగం 
నుంచి రాజీనామా చేసే స్వేచ్చ లేదు. కాని ఇదే ఉత్తర్వు ప్రకారం యజమానికి ఒక ఉద్యోగిని 


244 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పదవి నుండి తొలగించే స్వేచ్చ ఉంది, అని. అయ్యా! ఈ ఆర్డినెన్స్‌ను చదివితే అర్థమయ్యే 
నిజమైన పరిస్థితిని నేను విశదీకరిస్తున్నాను. వాస్తవ పరిస్థితి ఈ నిధంగా ఉంది. ఒక వేళ 
ఉద్యోగి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే యజమాని అనువుతి పొందాల్సిన 
అవసరం లేదు. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ఒక ఉద్యోగి తన సదవికి రాజీనామా చేయాలను 
కుంటే అతడు ట్రిబ్యునల్‌ అనువుతి తీసుకోవాలి. ఈ విషయోన్ని శ్రీ జోషి పూర్తిగా 
అవగాహన చేసుకోలేదని నేననుకుంటున్నాను. అయ్యా! ఇక యజమాని ఉద్యోగిని తొలగించే 
విషయంలో పరిస్థితి మళ్ళీ ఈవిధంగా ఉన్నది. ట్రిబ్యునల్‌ యొక్క అనుమతి లేకుండా, 
యజమాని ఏ ఉద్యోగిని పదవి నుండి తొలగించడానికి వీలు లేదు అని నిబంధనలు 
పిర్కొంటున్నాయి. కాని దీని విషయంలో నిస్సందేహంగా ఒక మినహాయింపుకు వీలున్నది. 
ఆ మినహాయింపు ఏమిటంటే అనైతిక ప్రవర్తనకూ, అవిధయతకూ ఉద్యోగిపై క్రమశిక్షణా చర్య 
తీసుకోవాలనుకున్నప్పుడు ట్రిబ్యునల్‌ అనుమతితో నిమిత్తం లేకుండా యజమాని ఉద్యోగిని 
పదవి నుండి తొలగించవచ్చు. అయ్యా! అవిధేయత, అనైతిక ప్రవర్తనలకు లోనైన వ్యక్తిని 
తొలగించడానికి యజమానికి అవకాశమిచ్చే ఈ ప్రకరణకు సంబంధించి ఫిర్యాదుకు 
అవకాశమున్నదని నేననుకోవడం లేదు. 


యన్‌.యం,. జోషి : ఎవరు నిర్ణయించాలి? 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ట్రిబ్యునల్‌ అమలులోకి రాకుముందు సాధారణ 
విచారణలు ఎవరు చేసేవారు అని నేను శ్రీజోషి గారిని అడగాలనుకుంటున్నాను. మన 
పరిశ్రమలు వ్యవస్టీకరింపబడిన విధానంలో తప్పుగానో, ఒప్పుగానో, తనకు కార్మికుని సేవల 
వల్ల ప్రయోజనం లేదనుకున్న యజమాని ఆ కార్మికుడిని తొలగించే హక్కు కలిగియున్నాడు. 
కాబట్టి ఇందులో చెప్పుకోదగిన అంశం ఉందని నేననుకోవడం లేదు. కాని నేను ఈ సభకు 
వురీ ముఖ్యంగా శ్రీ జోషి గారికీ ఈ ప్రకరణను దుర్వినియోగం చేసే వీలు లేకుండా 
ఆర్టినెన్స్‌లోని రెండు ముఖ్యాంశాలను సవరించామనే విషయోన్ని తెలుపదలచుకున్నాను. 
వేము తీసుకున్న మొదటి చర్య, అదీ ముఖ్యంగా శ్రీ జోషి కోరిక మేరకు అతివేగంగా 
చేయబడ్డదేమిటంటే ట్రిబ్యునల్‌కు తోడుండేందుకు గాను సలహా సంఘాలు నియమించటం, 
ఈ సలహా సంఘాలలో కార్మిక ప్రతినిధులుంటారు. ఈ విధంగా ఇప్పుడు ఏర్పాటు చేయ 
బడిన సలహా సంఘాల వారు అన్యాయం జరిగిందనుకున్న లేదా కక్ష సాధింపు సంఘటన 
లను ట్రిబ్యునల్‌ దృష్టికి తేగలుగుతారనే దానిలో నాకు ఇసుమంత కూడా సందేహం లేదు. 


ప్రస్తుతం తీసుకున్న అత్యంత ప్రాముఖ్యం గల రెండవ చర్య ఇది - యజమాని తన 
ఉద్యోగి ఉద్యోగానికి రాజీనామా చేయాడానికి గాని, ఉద్యోగం వదలిపెట్టడానికి గాని 


భారత ప్రభుత్వ కార్మిక విధానం 245 


అంగీకరించని పక్షంలో అందుకుగల కారణాలను నమోదు చేయాల్సిన బాధ్యతను ట్రిబ్యునల్‌ 
ఛైర్యన్‌పై ఉంచుతూ మేము ఒక ఉత్తరువు జారీచేశాం. ఈ ప్రకరణను మేము నేర శిక్షా 
స్మృతి నుండి తీసుకున్నాం. ఇందువల్ల ఒక ఉద్యోగి రాజీనామాకు ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌ అనుమతి 
నిరాకరించడానికి సరి అయిన న్యాయమైన కారణాలు ఉన్నాయో అనే విషయం మేము 
ప్రభుత్వం నుంచి తెలుసుకోవడానికి అవకాశమేర్పడుతుంది. 


అయ్యా! ఇక శ్రీజోషి బొగ్గు గనులలో పరిస్థితులు అంత సంతృప్తికరంగా లేవనే 
విషయాన్ని చెప్పటానికి ప్రయత్నించారు. బొగ్గు గనులలో పరిస్థితులు ఆదర్శవంతంగా 
ఉన్నాయని నేను చెప్పడం లేదు. కాని , ఆ పరిస్థితులను మెరుగుపరచడానికి కార్మిక శాఖ 
అనేక స్పష్టమైన, నిర్దిష్టమైన చర్యలను గైకొన్నదని మాత్రం నొక్కి చెప్పదలచుకున్నాను. 
ప్రస్తుతం మనం రెండు రకాలైన కార్మికుల చేత బొగ్గు గనులలో పని చేయించుకుంటున్నాం. 
వారిలో ఒకరు స్టానికులైన కార్మికులు కాగా, మరొకరు బయటి ప్రాంతాలనుంచి ముఖ్యంగా 
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లా నుండి తెచ్చుకొన్నటువంటివారు. వేతనాలకు సంబంధించిన 
కొన్ని వివరాలను కూడా నేను సభ ముందుంచదలిచాను. గోరఖ్‌పూర్‌కు చెందిన కార్మికుడు 
తన పనికిగాను రోజుకు 12 అణాలు మూల భృతిగాను, 4 అణాలు ఉత్పాదన బోనస్‌గాను 
మరొక 4 అణాలు భూగర్భంలో పనిచేసినందుకు అదనపు భత్యంగాను పొందుతాడు. 
వీటితోపాటు అతనికి ఉచిత భోజనం ఇస్తాం. దానికి గాను మనిషికి ఒక్కరికి రోజుకు 14 
అణాలు వ్యయమౌతున్నది. 


శ్రీమతి రేణుకా రే : (నామినేటెడ్‌ అధికారేతరులు): అయ్యా! గౌరవ సభ్యుడు 
ఇప్పటికి 25 నిమిషాలు తీసుకున్నాడనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 


డిప్యూటీ (ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా): సంబంధిత గౌరవ సభ్యులకు 20 
నిమిషాల కంటే ఎక్కువ ఇవ్వవచ్చు. 


శ్రీ యన్‌. యం. జోషి : నియమం ప్రకారం 20 ఎముషాలే. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా): కాదు. 20 నిముషాలు, ఒకవేళ 
అవసరమనుకుంటే అంతకన్నా ఎక్కువ ఇవ్వవచ్చు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా! నేను చెప్పినట్టుగా ఈ వేతనాలతోపాటు 
గోరఖ్‌పూర్‌ కార్మికులకు ఆహారానికి గాను రోజుకు 14 అణాలు ఇస్తున్నారు. వారికి ఉచిత 
నివాసమూ, వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. 


ఇక ఇతర గని కార్మికుల విషయానికివస్తే, వారి వేతనాల వివరాలు ఈ విధంగా. 


246 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఉన్నాయి. గని ఉపరితలంపైన 8 అణాలు, గని బావులలో 14 అణాల వేతనాలు ఉండగా 
నగదు వేతనాలపై 50 శాతం పెంపుదల ఉంది. ఇదిగాక నారు కొన్ని నిత్యావసర వస్తువులు 
పొందుతారు. స్థానికుడైన గని కార్మికుడు ఆమె గాని, అతడు గాని కార్మికునికి ఒక్కింటికి 4 
సేర్ణ ఆహార ధాన్యాలు కంట్రోలు ధరకు పొందుతారు. వారిపై ఆధారపడిన వయోజనుడైన 
కుటుంబ సభ్యునికి 4 సేర్లు చొప్పున; 2 నుండి 12 సంవత్సరాలలోపు పిల్లలకు 2 సేర్లు 
చొప్పున పొందుతారు. వీటికి అదనంగా అతడు గాని, ఆమె గాని తమ మూల రేషన్‌లో 
నాలుగోవంతు పప్పు, తృణ ధాన్యాలు, రూపాయికి 6 పిర్లు చొప్పున రాయితీ ధరపై 
పాందుతారు. పనికి హాజరైన ప్రతి రోజూ ప్రతి కార్మికునికీ సర టయ్యం ఉచితంగా 
ఇస్తారు. ఇంకా అదనంగా కార్మికులకు కొన్ని నగదు ప్రయోజనాలూ ఉన్నాయి. తనపై 
ఆధారపడిన వారెవరూ లేని కార్మికుడు పనికి హాజరైన ప్రతి రోజూ 2 అణాలు, ఒక్కొ 
అధీనుడు ఉంటే మూడు అణాలు, ఒక వయోజన అధీనుడు, పిల్లవాడు లేదా పిల్లలు ఉంటే 
ఐదు అణాలు నగదు పారితోపికం పొందుతారు. 


శ్రీ ప్రకాష్‌ : అయ్యా! నాకు తెలిసినంతవరకు ప్రతిపాదిత అంశంపై లేవనెత్తిన 
విషయానికి సంబంధించి ప్రభుత్వ సభ్యునికి 20 నిముషాలకు మించి సమయాన్ని ఇవ్వటం 
అనేది సంబంధిత సభ్యునికే గాని మాట్లాడాలన్న ఉత్సాహం ఉన్న ప్రతి ప్రభుత్వ సభ్యునికీ 
వర్తించదు. ప్రస్తుత సభ ముందున్న తీర్మానానికి సంబంధిత సభ్యుడు ఫైనాన్స్‌ సభ్యుడు. ఇది 
కార్మిక సభ్యుని తీర్మానం కాదు అనే విషయం మీ దృష్టికి తెస్తున్నాను. 

శ్రీ సామి వెంకటాచలం చెట్టి : (మద్రాస్‌: భారతీయ వాణిజ్యం) : అయ్యా! ఇప్పుడు 
ప్రశ్న వేయాలని నేను ప్రతివొదిస్తున్నాను. 


అనేక మంది గౌరవ సభ్యులు : ప్రశ్నను ప్రవేశపెట్టవచ్చు. 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా! నన్ను ఈ విధంగా ఆటంక పరచకూడదు. 


డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా) : నిశ్శబ్దం, నిశ్శబ్దం. ప్రసంగం 
ముగించిన తరువాతనే ముగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. తదుపరి తీర్మానానికి సంబంధించి 
ప్రతిపక్షాలు వారికి సహాయపడడానికి నేను చేయగలిగినంతా చేశాను.కాని ప్రస్తుతం నాకు 
వేరి మార్గం లేదు. 


శ్రీ అబ్బుల్‌ ఖయ్యూమ్‌ : అయ్యా! ప్రాముఖ్యంగల అంశంపై ప్రభుత్వ సభ్యుడు 20 
నిముషాలు అంతకుమించి కూడా మాట్లాడవచ్చు. కాని విషయమేమంటే ప్రభుత్వ సభ్యుడు 
తన ప్రసంగాన్ని తన ఇష్టవెఎచ్చినంత సేపు సుదిర్హంగా కొనసాగించే హక్కు సభ్యుని 


భారత ప్రభుత్వ కార్మిక విధానం 247 


ఇష్టమేనా? లేక గౌరవ సభ్యుడు తగిన సమయాన్ని వినియోగించుకున్నాడో లేదో నిర్ణయించే 
హక్కు సభాధ్యక్షునికి ఉన్నదా? నిర్ణయించే హక్కు సభాధ్యక్షునికి ఉన్నదని నేను గట్టిగా 
చెప్పగలను. అంతేకాని ప్రభుత్వ సభ్యుడు తన ప్రసంగాన్ని ఇష్టవెయుచ్చినంత సేపు 
సాగదీయడానికి అనుమతించకూడదు. ఆయన తగినంత సమయం తీసుకున్నారనే నా 
అభిప్రాయం. 

డిప్యూటీ (ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా): ఆయన ప్రసంగించడానికి చాలినంత 
సమయాన్ని తీసుకున్నాడా లేక కావాలనే సమయాన్ని తీసుకుంటున్నాడా అనే దాని గురించి 
చెప్పడం నాకు చాలా సున్నితమైన విషయంగా ఉంది. 

అనేక మంది గౌరవ సభ్యులు : ఈ ప్రశ్నను ఇక ముగించవచ్చు. 


సామి వెంకటాచలం చెట్టి: నేను కూడా ఒక విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. 
బహుశా సభాధ్యక్షులు నేను ముగింపు తీర్మానాన్ని ప్రతిపాదించలేననే అభిప్రాయంలో 
ఉన్నట్టున్నారు. కాని ఈ సారి గౌరవ సభ్యుడు కూర్చున్నారు. కనుక నేను ముగింపు 
తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనుకంటున్నాను. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా): ముగింపు తీర్మానాన్ని ఒక సభ్యుడు 
ప్రసంగిస్తుండగా ప్రవేశ పెట్టకపోవడం అనేది ఒక ఆనవాయితి. కాని ౨షయమేమంటి, 
గౌరవ సభ్యుడు ప్రసంగాన్ని ముగించి తన స్థానంలో కూర్చోవడం జరగలేదు. వారిని 
ఆటంకపరిచినందుకే కూర్చున్నారు. 


గౌ॥ డా॥ బి. ఆర్‌, అంబేద్కర్‌ ఏ; అయ్యా! ఇంకా నీ జోషి కార్మిక శాఖలో తక్కువ 
ఉద్యోగులున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. శ్రీజోషి ఈ విధంగా ఎలా అనగలిగారో అని 
నేను ఆశ్చర్యపోయాను. ఈ మధ్యనే జరిగిన కార్మిక శాఖ ఉద్యోగుల నియమకాలను గూర్చి 
సభకు తెలియజేస్తున్నాను. బొగ్గు గనులకు సంబంధించినంత వరకు బొగ్గుగనుల సంక్షేమ 
కమిటీకి ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమించుకున్నాము. ఇతని ఆధ్వర్యంలో ఒక 
ముఖ్య సంక్షేమాధికారి, ఆయన కింద ఇద్దరు ఇన్స్‌పెక్టర్లు ఉంటారు. అందులో ఒకరు మహిళా 
సంక్షేమ ఇనస్పెక్టరు. అయ్యా! మాకు సాధారణ (నిపుణేతర) కార్మికుల సరఫరా డైరెక్టర్‌ కూడా 
ఉన్నారు. ఆయన కింద ముగ్గురు డివ్యూటీ డైరెక్టర్లు, నలుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఉన్నారు. 


(ఈ స్థితిలో ప్రతిపక్షాలు బెంచీల నుండి బల్లలను కొడుతూ పెద్ద అలజడి ఆరంభమైంది) 


శ్రీ అబ్బుల్‌ ఖయ్యూమ్‌ : మీ కోరికను పూర్తిగా తిరస్కరిస్తున్నాం. 


mu వంకాననా.. 
On me Gm a న ముప క 


248 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గనుల ముఖ్య ఇన్స్‌పెక్టర్‌ ఆధ్వర్యంలో 20 మంది 
అధికారులున్నారు. ఇంకా అదనంగా, ఇప్పుడు మేము కేంద్రం ముఖ్య లేబర్‌ కమీపనర్‌ను 
నియమించాం. ఇతని కింద అన్ని ' కార్మిక సంక్షేవు లోపాలను చూడడానికి ముగ్గురు 
డిప్యూటీ లేబర్‌ కమీపనర్లు ఉంటారు. 


ఇంకా శ్రీ జోషి కార్మిక శాఖ ఎప్పుడూ చర్య తీసుకోవడంలో వెనుకబడి ఉంటుందని 
జాప్య మనేది నియమంగా మారిందని పేర్కొన్నారు. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నదే 
మంటే కార్మికశాఖ తన విధులను నిర్వహిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో జాప్యం అనివార్యమని 
నివేదిస్తున్నాను. వేము ప్రావిన్సుల ప్రభుత్వాలతో సంప్రదించాలి. కార్మిక సంఘాలతో 
సంప్రదించాలి. ఉద్యోగులతో సంప్రదించాలి. వీటన్నింటికి సమయం అవసరమవుతుంది. 
అందువల్ల మేము జాప్యం చేస్తామని శ్రీ జోషి చెప్పేదాంట్లో అర్హముందని నేననుకోను. 


శ్రీ యన్‌.యం. జోషి : ఉపాధ్యక్షా! నేనొక ముఖ్యాంశం లేవనెత్తుతున్నాను. ప్రభుత్వ 
సభ్యుడు ఎంత సేపైనా మాట్లాడవచ్చనేది మీ తీర్చా? కచ్చితంగా నాకు సభాధ్యక్షుని తీర్చు 
కావాలి. 


డిప్యూటీ ప్రెసిడెంట్‌ (అఖిల్‌ చంద్ర దత్తా): గౌరవ సభ్యుడు తన ప్రసంగాన్ని 
ముగించారను కుంటాను. 


శ్రీయన్‌. యమ్‌. జోషి : అయ్యా! నేను సభా సమయాన్ని మిగల్ప్బాలనుకుంటున్నా. 
అందువల్ల నా కోత తీర్మానాన్ని ఉపసంహరించుకోవడానికి సభ అనుమతిని కోరుతున్నాను. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నా గౌరవ మిత్రుడైన శ్రీ జోషి తన కోత తీర్మానాన్ని 
ఉపసంహరించుకోబోతున్నానని ఒక్క మాట చెప్పి ఉన్నట్టయితే నేను ఇంతసేపు ప్రసంగం 
చేయకుండా ఉండేవాడినే. 


డిప్యూటీ ప్రెసిడెంట్‌ (అఖిల్‌చంద్ర దత్తా): తన కోత తీర్మానాన్ని ఉపసంహరించుకో 
బోతున్నానని ముందుగానే గౌరవ సభ్యునికి సమాచార మివ్వవలసిన బాధ్యత శ్రీజోపికి లేదు. 
తీర్మానం సభ అనుమతితో ఉపసంహరించబడింది. 


43 
* గనుల భూగర్చాలలో స్త్రీల నియామకంపై నిషేధాన్ని 


వెంటనే తిరిగి విధించవలసిన అవసరం 
శ్రీమతి రేణుకా రే : ఆర్యా! నేను ప్రతిపాదిస్తున్నాను. 

కార్భిక శాల్లు వద్దు కంద కన్న డిమాండు 100 డూవాయింలు త్తించాలి. 

జ! 1943 ఆగస్టు నుండి అదే సంవత్సరం డిసెంబర్‌ నుండీ ఎప్పుడైతే భూగర్భ 
గనులలో # స్తిలు పని చేయడంపై ఉన్న నిషేధం మొదటిసారిగా ఉపసంహరించటం. జరిగిందో, 
దేశవ్యాప్తంగా ఈ అవాంఛనీయ చర్యపట్ల చాలాకాలం తీవ్ర నిరసన వ్యక్తమయింది. దీని 
ద్వారా ఒక అంతర్జాతీయ ప్రమాణాన్ని ఉల్లంఘించడమే కాక, ప్రపంచ ప్రజల అభిప్రాయాన్ని 
తిరస్కరించి వారిని విభాంతపరచామన్న విషయం భారత ప్రభుత్వానికి బాగా తెలుసు. 

ఒక సంవత్సరం క్రితం అఖిల భారత మహిళా సమావేశం చేసిన అభ్యర్థనపై నిషేధాన్ని 
వెంటనే తిరిగి విధించాలని కోరుతూ నేనొక వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాను. ఈ 
విషయంలోనే నా గౌరవ మిత్రురాలైన శ్రీమతి సుబ్బరామన్‌ బడ్జెట్‌ సమావేశంలో కార్మికాం 
శాలకు సంబంధించిన కోత తీర్మానంపై మాట్లాడింది. కాని అప్పట్లో ఇది ఒక తాత్కాలిక చర్య 
మాత్రమేనని వచ్చే పంట కాలం వరకు మాత్రమే కొనసాగుతుందనీ, యుద్ధకాల పర్యంతం 
ఉండదనీ శ్రామికుల కొరత నివారణకు చర్యలు తీసుకుంటున్నామనీ, ఆ చర్యలు అమలులోకి 
వచ్చిన వెంటనే నిషేధం విధించడం జరుగుతుందనీ గౌరవ కార్మిక సభ్యులు వాదించారు. 
ఆర్యా! ఏదో స్వల్పకాలిక విషయానికి మనం అనవసరంగా ఈ రభస చేస్తున్నామనే వైఖరి 
అప్పుడు కనబడింది. ఒక సంవత్సరం గడిచిపోయింది. వారి వైఖరి మరింత. కఠినంగా 
తయారయిందని నేననుకుంటున్నాను. గౌరవ కార్మిక సభ్యులు నిషేధాన్ని తాము తిరిగి 
విధించాలనుకోవడం లేదనే విషయాన్ని స్పష్టీకరించారు. పరిస్థితి సభ్యులకు బాగా తెలుసు. 
ఇప్పటి దాకా ప్రవేశపెట్టిన వాదనలన్నీ ఒక నిరయుడైన పెట్టుబడిదారీ యజమాని నుంచి 
వచ్చినట్టివి. అయితే అర్థం చేసుకుని ఉండేవారనే నేననుకుంటున్నాను, పరిస్థితులన్నీ గౌరవ 
సభ్యులకు కూడా పూర్తిగా తెలుసు. 
* లెజిసఫీటేబ్‌ అనెంభ్రీ డిబేర్‌ (సెంటల్తు* నంవుటం : 2, 13 మార్చి 1945, Yew: 1463-66 


250 డా॥ బాబాసాహెబ్‌ అంబీద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


(ఈ పరిస్థితిలో అధ్యక్షుడైన గౌరవ సర్‌ అబ్బుర్‌ రహీం తన స్థానాన్ని అలంకరిం 
చారు) 

కాని సామాన్య ప్రజల రక్షణ కోసం సంక్షేమానికి ప్రాథమిక బాధ్యత వహించేవారే 
ఏవిధంగా దీనిని ప్రవేశపెట్టి ఎట్లా ఆమోదించారనేది మా అవగాహనకు అందకుండా ఉన్నది. 

ఆర్యా! నాకు సభ ఇరువర్గాల సభ్యుల, అన్ని పార్టీల ముఖ్యంగా ప్రభుత్వం మద్దతు 
కూడా కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక న్యాయసమ్మతమైన కోరిక. దీనికి 
భంగం కలిగించడం అంటే మానవ మర్యాదలో అతి ముఖ్యమైన ప్రాథమిక లక్షణానికి భంగం 
కలిగించడమే. 

ఆర్యా! నేను ప్రతిపాదిస్తున్నాను. 

అధ్యక్షుడు : (సర్‌ అబ్బుర్‌ రహీం) : కోత తీర్మానం ప్రతిపాదించడమైంది. 

“కార్మికశాఖ” పద్దుకింద డిమాండును 100 రూపాయలు తగ్గించాలి. 

కొంతమంది గౌరవ సభ్యులు : ఈ ప్రశ్నను ఇప్పుడు చేపడదాము. 

గౌ॥ డా॥ బి, ఆర్‌. అంబేద్కర్‌ : నాకున్న పరిమిత సమయంలో ఈ కోత తీర్మానానికి 
సంబంధించిన పూర్తి వివరాలను విశదీకరించడం కష్టవునుకుంటున్నాను. గతంలో ఈ 
విషయంపై వాయిదా తీర్మానం చర్చకు వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీను 
కోవడం పట్ల నేనెంతో అసంతృప్తిని ప్రకటించిన విషయాన్ని గురించి చెప్పుతూ ప్రారంభించా 
అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా దీని గురించి నేను అసంతృప్తితోనే ఉన్నాను. కాని ఆనాటి 
పరిస్థితులలో మేము తీసుకున్న చర్య తప్ప మరొక విధమైన చర్య తీసుకోవడానికి అవకాశమే 
లేదు. ఒకవేళ సభ కొన్ని నిముషాలు నాతో సహకరిస్తే... 

కొంతమంది గౌరవ సభ్యులు : లేదు. లేదు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ నిర్ణయం తీసుకోవడానికి మాపై ఒత్తిడి తెచ్చిన 
సంబంధిత పరిస్థితులను సభకు నివేదించాలనుకుంటున్నాను. 

బొగ్గుకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో సభకు వివరించడం ద్వారా 
ప్రారంభిస్తాను. 1941వ సంవత్సరంలో మొత్తం ఉత్పత్తి, 29, 381,000 టన్నులుగా 
ఉండేది. 1942 సంవత్సరంలో ఇది 29,270,000 టన్నులకు పడిపోయింది. ఈ నిషేధాన్ని 
తొలగించడానికి మాపై ఒత్తిడి వచ్చిన అతి క్లిష్టమైన సంవత్సరం 1943 లో, బొగ్గు ఉత్పత్తి, 
23,753,000 టన్నులకు తగ్గిపోయింది. ఒక సంవత్సరం లోపలే సుమారుగా 6,628,000 
టన్నుల ఉత్పత్తి పడిపోయిన సంగతి సభకు వెంటనే గుర్తుకు వస్తుందనుకుంటాను. 
పరిశ్రమలకు అదేవిధంగా యుద్ధ నిర్వహణకు బొగ్గు అతిముఖ్యమైన ముడి పదార్థమనే 
విషయాన్ని గురించి వివరించడం అనవసరమనుకుంటాను. బొగ్గు వంటి అతి ముఖ్యమైన 


గనుల భూగర్భాలలో.... నియామకం.... అవసరం 251 


ఖనిజ ఉత్పత్తి, ఇతోధికంగా పడిపోతున్న తరుణంలో నిర్గిప్తతతో తనకు పట్టనట్టు చేతులు 
ముడుచుకొని కూర్చోవడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. 

ఈ సంవత్సరంలో ఎన్ని గనులను ప్రారంభించామనే విషయాన్ని నేను సభ దృష్టికి 
తీసుకు రావాలనుకుంటున్నాను. 1941 సంవత్సరంలో పనిచేస్తున్న మొత్తం గనుల సంఖ్య 
440. కాగా, 1942లో వీటి సంఖ్య 670కి, 1943వరకు 706కి పెరిగింది. సాధారణ 
పరిస్థితులలో అయితే, 1943లో బొగ్గు గనుల సంఖ్యలోని. విపరీతమైన పెరుగుదల వల్ల 
ఇప్పుడు మనకున్న దానికంటే ఎక్కువ మోతాదులో బొగ్గు లభించి ఉండేదే. కాని, చిత్రమైన 
విషయం ఏమిటంటే ఒకవైపు గనుల సంఖ్యలో 366 పెరుగుదల ఉండగా మరొకవైపు బొగ్గు 
ఉత్పత్తిలో 6,628,000 టన్నులు తరుగుదల వచ్చింది. 

ఇక ఇప్పుడు కార్మిక పరిస్థితిని గురించి చూద్దాం. 1944 సంవత్సరంలో బొగ్గు 
గనులలో మొత్తం కార్మికుల సంఖ్య 2,11, 601.1942 లో 2,08,742 మంది కార్మికులు 
ఉండేవారు. 1942లో 2,08,742, 1943లో వీరి సంఖ్య 2,05,822. దీనిని కొత్తగా 
మొదలుపెట్టిన గనుల సంఖ్యతో పోలిస్తే గనుల సంఖ్య పెరిగినప్పటికి ఆ గనులలో పనిచేసే 
కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోయిందని తెలుస్తుంది. ఇది చాలా విచిత్రమైన విషయం. 
యదార్ధంగా మొత్తం తగ్గుదల అనేది 4,879. కాని దీనితో కథ పూర్తి కాదు. వాస్తవం చాలా 
మందికి తెలియదు. బొగ్గును తవ్వటం కోసం నియమింపబడిన వారి సంఖ్య 55,691 
మాత్రమే అనే విషయోన్ని సభ తెలుసుకున్నప్పుడు వారు తప్పక అసలు ముఖ్యమైన 
విషయాన్ని గ్రహిస్తారు. ఈ సంఖ్య 1942లో 51,438కి తగ్గగా, 1943లో 45,306 కు 
తగ్గింది. అంటే 10, 385 మంది తగ్గిపోయారు. బొగ్గు ఉత్పత్తి, విధానంలో బొగ్గు తవ్వే వ్యక్తి 
చాలా ముఖ్యమైనవాడనే విషయాన్ని నేను సభకు వివరించవలసిన అవసరం లేదనుకుంటాను. 
బొగ్గు తవ్వేవారు సరిపోయినంతవుంది లేకుండా గనుల చుట్టూ ఎక్కువ సంఖ్యలో 
కార్మికులను ఉంచినప్పటికి ప్రయోజనమేమీ ఉండదు. బొగ్గు తవ్వకం అనేది అతి ముఖ్యమైన 
ప్రాథమిక కార్యక్రమం. ఈ ముఖ్యమైన కార్మికుల సంఖ్య 10,385 వరకు కుదించుకు 
పోయింది. ఇదీ అసలు విషయం. 

మరి బొగ్గు తవ్వే వారి సంఖ్య తగ్గడానికి గల కారణాలు సభకు తెలిసినవే. బొగ్గు 
గనుల కంటే ఎక్కువ వేతనాలను పొందే వివిధ ప్రత్యావ్నాయ ఉద్యోగ అవకాశాలు 
అందుబాటులో కొచ్చాయి. ప్రత్యామ్నాయ ఉద్యోగావకాశాలకు మరొక సదుపాయం ఉన్నది. 
అదేవుంటే వాటిలో పని భూమి పైననే చేయవచ్చు. మిగతా అంశాలన్నీ సమానంగా 
ఉన్నప్పటికీ భూగర్భంలో పనిచేయడం కంటే భూమి ఉపరితలంపైన పని చేయడం 
ఎక్కువమంది కోరుకుంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. గని కార్మికుడు బొగ్గు తవ్వకం 


252 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పనిని వదలిపెట్టి ఉపరితలంపై పనిచేసే ఇతర ఉద్యోగాల పట్ల ఎందుకు మోజు చూపుతున్నా 
డంటే అతనితోపాటు అతని భార్యను కూడా పనిలో పెట్టి అదనపు ఆదాయాన్ని సంపాదించు 
కోవడం ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచుకోనే అవకాశముండడమే. ఒకవేళ అతను 
గనులలో పనిచేసినట్లయితే, నిషధముండడం వల్ల భార్య సంపాదించే అవకాశం ఉండదు, 
అందుకనే గని కార్మికుడు తవ్వకపు పనిని వదిలిపెట్టి తనూ, తన భార్య పనిచేయడానికి 
అవకాశం ఉండే ప్రత్యావర్నాయ సదుపాయాం తనకు అందుబాటులో ఉండేది 
వెతుక్కుంటున్నాడు. 

ప్రస్తుతం బొగ్గు తవ్వేవారిని తిరిగి ఆ పనిలోకి తీసుకురావడానికి అతనితోపాటు అతని 
భార్యకు కూడా పని చేసి ఆదాయాన్ని ఆర్జించే అవకాశం కల్పించడం తప్ప మరో మార్గం 
లేదని నేను నిస్సందేహంగా చెప్పగలను. నా అవగాహన ప్రకారం, బొగ్గు తవ్వే వారిని తిరిగి 
గనుల్లోకి రప్పించి పరిస్థితిని మెరుగుపరచడానికి మనకు ఇంతకంటే వేరే మార్గం మరేదీ లేదు. 
వేతనాలను పెంచడం ద్వారా వారిని తిరిగి గనులలోకి చేర్పించుకోగలిగే వారమే అని 
అనేకమంది మాకు తెలిపారు. ఈ విషయంలో నేనొక్కటి చెప్పదలిచాను. ఈ వాదనకు కొన్ని 
పరిమితుల లోపలే ప్రయోజనమున్నది. దీనిని మరీ ఎక్కువ సాగదీయడం నిరుపయోగమూ, 
నిష్ణారదాయకమూ కూడా. నిన్న నా మిత్రుడు జోషి ఇంగ్లండులో గని కార్మికులకు 
ఇతోధికంగా వేతనాలు ఇస్తున్నారనీ అన్ని పరిశ్రవుల కంటే అక్కడే ఎక్కువ వేతనాలు 
దొరకుతాయనీ ప్రస్తావించారు. అది నిజమే కావచ్చు. కాని ఇంగ్లాండులో అంత ఎక్కువ 
వెయుత్తంలో. వేతనాలు దొరుకుతున్నప్పటికీ బొగ్గు గనులు తీవ్రవైన శ్రామిక కొరత 
నెదుర్కొంటున్నాయినే సత్యాన్ని త్రీజోషి విస్మరిస్తున్నారు. ఆర్యా! అందువల్ల, నెనర 
చెప్పదలచుకున్నదేమంటే వేతనాల సమస్య పరిష్కారమే దీనికి తిరుగులేని బౌషథమనే సూచన 
సరియైనది కాదనేదే. చేయిదాటిపోయి విషనిస్తున్న పరిస్థితిని మెరుగుపరచడానికి మనం 
తీసుకున్న నిర్ణయమే సరైన నిర్ణయమని నేను అనుకుంటున్నాను. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మరొక అంశాన్ని చూపుతున్నారు. ఈ 
అంశాన్ని నేను చాలా జాగ్రత్తగా పరిశీలించదలచాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనదీ 
బలమైనదీ అని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. ఇంగ్లాండుతోపాటు అనేక దేశాలలో బొగ్గు 
కొరత ఉన్నప్పటికి వారు అక్కడ భూగర్భంలో స్త్రీలు పనిచేయడానికి అనుమతించనప్పుడు 
భారతదేశంలో మనం మాత్రం స్త్రీలను భూగర్భంలో పని చేయడానికి ఎందుకు అనుమ 
తించాలి? అనే అంశం అది. 

ఆర్యా! ఈ అంశానికి సమాధానం రెండు రకాలు - మొదటిగా, ఇంగ్లాండుతోపాటు 

ఇంకా అనేక దేశాలలో భూగర్భంలో స్త్రీలు పని చేయకుండా నిషేధించినప్పటికి మరొక 


గనుల భూగర్భాలలో.... నియామకం.... అవసరం 253 


నిర్బంధవునే ప్రత్యావ్నూయం వారికందుబాటులో ఉన్నది. బొగ్గు గనులలో ప్రజలను 
పనిచేయవలసిందిగా వారు ప్రజలను ఒత్తిడి చేయగలరు. వారు ఒత్తిడి చేస్తున్నారు కూడా. 
ఈ మధ్యనే నేనొక నివేదికను చదివాను. బెల్జియం సైన్యంలో పనిచేయడానికి .1941లో 


' నియమించిన వారిని యొద్ద రంగానికి పంపడానికి బదులుగా బెల్జియం ప్రభుత్వం వారిని 


బొగ్గు గనులలో పనిచేయడానికి పంపింది. ఆ విధంగా చేయడానికి మనకవకాశం లేదన్న 
సంగతి సభకు తెలుసు, అందువల్ల మనం అటువంటి నివారణ చర్యలను అనుసరించలేదు. 
ఆర్యా! ఇక నేనివ్వదలచుకున్న సమాధానమిది- గ్రేట్‌ బ్రిటన్‌, దక్షిణాఫ్రికా వంటి 
దేశాలన్నింటిలో స్త్రీలను భూగర్భంలో పనిచేయించడమనే సంప్రదాయం లేదు. వారి స్త్రీలు 
కూడా ఒకప్పుడు పనిచేశారు. అది బహుశా 60 లేక 70 సంవత్సరాల క్రితం. ఈ 
విషయంలో సభ యధార్ధ దృక్పథాన్ని చేపట్టాలనేది నా మనవి. మనదేశంలో కూడా 1937 
సంవత్సరం వరకు స్త్రీలు బొగ్గు గనులలో పనిచేశారనేది సత్యం కాదా? మనదేశంలో స్త్రీలు 
ఎనిమిది సంవత్సరాల క్రితం వరకు బొగ్గు గనుల్లో పనిచేస్తూ ఉండే వారనేది యధార్థం కాదా? 
ఒక శతాబ్దం నుండి వూ స్త్రీలు గనులలో పనిచేయడం లేదు కాబట్టి, ఇది దానికి 
తిలోదకాలివ్వడం వంటిదే అని ఇంగ్లాండులోని ప్రజలంటున్నట్టుగా, భారతదేశంలో ఎవరైనా 
అనగలరా? | 
ఈ కోత తీర్మానాన్ని ప్రతిపాదించిన గౌరవ మహిళ 1934 లో అఖిల భారత 
మహిళా సమావేశం ఉద్దేశాన్ని విస్మరించిందని నేననుకుంటున్నాను. సభకు నేను దానిని 
విశదీకరించాలనుకుంటున్నాను. 1929 సంవత్సరంలో నుంచే భూగర్భంలో స్త్రీలు పని 
చేయడం మాన్సించటానికి భారత ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకున్నది. వారు దీని కోసం 
ఒక నిష్పత్తిని, స్వల్పమే అయినప్పటికి నిర్ణయించారన్న సంగతి సభకు గుర్తుండే ఉంటుంది. 
ఆ కార్యక్రవూన్ని అనుసరించి 1937 వరకు బొగ్గు గనులలో స్త్రీలు పనిచేయడం 
ఆగిపోయింది. సంప్రదాయం అనే మాట రావటానికి ఎంతో ముందే ఇది జరిగింది. అఖిల 
భారత మహిళా సమావేశం దృకృథమేమిటో 1934 డిసెంబర్‌ 26 న జరిగిన మూడవ అఖిల 
భారత మహిళా సమావేశంలో ఈ సమస్య పరిశీలనకు వచ్చిందనుకుంటాను. ఇప్పుడు నా 
చేతిలో ఉన్న నివేదిక ప్రకారం (శ్రీమతి రేణుకా రే లేచి కల్పించుకోబోయారు) దయచేసి 
నన్ను ఆటంకపరచవద్దు. ఈ ప్రశ్నను పరిశీలించడానికి అఖిల భారత మహిళా సమావేశం ఒక 
కమిటీని ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం తీసుకున్న చర్య పట్ల అఖిల భారత మహిళా 
సమావేశపు ఉద్దేశాన్ని తెలిపే రెండు చిన్న వాక్యాలను నేను చదవాలనుకుంటున్నాను. 
ఆర్యా ! నేను 53 వ వుటను చదువుతున్నాను. ఆ నివేదిక మొదట లాభాలను పేర్కొని ఆ 
తరువాత నష్టాలను వివరిస్తున్నది. (ఈ కోత తీర్మానాన్ని ప్రతిపాదించిన మహిళ, అఖిల 


254 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


భారత మహిళా సమావేశం చేత నియామకం అయిన సంఘంలో సభ్యురాలనే విషయాన్ని 
సభ దృష్టికి తెస్తున్నాను) ఆ నివేదిక ఇలా ప్రారంభవువుతుంది. ““స్తిలను భూగర్భంలో 
పనిచేయకుండా నిషేధించడం వల్ల కలిగే పరిణామాలపై మన అభిప్రాయమేమంటే గని 
కార్మికులు నివసిస్తున్న పరిస్థితులకు అది అనుకూలమైనది కాదు. ఆర్యా! దీనిని ఈ 
విధంగా ముగించారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భపు పని నుండి ఈ స్త్రీలను 
తొలగించినట్లయితే, దీని చెడు ప్రభావం గని కార్మికుల గృహాలపై ఎంతగా ఉంటుందంటే 
వారిని పనిచేయడానికి అనువుతించడం వల్ల ఉత్పన్నమయ్యే దోషాలకంటే అధికంగానే 
ఉంటుంది. (శ్రీమతి రేణుకా రే చే అంతరాయం) 

అధ్యక్షులు : సర్‌ అబ్బుర్‌ రహీం : గౌరవ సభ్యుడు అవకాశమే ఇవ్వడం లేదు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! 1935లో జరిగిన సమావేశంలో ఈ విషయం 
అఖిల భారత మహిళా సమావేశం పరిశీలించి భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో 
తీవ్ర అభ్యంతరాలున్నట్టు గ్రహించినప్పటికి అంతర్జాతీయ సమావేశం ఆవెోదించిన 
సంప్రదాయాన్ని సమర్ధించుదామనే నిర్ణయానికి రావడం జరిగింది. అయ్యా! ఇప్పుడు 
1935లో అఖిల భారత మహిళా సమావేశం తీసుకున్న నిర్ణయం 1934 లోని ఉద్దెశానికి 
అంత భిన్నంగా ఉండడానికి కారణం సంప్రదాయాన్ని ఆమోదించటమే. ఒకవేళ 1935లో 
సంప్రదాయం తీర్మానాన్ని ఆమోదించి ఉండకపోయినట్లయితే బొగ్గు గనుల నుండి స్త్రీలను 
తొలగించాలనే భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిల భారత మహిళా సమావేశం 
ఉద్యమాన్ని నడిపేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ విషయంలో అఖిల భారత మహిళా 
సమావేశం తన అభిప్రాయాన్ని మార్చుకున్నందుకు ఎటువంటి చెడు ఉద్దేశాలను నేను 
ఆపాదించడం లేదు. కాని గడచిన అత్యవసర పరిస్టితి. అంతరించిన వెంటనే రద్దయ్యే 
విధానాన్ని కూడా సహించలేనంతగా దేశ ప్రజల రాజకీయ నైతిక చైతన్యంలో ఈ పది 
సంవత్సరాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయన్న విషయోన్ని నేను 
నమ్మలేకపోతున్నానని గట్టిగా చెప్పదలచుకున్నాను. 

ఆర్యా! బొగ్గు గనులలో నియమించిన స్త్రీల సంఖ్య 15,000 మాత్రమేనని అంతేకాక, 
వారు ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేయలేకపోయారని కూడా నాకు తెలిసింది. అటువంటప్పుడు 
భారత ప్రభుత్వం ఈ 15,000 మంది స్త్రీలను భూగర్భంలో ఎందుకు పనిచేయించాలను 
కుంటున్నది? దీనికి సమాధానం చాలా సులభం. మొదటగా.. 

శ్ర సామి వెంకటాచలం చెట్టి : ప్రజాభిబ్రాయవెంట్టా ఉన్నప్పటికీ తానం వారిని 
నియమిస్తూనే ఉంటానని గౌరవనీయ కార్మిక సభ్యులను ఒక హామీ, గట్టి హామీ ఇవ్వమని 
అడగవచ్చా? 


గనుల భూగర్భాలలో.... నియామకం.... అవసరం 255 


గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఒక వేళ నా గౌరవ మిత్రునికి నన్ను గురించి అంత 
దుర్మార్గ మైన అభిప్రాయముంటే, నేను చేయగలిగిందేమీ లేదు. నన్ను గురించి తన 
ఇష్టమొచ్చిన అభిప్రాయాన్ని ఆయన కలిగి ఉండవచ్చు. అలాగే ఆయన గురించి నా 
అభిప్రాయాన్ని నేను కలిగి ఉండవచ్చు. వాటిని గురించి ఈ సభ వేదికపై ఒకరినొకరు 
అనుకోవాల్సిన పని లేదనుకుంటాను. ఈ స్త్రీలను భూగర్భంలో పనికి ఎందుకు నియమించా 
మనే ప్రశ్న వచ్చింది. దీనికి మూడు కారణాలున్నాయి. అసలు మేము ఉన్న పరిస్థితుల్లో 
చూస్తే భూగర్భంలో పని చేసే స్త్రీని ఒంటరి యూనిట్‌గా ఆలోచించరాదనే విషయోన్ని 
మొదటగా అవగాహన చేసు కోవాలి. ఆమె సంభావ్యశక్తి ఒకవేళ ఆమె నిష్ర్రమిస్తే... 

అధ్యక్షుడు : (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీం) : గౌరవ సభ్యుల సమయం ముగుస్తున్నది. 

గొ డా! బి. ఆర్‌. అంబేద్కర్‌ : 20 నిముషాల కంటే నేనెక్కువ మాట్లాడలేదు. 

ఒకవేళ ఆమె గనులలో పని విడిచిపెట్టి వెళ్ళిపోతే వచ్చే పరిణామవేమంటే బొగ్గు 
తవ్వేవాడు కూడా బొగ్గు గనులను వదలిపెడతాడు. దీనివల్ల పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఇక 
రెండవ పరిణామమేమంటే ఒకవేళ ఆమె పని చేయడం మానివేస్తే బొగ్గు గనులలో మరింత 
గైర్‌ హాజరు పెరుగుతుంది. మూడోది బొగ్గు తవ్వేవారి సంఖ్య మరింత తగ్గే అవకాశమున్నది. 
ఎందుకంటే బొగ్గు తవ్వేవారిలో కొందరు అంతకుముందు స్త్రీలు చేసే బొగ్గు నింపే పనులు 
చేయవలసి వస్తుంది. నిజంగా చెప్పాలంటే స్త్రీల వల్ల బొగ్గు ఉత్పాదకతలో పెరుగుదల లేదని 
కొన్నిసార్లు చేస్తున్నటువంటి వాదనలో సత్యం లేదు. సభ దృష్టికి ఒక విషయం తీసుకు 
రావాలనుకుంటున్నాను... 

చాలామంది గౌరవ సభ్యులు : గౌరవనీయ సభ్యుని సమయం అయిపోయింది. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను చెప్పినట్టు అవసరమైనదానికంటే స్త్రీలను ఒక 
నిమిషం కూడా అదనంగా గనులలో ఉంచాలనేది మా ఉద్దేశం కాదు. పరిస్థితిని ఎదుర్కొన 
డానికి అవసరమైన అనేక చర్యలను గైకొన్నామనే విషయం సభకు తెలియనిది కాదు. మేము 
గోరఖ్‌పూర్‌ నుంచి కార్మికులను రప్పించాలనుకున్నాము. యంత్రాలను దిగువుతి 
చేసుకోవడంతోపాటు ఇంకా అనేక విషయాలను చేపట్టాము. 

(సమయం ఐదు గంటలయింది) 

అధ్యక్షుడు : (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీం): ప్రశ్న ఏమంటే 

“కార్మిక శాఖ పద్దు కింద ఉన్న డిమాండును 100 రూపాయలకు తగ్గించాలి". 

తీర్మానం ఆమోదించడమైంది. 


44 
* కార్మిక శాఖ 
(అనుబంధ గ్రాంటుకై డిమాండు) 


జెంమి రైస్‌మన్‌ : ఆర్యా! నేను ప్రతిపాదిస్తున్నాను. 

“కార్భిక ₹ాఖకు నందిందింది 1945 మార్చి 31 తో అంతమవుతున్ల నంవత్సతంలో 
రాబోతున్న చెలింవుల ఖర్చు నిమిత్తంగాను వుండలి యుిక్క గవర్లుల్‌ జానరలోకా 
రూ240,000 లకు మించని మొత్తాని అనుబంధ గాంట్‌గా మందూారు చేయిరాతి*ః 

అధ్యక్షుడు (సయీద్‌ గులామ్‌ బిక్‌ నాయిరంగ్‌) : తీర్మానం ప్రవేశపెట్టబడింది. 

క 4౫% కః 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : భారత ప్రభుత్వం గత సంవత్సరం 
బొగ్గు గనుల సంక్షేమ సుంకం పేరుతో ఉత్పత్తి అయిన ప్రతి టన్నుపై 4 అణాల వంతున 
సుంకాన్ని విధించిన సంగతి బహుశా నా మిత్రుడైన ప్రాఫెసర్‌ రంగాకు తెలుసుననుకుంటు 
న్నాను. ఈ బొగ్గు నిధిని నిర్వహించేటందుకు బొగ్గు గనుల సంక్షేమాధికారిని నియమించారు. 
బొగ్గు గనుల సంక్షేవు నిధిని ఒక కమిటీ నిర్వహిస్తుంది. బొగ్గు గనుల యజమానుల 
ప్రతినిధులు, బొగ్గు గని కార్మికుల ప్రతినిధులు, ప్రభుత్వాల ప్రతినిధులు అంటే బీవాక్‌, 
బెంగాల్‌ ప్రభుత్వ ప్రతినిధులతో ఏర్పాటు అయిన ఈ కమిటీకి కార్మిక శాఖ కార్యదర్శి 
అధ్యక్షుడుగా ఉంటాడు. ఈ కమిటీ ఇంచుమించు స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ. దీనికి 
సొంత బడ్జెట్‌ ఉంటుంది. దీనిని కోల్‌ కమీపనర్‌ తూపాందిస్తాడు. దీనిని కమిటీకి సమర్చి 
స్తారు. బొగ్గు గనుల సంక్షేవు కమీషనర్‌ ఈ ఖర్చుపై కార్యనిర్వహణాధికారాన్ని కథిగ 
ఉంటాడు. 
ఉదా : గని కార్మికుల సంక్షేవూనికి వులేరియో, నీటి సరఫరా వుందులకు 
సంబంధించిన సమస్యలు మొదలయినవన్నీ ఈ కమిటీ పరిశీలిస్తుంది. 


పండిట్‌ లక్ష్మీకాంత మైత్రా : మీరు దానిపై ఏ విధంగానైనా అజమాయిషీ చేయ 
గలుగుతారా? 
+ అజిస్టట్‌ ఆసెంభ్రీ డిబేట్‌ (సింట్రుల్ల్‌” నంవుటుం :3, 27220945 పుటలు : 2138-41 


కార్మిక శాఖ 257 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును, మా అజమాయిషీ ఉంటుంది. ఎందుకంటే 
కార్మిక శాఖ, కార్యదర్శి దీని అధ్యక్షుడు. పరిశీలన కోసం దీని బడ్జెట్‌ మా వద్ద కొస్తుంది. 
దీనిని అఆవోదించిన అనంతరం వురిన్ని సవరణలకు దీనిని కమిటీకి తిరిగి పంపటం 
జరుగుతుంది. 

అన్ని ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలకూ కార్మిక కమీపనర్ల ప్రశ్నకు సంబంధించి కార్మిక 
కమీషన్లు ఉన్నాయన్న సంగతి నా మిత్రుడైన ప్రాఫెసర్‌ రంగాకు తెలిసే ఉంటుందనుకుంటు 
న్నాను. వారి ఆధ్వర్యంలో వారికింద రాజీ కుదిర్చే అధికారులు, కార్మిక సమస్యలను చూడ 
డానికి ఇంకా ఇతర అధికారులు ఉంటారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా అనేక 
సంస్థలు ఉన్నందున వాటి నిర్వహణ బాధ్యతను ఇది కలిగి ఉన్నందున భారత ప్రభుత్వ 
ఆధ్వర్యంలో కూడా ఇదే రకమైన వ్యవస్థ ఉంటే బాగుంటుందని భారత ప్రభుత్వం 
భావించింది. పర్యవసానంగా ఈ మధ్యనే ఈ సంస్థను ఏర్పరచారు. భారత ప్రభుత్వంలో ఈ 
వ్యవస్థ అధిపతిగా ఉన్న అధికారిని ప్రధాన కార్మిక కమీపనర్‌ అంటారు. భారతదేశమంతటా 
మూడు వేర్వేరు ప్రాంతాలుగా విభజించి ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఉప కార్మిక కమీపనర్‌ను 
ఏర్పరచారు.మేము నూతన వ్యవస్థలో ఇంతకుముందు ప్రత్యేకంగా (రైల్వే) మధ్యవర్తిత్వ 
అధికారి రైల్వే కార్మిక పర్యవేక్షకులు నిర్వహిస్తున్న కేంద్ర నిర్వహణ సంస్థల విధులన్నింటిని 
కలపటం కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రాఫెసర్‌ రంగా తెలునుకో గోరుతున్నారనుకుంటాను. 
ప్రస్తుతం ఇవన్నీ కూడా సమ్మళితమై కేంద్రీకృతమయ్యాయి. వివిధ ప్రాంతాలలో ప్రత్యేకంగా 
పనిచేస్తున్న, ప్రత్యక్షంగా భారత ప్రభుత్వానికి విషయ నివేదన చేస్తున్న కార్మిక సంక్షేమ 
అధికారులు ఇక నుంచి వివిధ కార్మిక కమీషనర్ల ఆధ్వర్యంలో పనిచేస్తారు. అదేవిధంగా 
వేతనాల చెల్లింపు చట్టాన్ని కార్మికుల పనిగంటలను నియంత్రించే కార్యవిధిని ప్రత్యేకంగా రైల్వే 
మధ్యవర్తిత్వ అధికారి కింద పనిచేస్తున్న రైల్వే ఇన్స్‌పెక్టర్లను కూడా ఈనూతన పథకం కిందకు 
తెచ్చి ఒక సమగ్రమైన పథకాన్ని రూపొందించాము. 

కార్మిక దర్యాప్తు కమిటీ అంశానికి సంబంధించి గత సంవత్సరం అంటే 1943కు ఒక 
సంవత్సరం ముందు త్రైపాక్షిక కార్మిక సమావేశం, బెవరిడ్డి నివేదిక నమూనాలో భారత ప్రభుత్వం 
సాంఘిక భద్రతా చర్యలను చేపట్టాలని తీర్మానించిందనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలను 


కుంటున్నాను. అప్పుడేమనుకున్నామంటే అటువంటి పథకాన్ని రూపొందించడానికి ముందు 


వాస్తవాన్వేషణ సంఘాన్ని నియమించవలసిన అవసరమున్నదని ఈసంఘం గృహవసతి, 
వేతనాలు, పరిశుభ్రత, కార్మిక సంక్షేమంపై ప్రభావం చూపించే ఇతర అంశాలకు సంబంధించిన 
అన్ని సమస్యలు పరిశీలించి విషయ నిర్ధారణ చేసిన తరువాత, భారత ప్రభుత్వం, ఈ దర్యాప్తు 
కమిటీ అందించిన వివరాలు ప్రాతిపదికగా చేసుకొని, సాంఘిక భద్రతా చర్యలను రూపొందించే 


258 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


టందుకు గాను మరొక కమిటీని నియమిస్తుంది. ఈ పరిశోధన కమిటీ సుమారు గత ఆరు 
లేక ఏడు నెలల నుంచి పనిచేస్తున్నది. దీని నివేదిక జూన్‌ లేక జులై నెలవరకు వస్తుందని 
ఆశించవచ్చు. ఈ నివేదిక అందిన తరువాత, రెండవ భాగానికి సంబంధించిన పరిశీలన కొరకు 
' కాలవసిన వ్యవస్థీకరణ చర్యలు తీసుకుంటాం. ఈ విషయాలన్నింటిని త్రైపాక్షిక కమిటీ నిర్ణయాల 
ప్రకారం దాని ముందుంచీటం జరుగుతుంది. ఈ దర్యాప్తు కమిటీకి మరొక ప్రత్యర్థి భాగంగా 
యజమానులూ, ఉద్యోగులూ ప్రావిన్సుల ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన కమిటీ ఉంటుంది. 
శిక్షణ పొందిన సాధారణ శ్రామికుల సరఫరాకు సంబంధించిన సమస్య విషయంలో పరిస్థితి 
ఈ విధంగా ఉన్నది. అనేకమంది కాంట్రాక్టర్లు తమ కాంట్రాక్టు పనులకు శ్రామికులను ఆకర్షించి 
ఇతర కాంట్రాక్టర్ల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి మార్కెటు రేటు అనుమతించిన 
దానికంటే ఎక్కువ వేతనాలను చెల్లించటానికి తమలో తాము పోటీపడుతున్నట్లు తెలుస్తున్నది. 
దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో శామికులు అధిక సంఖ్యలో అందుబాటులో ఉంటుండగా, మరికొన్ని 
ప్రాంతాలలో తీవ్ర శ్రామిక కొరత ఎదుర్కోవలసివస్తున్నది. ముఖ్యంగా సైనిక పనులకు కావలసి 
నంత మంది శ్రామికులను పొందడం చాలా కష్టనువుతున్నది. పర్యవసానంగా భారత ప్రభుత్వం 
శ్రామికశక్తిని నియంత్రించాల్సిన అవసరాన్ని గుర్తించడమే కాక, ఇందుకుగాను మొదటి చర్యగా 
శిక్షణ పొందిన శ్రామికుల సరఫరా కమిటీని నియమించింది. ప్రతి కాంట్రాక్టరు ఒకవేళ తాను 
పనిచేయని ఇతర ప్రాంతానికి చెందిన శ్రామికులను తీసుకోవాలనుకుంటే ఈ కమిటీకి దరఖాస్తు 
పెట్టుకోవలసి ఉంటుంది. సేరఫరా కమిటీ ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఆధారంగానే వేరొక ప్రాంతానికి 
వెళ్ళి అక్కడ శ్రామిక శక్తిని సమకూర్చుకునే వీలుంటుంది. వివిధ ప్రాంతాలలో ఈ శ్రామిక 
సరఫరా కేంద్రాలున్నాయి. దీని అధిపతిగా ఈ పథక నిర్వాహకుడైన కాంట్రాక్టరు ఉంటారు. 
ఈ దశలో నా గౌరవ మిత్రునికి ఈ పథకపు పూర్తి వివరాలను ఇవ్వలేను. కాని, ఒకవేళ దీనికి 
సంబంధించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే, ఆయన ఒక 
స్వల్ప వ్యవధి ప్రశ్న అడగవచ్చు. అందుకు అంగీకరించి ఈ అంశానికి సంబంధించిన 
సమాచారమివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 

శ్రీమతి కె. రాధాబాయి సుబ్బరాయన్‌ : (మధుర, రామ్‌నాడి, తిన్నెవల్లి, మహమ్మదీ 
యేతరులు (గ్రామీణ), ఆర్యా! మొదటగా నేను నా గౌరవ మిత్రుడు, సుదీర్హ ప్రకటన చేసి 
ఎంతో సమాచారాన్ని ప్రొఫెసర్‌ రంగాకు అతనితోటి సభ్యులకు ఇచ్చినందుకు కృతజ్ఞత 
తెలుపుతున్నాను. కాని ఆయన ఒక అతిముఖ్యమైన ప్రశ్నను అంటే భూగర్భంలో స్త్రీల 
నియామకంపై తిరిగి నిషేధాన్ని విధించే ప్రశ్నను కోల్‌ కమీపనర్‌ పరిశీలిస్తాడా అనే దానిని 
విస్మరించారనుకుంటున్నాను. 


కార్మిక శాఖ 259 


గౌ॥ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ * అది అతని విధి కాదని నేననుకుంటున్నాను. 

శ్రీమతి కె. రాధాబాయి సుబ్బరాయన్‌ : ప్రస్తుతం గనులలో నెలకొని ఉన్న శ్రామిక 
పరిస్థితులలో ఇంకా ఏమాత్రమైనా స్త్రీలను గనులలో పనికి అనువుతించవచ్చా? అనేది ఆ 
గనులలో పనిని నిర్వహించడం వారి ఆరోగ్యానికి హానికరం కాదా! అనే దానిని కోల్‌ కమీషనర్‌ 
గాని కమిటీ గాని పరిశీలిస్తున్నారా? అనే విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 

గౌ॥ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ * అది వారి పరిధిలో ఉన్న వషయం కాదు. 

శ్రీ అబ్బుల్‌ ఖయూమ్‌ : మరి వారెందుకున్నట్టు? 

శ్రీ యన్‌.యమ్‌.జోషి : (అధికారేతర నియమితులు) : ఈ కమిటీ నియామకం 
అయినప్పుడు దీని కర్త వ్యం ఏమిటంటే యధార్థాన్ని తెలుసుకోవడం. గనులలో స్త్రీల 
నియావుకానికి సంబంధించిన విషయంపై అవసరమైన యధార్థాన్ని కమిటీ తప్పక 
తెలుసుకోవాలి. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : శ్రీమతి రాధాబాయి సుబ్బరామన్‌ కోల్‌ కమీషనర్‌ 
గురించి అతని విధులను గురించి ప్రస్తావిస్తున్నారు. 

శ్రీవఎతి కె. రాధాబాయి సుబ్బరాయిన్‌: దీనితోపాటు, నా గౌరవ మిత్రుడు 
ప్రస్తావించిన కమిటీని గురించి కూడా. 


గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును అయి ఉండవచ్చు. 

శ్రీ యన్‌. యమ్‌. జోషి : కమిటీ ప్రతి సమస్యను పరిశీలిస్తుందని నా అభిప్రాయం. 

గౌ; డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ * ఆమె ఒక్క కోల్‌ కమీషనర్‌ను వూాత్రవేం 
ప్రస్తావిస్తున్నారను కుంటున్నాను. 

శ్రీ యన్‌.యమ్‌. జోషి : స్త్రీల నియామకంపై ఉన్న నిషేధం తొలగింపుతోపాటు అన్ని 
రంగాల్లోను కార్మికసంబంధమైన అన్ని సమస్యలనూ ఆమే ప్రస్తావిస్తున్నారు. అందువల్ల ఈ 
పద్దును ఆమోదించాలని నేను భావిస్తున్నాను. 

అధ్యక్షుడు (సయద్‌ గులాం భిక్‌ నాయిరంగ్‌) : ప్రశ్న ఏమిటంటే, “1945 మార్చి 
31లో అంతవువుతున్న సంవత్సరానికిగాను కార్మిక శాఖకు సంబంధించిన రాబోయే 
చెల్లింపుల నిమిత్తం మండలి గవర్నర్‌ జనరల్‌ను 2,40,000 రూపాయలు మించకుండా 
అనుబంధ మొత్తాన్ని మంజూరు చేయాలి" 


తీర్మానం ఆమోదించడమైంది. 


45 
* గని కార్మికులకు ప్రసూతి సదుపాయ (సవరణ) బిల్లు 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : 


“ఉవాధ్యక్షా / నేను ద్రవేళపెడుతున్నాను. 1941 గనుల వ్రనూతి నదువొయ్‌ చట్టం 
మరి కొంత నవరణకుద్దేళించిన బిల్లును యం. ఆనంతళయినం అయిర్యంగార్‌, ప్రాఫైనట్‌ 
యశ్‌బిరంగా , కెబి. జిన రాజా పూగ్గ, మౌలానా జఫర్‌ ఆలీఖాన్‌, నర్‌ నయద్‌ రజా ఆల్తీ 
అమరేందర్‌ నాథ్‌ ఛటోపాధ్యాయ, యన్‌ యమ్‌. జోషి రావ్‌ బవాదూర్‌ యన్‌ శివరాజ్‌ 
హెబ్‌ జి స్టోక్స్‌, శ్రీ ఎన్‌నీ. జోషీ మరియ వ్రతిపాదకులతో కూడిన సెల్‌ కమిటీ 1945 
వీజిల్‌ 2 వ తారీఖు సోమవారం నాడు నివేదించాలనే నూచనలతో నివేదించడమైంది. కమిటీ 


సవూవేళం నిర్వహించడానికే వోజులు కావలనీన కనిన నభిర్యుల నంఖ్య వఐదుగా 
నిర్గయించడమైంది”. 


బద్రీదత్త్‌ పాండే (రోహిల్‌ ఖండ్‌, కుమాన్‌ డివిజన్లు : మహమ్మదీయేతరులు - 
గ్రామీణ): అందులో మహిళా సభ్యులెందుకు లేరు. 


టి.యస్‌. అవినాశిలింగం చెట్టియార్‌ : (సేలం, కోయంబత్తూర్‌, నార్త్‌ ఆర్కాట్‌ 
మహమ్మదీయేతర గ్రామీణ): శ్రీమతి సుబ్బరాయన్‌ను నేను సూచిస్తున్నాను. 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నా గౌరవ మిత్రుడు సవరణను తరువాత దశలో 
ప్రతిపాదించవచ్చు. దానిని నేను చూస్తాను. 


గని కార్మికుల ప్రసూతి సౌకర్య చట్టం ఒకటి 1941 సంవత్సరంలో చేసిన సంగతి 
సభకు తెలుసు. ఈ బిల్లు ఆ చట్టాన్ని సవరించాలనుకుంటున్నది. వురి ఈ సవరణ 
అవసరం ఎందుకిర్పడిందనే విషయాన్ని క్లుప్తంగా వివరించడం అవసరమనుకుంటాను. 


* “లెజిస్టే ట్‌ అసెంబ్లీ డిబేట్ట్‌ (సింట్రల్‌)”, నంవుటం: ౩ మార్చి 29, 1945; వుటలు 2265-66 


గని కార్మికులకు ప్రసూతి సదుపాయం (సవరణ, బిల్లు 261 


1941 చట్టం ఆమోదింపబడినప్పుడు ఇది గని ఉపరితలంపై పనిచేస్తున్న మహిళా 
కార్మికులకు మాత్రమే వర్తింపజేయాలని ఉద్బేశించారు. ప్రస్తుతం భూగర్భంలో మహిళా 
కార్మికుల పనికి సంబంధించిన సంఘటన అప్పట్లో మాకు అగుపించలేదు. నేను సభకు 
అనేకసార్లు బొగ్గు గనుల్లో మహిళా కార్మికులను మేము కొన్ని దురదృష్టకర పరిస్థితుల్లో 
అనుమతించవలసి రావడానికి దోహదం చేసిన కారణాలను విశధీకరించాను. నేను ముందే 
చెప్పినట్టు ఈ నిబంధన తాత్కాలిక స్వభావాన్ని కలిగి ఉన్నది. అంతేకాకుండా ప్రభుత్వం 
చాలా తొందరలోనే నిషేధాన్ని తిరిగి విధించగలదని నేను అనుకుంటున్నాను. గట్టిగా 
విశ్వసిస్తున్నాను కూడా. నిషేధం తొలగింపు తాత్కాలికమే అయినప్పటికీ సభ లోపల, వెలుపల 
వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని భూగర్భంలో పని చేస్తున్న గర్భవతులైన మహిళా 
కార్మికులకు వర్తింపచేయటానికి గాను చట్టాన్ని సవరించవలసిన అవసరమేర్పడింది. భూగర్భం 
లో పనిచేస్తున్న స్త్రీలకు కొన్ని సౌకర్యాలను కల్పించటానికి ఈ సవరణ ఉద్దేశింపబడింది. 

ఈ బిల్లులో నిబంధనలు ప్రధానంగా రెండు. ఇప్పుడున్న చట్టం ప్రకారం స్త్రీలను 
ప్రసవానంతరం నాలుగు వారాల వరకు పనిచేయకుండా చూచే ప్రకరణ ఇదివరకే ఉన్నది. 
ప్రసవానికి ముందు బొగ్గుగనుల అంతర్భాగంలో మహిళలు పనిచేయటాన్ని నిషేధించే 


ప్రకరణను ప్రస్తుతం మేము జోడిస్తున్నాం. ఆ కాలం పది వారాల కాలం. ప్రస్తుత బిల్లు 


ననుసరించి ఏ మహిళ కూడా ప్రసవానికి పది వారాల ముందు పనిచేయడానికి వీలులేదు. 
ఆవిధంగా ఆమెకు ఒక సౌకర్యాన్నిచ్చే నిబంధన ఉంది. రోజుకు 12 అణాలు చొప్పున మొత్తం 
14 వారాలకు అంటే (ప్రసవానికి ముందు పది వారాలు, ఆ తరువాత 4 వారాలకు ఈ 
సౌకర్యం లభిస్తుంది. ఈ సదుపాయాన్ని పొందడానికి గాను 6 నెలల పరిధిలో 90 రోజులు 
భూగర్భంలో పనిచేసి ఉండాలి. ఇవే ఈ బిల్లులోని ముఖ్య నిబంధనలు. 

ఆర్యా! కొన్ని సవరణలు ప్రవేశపెట్టాలని సభ అనుకోవడాన్ని నేను గమనించాను. 
నేను కూడా కొన్ని సవరణలను గురించి ఆలోచిస్తున్నాను. వాటిని ప్రభుత్వం తరఫున 
ప్రతిపాదించదలచానని సభకు చెప్పాలనుకుంటున్నాను. కాని సమయం చాలా తక్కువ 
ఉన్నందున విషయం అత్యంత ప్రాధాన్యత కలిగినదైనందున బిల్లును వెంటనే సెలక్టు కమిటీకి 
నివేదిస్తే సంబంధిత వర్గాలందరి ప్రయోజనం నెరవేరుతుందని నేను తలుస్తున్నాను. 
అందువల్ల నేననుకుంటున్న సవరణలు, ప్రతిపాదించిన సవరణలు అన్నీ సమావేశంలో ఇచ్చి 
పుచ్చుకొనే ధోరణిలో పరిశీలించుకోవచ్చు. ఈ ఉద్దేశంతో బిల్లును సెలక్ట్‌ కమిటీకి నివేదించడం 
జరిగింది. (నా అసలు ఉద్దేశం అది కాదు) అందువల్ల ఈ బిల్లును గురించి ఎక్కువ 
సమయం తీసుకోను. ఈ విషయ వివరణతో నేను బిల్లు ప్రవేశపెడుతున్నాను. 

% % ౫% 


262 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


* గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! ఈ చర్చలో పాల్గొన్న గౌరవ సభ్యులు 


వెలిబుచ్చిన అభిప్రాయాలకు సమాధానంగా నేను ఎక్కువ చెప్పాల్సినది ఏమీ లేదని 


అనుకుంటున్నాను. అయినప్పటికీ ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. రెండు ప్రశ్నలను అంటే 
భూగర్భంలో మహిళలు పనిచేయటానికి సంబంధించిన ప్రస్తుత బిల్లు లేవనెత్తుతున్న 
సమస్యలకు సంబంధించిన ప్రశ్నలను వేరుపరచడంలో చర్చలలో పాల్గొన్న వారు చూపిన 
ఉత్సాహానికి నేనెంతో హర్షిస్తున్నాను. ఈ బిల్లుపై మాట్లాడిన సభ్యులందరూ ఈ రెండింటిని 
వేరుపరచి చెప్పడం ముదావహం. గనుల లోపల (గనిబావులలో) స్త్రీలను పనిచేయడానికి 
అనువుతించడం వల్ల సమకూరే ప్రయోజనాల సమస్యపై వారు తమ అభిప్రాయాలను 
వెలిబుచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని ఇదివరకే వివరించాం. ప్రభుత్వ 
అభిప్రాయంతో ఏకీభవించిన వారితో నాకెటువంటి విభేదం లేదు. ఈ చర్చలో పాల్గొన్న 
వారందరూ నేను ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆవశ్యకతను గుర్తించినందుకు నాకెంతో సంతోషంగా 
ఉంది. అంతేకాక ప్రస్తుతం ఈ సభలో వెలిబుచ్చిన సహకారం మున్ముందు కూడా 
నాకందుతుందని నమ్ముతున్నాను. 


డిప్యూటీ ప్రెసిడెంట్‌ (అఖిల్‌ చంద్ర దత్తా) : 


“ప్రశ్న ఏమంటే 1941వ సంవత్సరపు గనుల ప్రసూతి సౌకర్య చట్టాన్ని మరికొంత 
సవరించటానికి ఉద్దేశించిన బిల్లును శ్రీ యమ్‌. అనంతశయనం అయ్యంగార్‌, ప్రాఫెసర్‌ 
యన్‌.జి. రంగా, శ్రీ కె.బి. జినరాజా హెగ్టి, మౌలానా జఫర్‌ ఆలీ ఖాన్‌, సర్‌ సయ్యద్‌ రజా 
ఆలీ, అమరేందర్‌ నాథ్‌ చటోపాధ్యాయ, శ్రీ యన్‌.యం. జోషి రావ్‌ బహదూర్‌ శ్రీ యన్‌, 
శివరాజ్‌, హెచ్‌.జి. స్టోక్స్‌, శ్రీ యస్‌.సి. జోషి మరియు ప్రతిపాదకునితో కూడిన సెలక్ట్‌ కమిటీకి 
1941 ఏప్రిల్‌ 2 వ తారీఖు సోమవారం నాటికి నివేదించాలనే ఆదేశాలతో నివేదించడమైంది. 
సమావేశం నిర్వహించడానికి హాజరు కావలసిన కనీస సభ్యుల సంఖ్య ఐదు” 


తీర్మానం ఆమోదించడమైంది. 


శ “లజుస్తేటే్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంట్రుల్స్‌”, నంవుటం : 3, 29.3.1945, వుట : 2270 


46 
* కర్మాగారాల (రెండవ సవరణ బిల్లు 


గౌరవ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : ఆర్యా! నేను ప్రవేశపెడు 
తున్నాను. 

“సెల్మ్‌ కమిటీ నివేదించినట్టుగా 1934 నంవత్సరపు కర్మాగారాల చట్టాన్లి మరింత 
ననరించటానికో కద్దేళించిన బిల్లు వరిళీలనకు తీనుకవాలి” 


ఆర్యా! సెలక్ట్‌ కమిటీ నివేదిక ఎంతోకాలం నుంచి సభ ముందున్నది. ఈవిషయంపై 
సెలక్ట్‌ కమిటీ ఏమి చెప్పిందన్న విషయాన్ని ఆసక్తిగల గౌరవ సభ్యులు చదివి సారాంశాన్ని 
అర్థం చేసుకుని ఉంటారనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అందువల్ల నేను 
ప్రతిపాదించిన బిల్లులో సెలక్ట్‌ కమిటీ చేసిన కొన్ని మౌలిక మార్పులను సభ దృష్టికి తేవటం 
తప్ప నేనేమీ చేయడం లేదు. ఆర్యా! మొత్తం మీద సెలక్ట్‌ కమిటీ అయిదు ముఖ్యమైన, 
మౌరికమయిన మార్పులు చేసింది. సెలక్ట్‌ కమిటీ చట్టంలో కల్పించిన సెలవులు కాకుండా 
ఇతర చట్టాల ద్వారా కార్మికునికి లభించే వేతనంతో కూడిన ఏ రకమైన సెలవునైనా అంటి 
ఇతర చట్టాల ప్రకారం అనుమతించబడినవి గాని, ఒప్పందం ద్వారా అనుమతించినవైనా లేక 
సర్వీసు నిబంధనల ఒప్పందం ప్రకారం లభించినవైనా గాని సెలవుకు హక్కు కలిగి 
ఉండడాన్ని సెలక్ట్‌ కమిటీ కాపాడింది. మొదటి బిల్లులో ఈ నిబంధన లేదు. కాని ప్రస్తుతం 
49 ఎ సెక్షన్‌కు 2 వ ఉప సెక్షన్‌ను జోడించడం ద్వారా దీనిని ప్రవేశపెట్టటం జరిగింది. సెలక్ట్‌ 
కమిటీ చేసిన రెండవ సవరణ కూడా మొదట్లో ఈ సభకు సవుర్చించిన బిల్లులో 
లేనటువంటిదే. ఇది వేతనంతో కూడిన సెలవు సౌకర్యాన్ని బాలురకు వర్తింపచేస్తున్నది. సెలక్ట్‌ 
కమిటీ బిల్లులోని ఈ నిబంధనను బాలురకు వర్తింపచేయడమే కాక మొత్తం సెలవు దినాల 


* లజిసేటేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రుల్ల్‌”, నంవుటం: ౨ 29.3.1945. వుటలు : 2270-71 


264 డా॥ బాబాసాహెబ్‌ అంబిద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


సంఖ్యను కూడా పెంచింది. ఒక కార్మికునికి సెలవులు 7 రోజులు మాత్రమే, కాని బాలురకు 
ఈ సెలవులు 14 రోజులుంటాయి. గౌ॥ సభ్యులు సెక్షన్‌ 49-20 లో ఈ నూతన సవరణను 
చూడగలుగుతారు. ఆర్యా! ఈ బిల్లు ప్రవేశపెడుతున్నపుడు అందులో సెలవులు పొందటానికి 
అంటే కార్మికుడు ముందే తొలగింపబడి ఉన్న లేదా తన పదవికి రాజీనామా చేయటం వల్ల 
సెలవులనం వినియోగించుకోలే కపోయినా ఆ సందర్భాలలో కార్మికుల వివాదాలకు 
సంబంధించిన నిబంధనలేమీ లేవు. మనం మంచిదనుకున్నరీతిలో తర్వాత ఈ విషయాన్ని 
గురించి నిర్ణయించవచ్చునని నేను చెప్పాను. కాని సెలక్ట్‌ కమిటీ ఇది చాలా ప్రాముఖ్యం ఉన్న 
విషయం అని భావించి బిల్లులోని కొన్ని నిబంధనలు తప్పక ఉండాలని ఆ ప్రకారంగానే 
బిల్లులో కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. 


ఈ బిల్లులో ప్రవేశపెట్టిన మరొక నూతన సూత్రం ఏమిటంటే ఎవరైనా కార్మికుడు 
సెలవు పొందలేకపోయినా సెలవు ఫలితంగా పొందాల్సిన వేతనాన్ని పాందలేకపోయినా వారి 
తరఫున వ్యవహరించే అధికారం ఇన్‌స్పెక్టరుకు ఇవ్వటం. చట్టం ప్రకారం రావలసిన 
ప్రయోజనాన్ని పొందటానికి లేదా దానిని ఇవ్వటానికి యజమాని నిరాకరించిన సందర్భంలో 
సివిల్‌ లేదా క్రిమినల్‌ చర్యల ద్వారా వారిని శిక్షించేందుకు కార్మికుడు తన వనరులపై 
ఆధారపడేట్లు చేయటం నిప్రయోజనమని సెలక్ట్‌ కమిటీ గుర్తించింది. ఇందువల్ల కార్మికుడు 
ఈ ఫలితాలను అనుభవించే విధంగా చూడవలసిన బాధ్యత రాజ్యం చేపట్టవలసి ' వచ్చింది. 
కార్మికుని తరఫున వ్యవహరించటానికి ఇన్‌స్పెక్టరుకు అధికారం సంక్రమింపచేయటం ద్వారా 
ప్రస్తుతం ఈ బాధ్యత నిర్వహింపబడుతున్నది. 


నియవూల రూపకల్పన కు సంబంధించిన విషయుంలో సెలక్ట్‌ కమిటీ వంరొక 
ముఖ్యమైన మార్పు చేసింది. ప్రాథమిక బిల్లులో ఈ నీబంధనలను అములుపరచటానికి 
కావలసిన నియమావళి రూపొందించుకునే అధికారం రాష్ట్రాలకు ఉండేదన్న విషయం గౌరవ 
సభ్యులకు గుర్తుండే -ఉంటుందనుకుంటాను. ఒకవేళ నియమావళి రూపకల్పన అధికారం 
రాష్ట్రాలకు వదిలివేసినట్టయితే వివిధ ప్రాంతాలు, రకరకాల నియమాలను రూపొందించవచ్చు. 
ఫలితంగా ఒకే చట్టం కింద అనేక రకాల నిబంధనలు వచ్చే ప్రమాదం ఉన్నది. ఇందువల్ల 
వేర్వేరు పరిశ్రమలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందనడం నిర్వివాదాంశం. ఒకే 
ప్రాంతంలో ఉన్న ఒక పరిశ్రమ ఒకరకమైన నియమ నిబంధనలు వర్తింపచేస్తే మరో ప్రాంతంలో 
ఉన్న అదే పరిశ్రమ మరోవిధమైన నియమావళి వర్తింపచేయడం జరగవచ్చు. ఇందువల్ల 
దేశవ్యాప్తంగా పోటీలు పడుతున్న పరిశవులలో అవాంఛనీయ పరిస్థితి ఏర్పడ గలదు. 


'నియమాలు రూపొందించే విషయుంలో వివిధ రాష్టాలను నిర్చేశించే అధికారం భారత 


కర్మాగారాల (రెండవ సవరణ) బిల్లు 265 


ప్రభుత్వానికి ఉంటే బాగుంటుందనీ తద్వారా నియమావళిలో ఏకరూపతను సాధించవచ్చునని 
సెలక్ట్‌ కమిటీ సిఫారసు చేసింది. ఆర్యా! సెలక్ట్‌ కమిటీలో జరిగిన చర్చ సంప్రదింపుల 
ఫలితంగా బిల్లులో పొందుపరచిన కొన్ని మౌలిక సూత్రాలు ఇవి. ఇక మిగతా ప్రకరణలన్నీ 
కొద్దోగొప్పో ప్రాథమిక బిల్లులో ఉన్నటువంటివే. వాటిపై వ్యాఖ్యానించవలసిన పనిలేదు. = 


ఆర్యా! : నేను ప్రతిపాదిస్తున్నాను. 
డిప్యూటీ ప్రెసిడెంట్‌ (శ్రీ అఖిల్‌ చంద్ర దత్తా): తీర్మానం ప్రవేశపెట్టబడింది. 


సెల్‌ కమిటీ నివేదించినట్టుగా “1934 నంవత్సరం కర్మాగారాల చట్టాన్లి మరింత 
నవరించటానికో ఉద్దళించిన బిల్లు వరిళీలనకు లతీనుకవాలి” 


కా య ౫% 


* గౌ॥ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ తీర్మానంపై చర్చలో పాల్లొన్న గౌరవ సభ్యులు 
లేవనెత్తిన ప్రతి అంశాన్ని గురించి చర్చించవలసిన అవసరం ఉన్నదని నేను అనుకోవటం 
లేదు. ఎందుకంటే గౌరవనీయ సభ్యులు సూచించిన వ్రతి అంశం ఒక సవరణతో సంబంధం 
కలిగి ఉన్నదని నేను అనుకుంటున్నాను. పర్యవసానంగా మాట్లాడినదే వుళ్ళీ మళ్ళీ 
మాట్లాడవలసి ఉంటుంది. అది నేను చేయదలచుకోలేదు. ఒక్కొక్క అంశానికి తగిన 
సవరణలను ప్రతిపాదించేటప్పుడు వివిధ అంశాల మీద నేను చెప్పాలనుకున్నదేదో అప్పుడే 
విశదీకరిస్తాను. 


కా $$ కః 


** గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! ప్రాఫెసర్‌ రంగా, యన్‌.యం.జోషి 
సూచించిన సవరణలలో దేనిని కూడా నేను అంగీకరించే అవకాశాలున్నాయనుకోను. ఒక 
యజమాని దగ్గర పనిచేశాడా లేక ఒకరికంటే ఎక్కువ యజమానుల దగ్గర పనిచేశాడా అనే 
అంశంతో నిమిత్తం లేకుండా నిర్లీత సర్వీసును ముగించిన కార్మికుడు సెలవులు పొందటానికి 
అర్హుడవుతాడనేది నేను అర్థం చేసుకోగలను. కాని రెండు అంశాలను పరిగణనలోకి 
తీసుకోవాలి. మొదటిది పరిపాలన దృష్ట్యా సాధ్యమవుతుందా లేదా అనేది. ఏదో ఒక విధమైన 
భీమా పద్ధతి, అంటే యజమానులు చేయవలసిన చెల్లింపులు వ్యక్తులతో ప్రమేయం లేకుండా 
ఒక ప్రత్యేక నిధికి అనుసంధానం చేయనిదే, ఒకవేళ నా గౌ॥ మిత్రులు సూచించిన 
సవరణలను అంగీకరిస్తే, ఆ సూత్రాలను అమలు పరచటం సాధ్యం కాదనేది నా దృఢ 

నమ్మకం. ఉదాహరణకు ఒకవేళ ఆరోగ్య భీమా పథకం అమలులోకి వస్తే భీమా కోనం కార్డు 


* లజిసేటేబ్‌ అసెంబ్రీ డిబేట్‌ (సెంటైల్ల్‌”, నంవుటం : 3, 29.3.1945. వుట : 2276 
** లజిసేటేవ్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంక్రుల్ల్‌”, నంవుటం : 3, 29.3.1945. వుట: 2280 


266 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పద్ధతి, ముద్రలు, ఇంకా అలాంటి ఇతర నిర్వహణ యంత్రాంగం వునకు ఉంటుంది. 
అప్పుడు సవరణలను అంగీకరించటానికి అవకాశం ఏర్పడుతుంది కాని ప్రస్తుతం ఆ 
సవరణలు ఆమోదించే మార్గమేమీ నాకు కనపడడం లేదని చెప్పటానికి విచారిస్తున్నాను. 


ఈ బిల్లు అమలులోకి వచ్చే తేదీని నిర్ణయించవలసిందిగా సభ, సెలక్ట్‌ కమిటీ కోరుతు 
న్నాయని నేను నివేదిస్తున్నాను. ప్రాథమిక బిల్లులో ఇది ఎప్పటినుండి అమలులోకి వస్తుందనే 
అంశాన్ని నిర్ణయించే అధికారాన్ని ప్రాంతీయ ప్రభుత్వాలకు ఇచ్చిన విషయం గౌరవ మిత్రులు 
జ్ఞప్తికి తెచ్చుకోగలరు. కాని ప్రస్తుతం ఆ పద్ధతికి స్వస్తి చెప్పి ఈ బిల్లులోనే అది అమలులోకి 
వచ్చే తేదీని నిర్ణయించాలనే సూత్రాన్ని మనందరం అంగీకరిస్తున్నాం. దాని ప్రకారమే జనవరి 
1946 మొదటి తేదీ నుండి ఇది అమలులోకి వస్తుందని బిల్లులో పేర్కొనడం జరిగింది. 
బిల్లును అమలు పరచేందుకు కావలసిన పాలనా యంత్రాంగాన్ని అంతటిని 1946 జనవరి 
మొదటి తారీఖు వరకు గాని, ఆ లోపల గాని రూపొందించు కోవాలనేది సుస్పష్టం. ఆ రెండు 
సవరణలలోని నిబంధనల అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఆచరణలోకి తేగలవనే 
విషయాన్ని నేను చూడలేకపోతున్నాననే సంగతి ఒప్పుకుంటున్నాను. నేను ఇంతకుముందు 
చెప్పినట్టు నాకు ఎంతో సానుభూతి ఉన్నది. కాని పాలనాపరమైన సమస్యలు అనేకం ఉండడం 
వల్ల నేను ఈ దశలో ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నాను. 


ఆచార్య యన్‌.జి. రంగా : ప్రభుత్వానికి ఆమోదయోగ్యమయ్యే సలహా ఒకటి నేను 
ఇవ్వనా - ప్రభుత్వానికి అంగీకారమైతేనే సుమా, సూచించిన సవరణలో మొదటి వాక్యంలో - 
వివిధ యాజమాన్యాలు అనే పదాన్ని తొలగించడం లేదా “అదే యాజమాన్యానికి చెందిన 
కర్మాగారాలను అని చెప్పటం - 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : దానిని కూడా పరిశీలించాను. అందులో కూడా 
అనేక సమస్యలున్నాయి. 


% 4% షః 


*గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక సభ్యులు) : అధ్యక్షా ! ఈ తీర్మానాన్ని 
ప్రవేశపెట్టి దాన్ని సమర్థిస్తున్న వారికి సముర్థించుకోవటానికి ఏదీ లేదనుకుంటున్నాను, 
ఎల్లపుడు అంతర్జాతీయ కార్మిక సమావేశాలలో ఆమోదించిన తీర్మానాన్నే ప్రామాణికమైన 
చర్యగా తీసుకుంటున్నాను. 1936లో అంతర్జాతీయ కార్మిక సమావేశం ఈ ప్రశ్నను 
పరిశీలించినపుడు 6 రోజులను సెలవు దినాలుగా నిర్జారించినదనే సంగతి గౌరవ సభకు 


* “లెజిస్టీటేబ్‌ అసెంబ్రీ డిబేట్‌ (సెంటల్లో% నంవుటం : 4, 2.4.1945. వుటలు : 2315-16 


కర్మాగారాల (రెండవ సవరణ) బిల్లు 267 


గుర్తుండే ఉంటుంది. ఈ దృక్పథంతో విషయాన్ని చూచినట్లయితే ప్రవేశపెట్టబడిన బిల్లు 
అంతర్జాతీయ కార్మిక సమావేశం నిర్ధారించిన ప్రమాణాలకంటే తక్కువగా ఉన్నదని ఎవరన్నా 
అన్నా నేను అంగీకరించటానికి సిద్ధంగా లేను. అయితే దీనిలో ఒక చిక్కు ఉన్నది. కార్మిక 
శాసనమనేది ఉమ్మడి శాసనాధికార పరిధిలోకి వస్తుందనే విషయం గౌరవ సభకు తెలుసు. 
ఈ చర్యలను అవులు పరచవలసిందిగా పూర్తి పరిపాలనా బాధ్యత ప్రభుత్వాల పైనే 
ఉంటుంది. రాజ్యాంగం పరిపాలనాపరమైన కార్యనిర్వాహక అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు 
కల్పించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఒక సంప్రదాయాన్ని నెలకొల్పుకున్నాం. అదేమిటంటే 
ఉమ్మడి శాసనాధికారం వరకు ఏ చర్యలను ప్రవేశపెడుతున్నారో వాటికి ఇంచుమించు 
ప్రాంతీయ ప్రభుత్వాల సమ్మతి ఉంటుందనేది. బిల్లులో నిర్ణయించిన కాల పరిమితి అనేది 
రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించే నిర్ణయించామనే సభకు వివరించాలనుకుంటున్నాను. ఏది 
ఏమైనప్పటికి ఈ సవరణ ఆమోదించడానికి నేను అంగీకరిస్తున్నాను. దీనిని అంగీకరించుటకు 
నన్ను ప్రేరేపించిన అంశాలను కూడా సభకు తెలియపరచాలనుకుంటున్నాను. ఈ 
విషయంలో భౌగోళికాంశమే నాపై ప్రభావాన్ని చూపింది. కర్మాగారాలుండే కేంద్రాలు, ప్రజలు 
నివసించే కేంద్రాలు దూరదూరంగా ఉంటాయనేది నాకు తెలుసు. కర్మాగారాలు బొంబాయిలో 
ఉండగా, కార్మికులు సంయుక్త పరగణాలలోనో లేక మధ్య పరగణాలలోనో నివసిస్తున్నారు. 

ఏదైనా మంచి ప్రయోజనకరమైన పరిశ్రమలో నియామకాన్ని పొందాలంటే వారు సుదూర 
ప్రాంతం పయనించవలసి వస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా అంటే కార్మికుడు సుదూర 

ప్రాంతానికి పయనించవలసి వస్తుండడం వల్ల బిల్లులోని మొదటి నూత్రానికి కొంత మార్పు 

చేయవచ్చుననుకుంటాను. దీని ప్రాతిపదికపైనే ఈ సవరణను అంగీకరించటానికి నేను 

సంసిద్ధమవుతున్నాను. కాని ఇదే సందర్భంలో నేను మరొక షరతు విధించాలనుకుంటున్నాను. 

ప్రాఫెసర్‌ రంగా, శ్రీమతి సుబ్బరాయన్‌ల పేర్ల మీద మరొక సవరణ తీర్మానం ఉందను 

కుంటాను. సెలక్ట్‌ కమిటీ వదిలివేసిన 'కనీసం? అనే పదాన్ని ప్రవేశపెట్టాలనేది దాని ముఖ్య 

ఉద్దేశం. ఇప్పుడు “కనీసం” అనే పదాన్ని ప్రవేశపెట్టడం మూలంగా సామరస్యం చెడిపోతుంది. 

అత్యంత మౌలిక ప్రాముఖ్యంగల ఇటువంటి వాటి విషయంలో ఏకరూపత అత్యవసరమని 

నేనంటాను. అందువల్ల ఈ సవరణ తీర్మానాన్ని ప్రతిపాదించినవారు దానిని ఉపసంహరించు 

కోవడానికి అంగీకరిస్తారనుకుంటాను. నేను నా విషయంలో 10 రోజులకు ఈ సవరణను 

అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నాను. 


ఆచార్య ఎన్‌,జి. రంగా : (గుంటూరు, నెల్లూరు) (మహమ్మదీయేతర గ్రామీణ): 
ప్రస్తుతానికి ఆ సవరణను ఉపసంహరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 


268 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అధ్యక్షుడు : (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీం) : మీరు ప్రతిపాదన కోసం ఒత్తిడి చేయటం 
లేదా? 


ఆచార్య ఎన్‌.జి. రంగా : అయ్యా! ఇది మరో సవరణ కాదండి. 
అధ్యక్షుడు : (గౌ॥ సర్‌ అబ్బుర్‌ రహీం): ప్రశ్న ఏమంటే, 
“బిల్లులోని ౩ వ కాజులోని ప్రతిపాదించబడిన 49 బి సెక్షన్‌లో ఒకటి రెండు సబ్‌ 
సెక్షన్‌లలో 'ఏడు' అనే పదం స్థానంలో “పది' అనే పదాన్ని పెట్టాలి. 
తీర్మానం ఆమోదించడమైంది. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఇందువల్ల మరొక సవరణ అవసరమవుతుంది. 2 వ 
సబ్‌ సెక్షన్‌ ఏడు’ అనే పదం స్థానంలో “పది' అనే పదాన్ని పెట్టాలి. 


అధ్యక్షుడు (గౌరవనీయ సర్‌ అబ్బుర్‌ రహీం): గౌరవ సభ్యలు సవరణను సముచిత 
రీతిలో చేయవలసి ఉంటుందని నేననుకుంటున్నాను. అది ఆ తర్వాత కూడా చేయవచ్చునను 
కుంటాను. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : సబ్‌ సెక్షన్‌ (2) చివరి పంక్తిలో అనే పదం “ఏడు' 
స్థానంలో “పది అనే పదం ప్రవేశపెట్టాలి. 


అధ్యక్షుడు (గౌరవనీయ సర్‌ అబ్బుర్‌ రహీం) : లాంఛనప్రాయంగా సవరణ చేయలసి 
ఉంటుందనుకుంటాను. 
జా ౫ క 


* గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! ఈ సవరణను నేను అనుమతించ 
లేనందుకు చింతిస్తున్నాను. నా గౌరవమిత్రుడైన ఇన్‌స్కిప్‌, “'జబ్బు పడడం” అనే దానికి 
నిర్వచనమే లేదంటున్నాడు. 'జబ్బు పడడం' అనేదాన్ని నిర్వచించవచ్చని నేననుకుంటాను, 
ఆరోగ్య భీమా చట్టంలో దాని నిర్వచనం కొరకు నేను వెదికాను. జబ్బు పడటాన్ని నిర్వచించ 
లేము అనే సాధారణ కారణాల వల్ల జబ్బు పడడం అనే దాని నిర్వచనం అందులో లేదు. 
ఇది ధృవీకరణకు సంబంధించిన విషయం. ఒకవేళ ఒక వైద్యుడు ఫలానా వ్యక్తి జబ్బుతో 
ఉన్నాడంటే, అప్పుడు ఆ నిర్వచనాన్ని అందరూ తప్పక ఒప్పుకోవలసిందే. ధృవీకరణ 
అనేదానిని స్పష్టంగా నిర్వచించడం అనేది నా గౌరవ మిత్రుని వాదన అయితే నేను అతని 
ఫిర్యాదును అవగాహన చేసుకొనేవాడినే. ఆ విషయంలో అతని ఫిర్యాదుకు ఎటువంటి 


* “లజిసేటీబ్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింబల్‌? నంవుటం : 4, 2.4.1945. పులీ: 2318 


కర్మాగారాల (రెండవ సవరణ) బిల్లు 269 


అవకాశం ఉండదు అనే హామీని నేనివ్వగలను. ఎందుకంటే ధృవీకరణ పత్రాలు ఇచ్చేవారికి 
ఉండవలసిన అర్హతలు, అధికారాలను గురించిన నియమ నిబంధనలను రూప్రాందిస్తున్నాము. 
పర్యవసానంగా సాధారణంగా ప్రాక్టీస్‌ లేనటువంటి డాక్టర్లు తప్పుడు ధృవీకరణ పత్రాలను 
జారీచేయడం ద్వారా జీవనం కొనసాగిస్తున్నారన్న భయానికి తావు లేకుండా పోతుంది. అటు 
వంటి పరిణామాలకు అవకాశం లేని విధంగా నియమాలను రూపొందించడం జరుగుతుంది. 
ఈ సవరణను అంగీకరించడంలో నాకు ఎదురవుతున్న చిక్కు ఏమంటే,జబ్బు పడినాడన 
డానికి ధృవీకరణ పత్రం మాత్రమే సరిపోదని ధృవీకరణ పత్రం కలిగి ఉన్నప్పటికీ అతనికి 
సెలవు ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకొనే అధికారం యజమానికి ఉండాలని నా గౌరవ 
మిత్రుడు వివరిస్తున్నాడు. 


దీనికీ ప్రభుత్వానికి సంబంధం లేదని నేను నొక్కి చెప్పగలను. ప్రభుత్వం నిర్ణయించిన 
అర్హతలు గల డాక్టరు ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని కాదని యజమాని నిర్ణయించడానికి 
ప్రభుత్వం అనుమతించదు. దీనిని యజమానికే వదలి వేయాలనడం సబబుగా లేదు. దీనివల్ల 
మనం చాలా ఎక్కువ అధికారాన్ని యజమానులకిచ్చిన వారమౌతాము. అందువల్లనే నేను ఈ 
సవరణ పట్ల సుముఖతను వ్యక్తపరచటం లేదు. 


మూడు రకాల అవాంతరాలకు అనగా రోగగ్రస్తత, ప్రమాదం, అధీకృత సెలవుకు 
మనం తొంభై రోజులను పరిమితిగా నిర్ణయించామనే మరొక అంశాన్ని నా గౌరవ మిత్రుడు 
పేర్కొన్నాడు. పర్యవసానంగా ఆచరణలో ఉద్యోగి తన బాధ్యతను తప్పించుకొన టానికి ఏదో 
ఒక వంక చూపటానికి వీల్లేదు. ఎందుకంటే మనం అన్నింటికీ తొంభై రోజుల పరిమితినే 
విధించాము. ఒకవేళ ఈ తొంభై రోజుల పరిమితిని దాటితే ఈ చట్టం ప్రకారం రావలసిన 
సౌకర్యాన్ని పొందటానికి అతడు అనర్జ్హుడవుతాడు. ఈ పరిస్థితులను గ్రహించి నేను ఈ 
సవరణను వ్యతీరేకిస్తున్నాను. 


అధ్యక్షులు : (గౌరవ సర్‌ అబ్బుర్‌ రహీం) : ప్రశ్న ఏమంటే - 


“బిల్లులోని ౩ వ కాజా 49 బి సకన్‌ చివరి భాగంలో ఉన్న బివరణలొని రోగ్రిస్తత 
వ్రవూదం, అధీకృత సెలవు అనే వదాల స్థానంలో వమూదం, దబ్బు వడడం లోక 
దయోవూరిత కారణాల వలితంగా ముండారు చేయబడిన అధేకత సెలవు ఆనే వదాలను 
(లిక్షేవీంచాలి/ 


తీర్మానం తిరస్కరించడమైంది. 


47 
* గని కార్మికులకు ప్రసూతి సదువాయ (సవరణ, బిల్లు 


గౌరవ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : అయ్యా! నేను ప్రవేశ 
పెడుతున్నాను. 

1941 నంవత్సంం గని కార్జికంల (వనూతి నదూవాడుం చట్టాన్ని వుంరింత 
నవరించుటకు సెల్‌ కమిటీ నివేదించిన నివేదికను వరిశీలనకు చేవట్టాలి 


అయ్యా! బిల్లులో సెలెక్ట్‌ కమిటీ చాలా మార్పులను చేసిందని నేనంగీకరిస్తున్నాను. దీని 
దృష్ట్యా బిల్లులో సెలక్ట్‌ కమిటీ చేసిన కొన్ని ముఖ్యమైన మార్పులను సభ దృష్టికి తీసుకు 
రావడం సమంజసమైనదని అనుకుంటున్నాను. 


ఈ దశలో అధ్యక్షులు (గౌరవ సర్‌ అబ్బుర్‌ రహీం) : తన స్థానాన్ని అలంకరించారు. 


సెలక్ట్‌ కమిటీ చేసిన మొదటి సవరణ గర్భవతులైన మహిళలు భూగర్భంలో పనిచేసే 
నిషధానికి సంబంధించినది. ప్రాథమిక బిల్లులో ప్రసవానికి వుందం 10 వారాలు, 
ప్రసవానంతరం 4 వారాల వరకు నిషేధం అమలులో ఉంటుందని నిర్ణయించింది. ప్రసవానికి 
ముందు పది వారాల నిషేధమనే ప్రాథమిక సూత్రంలో సెలక్ట్‌ కమిటీ ఎటువంటి' మార్చు 
చేయలేదు. కాని ప్రసవానంతర నిషేధకాలం విషయుంలో కొంతవరకు విస్త తమవైన 
మార్పులను సూచించింది. మొదటగా నిషేధ కాలాన్ని నాలుగు వారాల నుండి, ముప్పై ఆరు 
వారాలకు పెంచింది. ఈ 36 వారాల కాలం రెండు భాగాలుగా విభజించారు. పూర్తి 
నిషధకాలం కొంత ఉండగా పాక్షిక నిషేధ కాలం మరికొంత ఉంటుంది. సెలక్ట్‌ కమిటీ పూర్తి 
నిషేధ కాలాన్ని నాలుగు వారాల నుండి ఇరవై ఆరు వారాలకు విస్తరించింది. పాక్షిక నిషేధ 


g “లెజిన్టీబోట్‌ అసెంబ్లీ డబల్‌ (దెంట్రుల్ల్‌”, నంశ్రుబం : 4 వవీయిల్‌//, 1945, gue : 2788-89 


గని కార్మికులకు ప్రసూతి సదుపాయ (సవరణ) బిల్లు 271 


కాలం పది వారాలుంటుంది. శిశు నిలయాలున్నాయా లేదా అనే అంశం ఆధారంగా పాక్షిక 
నిషేధ కాలాన్ని రెండుగా నిర్ధారించడం జరిగింది. పాక్షిక నిషేధ కాలంలో శిశు నిలయం 
లేనట్లయితే ఏ మహిళ కూడా నాలుగు గంటలకంటే అదనంగా భూగర్భంలో పనిచేయ. 
వలసిన అవసరం లేదు. ఒకవేళ శిశు నిలయాలున్నప్పటికీ కూడా ఏ కాలంలో కూడా నాలుగు. 
గంటలకంటే అదనంగా భూగర్భంలో పనిచేయదు. భూగర్భంలో పని కాలంపై నిషేధానికి 
సంబంధించి సెలక్ట్‌ కమిటీ చేసిన మార్చ్పులివి. 


భూగర్భంలో పనిచేస్తున్న మహిళా కార్మికుల ప్రసూతి సౌకర్యం చెల్లింపు ప్రశ్నకు 
సంబంధించి సెలక్ట్‌ కమిటీ ఈ కింది సవరణలను చేసింది. ప్రాథమిక బిల్లు భూగర్భంలో 
పనిచేసే మహిళా కార్మికులు ప్రసూతి సౌకర్యాన్ని పొందడానికి నెరవేర్పాల్సిన రెండు షరతులను 
విశదీకరించింది.మొదటి షరతు ఏమంటే ప్రసవానికి ముందు కనీసం ఆరు మాసాలకు 
తగ్గకుండా ఒక గనిలో పనిచేసి ఉండాలి. ఇక రెండవ షరతు ఏమంటే ఆ ఆరుమాసాల 
కాలంలో 90 రోజులు భూగర్భంలో పనిచేసి ఉండాలి. 'గనిలో ఆరు మాసాలు పని చేసి 
ఉండాలి” అనే నిబంధనను సెలక్ట్‌ కమిటీ తొలగించింది.సవరణ బిల్లు ప్రకారం ప్రసవానికి 
ముందు ఆరు నెలల కాలం లోపల 90 రోజుల కాలం భూగర్భంలో పని చేయాలనే పరతు 
నెరవేరిస్తే సరిపోతుందని, తర్వాత ప్రసూతి సౌకర్య ప్రయోజనాన్ని పొందటానికి అర్హురాలవు 
తుంది. 


సెలక్ట్‌ కమిటీ ప్రయోజన చెల్లింపు కాలానికి కూడా కొన్ని సవరణలు చేసింది. 
ప్రాథమిక బిల్లులననుసరించి ప్రసవానికి ముందు పది వారాలు, ప్రసవానంతరం 4 వారాల 
కాలానికి చెల్లించడం జరిగేది. ప్రసవానంతర ప్రయోజనాన్ని సెలక్ట్‌ కమిటీ నాలుగు వారాల 
నుండి, ఆరు వారాలకు మార్చింది. అదేవిధంగా ప్రయోజనం మొత్తం విషయంలో కూడా 
కొన్ని మార్పులను సూచించింది. మొదటి బిల్లు ప్రకారం ప్రయోజన మొత్తం రోజుకు 8 
అణాలుగా ఉండేది. సెలక్ట్‌ కమిటీ దీనిని వారానికి ఆరు రూపాయలుగా మార్చింది. అనగా 
రోజుకు 14 అణాల కంటే కొంత తక్కువ. ఇక మొత్తం ప్రయోజన కాలాన్ని అధీకృత 
సెలవుగా ప్రకటించడం జరిగింది. అందువల్ల ఈ బిల్లు పరిధిలోనికి వచ్చే వుహిళా 


కార్మికులను ఈ కాలంలో ఏ యజమాని కూడా తొలగించడానికి వీల్లేదు. 


సెలక్ట్‌ కమిటీ, ప్రాథమిక బిల్లులో లేనటువంటి వురొక ముఖ్య నిబంధనను 
పాందుపరచింది. అదేవుంటే ఒకవేళ స్త్రీ కార్మికులు ఈ ప్రయోజనాన్ని పొందటానికి 
జరపాల్సిన వైద్య పరీక్షను ఆ స్త్రీ కోరుకుంటే స్త్రీ డాక్టర్‌ చేతనే చేయించాలనేది. ఇది అసలు 
బిల్లులో లేదు. భూగర్భంలో పని చేయటంపై ఉన్న 36 వారాల నిషేధ కాలంలో మహిళా 


272 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కార్మికురాలు భూగర్భంలో కాకుండా ఇతరత్రా 32 వారాలు పనిచేయటం ద్వారా తన 
ఆదాయాన్ని అభివృద్ధి పరచుకోవటానికి వీలు కల్పించడం జరిగిందనీ, ఇది ప్రాథమిక బిల్లులో 

<< అ Pe అ వ చ్‌ 
లేదనీ సభ దృష్టికి తీసుకురాదలచుకున్నాను. ప్రసవానంతరం ఆమె పనిచేసే స్వేచ్చను 
కోల్పోయేది నాలుగు వారాలు మాత్రమే. సవరణ బిల్లు ప్రకారం ఉపరితలంపై పనిచేసే 
మహిళా కార్మికురాలివలె 8 నుండి 12 అణాల ప్రయోజనం పొందవచ్చును. అనగా ప్రాథమిక 
చట్టం ప్రకారం ఇంతకు మునుపు పొందుతున్న ప్రయోజనంపై యాఖై శాతం అదనపు 
ప్రయోజనాన్ని పొందగలుగుతుంది. ఇవి సెలక్ట్‌ కమిటీ చేసిన కొన్ని ముఖ్యమైన మార్పులు. 
ఇంతకుమునుపే నేను అన్నట్టు బిల్లు విస్తృతమైన మార్పులకు గురిఅయింది. అయినప్పటికి 
ఈ సవరణల విషయంలోప్రభుత్వం ఎటువంటి అభ్యంతరాలను తెలపటం లేదు. ఈ 
విషయ ప్రాధాన్యతను మరియు ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సెలక్ట్‌ కమిటీ చేసిన సవరణలను 
అంగీకరించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

అయ్యా! నేను ప్రతిపాదిస్తున్నాను. 

అధ్యక్షుడు (గౌరవ సర్‌ అబ్బుర్‌ రహీం) : తీర్మానం ప్రవేశపెట్టబడింది. 


“1941 నంవత్త్సరం గంల కార్భికంల (నూతి శౌర్య చట్టాన్ని వంరింత 
నవరించుటకుద్దేశించిన దానిపై సెల్ప్‌ కమిటీ నివేదించిన నివేదికను వరిళీలనకు చేవట్టాలి* 


48 
* పారిశ్రామిక కార్మికులకు ఆరోగ్య భీమా 


అదార్‌కర్‌ నివేదికపై కార్మిక స్థాయీ సంఘం చర్చ 


మార్చి 17న న్యూఢిల్లీలో ముగిసిన స్థాయీ కార్మిక కమిటీ ఆరవ సమావేశం 
భారతదేశంలో పారిశ్రామిక కార్మికుల ఆరోగ్య భీవూపై ప్రొఫెసర్‌ అదార్‌కర్‌ నివేదికను 
చర్చించింది. భారత ప్రభుత్వ కార్మిక సభ్యులైన డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ సమావేశానికి 
అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థకు చెందిన మిస్టర్‌ స్టాక్‌ మరియు మిస్టర్‌ 
రావు గారలు ప్రేక్షకుల హోదాలో సమావేశానికి హాజరయ్యారు. ఆ పథకంపై వారు చేసిన 
వ్యాఖ్యలను సభ్యులకు తెలియపరచటమైనది. యజమానులు కార్మిక వర్గాల ప్రతినిధులతో 
సహా అందరూ ప్రాఫెసర్‌ అదార్‌కర్‌ నివేదికను పరిశీలించి వైద్య నగదు ప్రయోజనాలను అర్హత 
లేదా నిరీక్షణ కాలం, చికిత్సా విధానం, వైద్య వ్యవస్థలు, ప్రభుత్వ సహాయం అనే అంశాలపై 
తవు తవు అభిప్రాయాలను విశదీకరించారు. అనేకవుంది ప్రతినిధులు ఈ పథకాన్ని 
సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. అంతేకాక ఈ 
పథకం విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలు పొందేందుకుగాను దీని పరిధిని వ్యవస్టీకత 
పరిశ్రములకూ నిరంతర కర్మాగారాలకూ కూడా వర్తింపచేస్తే బాగుంటుందనే అంశానికి 
సంబంధించి సర్వజనామోదం వెల్లడైంది. 


ప్రసూతి సౌకర్యాలు 


కేంద్రం పథక రూపకల్పన కార్యక్రమంలో ముందుకు సాగాలని, ఒకవేళ సాధ్యమైనట్ల 
యితే కార్మికుల నష్టపరిహారం, ప్రసూతి సౌకర్య అంశాలను దానిలో పాందుపరచాలని 


* ఇండియన్‌ ఇన్‌ఫర్థేమన్‌, వీదీల్‌15, 1945. వుట: 505 


274 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అంగీకరించారు. పథక రూపకల్పన అనంతరం కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలను యాజమాన్య, 
కార్మిక సంఘాలనూ సంప్రదించి వారి సమాధానాలు పరిశీలించిన మీదట శాసనసభలో 
బిల్లును ప్రవేశపెట్టాలని పేర్కొనబడింది. 


ఈ సమావేశపు ఎజెండాలోని మరొక అంశం త్రైపాక్షిక కార్మిక సమావేశపు నిర్మాణ 
వ్యవస్థనూ, విధులనూ మార్చే సూత్రాలకూ స్థాయీ కార్మిక సంఘపు విధులను రెండు 
జాబితాలుగా వర్గీకరించడానికీ సంబంధించినది. సాంఘిక భద్రత, కార్మిక చట్టాలు, ఉద్యోగ 
నియామక పర్రతులు మొదలైన సాధారణ అంశాలకు సంబంధించినది ఒకటి కాగా రెండవది 
కార్మిక సంక్షేవుం. కార్మిక శాసనాల అవులు, నిర్వహణలకు సంబంధించిన స్పష్టమైన 
అంశాలకు చెంది ఉంటుంది. 


కమిటీ వయందుంచిన విజ్ఞాపన పత్రంలో రెండవ జాబితాలోని అంశాలను 
నిర్వహించేటందుకు కార్మిక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ 
ఏర్పాటులో ముఖ్య ఉద్దేశమేమిటంటే వివిధ పరిశ్రమలలో ఉత్పన్నవువుతున్న యధార్థ 
సమస్యల్ని పరిశీలించి పరిష్కరించేందుకు వీలుగా వివిధ ముఖ్య పరిశ్రమల ప్రతినిధులను 
కమిటీలోకి తీసుకోవడం ద్వారా ఒక సంఘాన్ని ఏర్పరచటం, కార్మిక సమావేశం, దాని యొక్క 
స్థాయీ కార్మిక కమిటీ, ఉద్యోగ నియావుక షరతులు, పరిస్థితులు, కార్మిక శాసనాలు, 
సాంఘిక భద్రత వంటి ముఖ్య విషయాలను అఖిల భారతీయ దృక్పథంతో విశాల 
ప్రాతిపదికపై పరిశీలించ టానికి వరాత్రవేం పరిమితం కావాలని సూచించారు. ఈ 
ప్రతిపాదనలను పరిశీలించటానికి వురొక ఉప సంఘాన్ని నియమించాలని కూడా 
అంగీకరించడం జరిగింది. | 


49 
* యుద్ద పనుల జాతీయ సర్వీసు కార్మిక ట్రిబ్యునల్‌ 
డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రశంస 


“ఇండియో మీద దాడి జరుగుతుందనే బెదిరింపులు వ్యాపించి ఉన్నప్పుడు 
యుద్ధరంగంలో యుద్ద పరిస్థితి ఏవుంత ఆశాజనకంగా లేని సమయంలో, పోరాటం 
సలుపుతున్న సైనిక యంత్రాంగానికీ, యుద్ధ పరిశ్రమలకూ కావలసిన సాంకేతిక సిబ్బందిని 
అత్యవసరంగా అందించడంలో మనం తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. అవసరం 
మీద పడిన సందర్భంలో జాతీయ సర్వీసు కార్మిక ట్రిబ్యునళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. 
అత్యంత త్వరితగతిని సాంకేతిక సిబ్బందిని సమీకరించవలసి వచ్చింది. మనకు అనుభవం 
లేకపోవటం మూలంగా మన ప్రణాళికలు కొంతవరకు అస్తవ్యస్తవవయినాయి. అయినా 
కష్టాలతో కార్యాన్ని ఎదుర్కోగలిగాం. మనం సాధించిన ఫలితాలే మీ కృషికి గొప్ప నివాళి”. 

ఏప్రిల్‌ 19 న సిమ్లాలో, సాంకేతిక శిక్షణా పథకం, జాతీయ సర్వీసు (సాంకేతిక 
సిబ్బంది) ఆర్డినెన్స్‌, ఉపాధి కల్పన కేంద్రాలకు సంబంధించిన అంశాలను చర్చించటం కోసం 
సమావేశమైన జాతీయ కార్మిక ట్రిబ్యునల్స్‌ అధ్యక్షుల సమావేశంలో ప్రసంగిస్తూ భారత ప్రభుత్వ 
కార్మిక సభ్యుడు గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ పై విధంగా అన్నారు. 

ప్రసంగం కొనసాగిస్తూ కార్మిక సభ్యుడు ఇలా అన్నారు : 


యుద్ద సమయంలో జాతీయ సర్వీస్‌ కోసం ట్రిబ్యునళ్ళు దాదాపు 15,000 మంది 
సాంకేతిక పనివారలను సవుకూర్చిపెట్టాయి. సాంకేతిక సిబ్బంది రవాణాలో గల్లి 
అజవ౮యిపషీ కూడా చూపించారా. స్వంత ఊళ్ళలో కాకంండా బయిఎట ఉద్యోగం 


* ఇండియన్‌ ఇర్పుర్చేషల్స్‌ మే 15, 1945, Bw : 639-40 


276 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
చేసుకోవలసిందిగా కార్మికులను కోరటం లేదా బయట ఎక్కడో ఉద్యోగం సంపాదించుకుని 
తమ అవకాశాలను పెంచుకోకుండా నిరోధించడం అవసరమయిందే. బ్రిటన్‌ దేశంలో ఇది 
చాలా సులువయింది. ఎందుకంటే ఉద్యోగ షరతులు దాదాపు స్థిరంగా ఉంటాయి. సైన్యంలోకి 
తీసుకున్న కార్మికుడు ముఖ్యంగా అతను ఇంటికి దూరంగా ఉంటున్న కాలంలో అతని 
ప్రయోజనాలు చూడడానికి కార్మిక మంత్రిత్వశాఖకు జాతీయ సర్వీసులకు విస్తారమైన 
శ్రేయోసంస్థ ఉన్నది. అయితే భారతదేశంలో ట్రిబ్యునళ్ళు వేరే పరిస్థితుల్లో ఉన్నాయి, 
కార్మికుల ప్రయోజనాలు పట్టనట్టు ఉండకుండా యుద్ధ కృషికి ప్రయోజనం కలిగేలా ఇవి 
ఎంతో యుక్తితోను, నిబ్బరంతోను తమ అధికారాలను ప్రశంసనీయంగా వినియోగించు 
కున్నాయని చెప్పవచ్చు. 

ట్రిబ్యునళ్ళు కార్మికుల పట్ల అవసరానికి మించి మెతక వైఖరి అవలంబిస్తున్నాయని 
ఫిర్యాదు చేసే యజమానులు ఉన్నారు. మరో పక్క ఇవి కార్మికుల పట్ల అవసరానికి మించి 
కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఫిర్యాదులూ వస్తున్నాయి. అటు యజమానులనుంచి గాని, 
ఇటు కార్మికుల నుంచి గాని వస్తున్న ఫిర్యాదులను నేను నిరుత్సాహపరచటం లేదు. 
ఎందుకంటే ఫిర్యాదులను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సరియైన పద్ధతిలో నడిపే విధానం 
సూచించటానికి ప్రభుత్వానికి వీలవుతుంది. అందుకనే కార్మికులు వేరే పనుల్లో పోకుండా 
పట్టు బిగించడం ఒక పక్క మీకు కనిపెస్తుంది. ఈ విషయంలో కలకత్తా నుంచి తీవ్రమైన 
ఫిర్యాదులు వస్తున్నాయి. జాతీయ సర్వీసు కార్మికుల ఉద్యోగాల గురించీ, జాతీయ సర్వీసులో 
చేరటం వల్ల ఉద్యోగాలు మెరుగుపరచుకోలేకపోయిన కార్మికుల గురించీ వారి ఉద్యోగ పరిస్థితి 
పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపవలసిందిగా కూడా ట్రబ్యునళ్ళను కోరుతున్నాం. 
న్యాయంతో అదుపు 

వచ్చే సమావేశంలో పరిశీలనకు వచ్చే సూచనల వివరాలలోకి నేను పోదలచుకోలేదు. 
కాని యుద్ధం మాత్రం కార్మికులపై పెద్ద భారా న్నే మోపిందనే వాస్తవాన్ని మాత్రం మీరు 
గుర్తించాలని చెబుతున్నాను. యుద్ధం మూలంగా ఇంకా వారిపై త్యాగాలు రుద్దవలసి వస్మే 
అక్రమంగా మాత్రం అది జరగదని హామి ఇవ్వాలి. యజమానుల నుంచి ఎంత ఒత్తిడి 
వచ్చినా సరే, యుద్ధం మూలంగా కార్మిక స్థితిగతులు లేదా శ్రవు విలువ పడిపోయేలా 
మాత్రం జరగకుండా చూడాలి. 

బ్రిటన్‌ దేశంలో కార్మిక జాతీయ సర్వీసుల మంత్రికి విస్త ఎత అధికారాలు ఉంటాయి. 
అయితే వాటిని అటు యజమానులు, ఇటు కార్మికులపట్ట సరిసమానంగా ఉపయోగించే 
వీలున్నది. యజమానులను, కార్మికులను ఒక దగ్గరకు చేర్చి వారి మధ్య ఎక్కువ సహకారం 


యుద్ధ పనుల జాతీయ సర్వీసు కార్మిక ట్రిబ్యునల్‌ 277 


ఉండేలా చూడడానికి ఈ అధికారాలు వినియోగించుకున్నారు. ఈ సహకార భావం 
భారతదేశంలో కూడా ఏర్పడాలనేదే నా ఆకాంక్ష. దృఢంగాను, పూర్తిన్యాయంతోనూ 
అజమాయిషీ గనుక జరిగితే ఇది తప్పకుండా సాధ్యమవుతుందనే విశ్వాసం నాకు ఉన్నది. 


జాతీయ సర్వీసుల కార్మిక ట్రిబ్యునల్‌ చేసిన పనిలో గమనించవలసిన అంశం మరొకటి 
ఉన్నది. భారతదేశం, బ్రిటన్‌ దేశాలలో శిక్షణా పథకాల కోసం నియమకాల పనిని వాటికి 
అప్పగించడం జరిగింది. ఎంతో శ్రద్ధతో ఈ పనిని వారు చేపట్టినందుకు మనఃపూర్తిగా వారిని 
అభినందిస్తున్నాను. ఇదే గనక జరగకపోతే మన శిక్షణా పథకాలు విజయవంతం అయ్యేవి 
కావు. 

బెవిన్‌ శిక్షణా పథకం కింద శిక్షణ కోసం బ్రిటన్‌కు పంపించిన వారి ఎంపికను చూసి 
కార్మిక, జాతీయ సర్వీసుల మంత్రిత్వ శాఖ ఎంతో మెచ్చుకున్నదని నాకు తెలుసు. బెవిన్‌ 
శిక్షణ పాందినవారిలో కొందరు పనిదొంగలు ఉన్నారనటంలో సందేహం లేదు, కాని 
పంపించినవారి సంఖ్యతో పోల్చి చూస్తే శిక్షణ కోసం వాళ్ళు పెట్టిన డబ్బు, వినియోగించిన 
సవుయం వృధా కాలేదన్నది వాస్తవం. ఇందుకు వునల్ని అభినందించుకోవాలి. 
అంతేకాకుండా, బెవిన్‌ శిక్షణ పొంది తిరిగి వచ్చిన వారివల్ల మన సుశిక్షిత పని వారల 
నైపుణ్యం పెరిగి మనకు మరింత ఉపయోగం ఉంటుంది. యుద్ధ రంగానికి పూర్తి స్థాయిలో 
సంసిద్ధమైన ఒక జాతి అసాధారణ అనుభవాన్ని వీరు తమ వెంట తీసుకువచ్చారు. ఆ 
విధంగా నిర్మాణం జరిగినపుడు దేశం సాధించలేని దేముంటుంది? ఈ కృషిని మనం 
యుద్దానికే ఎందుకు పరిమితం చేసుకోవాలి? త్వరలో వస్తుందని' ఆశిస్తున్న శాంతికోసం 
దీనిని మనం విస్తరింపచేయలేమా? 


పునరావాస యంత్రాంగం 


యుద్దానంతరం ఎదురయ్యే సమస్యలు నా ఆలోచనలో మెదులుతున్నాయి. ఇవి 
యుద్ధ సమస్యల కంటే తక్కువ దిగ్రాంతిని కలిగించేవేమీ కావు. సైన్యం నుంచి తొలగించిన 
వ్యక్తుల పునరావాస సవుస్య వాటిలో మెొదటిదీ, అత్యంత ముఖ్యమైనదీను. ఇక్కడ 
యుద్ధంలో పాల్గొన్న సైనికుల గురించే కాదు, యుద్ద కర్మాగారాలలో పనిచేసిన కార్మికుల 
గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. యుద్ధం నుంచి శాంతికి పరివర్తన చెందటంలో సైన్యం 
నుంచి తొలగించిన వ్యక్తులను, యుద్ధ కర్మాగారాలలో పనిచేసిన కార్మికులను ఏ ప్రభుత్వమూ . 
గాలికి వదిలేయదు. పునరావాసం అనేది పౌర కర్తవ్యం. ఇది కార్మిక శాఖకు అప్పగించాలని 
ప్రభుత్వం నిర్ణయించింది. వున పునరావాస ప్రతిపాదనలను మీతో చర్చిస్తాను. వమనం 
ఆశిస్తున్న యంత్రాంగంలో జాతీయ సేవా కార్మిక విచారణ సంఘాల అధ్యక్షుడు ఎంతో 


278 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ముఖ్యమైన పాత్రనే నిర్వహిస్తాడు. పునరావాస సవుస్యను కేంద్రం, రాష్ట్రం పరస్పర 
సహకారంతో పరిష్కరించుకోవలసి ఉంటుంది. రాష్ట్రాలలో ప్రాంతీయ సంస్థకు అధ్యక్షుడు 
అధిపతిగా ఉంటాడు. కేంద్రంతోను, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలతోను ఈ సంస్థ చాలా దగ్గర 
సంబంధాలు పెట్టుకునేటట్టు చూడడం ఆయున కర్తవ్యం. ఈ క్రవుంలో మీరు 
కార్యశీలతనూ, శక్తిని, వ్యవహార దక్షతనూ చూపవలసి ఉంటుంది. ఈ విధుల నిర్వహణలో 
మీవంతు సహకారం యుద్ద సమయంలో కంటే తక్కువ ఏమీ కాదని నేను భావిస్తున్నాను. 


సమర్థవంతమైన ఉద్యోగ సేవ 


వున పునరావాస సంస్థ వివరాలలోకి నేను పోదలచుకోలేదు. కాని, సైన్యంలోంచి 
తీసివేసిన మాజీ సైనికుల కోసం అత్యవసర సర్వీసు నెలకొల్పటం అనే అదనపు విషయాన్ని 
నొక్కి చెప్పాలనుకుంటున్నాను. మనం నెలకొల్పాలనుకుంటున్న సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమంటే 
దేశంలో సమర్ధవంతమైన ఒక ఉద్యోగ సేవా సంస్థను నెలకొల్పటానికి పునాది వేయటం. ఆ 
ఉద్యోగ సేవ ముఖ్య లక్షణం ఏవుంటే ఉపాధి కేంద్రాల సహకార పద్ధతిని నెలకొల్పటం. 
అటువంటి కేంద్రాలను ఇదివరకే ఏర్పాటు చేశాం. అందులో కొన్ని వుంచి ఫలితాలనే 
ఇస్తున్నాయి. కాని ఈ యంత్రాంగాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయవలసి ఉన్నది. అన్నిటికంటే 
మించి ఈ కేంద్రాలను నడపటానికి శిక్షణ పొందిన సిబ్బంది, కార్మికులు, ఉద్యోగులు 
రావటానికి వీలుగా తగిన భవనాలు మనకు అవసరం అవుతాయి. ఈ రెండు అంశాలలోనూ 
వునం ప్రారంభించిన కేంద్రాలు అరకొరగానే ఉన్నాయి. సిబ్బందికి సంబంధించి, అతి 
త్వరలో వేంనేజర్లు, అసిస్టెంట్‌ వేంనేజర్లకు శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని 
ప్రతిపాదిస్తున్నాం. ఈ శిక్షణ వల్ల సరైన విధానంలో కొత్త కేంద్రాలు ప్రారంభం అవుతాయని 
ఆశిస్తున్నాం. 

పునరావాస కేంద్రం సైన్యంలోంచి తీసివేసిన వారికి శిక్షణ ఇవ్వటం, పునర్నియామకం 
వంటి విషయాలలో కూడా ఆసక్తి చూపాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగాలలో వారి ప్రయోజనా 
లను కూడా పరిశీలించవలసి ఉంటుంది. ప్రచారం జరుపుకోవటానికి కూడా అవకాశం 
కల్పించాం. సంస్థ వివరాలు పరిశీలన కోసం మీ ముందు ఉంచుతాం. రాష్ట్ర ప్రభుత్వాల 
సూచనల కోసం కూడా ఎదురుచూస్తాం. 


బృహత్తర కార్యక్రమం 


గౌరవ సభ్యులు చేయవలసిన ముఖ్యమైన పని ఏమంటే రాష్ట్రాలకు మీరు తిరిగి 
వెళ్ళినపుడు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఈ ప్రతిపాదనలు చర్వించి మన పథకాల పట్ల 


యుద్ధ పనుల జాతీయ సర్వీసు కార్మిక ట్రిబ్యునల్‌ 279 


వారిలో ఆసక్తి కల్పించాలి. దీని పరిధిపట్ల ఎవరికీ ఎటువంటి అనుమానాలు ఉండకూడదు. 
మీరు పరిష్కరించలేని చిక్కు సమస్యలేమైనా ఉంటే వాటిని మా దృష్టికి తీసుకురండి. వాటిని 
ఏవిధంగా అధిగమించాలో మీ సలహాలను కూడా ఇవ్వండి. విస్తృత వైవిధ్యంగల ఒక 
బృహత్తరవ్వెన కార్యభారాన్ని వునం చేపట్టాం. అందువల్ల సాధించవలసిన ఉన్నత 
ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనమంతా కలిసి పని చేయాలి. 


గౌరవనీయ సభ్యుల సవుయోన్ని నేను చాల తీసుకున్నాను. మీ, మీ పనులకు 
మిమ్మల్ని పంపే ముందు మీకు మంచి కార్యోత్సాహమూ, శుభమూ కలగాలని ఆశిస్తున్నాను. 


శా జా జః 
* (ప్రాంతీయ లేబర్‌ కమిషనర్ల నియామకం 


కేంద్ర రంగంి'లోని పరిశ్రమలు, సంస్థలలో పారిశ్రామిక సంబంధాలు చూడడానికి 
ఏర్పాటు చేసిన కొత్త యంత్రాంగాన్ని నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం బొంబాయి, 
కలకత్తా, లాహోర్‌లలో వరసగా శ్రీ డి.జి. జాదవ్‌, డా॥ సేథ్‌, శ్రీ అబుతాలిబ్‌లను లేబర్‌ 
కమీపనర్గుగా నియమించింది. కేంద్ర స్థానంలో కేంద్ర ప్రభుత్వ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ అయిన 
శ్రీ ఎస్‌.సి. జోషి కింద ఈ సంస్థ ఉంటుంది. 

ఈ కొత్త వ్యవస్థలో కొత్త ఢిల్లీలో ఒక డివ్యూటీ లేబర్‌ కమీషనర్‌, దేశం మొత్తం మీద 
వివిధ కేంద్రాలలో 9 మంది రాజీ అధికారులు, 24మంది లేబర్‌ ఇన్స్‌పెక్టర్‌లు (కేంద్ర), 
పారిశ్రామిక ఫలహారశాలల కోసం ఒక కేంద్ర ఇన్స్‌పెక్టర్‌ ఉంటారు. 


కేంద్ర రంగం'లోనికి వచ్చే పరిశ్రమలు ఏవంటే (1) భారత ప్రభుత్వ యజమాన్యంలో 
లేదా అజమాయిపీలో ఉన్న అన్ని పారిశ్రామిక సంస్థలు, (2) ఫెడరల్‌ రైల్వేలు, (3) గనులు, 
చమురు క్షేత్రాలు (4) పెద్ద ఓడరేవులు. 


శ ఇండియన్‌ ఇన్గడ్తేమణ్‌ ఆగష్టు 15, 1945, వుట. 152 


50 
* దామోదర లోయ బహుళార్థ సాధక అభివృద్ది 


కలకత్తా సమావేశంలో కార్మిక సభ్యుని ప్రసంగం 


“దామోదర నదీ జలాలను వినియోగించుకొనే ఈ (వాజొక్టు భారత వభుత్వానిైి 
ఆవ్వోనించదగినది.. నదిని అదువు చేయటానికో వరద నివారణకు మంచి ఆవకాశం ఉన్నది. 
కతరువ్లు నివారింంచంకుంంటూ ఆవ నరవ్లైన విద్యుచ్చక్తా నరభరా అందో టంతో శాత్ల్షత 
నీటేవొరుదలకు అనువైన వాంతాన్లి నంబోదించుకొనే అవకాళమూ ఉన్నది. ఈ పాజొక్టు 
వరు తమ రాష్ట్రాలకూ తమ ద్రజలకూ ఎంత మేలు చేవారుతుందో బెంగాల్‌ బీవోడు రాష్ట్రాలు 


గమనిస్తే వారికీ ఈ వథకం అవ్వోనించదగిన దానికంటే ఎంతో ఎక్కువదవుతుంది* 


దామోదరలోయ బహుళార్థ సాధక ప్రాజెక్టుపై ప్రాథమిక విజ్ఞాపనను చర్చించటం 
కోసం ఆగస్టు 23న కలకత్తాలో జరిగిన సమావేశంలో బెంగాల్‌, బీహార్‌ ప్రభుత్వ 
ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తూ భారత ప్రభుత్వ కార్మిక సభ్యులు గౌరవనీయ డా॥ బి. ఆర్‌, 
అంబేద్కర్‌ పై విధంగా అన్నారు. సమావేశం రెండు రోజులు జరిగింది, కార్మిక సభ్యులు 
అధ్యక్షత వహించారు. 


డా॥ అంబేద్కర్‌ ప్రసంగం పూర్తి పాఠం ఇలా ఉంది : 


దామోదర నదీ జలాలు వినియోగించుకొనే పథకాన్ని చర్చించటం కోసం మనం 
ఇక్కడ రెండోసారి సమావేశమవుతున్నాం. ఈ సందర్భంగా మన మొదటి సమావేశం 1945 
జనవరి 3న జరిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. 1944లో బెంగాల్‌ ప్రభుత్వం 
నియమించిన దామోదర్‌ నదీ వరద దర్యాప్ప సంఘం నివేదికను అపుడు వునం 
పరిశిలించాం. 


శ ఇండియిణ్‌ ఇన్ఫర్మేషన్‌ అక్టోబర్‌ 1, 1945, వుటలు : 345-49 


దామోదర లోయ బహుళార్థ సాధక అభివృద్ధి 281 


అపుడు మనముందు ఉన్న అంశం ఏమంటే వరద నివారించటం కోసం మాత్రమే 
నదికి అడ్డంగా ఆనకట్ట కట్టడమా లేక విద్యుచ్చక్తి ఉత్పత్తి జరిగేలా నీటిపారుదలకు, 
నౌెకాయోనం కోసం నీటి సరఫరా జరిగేలా దీనిని బహుళార్థసాధక ప్రాజెక్టుగా 
తయారుచేయడమా అనేది. ఆనాటి సమావేశంలో రెండో దానికి పోవటమే అందరి అభి 
ప్రాయంగా వచ్చింది. ఆ ప్రకారంగా సమావేశం తదుపరి చర్య చేపట్టటానికి నిశ్చయించు 
కున్నది. అదేమంటే, బహుళార్థ సాధక పథకం తయారుచేయటానికి అవసరమైన సమా 
చారం సేకరించడానికి యంత్రాంగాన్ని ఏర్పరచటం. ఈప్రాథమిక కార్యాన్ని కొనసాగించడంలో 
పూర్తి సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తానని భారత ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చాను. 


“బెంగాల్‌ ఇంజనీర్ల సహకారంతో నిపుణులు దామోదర్‌ నదీ లోయ సమగ్రాభివృద్ధిపై 
ఒక ప్రాథమిక నివేదికను తయారుచేశారు. ఈ నివేదిక ప్రతులు ఇదివరకే. బెంగాల్‌, బీహార్‌ 
ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి. 


ఈ నివేదికకు సంబంధించి దీనిని తయారుచేయడానికి శ్రీ వుర్దూయిన్‌కు బెంగాల్‌ 
ప్రభుత్వ ఇంజనీరింగ్‌ సిబ్బంది అందించిన సత్వర సహకారానికి మనం ఎంతో కృతజ్ఞాలమై 
ఉన్నావంని చెప్పటం నా విధిగా భావిస్తున్నాను, ఇందంలో మీ భావాలు . కూడా 
ప్రతిఫలిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. కేంద్ర విద్యుచ్చక్తి సాంకేతిక బోర్డు అధ్యక్షుడు 
శ్రీ మాథ్యూస్‌ తన సలహాను మనకు అందించారు. తర్వాతి దశలో జలమార్లాలు, నౌకాయాన 
బోర్డు అధ్యక్షుడు శ్రీ భోస్లే సహాయం కూడా మనకు దొరుకుతుందనే దాంట్లో నాకేమీ 
సందేహం లేదు. 


ఇపుడు మనముందు దామోదర్‌నదీలోయ పూర్తి సామర్థ్యాలకు సంబంధించిన 
చాలా స్పష్టమైన, చాలా సమగ్రమైన, చాలా ప్రధానమైన సర్వే ఉన్నది. విశ్వాసంతో ఇపుడు 
మనం ముందడుగు వేయడానికి తగిన వివరాలు ఇందులో ఉన్నాయి. 


ఈ ప్రాథమిక నివేదికను దానిలో ఉత్పన్నమైన అంశాలను పరిశీలించటానికి ఈ రోజు 
ఇక్కడ మనం సమావేశమైనాము. ఈ సమావేశం కోసం తయారుచేసిన కార్యక్రమంలో ఈ 
అంశాలు పాందంపరచ టం జరిగింది. ఈ కార్యక్రవుంలో ప్రాథమిక నివేదికలో 
ఉత్పన్నమయ్యే వెంటనే శ్రద్ధ చూపవలసిన విషయాల పూర్తి వివరాలు ఉన్నాయి. దీనిని 
ఇదివరకే బెంగాల్‌ బీహార్‌ ప్రభుత్వాలకు అందచేయటం జరిగింది. కాబట్టి వాటిని 
ప్రస్తావించవలసిన అవసరం లేదనుకుంటాను. అందుకని (1) విధానానికి సంబంధించినవీ 
(2) పద్దతికీ, కార్య విధానానికీ సంబంధించినవీ అయిన a అభిప్రాయాలు 
రెండింటిని మాత్రం చెప్పి ఊరుకుంటాను. 


282 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


వరద నివారణ విధానానికి సంబంధించినది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టం 
దృష్ట్యా కూడా దామోదర లోయ ప్రాంతాన్ని వరద నుంచి కాపాడడానికి ఆ మాత్రం చర్య 
తీసుకోవలసిన అవసరం ఉందని అందరూ అంగీకరిసారనుకుంటాను. ప్రాథమిక నివేదికలో 
రూపొందించిన పథకం ఆ పూర్తి భద్రతకు ఏర్పాటు చేసి ఉందని చెప్పటానికి నాకు 
సంతోషంగా ఉంది. 


విధానంలో రెండో విషయం ఏమంటే ఇక్కడ సమావేశమైన మూడు ప్రభుత్వాలూ 
ఈ కార్యభారాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని ఉమ్మడి బాధ్యతగా నిర్వహించాలనేది. 
ఈ మూడు ప్రభుత్వాలూ విజ్ఞాపనలో సూచించిన సాధారణ మార్గాలలో దామోదరలోయ 
అభివృద్ధితో శక్తివంతంగా ముందుకు సాగటాన్ని ప్రాథమిక విజ్ఞాపనలోని అభిప్రాయాలు 
సమర్థిస్తున్నాయనే దానిని సాధారణంగా అంగీకరిస్తారనుకుంటున్నాను. 


ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వానికి ఆహ్వానించదగింది. నదిని అదుపు చేయటానికి 
వరద నివారణకు మంచి అవకాశం ఉంది. కరువు నివారించుకుంటూ అవసరమైన విద్యుచ్చక్తి 
సరఫరా అందటంలో శాశ్వత నీటి పారుదఠికు అనువైన ప్రాంతాన్ని సంపాదించుకొనే 
అవకాశమూ ఉన్నది. ఈ ప్రాజెక్టు వల్ల తవు రాష్ట్రాలకూ, తమ ప్రజలకూ ఎంత మేలు 
చేకూరుతుందో బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలు గమనిస్తే వారికి ఈ పథకం ఆహ్వానించదగిన 
దానికంటే ఎంతో ఎక్కువవుతుంది. 


స్పష్టమైన మాటల్లో అయితే, ఈ ప్రాజెక్టు (1) 4,700,000 ఎకరాలకు నీరు 
అందించే సామర్థ్యంగల రిజర్వాయరును (2) నౌకాయానానికి నీటితోపాటు సుమారు 
760,000 ఎకరాలకు ఎడతెగని నీటి పారుదలకు సరిపోయే నీరును (3) సుమారు 
300,000 కిలోవాట్ల విద్యుచ్చక్తిని అందిస్తుంది. (4) 5 మిలియన్ల ప్రజల శ్రేయస్సుకు 
ప్రత్యక్షంగాను, ఇంకా ఎన్నో మిలియన్ల ప్రజల శ్రేయస్సుకు పరోక్షంగానూ పెంచటానికి 
ఉపకరిస్తుంది. 


పద్ధతులు, విధాన సమస్యలు వచ్చేసరికి ఈ కింది అంశాలను వరుస క్రమంలో 
ప్రాధాన్యతను బట్టి మీ ముందుంచుతున్నాను. 
(1) మొదట తీసుకోవలసింది ఆనకట్ట నిర్మాణ స్థలం ఎంపిక 


(2) నిర్మాణం మొదలయ్యే ముందు ఆనకట్ట నిర్మాణ స్థలాల విషయంలో సమగ్ర 
పరిశోధన. ' 


(3) అలాంటి ప్రాథమిక పరిశోధన చేసే ఏజన్సీ 


దామోదర లోయ బహుళార్థ సాధక అభివృద్ధి 283 


(4) ఆనకట్టలను రూపొందించి నిర్మాణం చేసే ఏజన్సీ 


(5) పరిశోధన, నిర్మాణ దశలలో ఈ బృహత్తర కార్యభారాన్ని సాంకేతికంగాను 
నిర్వహణ. పరంగాను ముందుకు తీసుకుపోయే ఉన్నతస్థాయి పాలనా 
యంత్రాంగాన్ని నిర్మించుకోవటం. 


(6) అభివృద్ది అయిన ప్రాంతాలలో అంతిమంగా లభ్యమయ్యే నీటినీ, విద్యుచ్చక్తినీ 
ప్రయోజనకరంగా వినియోగించుకోవటానికి సంబంధించి వరుసగా సర్వేలు 
జరపటం. 

పద్ధతికీ, కార్య విధానానికీ సంబంధించిన విషయాలపై శీఘ్ర నిర్ణయం తీసుకోవలసిన 

అవసరాన్ని నొక్కి చెబుతున్నాను. బహుళార్థ నదీ వాహక ప్రాజెక్టు భద్రత, అభివృద్ధి 
ఏర్పరచటం కోసమే ఈ ప్రాజెక్టు ఏర్పడిందనే దాంట్లో సందేహం లేదు. కాని ఈ ప్రాజెక్టు 
యుద్ధం తర్వాత ఉపాధి ప్రాజెక్టు అనే విషయాన్ని మాత్రం మరచిపోకూడదు. ఇప్పుడు అన్ని 
రంగాలలోనూ యుద్ధం ముగిసిపోయింది. ఇవుడు శాంతి సమస్యలు మనకు ఎదురయ్యాయి. 
అందులో ఒకటేమిటంటే నిరుద్యోగ నిర్మూలన. యుద్ధకాల, ఉపాధినీ, ఖర్చునూ హఠాత్తుగా 
రద్దు చేయటం వల్ల మనదేశ ఆర్థిక పరిస్థితిలో ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిణ 
మిస్తుంది. 


కేంద్ర ప్రభుత్వం వంతు 

ఈ పరిస్థితి దృష్ట్యా దామోదర లోయ పథకం అత్యవసరంగా చేపట్టవలసి ఉంది. 
దీనిపై వెంటనే ఒక నిర్ణయానికి రాలేకపోవటం అంటే అది చాలా పెద్ద నేరం అవుతుంది. 
వెంటనే నిర్ణయానికి రాలేకపోతే ఈ విషయంలో ముందుకు సాగలేం. అందువల్ల మీ 
సహకారంతో ఈ రోజున సంపూర్ణమైన, స్పష్టమైన నిర్ణయాలతో మనం తిరిగి వెళ్తామని నేను 
ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. 

ముగించే ముందు ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎంతో ఆసక్తితోను, ఆతృతతోను 
ఉందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయటంలో తన పాత్రను పూర్తిగా నిర్వహిస్తుందని నేను 
చిపుతున్నాను. 

1. తమ పూర్వ ప్రకటనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం ఆమోదించిన పద్ధతిలో 
ప్రాజెక్టును పూర్తి చేయటానికి చేయవలసిందంతా చేస్తుంది. ఈ అవసరం కోసం 
తమ శక్తినంతా వినియోగించి కృషి చేస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్వహించటానికి ఒక 


284 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అధికార యుంత్రాంగాన్ని ఇంకా నిర్వచించవలసి ఉన్నప్పటికీ అటువంటి 
యంత్రాంగాన్ని నిర్మించాలనే ఆలోచనలో మాత్రం మార్పేమీ లేదు. 


_ 2. యుద్ధం తర్వాత అభివృద్ధి పనులకు తీవ్రమైన అంతరాయం లేకుండా ఈ రెండు. 
రాష్ట్రాలు అందించే సహాయంతో నిర్మాణం త్వరితగతిని పూర్తి చేయటానికి కావలసిన 
ప్రాథమిక పరిశోధనలకు అవసరమైన సిబ్బంది సంస్థను ఏర్పరచే బాధ్యతను 

_ ప్రత్యక్షంగా తీసుకోవటానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. బెంగాల్‌లో ఇంజనీరింగ్‌ 

_ సిబ్బందిలో లోటు ఉన్న సంగతి భారత ప్రభుత్వానికి తెలుసు. సైన్యంలోనుంచి 

అవసరమైతే మిలటరీ విభాగం నుంచి ప్రాథమిక పరిశోధనకు సహకరించటానికి 

"అవసరమైన సిబ్బందిని తీసుకోవటం జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే తక్కువైన 

- ఇంజనీరింగ్‌ వనరులను అవసరమైన దానికంటే ఎక్కువగా వాడుకోకుండా ఇది 
తప్పిస్తుంది. సామగ్రిని ఎంతో సత్వరంగా సరఫరా చేస్తుంది. 


3. ప్రధాన ప్రాజెక్టుకు అవసరమైన ప్రాథమిక పరిశోధనలు చేపట్టటానికి అవసరమైన 
నిధులను తొలుత అందించటానికి కేంద్రం సిద్దంగా ఉన్నది. అట్టి ప్రాథమిక 
ఖర్చులను ప్రాజెక్టు పైన పెడతారు. ప్రాజెక్టు రూపం దాల్చకపోతే ఖర్చును కేంద్రం 
రాష్ట్రం చెరిసగం భరెస్తాయి. 


రాష్ట్రాలు ఒక్క పని మాత్రం చేయవలసి ఉంటుందని భారత ప్రభుత్వం ఆశిస్తున్నది. 
ఈ ప్రాజెక్టు మూలంగా కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ, అంటే లోయలోను, చుట్టుపక్కల 
నివసిస్తున్న వారందరికీ అందేటట్లు ఈ ప్రాజెక్టు తీసుకువచ్చే అభివృద్దిలో అందరికీ వాటా 
ఉండేటట్లు చూడడం అత్యవసరమనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకోవాలని 
ఆశిస్తున్నది. నా దృష్టిలో ఇది ప్రధానమైనది. ఈ కారణం వల్ల, ఈ ప్రాజెక్టు ప్రధానమైన, 
అంతివు లక్ష్యాన్ని అందుకొనే విధంగా రూపకల్పన చేయటానికి ఒక యంత్రాంగాన్ని 
వీలయినంత త్వరలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. 


సమావేశ చర్చలు 


సమగ్ర, బహుళార్థ దామోదర లోయ అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో తదుపరి 
పరిశోధన కోసమూ, పురోగతి కోసమూ, త్వరగా పనిచేయాలని సమావేశం నిశ్చయించింది. 

ప్రకృతి సిద్దంగా ఏర్పడే సహజ వాతావరణ పరిస్థితులలో వరద నివారణకు 
అవసరమైన చర్యలు గరిష్ట స్థాయిలో చేపట్టాలని అంగీకారం కుదిరింది. 


దామోదర లోయ బహుళార్థ అభివృద్ధి 285 


నిర్మాణం మొదలుపెట్టే ముందు దామోదర నదిపై ఆనకట్ట నిర్మించే స్థలాల పరిశోధన 
ఇంకా అవసరం. అటువంటి పరిశోధన జరగవలసిన స్థలాలలో మైథాన్‌, అయర్‌, సోనాల్‌పూర్‌ 
ఉన్నాయి. ఈ విషయంలోని సాంకేతిక అంశాలను సమావేశం చర్చించి పరిశోధనలో 
మొదటి ప్రాధాన్యం మైథాన్‌కు, రెండోది అయర్‌కు, మూడోది సోనాల్‌పూర్‌కు ఇవ్వాలని, ఈ 
మూడింటిలో ఒక్కొక్క స్థలం విషయంలో కేంద్ర సాంకేతిక విద్యుచ్చక్తి బోర్డు ప్రాజెక్టు 


నివేదికలు తయారుచేయాలని సోనాల్‌ పూర్‌ విషయంలో బొగ్గు ఉత్పత్తిని సజ్యరిగా దృష్టిలో 


ఉంచుకోవాలని నిశ్చయించడం జరిగింది. 


అవసరమవ్వైన సిబ్బంది 


అట్టి ప్రాజెక్టు నివేదికల కోసం అవసరమైన పయన వివరంగా' తరం కోసం, 
వీలయినంత తొందరలో, కేంద్ర ప్రభుత్వం సిబ్బందిని సమకూరుస్తుంది. ఈ లోగా ఇప్పటికి 
లభ్యమైన సిబ్బందితో పరిశోధనలు కొనసాగించాలి. al 


ఆనకట్ట స్థలాలపై తదుపరి పరిశోధనలో sine మొత్తం సిబ్బందిని కేంద్ర 
సాంకేతిక విద్యుచ్చక్తి బోర్డు కింద పని చేయించాలని సమావేశం అంగీకరెరచింది. దీని వల్ల 
ప్రాథమిక పరిశోధనలు సమగ్రంగా జరిగే అవకాశం ఉంటుంది. . 


ప్రతిపాదిత సవుగ పథకం కింద నిర్మాణం కావలసి ఉన్న మొదటి ఆనకట్టలు 
రెండంటే నవలూనా రూపొందించి నిర్మాణం చేయటంలో సలహాలు ఇవ్వటానికి 
అమెరికానుంచి నలుగురు ఇంజనీర్లను ఆహ్వానించాలని కూడా నిర్ణయమైంది. ఈ ఇంజనీర్లు 
ఒక సాంకేతిక బృందంగా ఏర్పడతారు. వీలయితే వచ్చే ఏడాది ప్రారంభంలో వారు 
భారతదేశం చేరుకుంటారు. ఆ సమయానికి అవసరమైన వివరాలు సేకరించటం పూర్తి 
అవుతుందని ఆశిస్తున్నాం. 


ఈ పథకం నియంత్రణకు నడిపించటానికి దామోదర లోయ అథారిటీని ఏర్పాటు 
చేయడం అంతిమ ఉద్దేశం అయినా, ప్రాథమిక పనులను చూసుకోవటానికి ప్రతిపాదిత 
ప్రాజెక్టుకు సంబంధించిన పరిశోధనలు పూర్తి చేయటానికి ఉన్నత స్థాయి పరిపాలనాధికారిని 
ఒకరిని నియమించాలని సమావేశం నిర్ణయించింది. 


పథకానికి సంబంధించిన తదితర సమస్యలపై ఏకకాలంలో పరిశోధన జరిపించాలని 
కూడా అంగీకరించారు. కేంద్ర నీటీపారుదల శాఖ, జల మార్గాలు, నౌకాయానం కమీపన్‌తో 
సంప్రదిస్తూ బెంగాల్‌, బీహార్‌ ప్రభుత్వాల నీటిపారుదల శాఖలు నీటిపారుదల కోసం వదిలిన 
నీటిని ఉత్తమమైన పద్ధతిలో ఉపయోగించుకొనే మార్గాలు పరిశోధిస్తాయి. 


286 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పరిశోధించవలసిన ఇతర అంశాలలో ఉత్పాదన కేంద్రాలను నెలకొల్పటం, కోత 
నివారణ పనులు, పథకానికి సంబంధించిన నౌకాయాన, భూగర్భ, నీటిసరఫరా అంశాలు, 
కరెంటు తీగలు వేయటంతో సహా విద్యుచ్చక్తి అవసరాన్ని మెరుగుపరచటం ఉన్నాయి. 


ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం, బెంగాల్‌, బీహార్‌ ప్రభుత్వాలకు చెందిన ఈ 
క్రింది ప్రతినిధులు హాజరైనారు. 


భారత ప్రభుత్వం : శ్రీ హెచ్‌.సి. ప్రియర్‌, కార్మిక శాఖ కార్యదర్శి; శ్రీ డి. ఎల్‌. 
మజుందార్‌, కార్మికశాఖ ఉప కార్యదర్శి, శ్రీ ఎం.' ఇక్రముల్లా, సరఫరాశాఖ సంయుక్త 
కార్యదర్శి, శ్రీ హెచ్‌. ఎం. మాథ్యూస్‌, కేంద్ర సాంకేతిక విద్యుచ్చక్తి బోర్డు అధ్యక్షుడు; త్రీ 
డబ్బు. ఎల్‌. వూర్ణిన్‌, కేంద్ర సాంకేతిక విద్యుచ్చక్తి బోర్డు జలవిద్యుచ్చక్తి సభ్యుడు; శ్రీ సి. 
కోట్స్‌, సరఫరా శాఖ డిప్యూటీ కార్యదర్శి; శ్రీ జె. ఆర్‌. హారిసన్‌, డిప్యూటీ కోల్‌ కమీషనర్‌, 


బెంగాల్‌ ప్రభుత్వం: శ్రీ ఓ. ఎమ్‌. మార్టిన్‌, వార్తా రవాణాలు - పనుల శాఖ గవర్నరు 
సలహాదారుడు; శ్రీ ఆర్‌. ఎల్‌. వాల్కర్‌, గవర్నరు సలహాదారుడు; ఆర్థిక వాణిజ్య కార్మిక 


పరిశ్రమల శాఖ; బి.బి. సర్కార్‌, వార్తా రవాణాలు - పనుల కార్యదర్శి; రాయ్‌ బహుదూర్‌ 


ఎస్‌. కె. గుప్తా, ఛీఫ్‌ ఇంజనీర్‌, నీటిపారుదల శాఖ; పశ్చిమబెంగాల్‌; శ్రీ మాన్‌సింగ్‌, స్పెషల్‌ 
డ్యూటీ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ - దామోదర్‌ పథకం; మేజర్‌ ఎం. జాఫర్‌, ప్రజారోగ్యం 
డైరెక్టర్‌; శ్రీ అజీజ్‌ అహ్మద్‌, యుద్దానంతర పునర్నిర్మాణశాఖ సంయుక్త కార్యదర్శి. 

బీహార్‌ ప్రభుత్వం : శ్రీ ఎస్‌. ఎమ్‌.థార్‌, డెవలప్‌మెంట్‌ కమీపనర్‌; శ్రీడబ్లు గటి: 
కెయిన్‌, ఛీఫ్‌ ఇంజనీర్‌, నీటిపారుదల; విద్యుచ్చక్తి. 


51 
* భారత పారిశ్రామిక కార్మికులకు గృహవసతి 


కొత్త ఢిల్లీలో ఇటీవల జరిగిన స్థాయీ కార్మిక సంఘం ఏడవ సమావేశంలో భారత 
పారిశ్రామిక కార్మికులకు గృహవసతి సౌకర్యం సత్వరం కలుగచేయవలసిన అవసరాన్ని నొక్కి 
చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వ కార్మిక సభ్యుడు గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌.అంబేద్కర్‌ అధ్యక్షత 
వహించారు. 

కార్మికులకు గృహవసతికి సంబంధించి ఈ కింది విషయోలు పరిశీలించటం కోసం 


ఒక ఉప సంఘాన్ని నియమించాలని సంఘం తీర్మానించింది. 


(ఎ) కార్మికులకు గృహవసతి కోసం ఒక నిర్మాణ నిధి ఉండాలా? దీనిని ఏవిధంగా 
సవుకూర్చుకోగలం, ముఖ్యంగా ఇదివరకే గృహవసతి సౌకర్యం పొందిన 
కార్మికుల విషయంలో ఏమి చేయాలనేది 


(బి) కార్మికుల అద్దె చెల్లింపు ప్రాతిపదిక 
(సి) కార్మికుల ఇళ్ళ కోసం కనీస ప్రమాణాలు 


(డి) కార్మికుల ఇళ్ళకోసం లభ్యమైన నిధిని (ప్రభుత్వం లేదా యజమాన్యం నుంచి 
లేదా కార్మికుల నుంచి వచ్చిన దానిని)తగిన విధంగా ఉపయోగించుకోవటం 


(ఇ) కార్మికులకు ఇళ్ళు నిర్మించటం కోసం కేంద్రం లేదా రాష్ట్రం లేదా స్థానిక 
ప్రభుత్వాలు మంజూరు చేయవలసిన సౌకర్యాలు. 


* ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ డిసెంబర్‌ 15, 1945, వ్రుటు: 464 


288 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 
ఈ ఉప సంఘంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరు, రాష్ట్రాల ప్రభుత్వాల 
ప్రతినిధులు ఇద్దరు, సంస్థానాల ప్రతినిధులు ఇద్దరు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ 
కార్మికులతో సహా యజమానులు, కార్మికులనుంచి ముగ్గురు ప్రతినిధులు ఉండాలి. 


జీతంతో కూడిన సెలవులు 


1945 ఫ్యాక్టరీల (సవరణ) చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జీతంతో కూడిన సెలవులకు 
సంబంధించి తాత్కాలికంగా రూపొందించిన మునాయిదా నియమావళిని స్థాయీ కార్మిక 
సంఘం చర్చించింది. 


నెలకు 400 రూపాయలు జీతం తెచ్చుకొనేవారికి కూడా చట్టాన్ని అమలు చేయటం 
కోసం చట్టం అమలు అవుతున్న 'కార్మికుని' నిర్వచనంలోకి చేర్చుకోవటం కోసం కార్మికుల నష్ట 
పరిహార చట్టాన్ని సవరించే అవసరం ఉందని సాధారణ అంగీకారం కుదిరింది. 


ఈ సమావేశానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, సంస్థానాలు, యువరాజుల ఛాంబర్‌, 
పారిశ్రామిక యజమానుల సంస్థ, భారత యజమానుల ఫెడరేషన్‌, అఖిల భారత కార్మిక 
సంఘం, భారత కార్మిక ఫెడరేషన్‌, ఇతర యజమానుల, కార్మికుల ప్రతినిధులు హాజరైనారు. 


52 
* కార్మికుల పట్ల రాజ్యం బాధ్యత 


నవంబర్‌ 26 న కొత్తఢిల్లీలో జరిగిన ఏడవ కార్మిక సమావేశానికి (ముందు ముందు 
ఇది భారత కార్మిక సమావేశంగా వ్యవహరింపబడింది) అధ్యక్షత వహిస్తూ కార్మిక సభ్యులు 
డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ కార్మికుల పట్ల రాజ్యం బాధ్యత విషయంలో ఒక లెక్కల పట్టీ 
(కర్తవ్యా కర్తవ్యాల నివేదిక) చూపుతూ భారత కార్మిక ప్రమాణాన్ని అంతర్జాతీయ స్థాయికి 
పెంచవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 


కార్మికులపై రాయల్‌ కమీషన్‌ సూచనలపైన అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒడంబడికల 
ఆమోదంపైన ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ సూచనలు అమలు చేయవలసినవి 
ఇంకా పది ఉండగా, 63 నియమాలలో 19 నియమాలను ఇంకా ధృవీకరించవలసి ఉన్నదని 
డా॥ అంబేద్కర్‌ చెప్పారు. అయితే ఇది ప్రభుత్వానికి ఇష్టం లేక ఆగినది కాదు, మార్పు 
గాని, సవరణ గాని లేకుండా ఆమోదించవలసిన నియమాలు ఉన్నాయి కాబట్టే అని కార్మిక 
సభ్యులు సూచించారు. అంచెల ద్వారా అంగీకరించగలిగే నియమాలను అంతర్జాతీయ కార్మిక 
సంస్థ తయారుచేసి ఉండగలిగేదే అని కార్మిక సభ్యులు అన్నారు. 


సభికులను ఆహ్వానిస్తూ డా॥ అంబేద్కర్‌ ఇలా అన్నారు. 


శాంతి నెలకొన్నందుకు మనందరం ఆనందిస్తున్నామని కచ్చితంగా నేననుకుంటు 
న్నాను. విజయం సాధించడానికి అందరూ పడిన కష్టాలు, బాధల సంగతి అలా ఉంచి 
లెక్కించడానికి వీలులేని ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగించిన యుద్ధం ఆరేళ్ళపాటు మనను 
విపరీతవైన శ్రవుకు గురి చేసింది. యుద్ధం, యుద్భ అవసరాల సవుస్య ఇపుడు 
వునముందు లేకపోవడం అనేది వునకు ఎంతో ఉపశవునం కలుగచేసింది. లేకపోతే 


* ఇండియన్‌ ఇన్ఫడ్మేమణ్‌ 1945 డిసెంబర్‌ 15, వుటలు 684-88 


290 


డా॥ బాబాసాహెబ్‌ అంబెద్కరి అచినలు - ప్రసంగాలు 


వస్తువులను తయారుచేయవలసి రావటమే కాదు, అత్యంత స్వల్ప వ్యవధిలో అందించవలసి 
వచ్చేది. వున బెంగలన్నీ పోయినందుకు ఎంతో హాయిగా ఉంది. కాని వునకు కష్టం 
కలిగించటానికి యుద్ధ సమస్యలు లేకపోయినా ప్రజల సాంఘిక, ఆర్దిక జీవన పునర్నిర్మాణం 
వంటి శాంతి సమస్యలు మన ముందు ఉన్నాయనే విషయం మీకు తెలుసు. ప్రపంచంలోని 
ఇతర దేశాలకు మాదిరే ఈ సమస్యలు మన దేశానికీ తగిలాయి. 
రాజ్యం బాధ్యతలు 

ఈ సాంఘిక ఆర్థిక సవుస్యలతో పాటు వాటిలో ముఖ్యమైన సవుస్య పట్ట ఈ 
సమావేశం ఆసక్తి చూపుతుంది. అదేమంటే కార్మిక శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలు, 
పెట్టుబడి శ్రవు సంబంధాలు. వున ముందు ఉన్న సవుస్యలు ఏమిటో సమావేశం 
తెలుసుకోవటం కోసం ఈ సమయాన్ని 'లెక్కలు వేసుకోవటం” కోసం ఉపయోగించుకోవటం 
మంచిదనుకుంటున్నాను. ఎందుకంటే మన కార్యరంగంలో ఇంతవరకు ఏని చేశాం, ఇంకా 
చేయవలసింది ఎంత అనే విషయంలో సరైన అంచనా అప్పుడే వేసుకోగలం. 

లెక్కలు వేసుకొనేముందు మన బాధ్యతలతో ముందు ప్రారంభిద్దాం. మన బాధ్యతలు 
రెండు రకాలనుంచి వస్తాయి. మొదటిది 1930లో కార్మికుల గురించి రాయల్‌ కమీషన్‌ 
చేసిన సిఫారసుల నుంచి ఉత్పన్నమైనవి. రెండోవి మొదటినుంచీ భారతదేశం సభ్యురాలిగా 
ఉంటున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ తీర్మానాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. 

కార్మికాంశాలపై రాయల్‌ కమీషన్‌ 357 సిఫారసులు చేసింది- ఇది చాలా ఎక్కువే, 
దీనిని చూస్తే 1929 నాటికి కార్మిక శాసనాల విషయంలో ఇతర దేశాలకంటే భారతదేశం 
ఎంత వెనుకబడి ఉన్నదో తెలుస్తుంది. 357 సిఫారసులలో 133 (పూర్తిగా కాని పాక్షికంగా 
కాని) శాసనం చేయవలసి ఉన్నట్టివి. ఈ 133 లో 126 ని ప్రభుత్వం ఆమోదించింది. 
ఏడిం టిని తిరస్కరించటం జరిగింది. ఆమోదించిన 126 లో 106 ని అమలులో పెట్టటం 
కూడా జరిగింది. ఇంకా 20 మిగిలిపోయాయి. ఈ 20 లో పది, కర్మాగారాల శాసనాలకు 
సంబంధించినవి. దీని విషయంలో కర్మాగారాల చట్టం 5 వ నిబంధన కింద రాష్ట్ర ప్రభుత్వాలు 
తమ వివేచన ఉపయోగించేందుకు ఇదివరకే అధికారాలున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే 10 
సిఫారసులు మాత్రమే మిగిలాయి. అందువల్ల ఈ విషయంలో మన వంతు బాధ్యతలు చాలా 
తక్కువే. 
అంతర్జాతీయ కార్మిక సంస్థ తీర్మానాలు 

ఇక వున బాధ్యతల రెండో రంగాన్ని పరిశిలిస్త, అంతర్జాతీయ కార్మిక సంస్థ 
1919-1943 సంవత్సరాల మధ్య కార్మికులకు సంబంధించి వివిధ విషయాలపై మొత్తం 


కార్మికుల పట్ల రాజ్యం బాధ్యత 291 


సావయుదాయిక' నిర్ణయాలు తయారుచేసింది. వీటిలో భారతదేశం 14 వూత్రవేం 
ధృవికరించింది. 49 ఒడంబడికలను ఇంకా ధృవీకరించవలసి ఉన్నది. 

“లెక్కల పట్టి' ఎలా ఉన్నదో మీరు గమనించారనుకుంటాను. అంతర్జాతీయ కార్మిక 
సంస్థ పద్దుకంటే రాయల్‌ కమీషన్‌ పద్దు బాగా ఉన్నది. ఇది సహజంగానే అనిపిస్తుంది. 
ఎందుకంటే రాయల్‌ కమీషన్‌ సిఫారసులు భారతదేశ పరిస్థితులకు సంబంధం కలిగి 
ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్ణయాలు అందరికీ సంబంధించిన సాధారణ 
స్వభావాన్ని కలిగి ఉంటాయి. 

వాస్తవ పరిస్థితి చూస్తే కమీషన్‌ ఖాతాలలో మన బాధ్యతలు ఏమంత పెద్దవిగా లేవుకాని 
అంతర్జాతీయ కార్మిక సంస్థ తీర్మానాలు బృహత్తరమైనవి కావటం వల్ల మన బాధ్యతలు కూడా 
పెద్దగానే. ఉన్నాయి. ధృవీకరణ కాని తీర్మానాలలో కొన్ని చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. వీటిని 
మనం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉన్నది. మన జాతీయ పరిస్థితుల పరిమితిలో మన కార్మిక 
ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచవలసి ఉన్నది. 


శాసనం చేయవలసిన విషయంలో ఇంకా మిగిలిపోయిన అంశాలేమిటో తెలుసుకోవ 
టానికి ఈ సంక్షిప్త వివరణ మీకు సహకరిస్తుందనుకుంటాను. ఈ బుణాన్ని వునం 
తీర్చవలసి ఉన్నదనే విషయం మీకు నేను చెప్పనవసరం లేదు. దీనిని మనం తప్పించు 
కోవాలని అనుకోవటం లేదంటే మీరు దీనిని ఒప్పుకుంటారనుకుంటాను. దీనిని వునం 
తప్పించుకోలేమని నన్ను చెప్పనీయిండి. ప్రసంచాభిప్రాయం కూడా వునర్ని దీని నుంచి 
తప్పించుకోనీయదు. 


మన బాధ్యతల్ని గౌరవించాలని నేను మీ దృష్టికి తీసుకువస్తున్నానెందుకంటే, మన 
దేశంలో, కార్మిక శాసనాల ఆవశ్యకత, సత్వరతపై అనుమానాలు చాలా వినపడుతున్నాయి 
కనుక. బ్రిటిష్‌ ఉదాహరణను పాటించండి అని ప్రతిసారీ ఎవరో ఒకరు చెప్తుంటారు. బ్రిటిష్‌, 
ప్రజలు ప్రస్తుత లేబర్‌ కోడ్‌ రావటానికి ఒక శతాబ్దం ఎదురు చూడవలసి వచ్చిందట. 
ప్రస్తుతం శైశవ దశలో ఉన్న భారత పరిశ్రవులపై కార్మిక శాసన వ్యయోన్ని వోపడం 
సమంజసం కాదని పరిశ్రమలు పెరగటం కోసం రష్యాలో కార్మిక వర్గం తక్కువ ప్రమాణాలను 
అంగీకరించేలా ఒప్పించిన ఉదాహరణను ఛచూపేవాళ్ళు కొందరున్నారు. కార్మిక శాసనాలను 
అమలు చేసే అధికార యంత్రాంగం భారతదేశంలో లేదు కాబట్టి, మృత ప్రాయంగా 


ఉండే శాసనాలు చేసుకోవటంలో ఉసయోగం ౩ అనుకోవణబం కూడా మనం వింటూనే 
ఉన్నాం. భారతదేశం పేద దేశం కాబట్టి ఉన్న: కార్మిక ప్రమాణాలు పెట్టుకొనే పరిస్థితిలో 


లేదని సాధారణంగా లేవనెత్తే వాదం కూడా ఉన్నది. 


292 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రపంచాభిప్రాయాన్ని ఈ వాదనలు సంతృప్తి పరుస్తాయని నాకు నమ్మకం లేదు. 
వునం వెనుకబడి ఉన్న కార్మిక శాసనాలను ప్రవేశపెట్టకుండా ఉండడానికి ఇది సరైన 
సవుంజసమైన కారణాలని అంగీకరించకపోగా ఇవన్నీ కేవలం వంకలు మాత్రమే అని: 
కార్మికులు కచ్చితంగా అనుకుంటారు. 


బ్రిటిష్‌ వారికి కార్మిక శాసనాలకు సంబంధించి సరైన కోడ్‌ను తీసుకురావటానికి 
వంద సంవత్సరాలు పట్టిందంటే మనం కూడా వంద సంవత్సరాలు తీసుకోవలసిన అవసరం 
లేదని కార్మికులు తప్పకుండా అంటారు. ఇతర దేశాల తప్పులను ఎంత బాగా 
అనుకరించగలమో తెలుసుకొనే ఉద్దేశంతో మాత్రమే చరిత్రను చదవకూడదు. ప్రజలు చేసిన 
తప్పులు తెలుసుకొని వాటిని మనం చెయ్యకుండా ఎలా ఉండగలమో తెలుసుకోవటానికి 
మనం చరిత్రను చదువుతాం. చరిత్ర ఎల్లపుడూ ఉదాహరణే కాదు; చాలసార్లు అది ఒక 
హెచ్చరిక కూడా. 


వ్యక్తిగతమైన ప్రైవేట్‌ లాభాలు సంపాదించే ఉద్దేశంతో పరిశ్రమలను ఒక పైవేటు 
రంగంగా నడుపుతున్న దేశంలో కార్మిక ప్రమాణాల విషయంలో చర్చిస్తున్న సందర్భంలో రష్యా 
లాంటి దేశాన్ని ఉదాహరణకు తీసుకోవటం సందర్భం కాదని కార్మికులు కచ్చితంగా 
చెబుతారు. రష్యాలో పరిశ్రమలను రాజ్యం నడిపిస్తుంది. పరిశ్రమల వల్ల వచ్చే లాభాలు 
ప్రభుత్వ ఖజానాలోకి చేరతాయి. ప్రైవేటు వ్యక్తుల లాభాలలోకి వెళ్ళవు. పరిశ్రమల లాభాలు 
రాజ్యానికి చెందినపుడు, వుధ్యంతర కాలంలో పరిశ్రవులు నిలదొక్కుకోవటం కోసం 
రాజ్యంలోని పౌరులను జీతాలు ఇతర జీవన ప్రమాణాలు తగ్గించుకోవుని అడగవచ్చు. 
అంతివుంగా పరిశ్రవం రాజ్యానికి చెందుతుందని. రాజ్య సౌభాగ్యంలో తానూ వాటా 
తీసుకోగలనని గ్రహించిన ఏ కార్మికుడు కూడా ఆమాత్రం త్యాగం చెయ్యటానికి వెనుకాడడు. 
ప్రమాణాలు తగ్గించుకున్న ఫలితంగా లాభాలు ప్రైవేటు వ్యక్తులకు చెందుతున్నప్పుడు 
ప్రమాణాలు తగ్గించుకోమని కార్మికులను ఎలా అడగగలం? ఈ తీరులో వచ్చే వాదనలో ఎంతో 
బలం ఉందని మీరు అంగీకరిస్తారనుకుంటాను. 


కార్మిక సంక్షేమం కోసం నిధులు 


కార్మిక శాసనాలు అమలు చేయటానికి మన దగ్గర తగిన యంత్రాంగం లేదనే 
వాదనలో బలమేమీ లేదు. అన్ని కోణాల నుంచి దానిని కార్మికులు ఎదుర్కొంటారు. ఎక్కడా 
అది నిలబడలేదనేది మీరు చూస్తారు. శాంతిభద్రతలు కాపాడడానికి రాజ్యం పోలీసుల 


బలగాన్ని వినియోగిస్తుంది. పన్నులు వసూలు చేయటానికి రాజ్యం రెవెన్యూ అధికార్లను 
ఉపయోగిస్తుంది. కార్మిక శాసనాలు అమలు చేయటానికి అవసరమైన బలగాన్ని రాజ్యం 
ఎందుకు నియమించుకోలేదని కార్మికులు తప్పక ప్రశ్నిస్తారు. కేవలం పన్నులు వసూలు 
చేసుకుంటూ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించటమేనా రాజ్యం చేసే పని? నాగరిక 
 జీవనంతో సరిపడి ఉన్న ఉపాధి స్థితిగతులను సరిగ్గా చూడవలసిన బాధ్యత రాజ్యానికి లేదా? 
అది రాజ్య విధి అయినప్పుడు, అటువంటి యంత్రాంగాన్ని ఎర్పాటు చేసుకోవలసిన బాధ్యత 
రాజ్యానికి లేదా? యంత్రాంగం లేదనే మాట చాలా పేలవమైనది, నిలబడేది కాదు. 


“కార్మిక శాసనానికయ్యే ఖర్చును భరెంచటం' అనే వాదం చాలా తీవ్రమైనట్టిదే. దానిని 
కార్మికులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదేసమయంలో ఈ వాదన వెనుక ఎంత 
చిత్తశుద్ధి ఉన్నదనేది ప్రశ్న. ఇది సదుద్దేశంతో చేస్తున్నదా లేక బాధ్యత నుండి తప్పించు 
కోవటానికి ఇది ఒక ముసుగా? యుద్ధం మీద పెట్టిన ఖర్చుతో పోల్చినపుడు ఖర్చు గురించిన 
వాదనలో బలం ఏమీ ఉండదని కార్మికులు అనవచ్చు. యుద్ధం కోసం ఎంత పెద్ద మొత్తంలో 
నిధులు వసూలు చేయటం జరిగిందో, యుధ్ధం కొనసాగించటానికి నడుం విరిగేలా 
విధించిన హెచ్చు పన్నులను ధనవంతులు ఏవిధంగా మోశారో అనే విషయం మనందరికీ 


ఆ 


తెలుసు. 


“యుద్ధంపై పెట్టిన ఖర్చును ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించి ఉంటే ఎంత 
మంది ఇళ్లు లేనివారికి ఇళ్ళు దొరికేవో, ఆకలిగొన్న స్త్రీ పురుషులు ఎంతమందికి కడుపారా 
తిండి దొరికేదో, ఎంతమంది నిరక్షరాస్యులకు చదువు లభ్యమయ్యిదో, ఎంతమంది రోగులకు 
ఆరోగ్యం లభించేదో' అని రాజకీయ నాయకులను కార్మికులు అడుగుతారు. యుధ్ధం 
ఖర్చును భరెంచటానికి పన్నులు విధించినపుడు అభ్యంతరం పెట్టని వారు కార్మికుల జీవన 
ప్రమాణాలు పెంచటానికి నిధులు సేకరిస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారని 
ధనవంతులను కార్మికులు అడుగుతారు. వీటికి సమాధానం చెప్పటం అంత సులభం కాదని 
నేననుకుంటాను. 


కార్మిక శాసనానికి సంబంధించిన అంచనా మీకు ఇచ్చాను. అది చాలా ఎక్కువగా 
ఉన్నది. దానిని మనం ఎందుకు తప్పించుకోలేమో కూడా మీకు చెప్పాను. అలాంటప్పుడు మీ 
ముందు చాలా పెద్ద ఎజెండా ఉంచినందుకు నేనేమీ బాధపడనక్కరలేదనుకుంటాను. 
ఎజెండాలో ఎనిమిది అంశాలున్నాయి. అందులో కొన్ని చాలా ముఖ్యమైనట్టువి, ముఖ్యంగా 2 
వ అంశం పని గంటలకు సంబంధించినది, 3 వ అంశం కనీస వేతనాలకు సంబంధించినది, 
8 వ అంశం కార్మిక సంఘాల గుర్తింపునకు సంబంధించినది. 


294 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


పరిస్థితి దిగజారిపోకుండా చర్యలు 


ఈ విషయోలను నేను ప్రత్యేకంగా నొక్కి చెప్పటం కోసం ఎందుకు వేరుగా 
ఉంచానో మీరు ఊహించి ఉంటారు. శాంతి వచ్చిందని మనం ఆనందిస్తున్నాం కాని అది 
ఎన్నో సమస్యలను తీసుకువస్తుంది. అన్నింటికంటే ప్రమాదకరమైనది, భయంకరమైన 
నిరుద్యోగ సమస్య. మనకు చేతనయింది చేయాలి. దీనిని నివారించటానికి కార్మిక ప్రమాణాలు 
పడిపోకుండా చూడడానికి త్వరితంగా ఏదో చేయాలి. పరిస్థితి కొంత మెరుగవటానికి మూడు 
అంశాలు అవసరమని నేను భావిస్తాను. మొదటిది, పనిగంటలు తగ్గించటం, దీనితో ఎక్కువ 
మందికి పని కల్పించవచ్చు. రెండోది కనీస వేతనాలు నిర్ణయించటానికి యంత్రాంగాన్ని 
ఏర్పాటు చేసుకోవటం. నిరుద్యోగంతోపాటు ఇటువంటి యంత్రాంగం ఏర్పాటు చేసుకోలేకపోతే 
కార్మిక ప్రవరాణాలు పడిపోయే ప్రవూదం ఉన్నది. దీనిని నివారించాలి. వరయూడోది 
యజమానులు, కార్మికులు కలిసి పరస్పరం బేరసారాలు చేసుకుంటూ ఇతర ఉమ్మడి 
సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించటం. 


కార్మిక శాఖ జాప్యం చేయటం లేదని నేను చెప్పదలచుకోలేదు. మన లక్ష్యసాధన 
ప్రయత్నంలో నాకు ఒక పెద్ద లోపం కనిపిస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ నియమావళి 
నుంచి అది ఉత్పన్నమవుతుంది. ఆ తీర్మానాలు ధృవీకరించకపోవటం మూలంగా మన 
బాధ్యత చాలా ఎక్కువయింది. ప్రధానంగా తీర్మానాలలో ఉన్న వుంచిని గుర్తించటంలో 
ప్రభుత్వ వైఖరి అయిష్టత వల్ల వచ్చింది కాదని మాత్రం నేను స్పష్టం చేయదలచుకున్నాను, 
తీర్మానాలను ఎటువంటి మార్పులు, సవరణలు లేకుండా ఆవోదించాలనే నియవుం 
ఉండడం వల్లనే ప్రధానంగా ఇది వచ్చింది. మొత్తంగా దీనిని ఆమోదించాలి, లేదంటే లేదు. 
ఉంటే మొత్తం అంతా ఉండాలి లేకపోతే అసలు ఏదీ వద్దు అనే విధానాన్ని మన మీద 
రుద్దుతున్న ఈ నియమం మనకు సహాయకారిగా లేదు. అంచెలంచెలుగా మన లక్ష్యాన్ని 
సాధించటానికి మనల్ని ఒప్పుకోనీయటం లేదు. భారతదెశం లాంటి వెనుకబడిన దేశాలు 
లక్ష్యాన్ని ఈ పద్ధతి ద్వారానే సాధించాలని ఆశిస్తుంటాయి. 


అంచలంచెలుగా ప్రగతి 


ఈ నిబంధనా విధానాన్ని సవరణకు ప్రతిపాదించాలనే నేను అనుకుంటున్నాను. 
ఎందుకంటే ఎంతోదూరం ప్రయాణం చేయవలసి ఉన్న ఆసియో దేశాలకు ఇది చాలా 
అవసరం. ప్రస్తుతమున్న నియమావళిలో మార్పు తీవటం అసాధ్యమేమీ కాదు. దశల వారీగా 
ఆమోదించటానికి అనుకూలంగా తీర్మానాన్ని తయారుచేయటం అంతర్జాతీయ కార్మిక 


కార్మికుల పట్ల రాజ్యం బాధ్యత 295 


సంస్థకు అసాధ్యమేమీ కాదు. తీర్మానాలను అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ మొత్తం 
అన్నింటినీ ఒక పరిమితకాలంలో అవులు చేయోలి అనే నియవుం పెట్టటం కూడా 
అంతర్జాతీయ "కార్మిక సంస్థకు సాధ్యమే. అమలు చేయకుండా పడి ఉండే నియమావళిని 
ఎంచుకోవటం కంటే అంతర్జాతీయ తీర్మానాలను దశల వారీగా సాధించుకొనే మార్పు 
ఆమోదయోగ్యమని మీరందరూ అంగీకరిస్తారనుకుంటాను. 


ఇంకొక విషయుం గురించి ప్రసావన తీసుకురావాలి, లేకపోతే మీరు అవార్థం 
చేసుకుంటారు. ఈసభో నిబంధనావళిని మార్చు చేయటం కోసం నేను చేసిన కొన్ని 
ప్రతిపాదనలను పరిశీలించటం కోసం గత ఏడాది ఈ సభ ఒక సంఘాన్ని నియమించిందనే 
విషయం మీకు గుర్తు ఉంటుంది. ఈ సంఘ నివేదికపై ప్రభుత్వం ఎటువంటి చర్య 
తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నదో మీరు తెలుసుకోవాలనుకుంటారు. 


సంఘం సిఫారసు చేసినట్టుగా సభ నిబంధనావళిలో ప్రస్తుతం ఎటువంటి మార్చునూ 
ప్రభుత్వం ప్రతిపాదించటం లేదు. సంఘం సిఫారసు చేసినట్టుగా ప్రస్తుతానికి సంస్థ పేరు 
మార్చటం కంటే ఎక్కువ ఏమీ చేయవలసిన అవసరంలేదని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సభ 
వివిధ పేర్లతో సమావేశమవుతున్నది. మంత్రుల సమావేశం, త్రెపాక్షిక సమావేశం, సర్వసభ్య 
సమావేశం అని వ్యవ హరిస్తున్నారు. కార్మిక సభ అని పిలవాలని సంఘం సిఫారసు 
చేసినందుకు నాకు సంతోషంగా ఉన్నది. పేరులో ఏముంది అని పేక్స్సియర్‌ అన్నప్పటికి 
కూడా సంఘం సిఫారసు చేసిన పేరులో అభివ్యక్తి లోపించిందనే వ్యాఖ్య మాత్రం ఒకటి 
చేయదలచుకున్నాను. కార్మిక సమావేశం అనటానికి బదులుగా భారతీయ కార్మిక సమావేశం 
అంటే ఈ లోపం సులువుగా తొలగిపోతుంది. ఈ విషయింలో వీరు నాతో 
ఏకీభవిస్తారనుకుంటాను. 


నివేదికతో సంబంధం లేకుండా మరొక పని చేయాలనుకుంటున్నది. అది 
ఈ సభ విధులను విస్తరించటం. 


పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆఖరి సమావేశంలో భారతదేశ 
ప్రతినిధి, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆమోదించిన సిఫారసులు, తీర్మానాలు అన్నింటినీ ఈ 
సభ ముందు చర్చకు ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. మీ అధికారాలు, విధుల విస్తరణను 
మీరు ఆహ్వానిస్తారనుకుంటాను. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రతి సమావేశంలోనూ ఏమేమి 
జరుగుతున్నదో ప్రావిన్సులు, రాష్ట్రాలు తెలుసుకొని, దీనికి సంబంధించి యజమానులు, 
ఉద్యోగుల ఉద్దేశాలు తెలుసుకుని ప్రయోజనంపొందే అవకాశం దీని వల్ల కలుగుతుంది. 


296 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


సమావేశ విషయాలు 


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ముఖ్యమైన యజమానులు, కార్మికుల 
సంఘాలతో కూడిన భారతీయ కార్మిక సమావేశం నవంబరు 27న భారతదేశ కర్మాగారాలలో" 
వారానికి 48గంటల పని నియమాన్ని ఏకగ్రీవంగా బలపరచింది. పారిశ్రామిక క్యాంటీన్లు 
చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు, 1934 కార్మికుల నష్టసరిహార చట్టం 
సవరణకు సంబంధించి దాదాపు పూర్తి అంగీకారం వ్యక్తమైంది. 


_ పనిగంటల తగ్గింపునకు సంబంధించి కార్మిక శాఖ ఇచ్చిన మహజరులో మంచి 
పౌరునిగా పరిణతి చెందటానికి తన దేహ సామర్థ్యాన్ని కాపాడుకోవటానికి తప్పనిసరైన 
విశ్రాంతిని కార్మికులకు కర్మాగారం బయట కల్పించకపోవటం అన్యాయమేగాక అవివేకం 
కూడా అని పేర్కొన్నారు. పనిగంటలను తగ్గించటం ఎక్కువమందికి ఉపాధి కల్పించటానికి 
తోడ్పడుతుంది. ఈ సమస్యను చేపట్టటానికి ఇదే మంచి తరుణం. యుద్ధకాలంలో తప్పక 
కొంత కఠోర దీక్షతో పనిచేసి ఎంతో బాధకు గురయిన కార్మికులకు విశ్రాంతి ఇవ్వవలసిన 
అవసరం ఉన్నది కాబట్టి శశ అంశాన్ని పరిశీలనకు తీసుకోవటానికి ఇది చాలా వుంచి 
సవుయెవుని ఇది నొక్కి-చెబుతున్నది. ధరలు పడిపోయినప్పుడు తప్ప పనిగంటలు 
తగ్గించటం అంటే మూల వేతనం లేదా కరువు భత్యంలో తగ్గింపు మాత్రం కాదని నివేదిక 
స్పష్టం చేసింది. వస్తు ప్రాతిపదికపై (విడికూలి) పనిచేసే కార్మికుల రేట్లు కాలపరిమితితో 
పనిచేసే వారికంటే తక్కువ కాకుండా ఉండే- సూత్రం మీద విడికూలి రేటు నిర్ణయించాలని 
కూడా మహాజరు సూచిస్తున్నది. 


పరివర్తన సమయంలో సైన్యం నుంచి విడుదల అయిన సైనికులకూ, తొలగించబడిన 
యుద్ధ కార్మికులకూ పునరావాసం, ఉపాధి కల్పించటంలో సహాయం చేయటానికి కార్మిక 
శాఖ ఏర్పాటు చేసిన ఉపాధి కేంద్రాల నిర్మాణం, పనితీరును కూడా సమావేశం చర్చించింది. 


ఉద్యోగావకాశాలు లభ్యమవటం, లేదా మునుముందు లభ్యం కావటం అనే దానికి 
సంబంధించి సమాచారం వారి వద్ద ఉన్నప్పుడే ఉపాధి కేంద్రాలు ఉపయుక్తమైన సహాయాన్ని. 
అందించగలవని ఈ విషయంపైన కార్మిక శాఖ మెమోరాండం నమోదుచేసింది. ఉపాధి 
కేంద్రాల వల్ల యజమానులకూ, ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికీ ఇద్దరికీ పరస్పరం 
ప్రయోజన కారిగా ఉంటూ ఉత్పత్తికి సంబంధించి వివిధ శాఖలలో కార్మిక శక్తిని సంతృప్తిగా 
విభజన చేస్తుందని మెమోరాండం పేర్కొన్నది. 


కార్మికులు వృత్తిపరంగాను, భౌగోళికంగాను వివిధ ప్రాంతాలకు వెళ్ళటానికి ఇది 


కార్మికుల పట్ల రాజ్యం బాధ్యత 297 


ఉపకరిస్తుంది. వివిధ రకాల కార్మికులను సరఫరా చేయటంలో ఉండే అన్ని ఆటంకాలనూ 
ఇది తొలగిస్తుంది. 


సమ్మెలు, లాకౌట్ల (కర్మాగారాల మూసివేత) కాలంలో ఉపాధి కేంద్రాల ధోరణి, 
నియంత్రణ మూలంగా అవాంఛిత నిరుద్యోగ కాలంలో కార్మికులకు నష్టపరిహారం గురించి 
ఈనాటి సభలో చర్చించటం జరిగింది. మొదటి అంశంపై కొంత చర్చ జరిగి రేపటి 
సమావేశానికి వాయిదా వేయటం జరిగింది. రెండో అంశంపై సమావేశం ఒక అంగీకార 
నిర్ణయానికి రాలేకపోయింది. 


కనీస వేతనాలు 


నవంబరు 28న ఏడవ ముగింపు సమావేశం కనీస వేతనాలు నిర్ణయించటానికి 
కావలసిన శాసన ప్రతిని 1926 భారత కార్మిక చట్టం సవరణ కోసం రూపొందించటంలో 
ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు యజమానుల ప్రతినిధులు ఇద్దరు, కార్మికుల తరఫున 
ఇద్దరు సభ్యులతో త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుందని డా॥ బి. ఆర్‌. 
అంబేద్కర్‌ ప్రకటించారు. 


సదస్సు ఈ రెండు చర్యలకు సంబంధించిన సూత్రాల్ని ఆమోదించినప్పటికీ ఆ 
చర్చలలో వివిధ దృక్పథాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు బిల్లులకు ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా 
సదస్సులో పలువురు వక్తలు లేవనెత్తిన అంశాలను సవివరంగా పరిశీలించి సలహా ఇవ్వటం 
కోసం ఈ కమిటీ నియామకం జరిగింది. 


పారిశ్రామిక సంస్థల్లో స్థాయీ ఉత్తర్వుల రూపకల్పన గురించి, సమ్మెలు, లాకౌట్‌ల 
సందర్భంలో ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజీలు అవలంబించవలసిన వైఖరి మీద, సదస్సు ఏకగ్రీవ 
నిర్ణయం తీసుకుంది. సమ్మెలు, లాకౌట్ల సందర్భంలో ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజీలు ఉద్యోగాల 
ఖాళీలను ఆమోదించి, లావాదేవీల గొడవల్లో ఉన్న అర్హులైన దరఖాస్తుదారులకు ముందుగా 
తెలియపరచి అప్పుడు వాటిని నివేదించాలని ఖరారు చేయడమైనది. ఎంప్లాయిమెంట్‌ 
ఎక్ఫేంజీలు కార్మికులను నమోదు చేసుకొని, వారు లావాదేవీ వివాదాల ఫలితంగా 
నిరుద్యోగంలయ్యోరనే విషయోన్ని భావి యజమానులకు తెలియజేస్తూ వారిని ఇతర 
ఉదో ్యగాలకు పంపించాలి. 


ఏ3 
* ఒరిస్సా నదుల అభివృద్ధికి బహుళార్ల నాధక ప్రణాళిక 
కటక్‌లో డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ ప్రసంగం 


ఒరిస్సా, వరదల అరిష్టాలను నివారించుకోవాలనుకుంటున్నది. మలేరియా వ్యాధినీ 
అనారోగ్యాన్ని కల్పిస్తూ తన ప్రజల శక్తి సామర్థ్యాలను హరించి వేస్తున్న ఇతర వ్యాధులనూ - 
అవెంరికా పరిభాషలో చెప్పాలంటే అల్పాదాయ వ్యాధులు - నిర్మూలించాలని ఒరిస్సా 
కోరుతోంది. సేద్యం, నౌకాయానం, స్వల్ప వ్యయంతో విద్యుదుత్సాదనల ద్వారా తన ప్రజల 
జీవన ప్రమాణాన్ని పెంచాలనీ, వారి ప్రగతిని పెంపొందింపచేయోలనీ ఒరిస్సా కోరు 
కుంటున్నది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రయోజనాలన్నీ ఒకే ఒక్క ప్రణాళికతో సాధ్యమవు 
తాయి. అదేమిటంటే - జలాశయాలను నిర్మించి తన నదీ జలాలను నిలువ చేయటం. 

నవంబర్‌ 8 న కటక్‌లో జరిగిన ఒక సదస్సులో అధ్యక్షోపన్యాసం ఇస్తూ భారత ప్రభుత్వ 
కార్మిక సభ్యుడు మాననీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ ఆ విధంగా చెప్పారు. ఒరిస్సా 
నదులను అభివృద్ధి చేసే అవకాశాలను చర్చించటం కోసం ఒరిస్సా మధ్య పరగణాలు 
తూర్పు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు , కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఆ సదస్సు జరిగింది. 
ఒరిస్సా సమస్యలు 

ఒరిస్సా సమస్యలను ప్రస్తావిస్తూ కార్మిక సభ్యుడు ఇలా అన్నారు : 

వరదల సమస్య గురించి చెప్పాలంటే దాన్ని తక్కువ అంచనా వేయటం, దాన్ని అతి 
మామూలుగా చూడడమే ఒక సవుస్య. ఆ సవుస్యను కొంత భిన్నమైన దృష్టితో నేను 
చూస్తున్నాను. నేను ఒరిస్సా గురించి ఆలోచిస్తుంటే ఆ ప్రజలు ఒక ఆపదకే కాదు చాలా 
విపత్తులకు గురవుతున్నట్లు నాకు తోస్తోంది. 
శ ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌, 1945 డిసెంబర్‌ 15, వుటలు : 692-95 


ఒరిస్సా నదుల అభివృద్ధికి బహుళార్థ సాధక ప్రణాళిక 299 

వాటిల్లో ప్రతి ఒక్కరూ చెపుతున్న ఒక ఆపద ఏమిటంటే -ప్రజలు ప్రాణనష్టం, ఆస్తి 
నష్టాలకు నిరంతరం గురయ్యే వరద ముప్పు. మామూలుగా చెప్పాలంటే భద్రతా రాహిత్యం. 
ఈ విపత్తు కేవలం వరదల వల్లనే కాదు, కరువు కాటకాల వల్ల కూడా సంభవిస్తుంది. వరదల 
వల్ల వచ్చే నష్టం కంటే కరువు కాటకాల వల్ల సంభవిస్తున్న నష్టం చాలా ఎక్కువగా ఉంది. 
1866 కరువులో పూరీ జిల్లా జనాభా దాదాపు 40 శాతం నశించింది. 


ఆరోగ్య క్షీణత అనేది ఒరిస్సా ప్రజలకున్న మరో విపత్తు. ఒరిస్సా మొత్తం జనాభా 
77 1/2 లక్షలు. రాష్ట్ర ఆరోగ్య నివేదిక ప్రకారం 1944లో మొత్తం మరణాలు, 2,35,581. 
ఆ చావుల్లో ఒక లక్ష ముస్టైవేల మంది కొన్ని రకాలైన జ్వరాలతో చనిపోగా ఎక్కువమంది 
మలేరియా జ్వరంతో చనిపోయారు. అంటే 1944లో ఒరిస్సా జనాభాలో మూడవ వంతు 
మృతి చెందారు. ఆ మృతుల్లో దాదాపు సగం మంది మలేరియా వల్లనే మరణించారు. ఇది 
చాలా పెద్ద సంఖ్యే. 1944లో 19 శాతం విద్యార్థులు పోషకాహార లోపానికి, 8.7 శాతం 
విద్యార్థులు విటమిన్‌ లోపానికి గురయ్యారని తెలిసింది. 


ఈ వాస్తవాలే గనక నిజమైతే ఒరిస్సా దారిద్ర్యరేఖకు ఎగువన ఉంటుందని 
చెప్పడానికి లేదు. ఒరిస్సాకున్న మూడవ ఇబ్బంది - దీన్ని కూడా ఇబ్బంది అనే చెప్పవచ్చునను 
కుంటున్నా - దానికి అంతర్‌ రవాణా సౌకర్యాలు లేకపోవటం. ఒరిస్సా ఒక దిగ్భంధ ప్రదేశం. 
తూర్పు తీరం వెంబడి పోయే ఏకైక రైలుమార్గం తప్ప సముద్ర తీరం ఆవలనున్న విస్తృత 
ప్రదేశాన్ని తీర భాగంతో కలిపేటందుకు రైలు మార్గంగానీ జలమార్గం గానీ ఏ రవాణా 
మార్గమూ లేదు. 


ఒరిస్సా మరో విలువైన సంపదను కలిగి ఉంది. అదేమిటంటే జలసంపద. ఒరిస్సా 
డెల్టా గుండా ప్రవహించే నీరు పెద్దమొత్తంలోనే ఉంది. ఈ డెల్టా ఉజ్జాయింపుగా కటక్‌, 
పూరి, బాలాసోర్‌ మూడు జిల్లాలతో ఉంటుంది. ఎనిమిదివేల చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి 
ఉంటుంది. ఉప నదులు ప్రధానంగా మహానది, బ్రాహ్మణి, వైతరణి నదుల ఉప నదులు ఈ 
డెల్టాలో ప్రవహిస్తాయి. 
పాక్షికంగా తక్కువ ప్రాధాన్యత గలిగిన మరో రెండు నదులు బురబాలంగ్‌,సువర్ణ రేఖ 
నదులు కూడా ఈ డెల్టాగుండా ప్రవహిస్తాయి. తూర్పు రాష్ట్రాలు, మధ్య పరగణాలు, 
బీహార్‌లలో ఉన్న పై మూడు నదులు డెల్టాకు ఎగువన 69 వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 
ప్రవహిస్తున్నాయి. వాటి మూడింటిలో పెద్దదైన వుహానది 51వేల చదరపు మైళ్ళు 
ప్రవహిస్తున్నది. ఈ మూడు నదులు కలిపి ప్రతి సంవళ్సరం దాదాపు 90 చదరపు అడుగుల 
నీటిని సముద్రంలోకి వదులుతున్నాయి. 


300 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


జల సంపద ఉపయోగం 


కార్మిక సభ్యుడు ఉపన్యాసం కొనసాగించారు : వనరులుండి కూడా ఒరిస్సా 
ఎందుకు నిరుపేదగానే ఉంది? ఎందుకు వెనుకబడి ఉంది? ఎందుకు అత్యంత దౌర్భాగ్య 
రాష్ట్రంగా ఉండిపోయింది? దానికి నేనివ్వగలిగిన సమాధానం ఒక్కటే. ఎమిటంటే.. ఒరిస్సా 
తన జలసంపదను ఉత్తమ మార్గంలో వినియోగించుకోవటాన్ని అన్వేషించలేదు. వరదల సమస్య 
గురించిన పరిశీలనకు ఎక్కువ ప్రయత్నం జరిగిందనేది నిస్సందేహం. 1872 కంటే ముందు 
శ్రీ రెహనాండ్‌ ద్వారా ఒక సాధారణ పరిశీలన జరిగింది. ఆయన నివేదిక సంగతేమైందో నాకు 
తెలియదు. ఆ తర్వాత నుంచి 1928 వరకు ఏమీ జరిగినట్లు లేదు. ఆ సంవత్సరం నుండి 
1945 ముందు వరకు ఈ వరద సవుస్యపై పని చేయడానికి అనేక కమిటీలు 
నియమించబడ్డాయి. 


1928 ఒరిస్సా వరద విచారణ కమిటీకి ప్రఖ్యాతుడైన బెంగాల్‌ ప్రధాన ఇంజనీర్‌ 
శ్రీ ఆడమ్స్‌ విలియమ్స్‌ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ విచారణ 1937లో సమరుడైన శ్రీ ఎం. 
విశ్వేశ్వరయ్య చేతికి అప్పగించారు. ఆయన 1937లో ఒకటి, 1939లో మరొకటి రెండు 
నివేదికలు సమర్పించారు. ఆ తర్వాత ఆ పని ఒరిస్సా వరద సలహా సమితి చేపట్టింది. ఆ 
కమిటీ 1938లో ఒక ప్రాథమిక నివేదికను సమర్పించింది. 1942 వరకు తన కృషిని 
కొనసాగించింది.. ఆ మధ్యకాలంలో అది మూడు మధ్యంతర నివేదికలు సమర్పించింది. 
ఆదిశలో జరిగిన తాజా ప్రయత్నం ఇటీవల 1945 మార్చి 15 న ఒరిస్సా ప్రభుత్వం కటక్‌లో 
ఒక వరద సదస్సును నిర్వహించటం. 


మొత్తం మీద ఈ సమస్యపై వారు సరైన వైఖరిని తీసుకురాలేదని నేను ఈ కమిటీల 
సభ్యులకు చెప్పడానికి చింతిస్తున్నాను. ఎక్కువ మోతాదులో నీరు ఉండడం అరిష్టమనీ, 
ఎక్కువ నీరు వచ్చినపుడు దాన్ని ఒక క్రమ ప్రవాహంలో సముద్రంలోకి చేరనివ్వాలనే అభిప్రా 
యానికి వారు లోనయ్యారు. ఆ రెండు అభిప్రాయాలూ గట్టి దురభిప్రాయాలని ఇప్పుడు 
గుర్తించడమైంది. అవి ప్రజా సంక్షేమం దృష్ట్యా చాలా ప్రమాదకరమైన అభిప్రాయాలు. 


నీటి నిలువ 


నీరు ఎక్కువ మోతాదులో ఉండడం అరిష్టమని భావించటం తప్ప నీరు ఎప్పుడూ 
అరిష్టం కలిగించేంత ఎక్కువ ఉండదు. నీరు ఎక్కువైన దానికంటే తక్కువవటం వల్లనే మనిషి 
మరింత ఇబ్బంది పడ్డాడు. చిక్కేమిటంటే ప్రకృతి తాను తక్కువ నీరు ఇవ్వటమే కాకుండా 
అనావృష్టి, తుఫాను వంటి వాటితో నీటిని అనిశ్చిశంగా పంపిణీ చేస్తుంది. కానీ ఈ పరిస్థితి 


ఒరిస్సా నదుల అభివృద్దికి బహుళార్థ సాధక ప్రణాళిక 301 


జలం ఒక సంపద అనే వాస్తవాన్ని మార్చలేదు. జలం ప్రజలకు సంపదగానే ఉంటుంది. దాని 
పంపిణీ అనిశ్చితంగా ఉంటుంది. ప్రకృతిని నిందించటం కాకుండా నీటిని నిల్వ చేయటమే 
సరైన వైఖరి అవుతుంది. 


ప్రజోపయోగం దృష్టా నీరు నిల్వ చేయటం తప్పనిసరి అయినప్పుడు దానికి 
అడ్డంకులు కల్పించే పథకం కచ్చితంగా తప్పుడు పథకం అవుతుంది. అందుకని 
సాధారణంగా లక్ష్యాన్ని సాధించలేనిదాన్ని, అంటే నీటి పొదుపు సాధించలేని పథకాన్ని తప్పక 
వదిలేయాలి. ఒరిస్సా డెల్టాలో చాలా ఎక్కువ నీరు ఉండడమే కాదు, ఆ నీటి వల్ల మరింత 
కీడు కూడా జరుగుతోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా ఇదే సవుస్యను 
ఎదుర్కొన్నాయి. అక్కడ ఉన్న కొన్ని నదులు మిస్సోరి, మియామి, టెన్నెస్సీ నదులు అమెరికా 
సంయుక్త రాష్ట్రాలకు అదే సమస్యను కలిగించాయి. 


అందుకని అమెరికా తన నదులతో వచ్చిన సమస్యను పరిష్కరించుకున్న విధానాన్నే 
ఒరిస్సా కూడా రూపొందించుకోవాలి. ఆ విధానం ఏమిటంటే నీటిని జలాశయాల్లో నిలువ 
చేయడానికి నదులపై వేరు వేరు చోట్ల ఆనకట్టలు కట్టటం. ఆ జలాశయాలు సేద్యంతో 
పాటు చాలా ప్రయోజనాల్ని సమకూర్చుతాయి. మహానది ప్రవాహాన్ని మొత్తాన్ని గనుక నిలువ 
చేయటం కుదిరితే అక్కడ ఉన్న ఒక మిలియన్‌ ఎకరాల భూమిని సాగుచేయడానికి ఆ నీరు 
సరిపోతుందట. జలాశయోల్లో నిలువ చేసిన నీరు విద్యుచ్చక్తి ఉత్పత్తికి కూడా ఉపయోగ 
పడుతుంది. 


సహజ వనరులు కలిగి ఉండి కూడా ఒరిస్సా పారిశ్రామికంగా అభివృద్ధి చెందని 
ప్రాంతంగా మిగిలి ఉందంటే దానికి కారణం ఫ్యాక్టరీలు నడపడానికి చౌక విద్యుత్తు లేక 
పోవటమే. ఒరిస్సాలో విద్యుచ్చక్తి సమృద్ధిగా లభిస్తుంది. అది ఒరిస్సా వినియోగించుకోవాలను 
కుంటున్న దానికంటే ఎక్కువగా దీర్హకాలం లభిస్తుంది. ఈ నీరు ఇవ్వగలిగే మరో ప్రయోజనం 
నౌకాయానం. 


భారతదేశంలో నౌకాయోనానికి అస్తవ్యస్త చరిత్ర ఉంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
పరిపాలించిన కాలంలో కంపెనీ ప్రభుత్వపు ప్రజా కార్యక్రమాల (పబ్లిక్‌ వర్క్స్‌) బడ్జెట్‌లో 
అంతర్గత నౌకాయానం గురించిన ప్రొవిజన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ 
విధానానికి ప్రతీకలే నేడు భారతదేశంలో మనకున్న పెక్కు నౌకాయాన కాలువలు. వాటిల్లో 
ఒకటి ఒరిస్సాలో ఉంది. ఆతర్వాత రైలు మార్గాలు వచ్చాయి. కొంతకాలం వరకు ఆవిధానం 
రైలుమార్లాలు, నౌకాయానం రెండింటికీ వర్తింపచేశారు. 1875 లో రైలు మార్గాలా? కాలువ 
మార్గాలా? అనే అంశంతో పెద్ద వివాదం తలెత్తింది. గొప్ప ఆదర్శాలున్న కొద్దిమంది ఇంజనీర్లలో 


302 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఒకరైన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ కాలువల కోసం సాహసోపేతంగా పోరాడారు. దురదృష్టవశాత్తు 
రైలుమార్లాల్ని బలపరచేవారు గెలుపొందారు. 


కాలువల మీద రైలు మార్లాలు సాధించిన విజయం గురించి నేను సంతోషంగా లేను. 
కాలువ మార్గాలు ఏమీ ఇవ్వలేవు గనుక వాటిని వదిలేయాలి అని చెప్పే రైల్వే మద్దతుదారుల 
తెలివి తక్కువ అభిప్రాయం చాలా చికాకు కల్గించేట్టిది. కాలువల వల్ల రాబడి లేదు అంటే 
అవేమీ ఇవ్వలేకపోవటం వల్ల కాదు. వాటిని అసంపూర్తిగా వదిలేయటం వల్లనే వాటి ప్రతిఫల 
సామర్థ్యం చిందర వందరైపోయింది. గతం లాగా అంతర్గత నౌకాయోనాన్ని అలక్ష్యం 
చేయరాదని నేను చెప్పగలను. ఈ విషయుంలో వునం జర్మనీ రష్యాల అనుభవాన్ని 
మార్గదర్శకంగా తీసుకోవలసి ఉంటుంది. మన ప్రాచీన నౌకా మార్గాలను పునరుద్ధరించు 
కోవటమే కాక కొత్త మార్గాలు కూడా నిర్మించుకోవాలి. రైల్వేల అవసరాల కోసం వాటిని త్యాగం 
చేయరాదు. 
ప్రత్యేక లక్షణం 

ఒరిస్సా నదులకు సంబంధించిన నీటి నిలువ పథకం నీటి పారుదల, విద్యుత్తులను 
ప్రసాదించటమే కాక సుదూరమైన అంతర్గత నౌకాయానాన్ని కూడా కల్పిస్తుందనీ, ఈ ప్రత్యేక 
లక్షణం దానికున్నదనీ కార్మిక సభ్యుడు పునరుద్దాటించారు. (1) కొండల కనుమ కేంద్రంలో 
(నారజ్‌కి ఏడుమైళ్ళ ఎగువున) (2) టిక్కిర్‌ పారా (3) సంబల్‌పూర్‌ ఎగువన మూడు 
ఆనకట్టలు నిర్మించటం ద్వారా నౌకయానానికి అనువైన దేశీయ జలమార్గం చంద్‌ బలిని 
సంబల్‌పూర్‌ ఇంకా ఆవలి ప్రదేశంలో కలుపగల అవకాశం ఉండొచ్చునట. ఈ పథకం గనుక 
అమలు జరిగితే సంవత్సరం పొడుగునా కొనసాగేవిధంగా 350 మైళ్ళ నౌకాయాన మార్గం 
ఏర్పడుతుంది. ఆ ప్రయాణ మార్గం ప్రయాణీకులకు వస్తు రవాణాకు సౌకర్యంగాను, 
చౌకగాను ఉంటుంది. సముద్రం నుండి కటక్‌ మీదుగా సంబల్‌పూర్‌ దాని అవతల కేంద్ర 
పరగణాల్లోకి విస్తరించిన ఒక కాలువ మీద తీర నౌకలు, చిన్న ఓడలు నేరుగా లోపలి 
ప్రాంతాల్లోకి వెళ్ళగలగటాన్ని ఊహించండి. ఈ పథకం దుష్ట శక్తుల్ని శిష్ట శక్తులుగా మార్చే 
పథకం. 

ఒరిస్సా, వరదల అరిష్టాలను నివారించుకోవాలనుకుంటున్నది. మలేరియా వ్యాధిని 
అనారోగ్యాన్ని కల్పిస్తూ తన ప్రజల సామర్థ్యాన్ని హరించి వేస్తున్న ఇతర వ్యాధులను అమెరికా 
పరిభాసలో చెప్పాలంటే అల్పాదాయ వ్యాధులు - నిర్మూలించాలని ఒరిస్సా కోరుతోంది. 
నౌకాయానం, సేద్యం, స్వల్ప వ్యయంతో విద్యుదుత్సాదనల ద్వారా తన ప్రజల జీవన 
ప్రమాణాన్ని పెంచాలనీ వారి అభ్యుదయాన్ని పెంపొందింపచేయోలని ఒరిస్సా కోరుకుంటు 


ఒరిస్సా నదుల అభివృద్దికి బహుళార్థ సాధక ప్రణాళిక 303 


న్నది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రయోజనాలన్నీ ఒకే ఒక్క ప్రణాళికతో సాధ్యమవుతాయి. 
అదేమిటంటే జలాశయోల్ని నిర్మించి నదీవాహక జలాలను నిలువ చేయటం. 


బహుళార్థ సాధక జలాశయాలు 


“1945లో ఏర్పడిన ఒరిస్సా వరద రక్షణ కమిటీ బహుళార్థ సాధక జలాశయాలను 
నిర్మించటమే ఒరిస్సా నీటి సవుస్యకు తుది పరిష్కారం అన్న అభిప్రాయాన్ని సూచించి 
నందుకు నాకు ఆనందంగా ఉంది. అదే అంతిమ లక్ష్యంగా కాకపోయినా, జలాశయాలను 
నిర్మించడం సరైన నిర్ణయంగా భావించి, తక్షణమే ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కమిటీ 
సూచించింది. ఈ ప్రాజెక్టు సామర్ధ్యం అందరికీ స్పష్టం కాక పోవచ్చు. కానీ నిజానికి అది 
చాలా గొప్పది. దిని విస్తృత ప్రయోజనాన్ని ఒరిస్సా ప్రభుత్వానికి ఒరిస్సా రాష్ట్ర ప్రజా ప్రతి 
నిధులకు, ఒరిస్సా ప్రజానీకానికి తెలియజేసి తద్వారా దీనిపై వారి ఆసక్తిని పెంపొందించాల్సి 
ఉం౦ది.'' 


“ఒక తులనాత్మక నివేదిక ఇలాంటి అభిప్రాయాన్ని రేకెత్తించగలుగుతుంది. అమెరికా 
సంయుక్త రాష్ట్రాలలోని బౌల్డర్‌ డ్యామ్‌ ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మితమైన సరస్సు 
అని మనం వింటున్నాం. మద్రాసులోని మెట్టూరు డ్యామ్‌, హైదరాబాద్‌లో నిర్మించదలచిన 
ప్రతిపాదిత తుంగభద్రా డ్యామ్‌ల గురించి కూడా మనం వింటున్నాం. ఇవి పరస్పరం పోటీగా 
ఉండవచ్చు. మొదటి దానితో పోల్చి చూస్తే, ఒరిస్సా నదుల ద్వారా ఏడాది పాడుగునా 
ప్రవహించే నీటి పరిమాణం ఆ అమెరికా సరస్సులో నీటికంటే మూడింతలు అధింకగా 
ప్రతిపాదిత జలాశయాన్ని నింపగలదు. మద్రాసు మెట్టూరు డ్యామ్‌, హైదరాబాద్‌ తుంగభద్రా 
డ్యామ్‌లతో పోలిస్తే, మహానది ఒక్కటే 65 మిలియన్ల చదరపు అడుగుల కన్నా ఎక్కువ నీటిని 
తరలించగలుగుతుందనే విషయోన్నీ, ఇది మద్రాసులోని మెట్టూరు డ్యామ్‌ జలాశయ 
సామర్థ్యం కన్నా ముప్పై రెట్లు, ప్రతిపాదిత తుంగభద్రా డ్యామ్‌ సామర్థ్యం కన్నా ఇరవై రిట్లు 
అధికం అనే విషయోన్నీ గుర్తుంచుకోవాలి. ఈ నీటిలో ఎంత మొత్తాన్ని ఆర్థికంగాను, 
సమర్ధవంతంగానూ నిలువ చేయగలమన్నది పరిశోధించవలసిన విషయం. అందుకని 
ఒరిస్సా ప్రభుత్వం, ఒరిస్సాలోని రాష్ట్రాలు, ఒరిస్సా ప్రజలు ఇది తమ అదృష్టంగా భావించి, 
ఈ పథకం పట్ల సగర్వంగా, కృతనిశ్చయంతో వ్యవహరించి ఈ సంకల్పాన్ని వాస్తవం 
చేయడానికి ప్రయత్నించాలి”, 

డా॥ అంబేద్కర్‌ తమ ప్రసంగాన్ని ఇలా కొనసాగించారు: ఈ సమావేశపు ఎజెండా 
చాలా నిరాడంబరంగా ఉంది. ఇందులో (1) ఏకీకృత, బహుళార్థ సాధక ప్రగతి దృష్ట్యా (అ) 
వరదల అదుపు (ఆ) నౌకాయానం (ఇ) నీటిపారుదల, మురుగునీటి పారుదల (ఈ) 


304 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


భూసార పరిరక్షణ (ఉ) విద్యుచ్చక్తి అభివృద్ది పథకాలు రూపొందించడానికి వీలుగా ఒరిస్సా 
నదులపై సర్వేలు, పరిశోధనలు చేపట్టవలసిన ఆవశ్యకతను గుర్తించడం. (2) మహానదిని 
నియంత్రించి అభీవృద్ధి పరచడానికి సర్వేలు, పరిశోధనలు జరపాల్సిన అవసరాన్ని ముందుగా 
గుర్తించడం (3) కేంద్ర జలమార్లాలు, నీటిపారుదల, నౌకాయాన కమీషన్‌ మార్గదర్శకత్వంలో 
ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలు సర్వేలు, పరిశోధనలు కొనసాగించే సంసిద్ధతను పరిశీలించడం. 


ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ ఒక సమగ్ర పథకాన్ని రూపొందించడానికి వీలుగా 
ఇక్కడి సహజ వనరుల గురించీ, భౌతిక లక్షణాల గురించీ క్షుణ్ణమైన సర్వేలు, పరిశోధనలు 
జరగాల్సిన ఆవశ్యకతను గుర్తించి, దానిని మనం అంగీకరించగలమా అనేది ఈనాటి మన 
ప్రధాన లక్ష్యం. డెల్టా ప్రాంతంలోనూ, డ్రైనేజీ ప్రాంతంలోనూ ఉన్న సౌకర్యాల దృష్టా 5 
నీటిపారుదల, నౌకాయానం, విద్యుచ్చక్తి అభివృద్ధికి గల అవకాశాలను అంచనా కట్టడానికి 
వీలైన విస్తృతమైన సర్వేలు, పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. 1862లో మహానదికి 
ఐదు ఉప నదులైన టెల్కోమా, ఇబ్కోమా, మాద్‌కోమా, హస్ట్‌, జోంక్‌లపై చిన్న జలాశయాలు 
నిర్మించడానికి డ్యామ్‌ స్థలాలను గురించిన సర్వే నిర్వహించే పని కొంత జరిగినప్పటికీ, 
ఇంతవరకు జరిగిన పరిశోధనలు చాలొవరకు డెల్టా ప్రాంతానికే పరిమితమైనాయి. 


సమర్భుడూ, సుప్రసిద్దుడూ అయిన నీటిపారుదల ఇంజనీరు రాయ్‌ బహద్దూర్‌ ఖోస్లా 
అధ్యక్షతన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్ర జల మార్గాలు, నీటిపారుదల నౌకాయాన 
కమీషన్‌ తన విచారణలో భాగంగా త్వరలోనే ఒరిస్సా నదులపై జలసంబంధమైన, ఇతరమైన 
సర్వేలను ప్రారంభించనున్నది. ఈ కమీషన్‌ యొక్క సాధారణ మార్గ నిర్దీశకత్వం కిందా, పర్య 
వేక్షణ కిందా ఆయా ప్రావిన్సులూ, రాష్ట్రాలూ తత్సంబంధిత సర్వేలు నిర్వహించడం అవసరం. 


ప్రాంతాల ముంపు 


తమ ప్రసంగాన్ని ముగించే ముందు డా॥ అంబేద్కర్‌ ఇలా అభిప్రాయపడ్డారు. ఈ 
సమావేశంలో పాల్గొంటున్న వివిధ వర్గాల దృష్టిని రెండు అంశాలపై కేంద్రీకరింప జేయాలను 
కుంటున్నాను. అవి ఈ ప్రాజెక్టు విజయానికి సన్నిపాత సంబంధం కలవి. వీటిని గురించి 
సాధ్యమైనంత త్వరగా వారు తమ మెదళ్ళకు పదునుపెట్టాల్సి ఉంది. ప్రథమంగా భూమి 
ముంపు ప్రశ్నపై తమ సంసిద్ధతను వ్యక్తం చేయాల్సి ఉంటుంది. డ్యాములు నిర్మించడం 
ద్వారా ఏర్పడే జలాశయాల మూలంగా ఒరిస్సాలోనూ, తూర్పు రాష్ట్రాలలోనూ విశాలమైన 

భూభాగాలు ముంపునకు గురవుతాయి. ఒకవేళ ఈ డ్యాము మహానది లేదా దాని ఉప 
నదుల ప్రవాహ ఉధృతిని పెంచితే మధ్య పరగణాలలోని కొన్ని ప్రాంతాలు కూడా ముంపునకు 


ఒరిస్సా నదుల అభివృద్ధికి బహుళార్థ సాధక ప్రణాళిక .305 


గురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను సమగ్ర పథకపు సర్వతోముఖ ప్రయోజనాలను దృ 
స్టిలో పెట్టుకుని సవివరంగా పరిశీలించాల్సి ఉంటుంది. 


ఈ నదుల జలాలు వృధాగా ప్రవహిస్తూ, దారి పొడుగునా భీభత్సాన్ని సృష్టించడానికి 
బదులుగా ప్రయోజకరంగా తాం! కొన్ని ప్రాంతాలు మునగడం అనివార్యం. 
భూముల ముంపు వల్ల కలిగే నష్టం కన్నా ఏకీకృత బహుళార్థ సాధక పథకాల వల్ల కలిగే 
ప్రయోజనాలు అధికంగా ఉండాలి. దీనిని ఒక ప్రాంతీయ ప్రాజెక్టుగా పరిగణ? సీనే ఇది 
విజయవంతం అవుతుంది. దీనిని కేవలం స్థానిక వ్యవహారంగా భావిస్తే, ఇది విజయవంతం 
కాలేదు. ఒరిస్సా ప్రావిన్స్‌ తన సరిహద్దులకు మాత్రమే పరిమితంగా ఈ ప్రాజెక్టును 
రూపొందించదలిస్తే అది విఫలమవుతుంది. అలాగే ఒక ఒరిస్సా రాష్ట్రమే అం పరిమిత 
పరిధుల్లో ప్రయత్నిస్తే అది కూడా విఫలమవుతుంది. 


ఈ ప్రాజెక్టు వాస్తవానికి ప్రాంతీయమైనదే. అలాగే అవసరమైన మేరకు రాష్ట్రంలోనూ 
ప్రావిన్స్‌లలోనూ ప్రాంతాలను ముంపునకు గురి చేస్తుందన్న ప్రశ్నను కూడా లేవదీస్తుంది. 
నేను ప్రస్తావించదలచిన రెండవ ప్రశ్న ఇదే. ఒరిస్సా రాష్ట్రాలు, ప్రావిన్స్‌ ప్రభుత్వాలూ తమతమ 
ప్రాంతాల గుండా ప్రవహిస్తున్న నదుల్లోని కొంతభాగంపై తమ సార్వభౌమత్వాన్ని త్యాగం చేస్తే 
తద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించటానికీ, (ప్రణాళికను రూపొందించ టానికీ, ఏకైక 
నియంత్రణ కింద చేపట్టడానికి గల అడ్డంకులు తొలగిపోతాయి. ఒరిస్సా ప్రభుత్వానికీ భారత 
రాష్ట్రాల పరిపాలకులకూ సార్వభౌమత్వం కన్నా ప్రజల సంక్షేమం ప్రధానమని నేనిక్కడ స్పష్టం 
చేయుదలిచానం. వారి సార్వభౌవంత్వాం ప్రజల సంక్షే వన్ని "పెంపొందించాలి తప్ప 
ఆటంకపరచకూడదు. కేంద్ర ప్రభుత్వం, ప్రావిన్స్‌లు రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారం, 
సమన్వయం ద్వారా - ఒరిస్సా నదుల నీరు వ్యర్థంగా ప్రవహిస్తూ సముద్రం వైపు సాగిపోతూ 
అపార నష్టాన్ని కలిగించడానికి బదులుగా ఈ జలసంపదను (ప్రజల సంక్షేవూనికి 
సద్వినియోగపరచడానికి వీలవుతుంది. 


ఒరిస్సా నదుల సర్వే - సమావేశ నిర్ణయాలు 
ఏకీకృత బహుళార్థ సాధక ప్రగతికి తోడ్పడే పథకాలను రూపొందించడానికి ఒరిస్సా 
నదుల ప్రాథమిక సర్వేలు జరపాలని సమావేశం నిర్ణయించింది. ఈ ప్రాథమిక సర్వేలు 
పూర్తయిన తర్వాత రూపొందించే బహుళార్థ సాధక పథకాలు వరద నియంత్రణ, నౌకా 
యానం, నీటిపారుదల, మురుగునీటి పారుదల, భూసార పరిరక్షణ, విద్యుచ్చక్తి అభివృద్ధి అనే 
అంశాలతో కూడి ఉంటాయి. 


306 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మొట్టమొదటగా మహానదిని నియంత్రించటానికీ, అభివృద్ది పరచటానికీ గల అవకాశా 
లపై సర్వే జరపడానికి సమావేశం అంగీకరించింది. ప్రావిన్స్‌ ప్రభుత్వాలు, కేంద్ర జల 
మార్గాలు, నీటిపారుదల, నౌకాయాన కమీషన్‌ సాధారణ మార్గ నిర్దేశం, పర్యవేక్షణల కింద 
సర్వేలు జరపాలని కూడా సమావేశం ఆమోదించింది. సరిగా ఈ దశలోనే సంబంధిత 
వర్గాలన్నీ పూర్తిగా పాల్గొనవలసి ఉంటుంది. పరిపాలనా సంబంధమైన, ఆర్థికపరమైన వర్గాల 
సంపూర్ణ కార్యదీక్ష నిమగ్నత అవసరమవుతాయి. అప్పటిదాకా ఇటీవల ఏర్పాటైన ప్రావినియల్‌ 
ప్రభుత్వం ఒరిస్సా నదుల విభాగం సహకారంతో కేంద్ర జలవూర్తాలు, నీటిపారుదల, 
విద్యుచ్చక్తి కమీషన్‌ ప్రాథమిక పరిశీలన జరపాలని ప్రతిపాదించారు. వుహానదికి గల 
అవకాశాలను అధ్యయనం చేయడానికి కేంద్ర జలమార్లాలు, నిటిపారుదల, విద్యుచ్చక్తి 
కమీపన్‌కు కేంద్ర ప్రావిన్సుల ప్రభుత్వం, తూర్పు రాష్ట్రాలు ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని 
అందచేసి సహకరించారు. 


శ్రీ గోఖలే గారి ప్రసంగం 


గౌరవనీయ ఒరిస్సా గవర్నర్‌ సలహాదారుడైన శ్రీ బి.కె. గోఖలే, డా॥ అంబేద్కర్‌ 
సూచించిన పథకాన్ని హర్షిస్తూ ఈ విధంగా ప్రసంగించారు ౩- “బహుశా భారతదేశంలోనే 
అత్యంత వెనుకబడిన ప్రాంతం ఒరిస్సా. మనం ఆలోచిస్తున్న బహుళార్థక సాధక ప్రాజెక్టుకన్నా 
ఇతరమైనదేదీ ఇక్కడి ప్రజల స్థితిగతులను మెరుగుపరచలేదు. ఒరిస్సా సుదీర్హ చరిత్రను, 
ఆధునిక కాలం దాకా దీని పరిణామాన్ని ప్రస్తానిస్తూ, ఒరిస్సా ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా 
ప్రస్తుతం రూపొందించిన ప్రణాళిక ఇక్కడ సుఖసంతోషాల సంపదల శకానికి నాంది 
పలుకుతుందన్నారు”. 

wm జ ఈ 


యుద్ధానంతర నీటి పారుదల మరియు జల విద్యుచ్చక్తి పథకాలు 


్న 
లేదు. త్వరితగతిని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం మనుగడ కోసం సేద్యం 
చేయాల్సి ఉంటుంది” అంటూ గౌరవనీయులైన వైస్రాయ్‌ న్యూఢిల్లీలోని వైస్రాయ్‌ భవనంలో 
నవంబర్‌ 26నాడు కేంద్ర నీటిపారుదల బోర్డులు, 16వ వార్థిక సమావేశాన్ని ప్రారంభిస్తూ 


“నీటిపారుదల రంగంలో భారతదేశం సాధిస్తున్న పురోగతి పట్ల ఎలాంటి సందేహమూ 


ఉద్దాటించారు. కేంద్ర ప్రభుత్వ నిపుణులు ప్రావిన్స్‌లు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఇంజనీర్లతో 
పాటు గౌరవనీయులైన డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌, కార్మిక సభ్యుడు, గౌరవనీయులు 
శ్రీ హెచ్‌.సి. ప్రియర్‌, కార్మిక శాఖ కార్యదర్శి ఈ సమావేశానికి హాజరయినారు. 

* ఇందీయిన్‌ ఇల్‌ఫర్చేషల్‌ దీసెందిల్‌ 15, 1945, వజ. 697 


ఒరిస్సా నదుల అభివృద్దికి బహుళార్థ సాధక ప్రణాళిక 307 


వైస్రాయ్‌గారు ఈ విధంగా చెప్పారు 


“ఈ కేంద్ర నీటిపారుదల బోర్డు 16వ వార్థిక సమావేశాన్ని ప్రారంభిస్తున్నందుకు 
నాకెంతో సంతోషంగా ఉంది. మీ ఇంజనీరింగ్‌ శాఖ చాలా ప్రాచీనమైనదీ, ప్రధానమైనదీ 
గౌరవప్రదమైనదీను. ప్రపంచంలోనే నీటిపారుదల ఇంజనీర్లు చాలా ప్రాచీన ప్రవీణులు. బైబిల్‌ 
ప్రథమ కాండలోని సృష్టి ప్రకరణం రెండవ అధ్యాయం “తోటకు నీరందించడానికి ఈడెన్‌ 
నుండి ఒక నది వెళ్ళింది” అని చెపుతున్నది. బహుశా నీటిపారుదలకు మొట్టమొదటి లిఖిత 
పూర్వకమైన ఉదాహరణ ఇదే అనుకుంటాను. ఈజిప్ట్‌ మెసపటోమియాల అతి ప్రాచీనమైన 
నాగరికతలు కేవలం నీటిపారుదల పైన నిర్మితమైనాయి. ఈ దేశాలలో మీ పూర్వీకులు 
అత్యంత ఆదరాభిమానాలనూ, గౌరవాన్నీ పొందారు. 


అతి ప్రాచిన నీటి పారుదల నిపుణులలో అత్యంత ప్రతిభావంతుడిగా ప్రథమగణ్యుడు 
మోజెస్‌. అతని నీటి పారుదల విద్య సాధించిన విజయాలలో మనకు తెలుస్తున్నవి రెండం 
శాలు: ఒకటి - అతను హోరబ్‌లో ఒక పెద్ద రాతిని అడ్డుపెట్టి, తన నేతృత్వంలో ఉన్న 
ప్రజలకు తాగడానికి నీరందించి వారి మనుగడకు తోడ్పడినాడు, రెండవది మారాహ్‌లో ఒక 
డ్యాం నిర్మించి ఉప్పు నీటి నుండి వ్యర్థ పదార్థాలను తొలగింపజేసి, వాటిని మంచినీటిగా 
మార్చినాడు. 


భారత్‌ సాధించిన విజయాలు 


ఇతర ఇంజనీర్లు వునం వేగంగా ప్రయాణం చేయడానికి గానీ, సౌకర్యాలు 
అనుభవించడానికిగానీ తోడ్పడుతుండవచ్చు, కానీ మీరు మాత్రం ప్రాణమే బహుమతిగా 
ఇస్తున్నారు. మీ శ్రమకు సంబంధించిన విషయాన్ని ఈసయ్య ప్రవచనాలలో ఇలా తెలుపు 
తున్నాయి: “నా ప్రజల దాహం తీర్చడానికి నేను నిర్జనారణ్యంలో నీల్లిచ్చాను, ఎడారుల్లో 
నదులనిచ్చాను, 


54 
* రిట్రెంచ్‌మెంట్‌ విషయంలో రైల్వే ఉద్యోగుల సమాఖ్య 
ఉమాండ్ల నిరాకరణ 


గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : 


అధ్యక్షా! నేటి ఉదయం ఈ వాయిదా తీర్మానం చర్చకు స్వీకరించినప్పుడు, కార్మిక 
శాఖ తన వాదం వినిపించడానికి ఈ చర్చలో పాల్గొనవలసి వస్తుందని నేను భావించలేదు. 
కానీ చర్చ ప్రారంభమయ్యాక తీర్మానాన్ని సమర్ధిస్తూ మాట్లాడిన ఇద్దరు వక్తలు కార్మిక శాఖను 
తీవ్రంగా విమర్శించడం జరిగింది. గత కొంతకాలంగా ఈ వివాదం కొనసాగుతున్నప్పటిక్తీ 
వారు ఆశించిన విధంగా ఈ వివాదంలో కార్మిక శాఖ తన పాత్రను నిర్వర్తించలేదనేది వారి 
ఆరోపణ. ఆర్యా! కార్మిక శాఖకు ఈ వ్యవహారంలో సముచితమైన బాధ్యత ఉందని నేను 
ఒప్పుకుంటాను. కార్మిక వర్గాలు తమ ప్రయీజనాలు పొందడానికి ఈ శాఖను ఏర్పాటు 
చేయడం జరిగింది. ఒకవేళ కార్మిక శాఖ తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే, 
నిస్సందేహంగా దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. కానీ విచారకరంగా నేను తెలియజేస్తున్న 
విషయమేమిటంటే, ఆర్యా! నా గౌరవ స్నేహితుడు సర్దార్‌ మంగళ్‌సింగ్‌ ప్రప్రథమంగా కార్మిక 
శాఖ బాధ్యతలను గురించి విమర్శిస్తూ, ఎత్తిపొడుపు స్వరంతో కార్మిక సభ్యుడు నిద్రపోతున్నా 
డనడం, ఫిడేలు వాయిస్తున్నాడనడం ఈ విషయంలో కార్మిక శాఖ ఏమి చేసిందో తెలుసు 
కొనకుండా, వాస్తవాలను పరిగణించకుండా పూర్తిగా ఉదాసీన స్థితితో చేసిన ఆరోపణ, 
అందుకే ఈ విషయానికి సంబంధించిన అతి సముచితమైన వాస్తవాలను నేను ఈ సభ 
ముందుంచదలిచాను. 


*  “లెజిస్టేట్‌ అసెంభ్రీ డీటేల్స్‌ (సెంట్రుల్ల్‌”, నంవుటం : 2, 22-1-1946, పుటలు : 106-08 


రిట్రెంచ్‌మెంట్‌.... డిమాండ్ల నిరాకరణ 309 


మొట్టమదటిసారిగా 1945 అక్టోబర్‌ 5వ తేదీ నాడు రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌కు రైల్వే 
బోర్డుకు మధ్య ఒక వివాదమున్న విషయం కార్మిక శాఖకు తెలిసింది. రైల్వే మెన్స్‌ ఫెడరేషన్‌ 
సదస్సులో ఆమోదించిన అసంఖ్యాకమైన తీర్మానాలతో కూడిన ఒక లేఖను రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ 
నాయకుడొకరు కార్మిక శాఖకు పంపారు. ఆ తరువాత కార్మిక శాఖకు 1945 అక్టోబర్‌ 10 
వ తేదీనాడు రెండవ లేఖ అందింది. ఆ లేఖలో తీర్మానంలోని అంశాలపై నిర్ణయాలు 
గైకొనడానికి కార్మిక శాఖ ఒక న్యాయనిర్లేత (అడ్డుకేటర్‌)ను నియమించాల్సిందిగా విజ్ఞప్తి 
చేశారు. అయితే ఆర్యా! ఒక న్యాయనిర్ణేత (అడ్డుకేటర్‌)ను నియమించే తీవ్రమైన చర్యను 
తీసుకొన డానికి వయుందు వివాదంలో ఉన్న ఇరువర్గాలను లాంఛన ప్రాయంగా 
సమావేశపరచడం, విభిన్న అంశాలను చర్చించడం, విభేదాలను తగ్గించుకుని, ఆయా 
డిమాండ్లపై పరస్పరం అంగీకారానికి రావడానికి దోహదం చేయడం వంటి బాధ్యతలు కార్మిక 
శాఖ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ విషయంలో కార్మిక శాఖ వెంటనే స్పందించిందనీ, 
రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులతో చర్చించి, వివాదాస్పద అంశాలను చర్చించవలసిందిగా 
రైల్వేశాఖకు సూచించిందనీ సంతోషంగా తెలియజేస్తున్నాను. రైల్వే శాఖకూ, రైల్వే మెన్స్‌ 
ఫెడరేషన్‌కు మధ్య చర్చలు జరిగిన తరువాత, పరస్పర సమావేశం జరిగినట్లూ, వివాదాస్పద 
అంశాలపై చర్చ జరిగినట్టూ రైల్వేశాఖ ఒక సమాచార పత్రాన్ని వెలువరించిన విషయం గౌరవ 
సభ్యుడికి తెలుసుననుకుంటాను. ఇటీవల డిసెంబర్‌ 5నాడు ఈ సమాచార పత్రం 
విడందలయింది. డిసెంబర్‌ 5నాటికీ, ఈనాటికీ వుధ్య ఈ స్వల్పకా లంలోనే ఈ 
విషయంలో అనవసరమైన, తీవ్రమైన జాప్యం జరిగిందని కానీ, ఉదాసీనత వహించి, కార్మిక 
శాఖ ఈ అంశంలో చేయాల్సినది చేయలేదని కానీ ఆరోపించడం సరైనది కాదు. 


అలాగే మరొక విషయాన్ని సభ దృష్టికి తేవాలని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో 
సంప్రదింపులు ఇంకా ముగియలేదనే వాస్తవం శ్రీ గురుస్వామిగారికి తెలియదని చెప్పలేం. 
సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయి. రెల్వేశాఖతో తదనంతర సంప్రదింపులు 
జరపడానికి ఒక చిన్న కమిటీ రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ నియమించాలని రైల్వే శాఖకు, రైల్వేమెన్స్‌ 
ఫెడరేషన్‌కూ మధ్య అంగీకారం కుదిరిందనే విషయాన్ని సభకు తెలియజేస్తున్నాను. 1946 
జనవరి మాసాంతంలో ఆ సమావేశం జరగాలని సమయాన్ని నిర్ధారించడం జరిగింది. 1946 
జనవరి మాసాంతమింకా రానేలేదు. ఇంకా సంప్రదింపులకు సమయం ఉండనే ఉంది.... 


శ్రీ ప్రకాశ : “మాసాంతం” వచ్చింది. 


గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ * అవును, కానీ ఆ విషయాన్ని నేను 
అంగీకరించలేను. 


310 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


దివాన్‌ చమన్‌ లాల్‌ (పశ్చిమ పంజాబ్‌-మహమ్మదీయేతరుడు) : నేను మన గౌరవ 
సభ్యుడిని ఒక నిమిషం పాటు ఆటంకపరచవచ్చునా? న్యాయినిర్లేత (అడ్తుకే టర్‌ )ను 
నియమించాలన్న కోరికను ప్రభుత్వం నిశ్చయంగా తోసిపుచ్చిందనటం నిజమేనా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఆ విషయానికే వస్తున్నాను. ఇరువర్గాల మధ్య 
పరస్పర పరిష్కారానికి జరిగిన చివరి ప్రయత్నం కూడా విఫలమైనట్లు కార్మిక శాఖ భావిస్తే 
తప్ప న్యాయ నిర్లత (అడ్డుకేటర్‌)ను నియమించడవునే ప్రశ్నే తలెత్తదు. అందుకే నా 
గౌరవనీయ మిత్రునికి స్పష్టంగా నేను చెప్పదలిచాను. ఇంకా అవకాశం ఉంది. ఇంకా 
అవకాశం ఇవ్వబడింది. రైల్వే శాఖతో తాము కచ్చితంగా ఏ తేదీనాడు కలవాలనుకుంటున్నారో 
వారికి తెలియజేయాల్సిన బాధ్యత రైల్వేమెన్స్‌ ఫెడరేపన్‌ వారిదే. 


దివాన్‌ చమన్‌ లాల్‌ : ప్రభుత్వం ఎంతమందిని ఉద్యోగాల నుండి తొలగించాలని 
నిర్ణంయించిందో ఆ సమాచారాన్ని రైల్వేవెంన్స్‌ ఫెడరేషన్‌కు తెలపడానికి ప్రభుత్వం 
నిరాకరిస్తున్నదన్న విషయం యథార్థమేనా? అని నేను నా గౌరవనియుడైన సభ్యుడిని 
మరోమారు అడగవచ్చునా? ఇక రెండవది- వారు న్యాయ నిర్లీత (అడ్డుకేటర్‌)ను నియమించే 
అంశాన్ని తిరస్కరించినట్లేనా? ఇక మూడవది - వారింకా రైల్వే ఉద్యోగులను తొలగిస్తూనే 
ఉన్నారా? దాదాపు 10,000 మందిని ఇప్పటికే తొలగించి వేశారనుకుంటాను. ప్రభుత్వం 
ఇలాంటి ధోరణితో ఉంటే, సంప్రదింపుల ప్రశ్న ఎలా తలెత్తుతుంది. 


గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను చర్చలో జోక్యం చేసుకోవడానికి 
లేచినప్పుడే, న్యాయ నిర్ణయం (అడ్డుకేషన్‌) సమస్యకే నేను పరిమితమవుతానని చెప్పిన 
విషయాన్ని నా గౌరవనీయుడైన మిత్రుడు మరచిపోయినట్టున్నారు. ప్రశ్నలో మిగిలిన 
భాగంలో ఎంతవముందిని ఉద్యోగాల నుండి తొలగిస్తారు? ఒకవేళ తొలగిస్తే వారితో ఎలా 
వ్యవహరిస్తారు? మొదలైన అంశాలకు నేను మాట్లాడడం ముగించిన తర్వాత నా గౌరవ 
సహచరుడు సమాధానం చెప్తారని నా నమ్మకం. కార్మిక శాఖకు సంబంధించిన బాధ్యత వరకే 
నేను నా విధులను నిర్వర్తిస్తాను. సమస్య పరిష్కారానికి ఇక ఎ మాత్రం అవకాశం లేదని 
కార్మిక శాఖ నిర్ధారించుకుంటే తప్ప, ఆచరణలో ఉన్న పద్ధతులకు భిన్నంగా కార్మిక శాఖ 
జోక్యం చేసుకుని మేం న్యాయనిర్లేత (అడ్డుకేటర్‌)ను నియమిస్తాం అని ప్రకటించడం 
సముచితం కాదు, సాధ్యమూ కాదు. ఆ విషయాన్నే నేను స్పష్టం చేస్తున్నాను. అందుకే ఈ 
తీర్మానంలో నా గౌరవనీయ మిత్రుడు ప్రసంగిస్తూ, కార్మిక శాఖ సరైన సమయంలో జోక్యం 
చేసుకోలేదని ఆరోపించడం కచ్చితంగా తొందరపాటు వ్యాఖ్యానం. అలాగే నేను వివరించిన 
అంశాలను వాస్తవాలను గమనంలో పెట్టుకుని కార్మిక సభ్యుడు ఫిడేల్‌ వాయిస్తున్నాడని చేసిన 


రిట్రెంచ్‌మెంట్‌.... డిమాండ్ల నిరాకరణ 311 


వ్యాఖ్యలను నేను వాస్తవానికి అలా ప్రవర్తించలేదు కాబట్టి ఆ మిత్రుడు స్వచృందంగా 
ఉపసంహరించుకుంటాడనుకుంటాను. 


ఈ సముస్యకున్న మరో పార్మా్వాన్ని కూడా నేను చెప్పదలిచాను. భారత రక్షణ 
చట్టంలోని 81వ నిబంధన ప్రకారం ప్రభుత్వం మధ్యవర్తి (ఆర్బిట్రేటర్‌)ని నియమించే 
అధికారం కలిగి ఉందన్నది నిజమే. కానీ ఇది ఒక అత్యవసర శాసనమైనప్పటికీ - 81వ 
నిబంధన ప్రకారం మధ్యవర్తిత్వం విషయమై న్యాయపరంగా సంక్రమించిన అవకాశాన్ని 
ఇతర అన్ని పద్ద తంలూ విఫలమై విధిలేని స్థితిలోనే ఉపయోగించాలి. 'ముధ్యవర్తిత్వం' 
(ఆర్బిట్రేషన్‌) విషయమై సంబంధిత వివాదం సజీవంగా ఉండాలి. నేనిదివరకే చెప్పినట్టుగా 
ప్రస్తుతం ఏ వివాదమూ కొనసాగడం లేదు. విషయం పరిశీలనలో ఉంది. ఇక రెండవ 
విషయం - న్యాయ నిర్ణయం (ఆడ్డుకేషన్‌) జరగడానికి ముందు, మనం ఈ వివాదం 
ఉపాధికి సంబంధించిన అంశాలతో కూడినదని నిర్జారించుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు 
ఆ వివాదం పని గంటలకు, వేతనాలకు, అలాంటి విషయాలకు సంబంధించినదై ఉండాలి. 
భారత రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌కూ రైల్వే శాఖకూ మధ్య ఉన్న వివాదాంశమేమిటి? రైల్వే మెన్స్‌ 
ఫెడరేషన్‌ తన సవుస్యను ఏవిధంగా ఆవిష్కరించాలో, అలా సముచితంగా 
ఆవిష్కరించలే కపోయిందని చెప్పడానికి విచారిస్తున్నాను. వారికి వారే విపరీతమైన హానిని 
చేకూర్చుకున్నారు. ఈ విషయంలోనే ఒక అంశాన్ని నేనిక్కడ చెప్పదలిచాను. రైల్వేమెన్స్‌ 
ఫెడరేషన్‌ వెందట్నించీ ఏ విషయోన్ని నొక్కి వక్కాణిస్తున్నది? అది పని గంటలకు 
సంబంధించిన అంశమూ? వేతనాలకు సంబంధించిన. అంశమా? ఈ వివాదం 'పై రెండు 
అంశాలకు చెందినది కాదని నేను కచ్చితంగా చెప్పగలను. రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ పని 
గంటలకు, కార్మికులు స్థితిగతులకు సంబంధించిన అసంఖ్యాకమైన తీర్మానాలను ఆమోదించిన 
మాట యథార్థమే. కానీ వివాదంలో ఉన్న ప్రాథమికమైన అంశాలకూ, కేవలం జతపరచబడిన 
అంశాలకు మధ్య అంతరాన్ని మనం గమనించాలి. రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ ఆమోదించిన 
తీర్మానాన్ని ఎవరైనా పరిశీలించినట్లయితే, రైల్వేలలో ఒక్కకార్మికుడ్ని కూడా తగ్గించకూడదనే 
ప్రధానమైన సమస్యను వారి ఫిర్యాదుగా మనం గుర్తించగలం. పనిగంటలు, వేతనాలకు 
సంబంధించిన ప్రశ్నలు అదనంగా జతపరచబడినాయి. అవి విభేదించే అంశాలు కావు. నేను 
చెబుతున్న విషయాన్ని బలపరచడానికి రైల్వే శాఖకూ, రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌కు మధ్య ఉన్న 
వివాదం ప్రాథమికంగా కార్మికుల తొలగింపు (రిట్రంచ్‌వెంట్‌) నకు సంబంధించినది. 
ఎంతవుందికి ఉపాధి కల్పిస్తారు, ఎంతమందిని తొలగిస్తారు అనే అంశాలకు చెందినది 
కావడమే. ఇక్కడే నేను మరో ఒకటి, రెండు పరిస్థితులను ప్రస్తావించదలిచాను. 


312 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మొదటిది - నేను ఇదివరకే చెప్పినట్టుగా 1945 అక్టోబర్‌ 5న వారు రాసిన లేఖలో 
పదునాలుగో, పదిహేనో డిమాండ్లను వారు ముందుకు తెచ్చారు. ఈ లేఖలోని డిమాండ్లలో 
ప్రధానమైన ప్రాథమిక అంశాలను కచ్చితంగా గుర్తించడానికీ అంచనా కట్టడానికి గాను 
కార్మిక శాఖకూ, భారత రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు శ్రీ గిరి గారికి మధ్య ఒక సమావేశాన్ని 
ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ సభ దృష్టికి తీవాలనుకుంటున్న విషయమేమిటంటే 
దాదాపు పదిహేను తీర్మానాలు వారి లేఖలో ఉన్నప్పటికీ కేవలం మూడే మూడు అంశాలు 
ఆమోదానికి పరిశీలన కోసం కార్మిక శాఖ ముందుంచబడినాయి. మిగతా అంశాలు రైల్వేమెన్స్‌ 
ఫెడరేషన్‌కు అంతముఖ్యమైనవి కావనిపించింది. తిరిగి ఎప్పుడైతే రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌, 
రైల్వేశాఖల వుధ్య లాంఛన ప్రాయమైన సమావేశం ఏర్పాటు చేయబడిందో అప్పుడు 
అదివరకు కార్మిక శాఖ ముందు లేవనెత్తిన మూడు అంశాలను కూడా వారు విరమించు 
కున్నారు, కేవలం (రిట్రెంచ్‌మెంట్‌) కార్మికుల తొలగింపునకు సంబంధించిన ఒకే ఒక్క ప్రశ్న 
తలెత్తింది. సభలో రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ పక్షాన మాట్లాడిన పెద్దల పట్ల ఫెడరేషన్‌ అధ్యక్షుని 
పట్ల నా గౌరవాన్ని ప్రకటిస్తూనే, ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ శాఖ ఎంతమంది ఉద్యోగులను 
నియమించుకోవాలి అనే విషయమూ, ఇది న్యాయసమ్మతమైన వివాదమేనా అనే విషయమూ 
అను అర్థం చేసుకోలేకపోతున్నానని తెలియజేస్తున్నాను. రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు 
రై ల్వేశాఖతో జరుపుతున్న సంప్రదింపులలో న్యాయుసవ్మ్ముత వెన ఒక అంశాన్ని 
రూపొందించగలరని నేను నిరీక్షిస్తున్నాను. దానిని బట్టి కార్మిక శాఖ తగిన విధంగా జోక్యం 
చేసుకుని న్యాయనిర్ణయం చేయడానికి వీలవుతుందా అనే విషయాన్ని తీల్చుకోగలుగుతుంది. 


ఆర్యా! ఈ అభిశంసన తీర్మానం తగదని నేను అభిప్రాయపడుతున్నాను. 


55 
* దామోదర పథకం కోసం 


గ్రామాలను ఖాళీ చేయించే ప్రతిపాదన 


అధ్యక్షులు : దామోదర్‌ పథకం అమలు చేసే క్రమంలో బీహార్‌లోని హజారిబాగ్‌, 
మన్‌భూవ్‌, సంతాల్‌ పరగణాలకు చెందిన వందలాది గ్రామాలలో వేలాది ప్రజానీకాన్ని 
బలవంతంగా ఇళ్ళ నుండి ఖాళీ చేయించే ప్రతిపాదనపై శ్రీరాంనారాయణసింగ్‌ ప్రవేశపెట్టిన 
తీర్మానం మనముందున్నది. ఈ తీర్మానాన్ని మన గౌరవనీయ సభ్యుడు ఎలా భావిస్తున్నారో 
నేను తెలుసుకోగోరుతున్నాను. 


బాబూ రాంనారాయణ సింగ్‌: (ఛోటా నాగపూర్‌ డివిజన్‌, మహమ్మదీయేతరుడు): 
ఆర్యా! కొన్ని జిల్లాలలో భూ ఆక్రమణ ప్రక్రియ కొనసాగుతున్నది. దామోదర పథకం అమలు 
చేసే క్రవుంలో ప్రభుత్వం అనేక గ్రామాలను ఆక్రమించుకుని, అక్కడి ప్రజలను ఆ 
ప్రాంతాలను వదలి వెళ్ళాల్సిందిగా కోరబోతున్నది. 


అధ్యక్షులు : ఆ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఎంతవరకు వచ్చిందని నేను 
తెలుసుకోవచ్చునా? 


గౌరవనీయుడు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు) : ఈ దశలో 
చర్చించటానికి ఏమీ లేదని నేను మనవి చేస్తున్నాను. బీహార్‌, బెంగాల్‌ల గుండా ప్రవహిస్తున్న 
దామోదర నదిపై కొన్ని డామ్‌లు నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పంలో ఎలాంటి సందేహమూ 
లేదు. అయితే ఈ వాయిదా తీర్మానంలో బలవంతంగా ఖాళీ చేయించడం వంటి నిర్దిష్టమైన 
ప్రశ్నలు లేవనెత్తడంపై నేను ఈ విధంగా చెప్పదలిచాను. ఈ విషయంలో మనం చాలా చాలా 


* “లెజిస్టే ట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రైల్ల్‌”, నంవుటం :1, నం. 12, 7 భీట్రైవరి 1946, వుట 606 


314 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రాథమిక దశలో ఉన్నాం. ఈ జలాశయం నిటివల్ల ఎంత భూమి మునిగిపోతుంది, ఎంత 
ప్రాంతం దీనివల్ల ప్రభావితమవుతుంది మొదలైన అంశాలమీద ఇంకా పరిశీలన మాత్రమే 
జరుపుతున్నాం. ఎంతమందిని ఖాళీ చేయించవలసి ఉంటుంది. వారి స్వాధీనంలో ఉన్న 
ఆస్తులెన్ని? వాటిపై వారికి గల హక్కులు ఎమిటి మొదలైన అంశాలను గవునించే 
ప్రయత్నంలో ఉన్నాం. నిజానికి ఇంకా నిర్దిష్టంగా ఏమీ లేదు. ఈ దశలో ప్రభుత్వం ఎలాంటి 
చర్యా తీసుకొనకుండానే ఈ అంశం ఒక చర్చనీయాంశం ఎలా కాగలుగుతుంది? ఈ 
విషయంలో నేను చెప్పదలచుకున్నదేమిటంటే - ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని కచ్చితమైన 
నిర్ణయాలకు వచ్చినప్పుడు, ప్రభుత్వ నిర్ణయాలు తెలిపే ఒక పత్రాన్ని నేను సభకు 
సవుర్పించ గలుగుతాను, అప్పుడు సభ్యులు వారికి ఇష్టవెైన రీతిలో ఆ పత్రంపై 
చర్చించవచ్చు. 


బాబూ రాంనారాయణ సింగ్‌: హజారీబాగ్‌ జిలాలో భూఆక్రవంణ ప్రక్రియ 
ప్రారంభమైందనీ, ప్రభుత్వం అక్కడి ప్రజలను వెళ్ళిపొమ్మని ఆదేశిస్తున్నదనీ నా సమాచారం. 


అధ్యక్షులు : ఆ ప్రక్రియలన్నీ ఈ పథకానికి సంబంధించినవిగా గౌరవ సభ్యుడు 
అభిప్రాయ పడుతున్నారా? 


బాబూ రాంనారాయణ సింగ్‌ : అవును. 


అధ్యక్షులు : కానీ ప్రభుత్వం ఈ విషయుంలో ఇంకా ఏమీ చేయునట్లు 
కనపడుతున్నదే? 


గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : రోడ్లు వేసే ఉద్దేశంతో ప్రభుత్వం కొంత 
భూమిని స్వాధీనం చేసుకున్నది. 


అధ్యక్షులు : ఈ పథకానికి సంబంధించేనా? 


గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అవును. రోడ్డు నిర్మించే దృష్టితో ప్రభుత్వం 
కేవలం నోటీసులు జారీచేసింది. ఈ దశలోనే ఖాళీ చేయించే ప్రశ్నే తలెత్తదు. 

అధ్యక్షులు : భూసేకరణ అనేది సమాచారాన్ని సేకరించే ఉద్దేశంతో జరుగుతున్నదా? 

గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ దశలో భూసేకరణ అనే ప్రశ్న లేనే 
లేదు. దామోదర నదిపై కొన్ని ఆనకట్టలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, దానికోసం 
చేరిక దారులు వేయాలనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా రోడ్డు వేయాలన్న దృష్టితో 
కొన్ని చిన్న చిన్న భూభాగాలను సేకరించడానికి కొందరు వ్యక్తులకు పరిమితంగా నోటీసులు 


దామోదర పథకం .... గ్రామాలను ఖాళీ చేయించే ప్రతిపాదన 315 


జారీచేయడం జరిగిందంతే. వాయిదా తీర్మానంలో చెప్పిన హజారీబాగ్‌ జిల్లా మన్‌భూమ్‌ 
సంతోల్‌ పరగణాలకు చెందిన వందలాది గ్రామాల వేలాది ప్రజలను వారి ఇళ్ళనుండి 
బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారనే ప్రశ్న ఈ దశలో ఉత్పన్నమే కాదు. ఎందుకంటే ఏమి 
జరుగుతుందో అనే విషయిం ఇంకా (ప్రభుత్వానికే అవగాహన లేదు. నేను 
చెప్పాలనుకుంటున్నది - ఇది మరీ మరీ ప్రాథమిక దశ అనే విషయమే. 


అధ్యక్షులు : ఈ విషయంలో నేను పడుతున్న ఆందోళన ఏమిటంటే, ఒకవేళ 
ప్రభుత్వం ఆనకట్ట నిర్మించాలని నిర్ణయిస్తే దానికోసమై చేరిక దారులు నిర్మించే ప్రారంభ 
చర్యలు మొదలుపెడితే, ఎంతమందిని ఖాళీ చేయించాల్సి ఉంటుందో ప్రభుత్వం అంచనా 
కట్టగలుగుతుందా? లేదా? ఎందుకంటే ఆనకట్ట నిర్మాణమనేది ఒక నిర్ధారిత యధార్థమే 
కదా? 


గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : కాదు, ఆర్యా! మేమింకా సరైన . నిర్ణయం 
తీసుకునే నిషయంలో బయటి నిపుణుల సలహాలు, సహాయాల కోసం సంప్రదిస్తూనే ఉన్నాం. 
ఇది చాలా ప్రాథమిక దశ అనే నేను చెప్పదలిచాను. సభలో ఈ విషయమై ఇప్పుడే నేను 
ఎలాంటి ప్రకటన చేయలేను. 


అధ్యక్షులు : ప్రభుత్వం ఆనకట్టలు నిర్మించాలని నిర్ణయించిందా? లేదా? అనే 
విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 


గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది ప్రభుత్వ ప్రతిపాదన. అదే తుది 
ప్రతిపాదన కాదు. 


శ్రీ మోహన్‌లాల్‌ సక్సేనా (లక్నో గ్రామీణ మహమ్మదీయేతరుడు) : ఈ విషయం 
సభలో ప్రస్తావించబడుతుందని భావించవచ్చా? 


గౌరవనీయులు డా! బి. ఆర్‌. అంబేద్కర్‌ : అది పరిశీలనలో ఉంది. దీనికోసమై ఆర్థిక 
మంజూరీ మేమింకా సాధించలేదు. 


56 
* కార్మికుల నష్ట పరిహారం (సవరణ) బిల్లు 


గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు): ఆర్యా! నేను 
ప్రతిపాదిస్తున్నాను. 
“కార్భికుల నక్ష వరివోర చట్టం, 1923 నవరణ బిల్లుగా దీనిని వరిగణోంచాలి.. 


ఇది చాలా సాధారణమైన బిల్లు. రూ.300/- వేతనంగా పొందుతున్న కార్మికునికి 
ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఉద్దేశించిన బిల్లు. కార్మికుల నష్ట 
పరిహార చట్టంలో నిర్వచింపబడిన 'కార్మికుడు' అన్న పదం గౌరవనీయులైన సభ్యులకు 
తెలుసుననుకుంటాను. రూ.300/- వరకు వేతనాన్ని పొందుతున్న కార్మికులకు నష్టపరిహారం 
హక్కు పరిమితమయింది. యుద్దానికి పూర్వం రూ. 300/- వేతనం పొందుతున్న ప్రతి 
కార్మికునికి ఈ చట్టం వలన ప్రయోజనం చేకూరేది. అయితే యుద్ధ అలవెన్స్‌ ప్రవేశపెట్టడం, 
కరువుభత్యం, బోనస్‌లు, సత్ర్రవర్తన వేతనం, తదితర చెల్లింపులు కలిపి రూ.300/- కంటే 
అధికంగా వేతనం పొందుతున్న కార్మికులు, కార్మికుల నష్టపరిహార చట్టం ప్రయోజనాలకు 
దూరమయ్యారు. కార్మికుల నష్టపరిహార చట్టంలో నిర్వచింపబడిన వేతనాలు’ అనే పదానికి 
కార్మికుడు జీత భత్యాలతోపాటు అదనంగా పొందే పారితోషికాలను అన్నింటినీ కలిపి 
వేతనాలుగానే అర్థం చెప్పడం జరిగింది. నష్టపరిహారాన్ని పరిగణించడానికి ఈ అదనపు 
పారితోపిక్రాలను వేతనంలో భాగంగానే గుర్తించడం జరుగుతున్నది. తతృలితంగా ఇదివరకు 
నష్ట పరిహారం పొందగలిగిన కార్మికుడు, ఇప్పుడు పొందకుండా పోతున్నాడు. కార్మికుడి 
అత్యధిక నెలసరి వేతన పరిమితిని రూ.300/- నుండి రూ.400/- కు పెంచడం ద్వారా 
అతని ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ బిల్లు ఉద్దశింపబడింది. అందువల్ల ఈ బిల్లు, 


* “లెజిస్టట్‌ అసెంబ్రీ డిబేట్‌ (సింట్రల్స్‌”; నంశ్రుటం : 1, నెం. 12, 8 వీబ్రవరి 1946, శైలు 714 
5 5 ఆద 


bp 


కార్మికుల నష్టపరిహారం (సవరణ) బిల్లు 317 


రెండు సౌకర్యాలను కలిగి ఉంది. ఒకటి కార్మికుల నిర్వచనాన్ని సవరించడం ద్వారా, నెలసరి 
వేతన పరిమితిని రూ.300/- నుండి, రూ.400/-కు పెంచడం, రెండవది - నష్ట పరిహార 
చట్టంలోని షెడ్యూల్‌ 4ను సవరించడం ద్వారా, కార్మికుడి మరణు, శాశ్వత అంగవైకల్యం 
లేదా తాత్కాలిక అంగవైకల్యం పొందిన సందర్భాలలో నష్ట పరిహారం పొందే అర్హతను 
కలిగించడం. 

ఆర్యా! నేను ఇదివరకే వివరించినట్లుగా ఈ బిల్లు ఒక సాధారణ చర్య మాత్రమే. 
గ్రేట్‌ బ్రిటన్‌లో వాస్తవంగా అమలు జరుగుతున్న దానికి ఇది అనుకరణ మాత్రమే. అక్కడ 
కూడా నష్ట పరిహారం పొందదగిన కార్మికుడి నెలసరి వేతన పరిమితిని 350 పౌండ్ల నుండి 
425కు పెంచడం జరిగింది. ఈ బిల్లు కేవలం సాధారణ చర్య మాత్రమే కాక, విభేదించ 
టానికి ఆస్కారం లేనిది కూడా. ఈ బిల్లులోని ప్రతిపాదనల విషయమై ప్రావిన్సులను 
సంప్రదించడం జరిగింది. వారు ఈ బిల్లులో ప్రతిపాదిస్తున్న సవరణలను ఏకగ్రీవంగా 
ఆమోదించారు. అలాగే బిల్లు ప్రతిపాదనలను కార్మిక స్థాయీ సంఘం ముందుంచడం 
జరిగింది. అక్కడ కూడా కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా దానికి తవు ఆమోదం 
తెలిపారు. ఆర్యా! ఈ బిల్లు ప్రకరణలపై నేను అధికంగా వివరణలు ఇవ్వవలసిన అవసరం 
లేదని భావిస్తున్నాను. ఈ అభిప్రాయాలతో ఆర్యా! బిల్లును నేను ప్రతిపాదిస్తున్నాను. 


జా జా జ 

* అధ్యక్షులు : ప్రశ్న ఎమిటంటే... 

“కార్మికుల నష్ట పరిహార చట్టం - 1923 సవరణ బిల్లును ఆమోదించడం కోసం 
స్వీకరించడమైనది”. 

ప్రతిపాదన ఆమోదింపబడింది. 

కాజ్‌ 2 మరియు 3 బిల్లునకు చేర్చబడినాయి. క్లాజ్‌ 1 బిల్లుకు చేర్చబడింది. 

శీరిక ప్రవేశిక, బిల్లుకు చేర్చడం జరిగింది. 

గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! నేను ప్రతిపాదిస్తున్నాను. 

“బిల్లును ఆమోదించండి”. 


అధ్యక్షులు : తీర్మానం ప్రతిపాదింపబడింది. 


* లజిసఫేటేబ్‌ అసింఖ్లీ డిబేట్‌ (సెంటల్తో% నంవుటం: 1, నం. 12, 8 ఫీబ్రవరి 1946, వుట 715. 


318 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచసలు - ప్రసంగాలు 


“బిల్లును ఆమోదించడమైంది”. 
% స & 

* అధ్యక్షులు : గౌరవ సభ్యుడు ఎమైనా చెప్పదలచుకున్నారా? 

గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఇదివరకే వివరించినట్లుగా ఒక 
ప్రత్యేక శ్రేణికి చెందిన కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే ఉద్దేశంతో ఈ బిల్లును 
ప్రవేశపెట్టడం జరిగింది. అంతకు మించిన మరే ఉద్దేశమూ ఈ బిల్లుకు లేదు. ఈ బిల్లుపై 
ప్రసంగించిన గౌరవనీయ స్నేహితులు సూచించిన అంశాలను నా గమనంలో పెట్టుకుంటానని 
ఈ దశలో నేను చెప్పగలను. వారు సూచించిన సలహాలను అవులు చేయడానికి ఏం 
చేయగలమో పరిశీలించాల్సి ఉంది. ఇంగ్లాండ్‌లో అమలు జరుగుతున్న సామాజిక భద్రతా 
చర్యలకు దాదాపు సమాంతరంగా అనారోగ్య భీమా కార్మికుల నష్ట పరిహారం, ప్రసూతి 
ప్రయోజనాలతో కూడిన రాజ్యభిమాకు సంబంధించిన ఒక బిల్లును వేము ప్రతిపాదించే 
ఆలోచనలో ఉన్నట్లు సభకు చెప్పాలనుకుంటున్నాను. నష్ట పరిహారం మొత్తాన్ని ఒకేసారి 
మొత్తంగా చెల్లించడానికి బదులుగా నిర్గీత గడువు కాలాలలో చెల్లించాలని నా మిత్రుడు చేసిన 
సూచనల వంటి సలహాలను ఆ బిల్లులో గమనించగలరని భావిస్తున్నాను. 


అధ్యక్షులు : ప్రశ్న ఎమిటంటే... 
“బిల్లును ఆమోదించండి"”. 


తీర్మానం ఆమోదించబడింది. 


క “లజిస్టే ట్‌ అసొంభ్లీ డబేట్ట్‌ (సింట్రైల్ల్‌", నంవుటుం :1, నెం./2 8 ఫీల్‌ 1946, వుట 7/6 


| 
* భారత గనుల (సవరణ) బిల్లు 


గౌరవనీయులు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు): ఆర్యా! నేను 
ప్రతివాదిస్తున్నాను. 

“భారత గనుల చట్టం, 996% తదువరి నవరణ బిల్లును వరిగ౯౩నలోకి తీనుకోోూలి” 
ఈ బీల్లు చాలా వరిముతమైంది. 

(“ఈ నముయింలో గౌ అధ్యక్షులు స్థానంలో లేరు. ఆ తరువాత ఆ గానంలో 
గ డిశ్రూటీ దినీడెంట (నర్‌ మొవామ్మద్‌ యీమిశ్‌ ఖాన్స్‌) కూర్చున్నాడు.) 

గని కార్మికులకు గనుల సొరంగ ముఖ ద్వారాల వద్ద స్నానం గదులు నిర్మించేటట్లు గని 
యాజమాన్యాన్ని నిద్దేశించడమే ఈ బిల్లు ఉద్దేశం. గనుల్లో పనిచేసే పురుష కార్మికులకు జల్లుల 
కొళాయిల సౌకర్యంతో స్నానాల గదులు, లాకర్‌ గదులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రత్యేక 
స్థలాల్లో మహిళా గని కార్మికులకు ప్రత్యేక గదులు కూడా నిర్మించాలి. ఒక గనిలో పనిచేస్తున్న స్త్రీ 
పురుష కార్మికుల సంఖ్యను బట్టి గాని, ప్రత్యేక నిర్దిశాన్ని బట్టిగాని ఈ ప్రత్యేక స్నానాల గదుల 
స్థాయి పెంచాలి. ఇలాంటి స్నానాల గదులను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందనడంలో 
ఎలాంటి వివాదం ఉందనుకోను. ఇది గనిలో పనిచేసే కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది. 
అతడు ఇంటికి శుభ్రంగా చేరవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. వీలైతే 
అతను శుభ్రమైన బట్టలతో ఇల్లు చేరాలి, బొగ్గు గనుల సంక్షేమ నిధిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం 
' ఏర్పాటు చేసిన బొగ్గు గనుల సలహా సంఘం దీనిని పరిగణనలోకి తీసుకొన్నది. స్నానాల గదులను 
ఏర్పాటు చేయడం గనుల యజమానుల కర్తవ్యమని సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. దీన్ని 
పటిష్టం చేయడానికి, ఈ బిల్లు, గనుల చట్టం, 30 వ అధికరణ ప్రకారం భారత ప్రభుత్వానికి 
శాసనం చేసే అధికారం ఇస్తుంది. స్నానాల గదుల విషయంలో ప్రభుత్వానికి శాసించే అధికారం 
ఉంటుంది. ఇదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. 

ఇందులోని రెండో షరతు ఏమిటంటే, బొగ్గు గనుల చట్టాన్ని నిర్దేశించే 31వ అధికరణాన్ని 
అనునరించి సాధారణంగా ప్రభుత్వం చేసే శాసనాలకు మినహాయింపు ఇవ్వడం. 31వ అధికరణం 
ప్రకారం ఈ చట్టంలోని ఏ శాసనమైనా ముందు ప్రచురించాలి, తరువాత అమల్లోకి తేవాలి. 


* “లదొస్టేట్‌ అనెంభీ డిబేట్‌ (సెంటల్తో* నంవ్రుటం: 1, నం. 13, థీటైవరి 4 1946 , వుట 716 


320 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


31వ అధికరణకి ఇంతకుముందు ప్రచురణలో చేర్చిన మినహాయింపు ప్రకారం మేము ఈ 
బిల్లుకు ఆ శాసనాన్ని మినహాయించాలనుకుంటున్నాం. ఇలాంటి మినహాయింపు ఇవ్వడానికి 
కారణమేమిటంటే, ఈబాధ్యతను వాళ్ళు నెరవేర్చే విధంగా చేయడమే కాక, వెంటనే అమల్లోకి 
వచ్చే విధంగా చేయాలి. జాప్యాన్ని నివారించాలనుకుంటున్నాం. ప్రభుత్వం స్నానాల గదుల 
ఏర్పాటు విషయుంలో ఎంత ఆత్రుతగా ఉన్నదంటే అందుకోసం ప్రభుత్వం తనకు తానుగా ఒక 
వీలును కల్పిస్తోంది. అదేమిటంటే, పన్నెండు నెలలలోపల స్నానాల గదులను నిర్మించడానికి 
ముందుకువచ్చే గనుల యజమానులకు స్నానాల గదులకు అయ్యే ఖర్చులో పది శాతం ప్రభుత్వం 
భరించటానికి సిద్ధంగా ఉంది. ఇది ఇలా జరగాలనే 31వ అధికరణంలోని నియమాలకు ఈ 
శాసనాన్ని వర్తింపచేయటం లేదు. ఈ బిల్లు చాలా అవసరమైనదీ, చాలా సాధారణమైనదీ, 
వివాద రహితమైనదీను. కాబట్టి ఈ బిల్లును సభ ఎక్కువ చర్చలు లేకుండ ఆమోదిస్తుందని 
భావిస్తున్నాను. అయ్యా! ఇదీ నా ప్రతిపాదన. 

గౌరవనీయులైన ఉపాధ్యక్షుడు : తీర్మానం ప్రతిపాదించడమైంది. 

“భారత గయల చట్టం 1928 తదువరి నవరణ బిల్లును వరిగ౯2నలోకి తీనుకొోవాలి” 


$% ౫% 4 
గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : మేము ఈ విషయాన్ని అతి తొందరగా చేపట్టాలను 
కుంటున్నాం. అందుకనే ఈ విధమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం. ఇచ్చిన తేదీ నుండి పన్నెండు 
నెలల్లోగా స్నానాల గదుల నిర్మాణంపై గని యజమాని ఈ మినహాయింపు సౌకర్యం పొందుతారు. 
లేకుంటే ఈ సౌకర్యం పొందలేడు. అతని ఖర్చుతో వాటిని నిర్మించాల్సి ఉంటుంది. 


పండిట్‌ గోవింద్‌ మాలవియా : గని యజమానులు పన్నెండు నెలల్లోపల స్నానాల గదులు 
సిద్దం చేయాలని నిర్ణయిస్తే ఆశించిన ప్రయోజనం నెరవేరదా...... 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : మనం కొంత గడువు ఇవ్వాలి. 


%  % జః 
* గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా! గౌరవనీయులైన మిత్రుడు శ్రీ 
సిద్దికి జల్లుల స్నానం గురించి అంత ఆందోళన పడతారని నేను భావించడం లేదు. ఆయన 
ఇప్పుడు సభలో లేరు. అయితే నేను సభకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జల్లుల్లా 
కురిసే స్నానం ఉండాలా లేదా? అనేది ప్రభుత్వం చేసిన విలక్షణమైన సూచన కాదు. నేను 
సభకు ఇదివరకే చెప్పినట్లు గని కార్మికుల సంక్షేమ నిధిని పర్యవేక్షించడానికి గని కార్మికులు, గని 


యజమానుల ప్రతినిధులూ బెంగాల్‌, బీహార్‌ ప్రతినిధుల సలహా సంఘం ఒకటుంది. ఎలాంటి 


శ్‌ “లెజిసీటేబ్‌ అసెంబ్లీ డిబేట్‌ (సెంద్రలొ% నంవుటం: 1, నెం. 13, వీద్రవరి త 1946, వుటలు: 719-20" 


భారత గనుల (సవరణ) బిల్లు 321 


స్నానాల గదులుండాలన్న విషయోన్ని సంఘం ముందు ఉంచడం జరిగింది. సభకు నేను 
చెప్పేదేమిటంటే, ఈ సంఘంలో ట్రేడ్‌ యూనియన్‌ల ప్రతినిధులే కాక, గనుల్లో పనిచేసే కార్మిక 
స్త్రీలు, పురుషుల ప్రతినిధులు కూడా ఉన్నారు. బొగ్గు గనుల యజమానుల తరఫున పురుష 
ప్రతినిధి ఒకరు, మహిళా ప్రతినిధిఒకరు ఉన్నారు. వారందరి ఏకగ్రీవాభిప్రాయంతోనే ప్రభుత్వం 
జల్లుల కొళాయిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని సభకు తెలియజేస్తున్నాను. 

నాకు తెలిసినంతవరకూ, బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుడు శుభ్రంగా ఉండడానికి నీళ్ళల్లో 
మునగడం, కుళాయి నీళ్ళతో స్నానం చేయడం కన్నా పైనుంచి జల్లులా కురిసే నీటితో స్నానవు 
పద్ధతే మంచిది. డిగ్‌ బోయిలో మెస్సర్స్‌ టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ లిమిటెడ్‌ వారి బొగ్గు 
గనిలో ఇలాంటి స్నానాల గదులు చాలాకాలంగా ఉపయోగంలో ఉన్నాయి. వాటిని చూసే ప్రభుత్వం 
ఈ నిర్ణయానికి వచ్చింది. అక్కడ కార్మికులు వీటిని బాగా ఉపయోగించుకోవడం మాకు సంతృ 
ప్తిని కలిగించింది. వీటిపై కార్మికులు ఎలాంటి ఫిర్యాదులూ చెయ్యలేదు. ఇక సబ్బు గురించిన 
ప్రస్తావనకు వస్తే, ప్రతి గని కార్మికుడికి కొన్ని నిబంధనల మేరకు సబ్బు ఇస్తామని సభకు హామీ 
ఇస్తున్నాను. దీన్ని గురించి సభ ఆందోళన పడనవసరంలేదు. 

గౌరవనీయులైన సభ్యులకు ఇది సంతృప్తి కలిగించి ఉంటుందని భావిస్తున్నాను. ఒక 
గౌరవ సభ్యుడు “ఇది కేవలం ప్రకటన మాత్రమే, దీనికి జరిమానా లేదు” అన్నారు. గౌరవ 
సభ్యుడు 39వ అధికరణం పరిశీలిస్తే జరిమానాలు విధించే సాధారణ జరిమానా క్లాజ్‌ ఉందని 
తెలుసుకోవచ్చు. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : ఇందులో స్త్రీలకు సంబంధించిన ఒక చిన్న సమస్య ఉంది. వారు 
తల స్నానం కేవలం నిళ్ళతో చెయ్యరు. నూనె వగైరా కావాలి. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ; నారికి (తలకు ధరించడానికి)టోపీలు ఇవ్వవచ్చు. 

గౌ॥ డిప్యూటీ ప్రెసిడెంట్‌ : ప్రతిపాదన ఏమిటంటే - “భారత గనుల చట్టం 1923 
తదుపరి సవరణ బిల్లును పరిగణనలోకి తీసుకోవాలి”. ప్రతిపాదన స్వీకరించబడింది. కాజు 2, 
3 బిల్లుకు జత చేయడమైంది. క్లాజు 1 బిల్లుకు జతచేయడమైంది. శీర్షిక పీఠిక బిల్లుకు 
జతచేయడమైంది. 

గౌరవనీయులైన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! నేను ప్రతిపాదిస్తున్నాను. 

బిల్లు ఆమోదించండి. 

ప్రతిపాదన స్వీకరించబడింది. 


ఏరి 
* ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 


గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు): గౌరవనీయ అధ్యక్షా ! 
ఇదీ నా ప్రతిపాదన. 


“స్వారీల చట్టం 1934కు తదువరి నవరణ బిల్లును వరి౧ణనలోకి తీనుకొోవాలి.:. 


బిల్లులో మొత్తం ఏడు క్లాజులు ఉన్నాయి. అయితే ఈ పదింటిలో రెండు మాత్రమే 
ప్రాథమికమైనవి. అవి బిల్లులోని 2,7 క్లాజులు. ఈ రెండు క్లాజులు రెండు వేర్వేరు ప్రశ్నలకు 
సంబంధించినవి. క్లాజు-2 పని కాలాన్ని తగ్గించే విషయానికీ, క్లాజు 7 అదనపు పనికాలం 
(ఓవర్‌ టైమ్‌) పనిచేస్తే దానికి చెల్లించవలసిన మొత్తానికీ సంబంధించినవి. 

పని కాలాన్ని తగ్గించడానికి సంబంధించిన మొదటి సవుస్యను పరిగణనలోకి 
తీసుకుందాం. ముందు ఇపుడున్న పరిస్థితిని సభకు వివరించాలనుకుంటున్నాను. ఫ్యాక్టరీల 
చట్టం, 34వ అధికరణం ప్రకారం ఇప్పుడున్న పరిస్థితి ఎమిటంటే, ఏడాది పొడుగునా 
నడిచే కర్మాగారాల్లో వారానికి 54 పని గంటలుగా స్థిరపరిచారు. ఏడాది పొడవునా ఉండని 
లేదా ఆయా కాలాల్లో మాత్రం పనిచేసే కర్మాగారాల్లో వారానికి 60 గంటలు. బిల్లులోని 
కాజు-2 ప్రతిపాదన ప్రకారం ఫ్యాక్టరీల చట్టంలోని 34వ అధికరణం స్థిరీకరించిన 
పనిగంటలను మార్చి ఏడాది పొడవునా పనిచేసే కర్మాగారాలకు 48, ఆయా కాలాల్లో మాత్రం 
పనిచేసే కర్మాగారాలకు 54 పనిగంటలుగా స్థిరీకరించాలి. ఈ సవరణను ప్రభుత్వం తీసుకు 
రావలసిన అవసరాన్ని సభకు విన్నవించాలనుకుంటున్నాను. 


సభలోని కొంతమంది సభ్యులకు గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీలలో పని కాలాన్ని 
గురించిన ప్రశ్న మొట్టమొదట 1919లో వాసింగ్‌టన్‌లో జరిగిన ఒక సదస్సులో పరిశీలనలోకి 
వచ్చింది. ఆ సదస్సు ఫ్యాక్టరీ కార్మికులకు పని కాలాన్ని 40 గంటలుగా నిర్ణయించింది. 
అయితే భారతదేశంలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా 60 గంటల పనికాలం ఉండడానికి 
అంగీకరించింది. అది అప్పటి పరిస్టితి. భారత ప్రభుత్వం ఆ 60 గంటలను అలాగే 


* “లెజిస్టేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రల్ల్‌”, నంవ్రుటం: 1, నెం. 7 ఫీబ్రవరి 21, 1946, శ్రుటులు : 1304-6 


ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 323 


కొనసాగించింది. ఆ తరువాత ఈ విషయాన్ని శ్రామిక సంక్షేవ౮న్ని పరిశీలించ డానికి 
నియమితమైన రాయల్‌ కమీషన్‌ పరిశీలించింది. వాషింగ్‌టన్‌లో జరిగిన అంతర్జాతీయ 
సదస్సు ఫ్యాక్టరీల చట్టంలోని మార్పులను భారత ప్రభుత్వం అవసరాన్ని చెప్పకపోయినా, 
రాయల్‌ కమీషన్‌ భారతదేశంలో కార్మికుల పనికాలం 54 గంటలుంచాలన్న విషయాన్నీ 
సిఫారసు చేసింది. ఆ సిఫారసును భారత ప్రభుత్వం అంగీకరించింది. సవరణ బిల్లును 
1934లో తెచ్చింది. అందులో ఎక్కువ పని కాలాన్ని నిర్దేశించే సెక్షన్‌ 34ను అమలులోకి 
తెచ్చింది. వాషింగ్‌టన్‌ సదస్సులో నిర్దేశించిన పని కాలాన్ని భారతదేశంలోని కర్మాగారాల 
శ్రామికులకు కూడా వర్తింపచేసి వారికి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం భారత 
ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆ కారణంగానే ఈ బిల్లును తెచ్చింది. 

ఈ విషయంలో ప్రభుత్వం అత్యవసరంగా చర్య తీసుకోవడానికి గల కారణాలను 
నేను విపులీకరించడం లేదు. అయితే భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడానికి గల 
అంశాలను కుప్తంగా వివరించాల్సి ఉంది. దీనికి ఇతర కారణాలు ఏమి చెప్పినా 
చెప్పకపోయినా భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు అనే ఒక్క కారణం చాలు. ఇతర 
కారణాలు లేకపోయినా, ఈ కారణంగానైనా భారతదేశం లాంటి దేశంలో పనికాలం ఇతర 
దేశాల కన్నా తక్కువ ఉండాలి అనే అంతా అంగీకరిస్తారు. దీనికి ఇంకో కారణం కూడా 
ఉంది. అదేమిటంటే యుద్ధసమయంలో ఆర్టినెన్స్‌లోని 8వ సెక్షన్‌ ప్రకారం, ప్రాంతీయ 
ప్రభుత్వాలకు, ఫ్యాక్టరీల చట్టం నుంచి చాలా మినహాయింపులు ఇచ్చాం. వాటి కారణంగా 
ఫ్యాక్టరీలలో కార్మికుల పని గంటలు పెరిగాయి. యుద్ధకాలంలో ఎక్కువ కాలం పని చేయడం 
వల్ల కలిగిన శ్రమ చాలా ఎక్కువ అని ప్రభుత్వం భావిస్తోంది. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో 
పెట్టుకొని వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. దీని వల్ల ఉద్యోగుల తొలగింపు ద్వారా 
ఏర్పడగల సమస్యను కొంతవరకూ నివారించవచ్చునని ప్రభుత్వం భావిస్తుందని నేను సభకు 
తెలియజేస్తున్నాను. ప్రస్తుత ఈ బిల్లు ద్వారా పని గంటలు 48 గంటలు, 54 గంటలుగా 
నిర్ణయించగలిగితే... 

సుర్దిత్‌ ఎన్‌.వి. గాడ్గిల్‌ (బొంబాయి కేంద్ర విభాగం - మహమ్మదీయేతరుడు) : 40 
గంటలు చెయ్యండి. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అది సార్వత్రికమైనదీ, తాత్కాలికమైనదీ అవుతుందని 
అనుకుంటున్నాను. ఇప్పుడున్న వారికన్నా ఎక్కువ మందికి ఉద్యోగావకాశం కల్పించవచ్చు. 
యుద్దానంతర సమస్యల నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. కొందరు సభ్యులు 
దిన్ని విష్లవాత్మకవ్వైన చర్య అని అనుకుంటూ ఉలడవచ్చు. నేను ఇలాంటి భ్రవులు 
తొలగించాలనుకుంటున్నాను. ఇప్పుడున్న దాన్లో ఈ బిల్లు ఎలాంటి విప్లవాత్మక మార్పులూ 


324 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


తీసుకురాదు. శాశ్వతమైన ఫ్యాక్టరీలలో 48 గంటలు, కాలిక (సీజనల్‌)ఫ్యాక్షరీలలో 54 గంటల 
విధానం ఎలా పనిచేస్తోందో సభకు కొన్ని అంకెలతో సోదాహరణంగా చూపిస్తాను. 

1939లో సంవత్సరమంతా పనిచేసే 8,644 ఫ్యాక్టరీల లెక్కలు ఇస్తున్నాను. వీటిలో 
2,315 సరాసరి వారానికి 48 గంటలు చొప్పున పనిచేశాయి. అంటే 27 శాతం. 1940లో 
మొత్తం 10,261. అందులో 48 గంటలు పనిచేసినవి 2,921, అంటే 29 శాతం. 1942లో 
మొత్తం 10,483 అందులో 48 గంటలు పనిచేసినవి 2,687, అంటే 26 శాతం. 1943లో 
మొత్తం 11,239 అందులో 48 గంటలు పనిచేసినవి 2,761 అంటే 25 శాతం. 1944లో 
మొత్తం 11,835 అందులో 48 గంటలు పనిచేసినవి 3,191 అంటే 27శాతం. సీజన్‌ 
ఫ్యాక్టరీలకు సంబంధించిన వాస్తవాలు 1939లో 6,252 ఫ్యాక్టరీలుంటే, వాటిలో 2,409 
ఫ్యాక్టరీలు 54 గంటల చొప్పున పనిచేశాయి. అంటే 39 శాతం. 1940లో మొత్తం 6,239, 
వాటిలో 2,440 ప్యాక్టరీలు 54 గంటల చొప్పున పనిచేశాయి. మొత్తంలో 39 శాతం. 
1941లో మొత్తం 6,265. వాటిలో 2439 ఫ్యాక్టరీలు 54 గంటలు పనిచేశాయి. అంటే 39 
శాతం. 1942లో మొత్తం 5,925. వాటిలో 2,858 ఫ్యాక్టరీలు 54 గంటల చొప్పున 
పనిచేశాయి. అంటే 40 శాతం. 1943లో మొత్తం 6,255. వాటిలో 2398 ఫ్యాక్టరీలు 54 
గంటలు పనిచేశాయి. అంటే ఇది 40 శాతానికి సమానం. 1944లో మొత్తం 5950. 
వాటిల్లో 2,368 ఫ్యాక్టరీలు 54 గంటల చొప్పున పనిచేశాయి అంటే 40 శాతం. 


ఒక గౌరవ సభ్యుడు : మిగిలినవి 54 గంటలకన్నా ఎక్కువ. పని గంటల పరిమిత 
బిల్లులో స్థిరీకరించిన వాటికన్నా ఎక్కువ. 

శ్రీ శ్రీప్రకాశ (బెనారస్‌, గోరఖ్‌పూర్‌ డివిజన్‌, మహమ్మదీయేతర గ్రామీణ ప్రాంతం): 
పురుష ఉద్యోగుల సంఖ్య ఎంత? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అదే చెప్పబోతున్నాను. ఉన్న సమాచారాన్ని బట్టి ఈ 
విషయాన్ని పరిశీలించాలి. దురదృష్టనశాత్తు మాకీ సమాచారం అందలేదు. ఇటీవల భారత 
ప్రభుత్వం నియమించిన వాస్తవాన్వేషణ కమిటీ సేకరించిన సమాచారం ఇలా ఉంది. సీజన్‌ 
ఫ్యాక్టరీల్లోనూ, సంవత్సరమంతా పనిచేసే ఫ్యాక్టరీల్లోనూ కలిపి మొత్తం 25,20,251 మంది 
ఉన్నారు. ఇవి 1945 నాటి తాజా లెక్కలు. ఇందులో 48 నుండి 54 గంటలు పనిచేస్తున్న 
ఫ్యాక్టరీలలోని వారి సంఖ్య 9,47,000 అంటే మొత్తంలో 37 శాతం అన్నమాట. దీన్ని బట్టి 
తెలుస్తున్నదేమిటంటే చాలా ఫ్యాక్టరీలు సంవత్సరమంతా పనిచేసేవీ, సీజన్‌లో పనిచేసేవీ కూడా 
ఇప్పుడు బిల్లులో స్థిరీకరించిన పని గంటలను ఎప్పుడో కార్యాచరణలో పెట్టాయి. అందుకని 
ఈనాటి పరిస్థితుల్లో మరీ విప్లవాత్మకమైన మార్పుతో ఉన్నట్లు చెప్పలేం. 


ఫ్యాక్టరీల (సవరణ బిల్లు 325 


ఈ బిల్లుకు సంబంధించి కార్మికులు లేవనెత్తిన అంశం ఇంకొకటి ఉంది. దానికి 
సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఈ బిల్లు ఉత్పత్తిని దెబ్బతీస్తుందంటున్నారు. ఇది 
ఉత్పత్తిని తగ్గిస్తుందంటున్నారు. ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ముఖ్యంగా బట్టల 
మిల్లుల విషయింలో వారి వారి వైపునుంచి వాదిస్తున్నా దేశంవైపు నుంచి చూస్తే ఇది 
అసందర్భమైనది. దేశంలో వస్తాల కరువు చాలా ఉంది. అవసరమైన పరిస్థితుల్లో మిల్లులలో 
ముఖ్యంగా వస్త్రాల మిల్లులకు కాలపరిమితి విషయంలో స్వేచ్చ ఉంది. అందుకని వనాల 
ఉత్పత్తిలో ఏర్పడే కొరతను తగ్గించుకోవచ్చు. నేను కార్మికుల పనిగంటలు తగ్గిస్తే వచ్చే ఫలితా 
లను గురించి కార్మిక శాఖ ద్వారా పరిశీలించాను. ముఖ్యంగా బట్టల మిల్లుల విషయంలో 
నా దగ్గర ఆశ్చర్యకరమైన సమాచారం ఉంది. నా దగ్గర చాలా సమాచారం ఉంది. అయితే 
వాటితో సభను విసిగించదలచుకోలేదు. సత్తా వినియోగం, మగ్గాలు, కదుర్లు మొదలైన 
విషయాలను వివరిస్తాను. దీనివల్ల సభకు విషయం బోధపడుతుంది. ఇప్పుడు 1934 నాటి 
సమాచారం చూడండి. గతంలో ఈ సంవత్సరంలోనే పనిగంటలు మార్చారు. 60 గంటల 
నుండి 54 గంటలకు తగ్గించారు. 1934 లో పరిస్థితి కింది విధంగా ఉంది.మొత్తం 352 
మిల్లులు. 9,61,3174 కదుర్లు, 1,94,388 మగ్గాలు, 384,938 మంది పనివారు ఉన్నారు. 
2,703,994 పత్తి బేళ్లు వినియోగించారు. ఆ తరువాతి సంవత్సరం 1935, తీసుకోండి. ఈ 
సంవత్సరం చట్టం పటిష్టమైంది. మిల్లులు 365కి పెరిగాయి. కదుర్లు 9,685,175కి, మగ్గాలు 
1,98,867కి పెరిగాయి. కార్మికులు 4,14,884కి పెరిగారు. బేళ్ళ వినియోగం 3,123,418 
పెరిగింది. గత సంవత్సరం అంటే 1938 లెక్కలు తీసుకుంటాను. మొత్తం మిల్లుల సంఖ్య 
38కి పెరిగింది. కదుర్లు 1,020,275కి పెరిగాయి. 

శ్రీ శ్రీప్రకాశ : గౌరవనీయులైన సభ్యులు వీటిని లక్షల్లో చెప్తారా? 

గౌ; డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌: అవన్నీ ఇక్కడ మిలియున్స్‌లో ఉన్నాయి. 
గౌరవనీయులైన సభ్యుడికి నేనిచ్చిన అంకెలు బాగా తెలిసినవే. ఆయన ఇక్కడ ప్రవర్తిస్తున్నంత 
తెలియని వారేమీ కాదు. మగ్గాల సంఖ్య 200, 286, కార్మికులు 437,690 వుంది. 
ఉపయోగించిన పత్తిబేళ్లు 3,662,648. అందువల్ల నేను చెప్పేదేమిటంటే గత అనుభవాలు 
భవిష్యత్‌ పరిణామాలకు సూచికలు. అందువల్ల అలాంటి భయమేమీ అక్కరలేదని నేను 
నమ్ముతున్నాను. ఎది ఎమైనా భారత ప్రభుత్వం బట్టల కరువు..... కరువు కాకుంటే బట్టల 
కొరత, ఉన్నదని గుర్తించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మినహాయింపు అవసరం ఉంది, 
అవసరం వచ్చినపుడు మిల్లులు గాని ఇతర సంస్థలు గాని ఎక్కువ గంటలు పనిచేయవలసి 
వస్తే, చేయటానికి వారికి ఆ స్వేచ్చ ఉంటుంది. దాని ప్రకారం ఒక క్లాజును బిల్లులో చేర్చాం. 
కాజు 5 అదే. ఇది 44వ సెక్షన్‌కు సవరణ. ప్రాంతీయ ప్రభుత్వాలకు ఒకేసారి ఆరునెలల 


326 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


వరకు ఉత్తర్వును అమలుపరిచే అధికారం ఇచ్చినట్టు క్లాజులోని పదాలను బట్టి తెలుసు 
కోవచ్చు. అందులో ప్రజాక్షేమం ఉన్నట్టు నిరూపించుకోవాలి. అత్యవసర పరిస్థితిలో ఫ్యాక్టరీల 
చట్టాన్ని రద్దు పరిచే అవకాశం ఇదివరకే ఉంది. వస్తాల కొరతను అత్యవసర పరిస్థితిగా 
పరిగణించ కపోవ చ్చు. అందుకని ప్రాంతీయ ప్రభుత్వాలు చట్టంలో ఇప్పుడున్న 
అధికరణాలను ఉపయోగించకపోవచ్చు. ముందు చూపుగా ప్రభుత్వం బిల్లులో ఒక క్లాజును 
'జత చేస్తోంది. అది ప్రజా సంక్షేమం అన్న ఇంకో పరిస్థితికి సంబంధించింది. ఇది బిల్లు వల్ల 
వస్తాల ఉత్పత్తి దెబ్బతింటుందన్న మిల్లు యజమానుల అభిప్రాయాల్ని తొలగిస్తుందను 
కుంటాను. 

అయ్యా, 3,4,6 అన్న ఇతర క్లాజులు పూర్తిగా పర్యవనానానికి సంబంధించినవి. 3వ 
కాజు రోజువారీ పనిగంటలను శాశ్వత కర్మాగారం నుంచి 9 కీ, సీజనల్‌ ఫ్యాక్టరీలో 10కీ 
తగ్గిస్తుంది. శాశ్వత, సీజనల్‌ ఫ్యాక్టరీల పనిగంటల విషయంలో ఏకీభావంతో తీసుకున్న 
నిర్ణయం ఇది. కాజు 4,6 అన్నవి విస్తరణను 13 గంటల నుంచి 12 గంటలకు తగ్గిస్తాయి. 
దాన్ని గురించి నేను చెప్పవలసిందేమీ లేదనుకుంటాను. బిల్లులోని రెండో ఒడంబడిక అధిక 
పనిగంటల (ఓవర్‌టైమ్‌) పని చెల్లింపునకు సంబంధించినది. ఇప్పుడున్న ఫ్యాక్టరీ చట్టంలో 
ఓవర్‌టైమ్‌ చెల్లింపునకు సంబంధించిన సార్వత్రిక నియమం ఏదీ లేదని గౌరవనీయులైన 
సభ్యులు గుర్తించగలరు. వాస్తవానికి రెండు విభిన్న శాసనాలు ఉన్నాయి. ఒకటి శాశ్వత 
కర్మాగారాలకు, మరొకటి సీజనల్‌ కర్మాగారాలకు సంబంధించినది. సీజనల్‌ కర్మాగారాలకు 
సంబంధించి 60 గంటల పనికాలం ఉంటే 1 1/2 రెట్టు శాశ్వత కర్మాగారాల్లో రెండు రకాల 
రేట్టున్నాయి. పనిగంటలు 54 నుంచి 60 వరకు ఉంటే, ఓవర్‌టైమ్‌ 1 1/4 రెట్టు. 60 
గంటలకన్నా ఎక్కువ ఉంటే 1 1/2 రెట్లు. ఈ రకమైన తేడాలు ఉండడం అన్యాయంగా 
ప్రభుత్వం భావిస్తోంది. ఓవర్‌టైమ్‌కి సంబంధించి ఒకే శాసనం ఉండాలనుకుంటోంది. 
అందుకని అన్ని రకాల ఓవర్‌టైమ్‌కి 1 1/20ట్లు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తుంది. ఇది చిన్న 
మార్పుగా సభ గుర్తిస్తుందని అనుకుంటాను. ఇది చాలాకాలం నుంచ చెయ్యాలనుకుంటున్న 
పని. భారత చట్టసభను అంతర్జాతీయ సదస్సు స్థాయికి తీసుకెళ్ళడానికి ఇది 
ఉపయోగపడుతుంది. అయ్యా! ఇదీ నా ప్రతిపాదన. 


ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 


* గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యో! తన సవరణకు వుద్దతునిచ్చే 
ప్రతిపాదకుడి ఉపన్యాసం విన్నాను. సవరణకు మద్దతు నిచ్చే ప్రసంగం అదొక్కటే. అయితే, 


శ్‌ “లజిస్రటల్‌ ఆసెంభ్రీ Ef (Re), Doyo: 1, నెం 7 DOS 21, 1946, yw: 1312-13 


ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 327 


నేను తప్పకుండా ఆ సవరణను నిరోధించవలసి ఉంటుంది. ఎందుకంటే, ఇప్పటివరకు, నేను 
విన్నంతవరకూ, సవరణను ప్రతిపాదించిన గౌరవనీయులు, ఈ బిల్లును పెట్టడానికి ముందు 
భారత ప్రభుత్వం వినిధ పార్టీలతో చర్చించిందా? అన్న విషయాన్ని నేను నా ప్రసంగంలో 
వివరించలేదు కాబట్టి ఈ సవరణను ప్రతిపాదించినట్టు చెప్పారు. నా ప్రసంగంలో నేను 
ప్రస్తావించిన మాట వాస్తవమే. అయితే చాలా సంవత్సరాలనుంచి లేబర్‌ కాన్ఫరెన్స్‌ అన్న సంస్థ 
ఉన్నట్లు, అది ప్రతి సంవత్సరం సమావేశమవుతున్నట్లు, అందులోని స్థాయీ సంఘం ప్రతి 
మూడు నెలలకు సమావేశవువుతున్నట్లు గౌరవనీయులైన సభ్యుడికి తెలుసని నేను 
భావించాను. అందులో కార్మికుల ప్రతినిధులు, యజమానుల ప్రతినిధులు, ప్రాంతీయ 
ప్రభుత్వాల ప్రతినిధులు ఉన్నారు. భారత ప్రభుత్వం శాసనపరమైన చర్యలను, వీలైనంత 
వరకూ ముందుగానే చర్యల మీద అభిప్రాయ సేకరణకు వివిధ పార్టీల వయుందు 
ఉంచుతోంది. అయ్యా ఈ చర్యలో కూడా ఆ పద్ధతిని పాటించాం. స్థాయీ సంఘంలో లేదా. 
లేబర్‌ కాన్ఫరెన్స్‌లో ఎన్నిసార్లు ఈ విషయం చర్చకు వచ్చిందో నా దగ్గర సరైన సమాచారం 
లేదుగాని, ఈ రెండు సంఘాల్లో ఒక దాంట్లో ఈ విషయం గురించి తీవ్రంగా చర్చించారన్న 
విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. (ఎందులోనో మరచిపోయాను) వత్తి మిల్లుల 
యజమానులకు కొన్ని బాధలు, కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు తెలిసింది. ఈ సవరణ వాళ్ళను 
సంతృప్తిపరచడానికే చేశాం. దానికి సంబంధించినంతవరకు ఈ సవరణ ప్రతిపాదకుడి 
ప్రతిపాదనలో స్టిరాంశం ఏదీ లేదనుకుంటాను. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా అదే 
ప్రతిపాదిక గనుక, పూర్తి ప్రాతిపదిక గనుక అయినట్లయితే నేను నిరోధించేవాణ్ణి. అయ్యా, 
అయితే ఈ చర్య ఉత్సాహవంతమైన మలుపుకు దారితీసింది. 

ఆచార్య ఎన్‌.జి. రంగా (గుంటూరు-నెల్లూరు : మహ్మదీయేతర గ్రామీణ ప్రాంతం): 
ఆహ్వానించదగ్గ మంచి మలుపు. 

గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆహ్వానించదగ్గ మంచి మలుపే. సభలోని భిన్న 
స్థానాలనుంచి వినిపిస్తున్న ప్రసంగాల్లో నేను గమనించిందేమిటంటే కార్మికులను పోటీ పడి 
ప్రేమిస్తున్నట్ట్లుంది. ఒక వర్షం ఒకటి చెబుతోంది. ఇంకో వర్గం వేలం పాటలోలాగా ఎక్కువ 
పాట పాడి దాన్ని హెచ్చిస్తుంది. మూడో వర్షం దాన్నింకా పెంచుతుంది. 


ఒక గౌరవనీయ సభ్యుడు : మీరు ఇంకా ఎక్కువ పొడవచ్చు. 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ అన్ని చర్చల్లోనూ నేను గమనించి బాధపడుతున్న 
విషయం ఏమిటంటే రాయల్‌ కమీషన్‌లో సభ్యులుగా ఉండిన ఈ సభలోని కొందరు 
వ్యక్తులు తాము ప్రతిపాదించిన విషయాలపై చర్య తీసుకోవడానికి శ్రద్ధ వహించకసోవటమనేదే. 


328 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఇది నాకు మనఃపూర్వకంగా అసంతృప్తిని కలిగించింది: ప్రభుత్వ పక్షాన కాకపోయినా, కనీసం 
అనధికార పక్షాన్నైనా వారు శ్రద్ధ చూపి ఉండాల్సింది. అప్పుడు నన్ను సంప్రదాయవాదుల్లో 
సంప్రదాయ వాది అని ఉండవచ్చు. ఆ నిందను నేను అంగీకరించను. అయితే ఈ బిల్లు 
సెలక్కు కమిటీకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ఇందులో 
పొందుపరచిన అంశాలు, అడిగిన హక్కులు, చెప్పిన అభిప్రాయాలు ఓటింగ్‌కు పెట్టాలి. 
అప్పుడు ఇంతవరకూ వెలిబుచ్చిన అభిప్రాయాలు కేవలం సున్నితమైన భావాలా లేక దృ 
ఢమైన వాస్తవాలా అనే సంగతి తెలుస్తుంది. నేను అలా చెయ్యకపోతే ప్రతిసక్ష సభ్యులు నన్ను 
సంప్రదాయవాదిగా, బిల్లును తొందరగా నిర్దీత పరిమితులకు మించి ప్రవేశసెట్టనివ్వని 
ఉద్దేశం గల వాడిగా భావిస్తారు. నేను ఆ అపవాదు నుంచి తప్పించుకోగోరుతున్నాను. 
అందుకని ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాను. (ఈ దశలో ఒక్కసారిగా గౌరవ సభ్యులు 
తమ స్థానాల నుంచి లేచారు) 


జ య కః 


* శ్రీ ఆర్‌. వెంకట సుబ్బారెడ్డియార్‌ : సెలక్ట్‌ కమిటీ కోసం నేను ఇదివరకే 
సమర్పించిన పేర్లకు మరో రెండు పేర్లు జత చేయాలనుకుంటున్నాను. అవి శ్రీ టి.ఎ. 
రామలింగం చెట్టియార్‌, రాజ్‌ బహదూర్‌ భట్టాచార్య. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌: వారిని నేను అంగీకరిస్తున్నాను. 

గౌరవనీయులైన డిప్యూటీ ప్రెసిడెంట్‌ : ప్రతిపాదన ఏమిటంటే : 

“గౌరవనీయులైన సర్‌ అశోక్‌రాయ్‌, గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌, ఆచార్య ఎన్‌.జి. 
రంగా, సుర్జీత్‌ ఎన్‌.వి. గాడ్గిల్‌, శ్రీ వదీలాల్‌ లల్లూభాయ్‌, దివాన్‌ చమన్‌లాల్‌, పండిట్‌ 
బాలకృష్ణ శర్మ శ్రీ మహమ్మద్‌ నౌమాన్‌, శ్రీ మహమ్మద్‌ ఎమ్‌.కిలేదార్‌, సర్‌ హసన్‌ అహ్రవార్డీ, 
శ్రీ ఎస్‌.సి. జోషి శ్రీ ఎ.సి. ఇన్స్‌కిఫ్‌, కుమారి మణిబెన్‌ కరా, శ్రీ ఎస్‌. గురుస్వామి, చౌదరి 
శ్రీ చాంద్‌, శ్రీ టి.ఎ. రావులింగం చెట్టియార్‌, రాజ్‌బహదూర్‌ , డి.యం. భట్టాచార్య 
మరియు ప్రతిపాదకులతో కూడిన సెలక్ట్‌ కమిటీ బిల్లును పరిశీలించి, 1946 మార్చి 7వ తేదీ 
నాటికి గాని ఆలోగా గానీ నివేదిక సమర్పించాలని సూచించటమ్మైనది. కమిటీ సమావేశం 
కావడానికి కనీసం అయిదు మంది సభ్యుల హాజరు అవసరం." 


ప్రతిపాదన అంగీకారం పొందింది. 


? “లెజిసైటోబ్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రైల్‌)”, నంవ్రుటం :1, నం. 7 వీటైవరి 21,1946. పులు 1318 


59 
* పునరావాస పథకాలు 


గౌరవనియులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు): గౌరవనీయులైన 
అధ్యక్షా, యురోపియన్‌ గ్రూప్‌ నాయకుడు తమ క్రమ పరిశీలన తరువాత గమనించిన 
అంశాలలో భారత ప్రభుత్వం చేపట్టిన వునరావాస, పునస్థాపన పథకాలు భారీ స్థాయిలో 
చెల్లాచెదురై పోతున్న వారిని నిరోధించడానికి తగినంత శీఘ్రంగా అమలు జరగడం లేదని 
అన్నారు. అందుకని సభ కోరిక మేరకు ఈ విషయోనికి సంబంధించిన సమాచారం 
అందించడానికి ఈ సంగతి ప్రస్తావిస్తున్నాను. పునస్థాపన విషయుంలో రెండు 
భాగాలున్నాయి. భూమి పరిష్కారం, పరిశ్రమల పరిష్కారం. భూ పరిష్కారం ప్రాంతీయ 
ప్రభుత్వాలకు వదిలేశాం. భూ పరిష్కారాన్ని ప్రాంతీయ ప్రభుత్వాలకు వదిలేయడానికి 


కారణం సభకు బాగా తెలుసు అనుకుంటాను. రాజ్యాంగం ప్రకారం భూమి ప్రాంతీయ 


ప్రభుత్వానికి సంబంధించినది. మొత్తం పునఃస్థాపన సమస్య కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే 
ఉందన్న వాదనను భూమి ప్రాంతీయ విషయమన్న వ్యతిరేక వాదన పరస్పర అంగీకారంతో 
తోసిపుచ్చదు. ఈ విష యాన్ని ప్రాంతీయ ప్రభుత్వాలకు వదిలి వేయడమైంది. పరిశ్రమల 
పునః స్థాపన విషయం మాత్రమే భారత ప్రభుత్వం పరిష్కరిస్తుంది. దీన్ని గురించే సభకు 
నేను కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. 

పునఃస్థాపన విషయం - పునఃస్థాపన, ఉవాధి కల్పన సంచాలకులకు అప్పగించాం, ఈ 
విభాగంలో ఏడు వివిధ భాగాలున్నాయి (1) ఉపాధి కల్పన (2) సాంకేతిక శిక్షణ (3) వృత్తి 
సంబంధ శిక్షణ (4) వికలాంగులైన సైనికుల పునరావాసం (5) వికలాంగులైన మాజీ 
సైనికులకు ఉద్యోగ కల్పన ప్రచారం (6) అనుక్రమ సేవలు (7) అవులు, విడుదలల 
గణాంకాల నిర్వహణ. 

మాజీ సైనికులకు, వికలాంగులైన సైనికులకు ఉపాధి కల్పన గురించి, వారికి 
అవసరమైన అనుక్రమ సేవల గురించీ, పునః స్థాపన అమలు గురించీ చేస్తున్న పనులు 


* “లజిస్రట్‌ అసెంభ్రీ డీబేట్ల్‌ (సెంబ్రుల్‌"”, నంవుటం:3 నెం. 4, మార్చి 5, 1946, పుటలు : 1898-1900 


330 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


చాలా అవసరమైనవి. ఇవి సభ్యులు స్వయంగా ఆలోచించుకోవలసినవి కాబట్టి నేను వీటి 
ప్రాముఖ్యం గురించి వివరించడానికి సభ కాలాన్ని వృథా చేయను. భారత ప్రభుత్వ కార్మిక 
శాఖ విడుదల చేసిన ఈ పుస్తకాన్ని చదువుకొంటే గౌరవ సభ్యులకు ఈ విషయాల గురించి 
తెలుస్తుంది. ఈ పుస్తకం కాపీ లైబ్రరీలో ఉంది. ఏ గౌరవనీయ సభ్యుడైనా ఈ పుస్తకాన్ని 
సొంతానికి కావాలంటే సంతోషంగా ఇస్తాను. 

శ్రీ ఎమ్‌.అనంతశయనం అయ్యంగార్‌ : ఆ పుస్తకం పేరేమిటి? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : “డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ రీసెటిల్‌మెంట్‌ అండ్‌ 
ఎంప్తాయిమెంటో” 

బాబూ రామ్‌ నారాయణ సింగ్‌ : దయచేసి అందరికీ ఒకసారి తిప్పి చూపండి. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గతంలో కార్మిక సలహా సంఘం సమావేశమైనపుడు 
ప్రతులు వారికిచ్చాం. అందులో పూర్తి వివరాలు కావలసిందల్లా ఉపాధి కల్పనా కేంద్రాలు, 
సాంకేతిక శిక్షణ, వృత్తి సంబంధ శిక్షణ, పునరావాసాల ప్రశ్న గురించి మాత్రమే. వాటి గురించి 
క్రమంగా వివరిస్తాను. 

సాంకేతిక శిక్షణకు సంబంధించిన పరిస్థితి ఇది. భారత ప్రభుత్వం అధీనంలో 
సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి కొన్ని సాంకేతిక కేంద్రాలున్నాయి. స్థాన భ్రంశం పాందిన 
సిబ్బందికి ఆ కేంద్రాలలో ప్రస్తుతం 14,000 సీట్లు కేటాయించారు. ఈ శిక్షణకు గరిష్ట 
కాలం ఒక సంవత్సరం. ఈ సాంకేతిక శిక్షణ కేంద్రాల్లో 48 ట్రేడ్‌ విషయాల్లో శిక్షణ ఇస్తారు. 
ఆ జాబితా ఇతర వివరాలు ఈ పుస్తకంలో అనుబంధం 7 పుట 55 లో ఉన్నాయి. వృత్తి 
సంబంధిత శిక్షణ గురించి, ఇందులో వ్యవసాయ పాడి పరిశ్రవు, కుటీర పరిశ్రవులు, 
గువున్తా, వాణిజ్య వృత్తులకు సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రణాళికను 
రూపొందించి ప్రాంతీయ ప్రభుత్వాల అనువుతి కోసం పంపాం. వృత్తి సంబంధ శిక్షణ 
కేంద్రాలలో 20 వేల సీట్లు వ్యవసాయ వృత్తులకు, ౨ లక్షల సీట్లు ఇతర వృత్తులకు 
ప్రత్యెకించాలన్న ప్రతిపాదన ఉంది. 

ఇక పునరావాసం విషయానికి వద్దాం. ఈ విషయోన్ని యుద్ద శాఖ, కార్మిక శాఖలు 
పంచుకున్నాయి. ఇలా పంచుకోవడానికి గల కారణం తెలిసిందే. యుద్ధంలో దెబ్బలు తగిలిన 
సైనికుడి పునరావాసం రెండు దశలుగా ఉంది. మొదటి దశ వైద్య దశ. ఇందులో దెబ్బలు 
ఆరడం, ఆసుపత్రి నుండి బయటికి వచ్చిన తరువాత పునరావాసం అన్నది ప్రధానమైనది. 
సైనికుడు యుద్ధ శాఖలో పనిచేస్తున్నందువల్ల, ఈ విషయాన్ని యుద్ధ శాఖకే వదిలేశాం, 

మొదటిదశ ముగిశాక అంటి ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాక అతణ్ణి కార్మిక 


వునరావాస పథకాలు 33] 


శాఖకు అప్పగిస్తాం. అప్పుడు అతని విషయం కార్మిక శాఖ చూస్తుంది. సైనికుడి పునరా 
వాసం కోసం కార్మిక శాఖ ఈ దేశంలో రెండు రకాల కేంద్రాలను ప్రారంభించింది. ఒకటి 
ప్రాథమికమైంది. ఇందులో 5,000 మందికి అవకాశం ఉంది. రెండోది ప్రత్యేక శిక్షణ కేంద్రం. 
ఇందులో 3,000 మంది ఉండడానికి వీలుంది. మొదటిదయిన ప్రాథమిక కేంద్రంలో వ్యక్తి 
అభిరుచి తెలుసుకుంటాయి. అతని అభిరుచి ఏమిటో దాన్ని బట్టి, అతనికి తగిలిన దెబ్బలను 
బట్టీ అతనికి తగిన వృత్తిలో ప్రత్యేక శిక్షణ కేంద్రం శిక్షణ ఇస్తుంది. పునరావాసం కావలసిన 
సైనికుల కోసం కార్మిక శాఖ మొత్తం ఆరు కేంద్రాలను ప్రారంభించాలనుకుంటున్నది. 
బెంగుళూరు దగ్గరున్న జలాదిలో ఒకటి ప్రారంభించారు. పూణే దగ్గరున్న అంథ్‌లో త్వరలోనే 
ఇంకొకటి ప్రారంభిస్తారు. | 

ఇక పునరావాసంలో ముఖ్యమైన ఉపాధి కల్పనా కేంద్రాల విషయానికి వస్తాను. 
ఉపాధి కల్పనా కేంద్రాలకు సంబంధించి 71 ఉపాధి కల్పనా కేంద్రాలను ప్రారంభిస్తే 
సరిపోతుందని కార్మిక శాఖ భావిస్తోంది. 38 కేంద్రాలకు ప్రాథమికమైన పనులు ముగిశాయి. 
మిగిలిన వాటిలో వీలైనన్ని అతి త్వరలోనే ముగించాలని భావిస్తోంది. 

ఉపాధి కల్పనా కేంద్రాల పని జరగవలసినంత తొందరగా జరగడం లేదన్న విమర్శ 
సభలోనూ, ప్రజల్లోనూ ఉందన్న విషయం నాకు తెలుసు. కొన్ని నిజాలను సభకు చెప్పడం 
ద్వారా కార్మిక శాఖ ఉపాధి కల్పనా కేంద్రాల విషయంలో ఎందుకు తొందరగా చర్యలు 
తీసుకోవటంలేదన్న విమర్శను ఎదుర్కొంటాను. శిక్షణ గల వ్యక్తి అజమాయిషీ చేస్తే తప్ప 
ఉపాధి కల్పనా కేంద్రం విజయవంతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఉపాధి కల్పనా 
కేంద్రం పని ప్రత్యేకమైన, చాల చాల ప్రత్యేకమైన తరహాకు చెందిన పని అన్న విషయం 
గుర్తుంచుకోవాలి. ఈ కేంద్ర నిర్వహణ, శిక్షణ ఉన్న వ్యక్తి చేతిలో పెట్టకపోతే ఉపాధి కల్పనా 
కేంద్రం పూర్తిగా విఫలమవుతుంది. అందుకని, ఉపాధి కల్పనా కేంద్రాన్ని అప్పగించే ముందు 
ఆ బాధ్యత వహించే వ్యక్తికి కొంత శిక్షణ ఇవ్వాలి. ఉపాధి కల్పనా కేంద్రాలు తెరిచే విషయంలో 
తొందర పడకపోవడానికి ఇదో కారణం. 

శ్రీ పి.జెగ్రిప్త్స్‌ : శిక్షణ ఎక్కడ ఇస్తున్నారు? 

గౌరవనీయులైన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : దాన్ని గురించే చెప్పబోతున్నాను. ఢిల్లీలో 
ఒక శిక్షణ కేంద్రం ప్రారంభించారు. శ్రీ జోన్స్‌గారి ఆధ్వర్యంలో ఇది ఒక రకం పాఠశాలలాగా 
నడుస్తోంది: ఇంగ్లండ్‌లోని కార్మిక శాఖ ద్వారా ఆయన సేవలు వునకు లభిస్తున్నాయి. 
ఆయన ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. ఉపాధి కల్పనా కేంద్రానికి అవసరమైన ఉద్యోగాలకు 
సంబంధించిన అన్ని కోణాల్లోనూ ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. 


332 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఆచార్య ఎన్‌.జి. రంగా": ఒకసారి ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఎంతమంది అనేది కచ్చితంగా సంఖ్య చెప్పలేను. ఈ 
పుస్తకాలు సరైన సమాచారం ఇస్తాయి. ఒకోసారికి 35 మంది అనుకుంటాను. 

ఆచార్య ఎన్‌.జి. రంగా : వాళ్ళను భర్తీ చేయడానికి ఎంతకాలం తీసుకుంటారు. 

గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : సమస్య ఏమిటంటే ఈ ఖాళీలను ఫెడరల్‌ పబ్లిక్‌ 
సర్వీస్‌ కమీషన్‌ ఆదేశాల మేరకు భర్తీ చేయాలి. ఫెడరల్‌ సర్వీస్‌ కమీషన్‌ కనీసం మూడు 
నెలల కాలం తీసుకొంటుంది. ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ తీసుకుంటున్న ఈ కాలం 
ఎక్కువేమో నాకు తెలియదు. (మధ్యలో ఆచార్య రంగా అంతరాయం) వాటిని వెంటనే 
ప్రారంభించలేకపోవడానికి కారణం మాత్రం చెబుతున్నాను. మొదటి సమస్య ఫెడరల్‌ పబ్లిక్‌ 
సర్వీస్‌ కమీషన్‌ ద్వారా ఒక వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవడానికి చాలాకాలం పట్టడం, 
చేర్చుకున్న తరువాత అతనికి శిక్షణ ఇవ్వాలి. వీటికంతా చాలా సమయం పడుతుంది. ఆ 
చాలా సమయం తీసుకోవటాన్ని వృధా.చేయడంగా నేను భావించను. 

అన్ని కేంద్రాలను సిద్ధం చేయలేదన్నది ప్రజలు కార్మిక శాఖపై చేస్తున్న మరో విమర్శ, 
కార్మిక శాఖ అన్ని కేంద్రాలను సిద్ధం చెయ్యలేదు. అంటే, ఇంకే సంస్థ అయినా ఈ 
విషయాన్ని చేపట్టలేదని భావం కాదు. ఇప్పటికే యుద్ద శాఖలోని ఉద్యోగ నియామకాల: 
విభాగం ఈ పనిచేస్తున్నది. భవిష్యత్తులో ఈ విభాగం పనిని ఆపేయటం, మొత్తం పని కార్మిక 
శాఖకు అప్పగించడం అన్నది ప్రభుత్వ విధానం. కార్మిక శాఖ కేంద్రాలను పెంచుతూ పోవడం 
ద్వారా యుద్ధ శాఖలోని నియామకాల విభాగం నుంచి పనిని తీసీసుకుంటూ ఉంటుంది. 
ఇప్పుడు రెండు సంస్థలు - ఒకటి కార్మిక శాఖలో, వురొకటి యుధ్ధ శాఖలో పూర్తి 
సహకారంతో పనిచేస్తున్నాయి. కాలక్రమంలో నియామక విభాగం నుంచి పూర్తి పని ఉపాధి 
కల్పన కేంద్రానికి వచ్చేస్తుందని ఆశిస్తున్నాం. అప్పుడు ఈ పునరావాస సవుస్యను 
ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో, సమర్ధవంతమైన సంస్థను ఏర్పాటు చేయగలం: 

అయ్యా! కార్మిక శాఖ, ఉన్న పరిస్థితుల్లో వీలైనంత బాగా పనిచేస్తోందన్న సంతృప్తి 
సభకు కలుగుతుందని ఆశిస్తున్నాను. నేను ఒక వూట చెప్పదలచుకున్నాను. ఇది 
అభినందించాల్సిన విషయం. యుద్ధం మనం అనుకొన్నదానికంటే ముందుగా ముగియడంతో 
ఈ పునరావాస సమస్య విచిత్రంగా మన దగ్గరకు వచ్చింది. ఉన్న తక్కువ కాలంలో మనం 
చెయ్యగలిగినంత చేశామని నేను కచ్చితంగా చెప్పగలను. స్థాన భ్రంశం పొందిన సైనికుని 
పౌర ఉద్యోగితలో వచ్చే సవుస్యలు ఎదుర్కోవడంలో ఈ సంస్థ బాగా ఉపయోగపడు 
తుందనడంలో నాకు సందేహం లేదు. 


60 
* కార్మికుల సంక్షేమం - నాంఘిక భద్రత 


గౌరవనీయులు డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యులు): అధ్యక్షా ! గౌరవ సభ్యుడు 
ఇచ్చిన నోటీసులో ఈ కోత తీర్మాన ఉద్దేశం స్పష్టంగా ఉంది. నిరుద్యోగ భృతి, దినభత్యం, 
సాంఘిక భద్రత సౌకర్యాలు అనే మూడు నిర్దిష్టమైన విషయాల్లో కార్యనిర్వాహక వర్గం విఫలమైన 
విషయాన్ని చర్చించడానికి ఆయన ఈ ప్రతిపాదన చేశారు. దీన్ని గురించి మొదట నేను 
చెప్పదలచుకున్న దేమిటంటే, కోత తీర్మానం సాధారణమైంది. అయితే ఇది భిన్నమైన ఆధారం 
మీద చేసి ఉండవలసింది అనే విషయంలో నాకు సందేహం లేదు. ఈ కోత తీర్మానంలో ఇది 
పెద్ద పారపాటు అని నేను ధైర్యంగా చెబుతున్నాను. నాకు తెలియదు గానీ ఈ కోత'తీర్మానం 
ప్రవేశపెట్టిన గౌరవనీయుడి కోరిక ఆయన నిర్దేశంలో పేర్కొన్న మూడు విషయాలకు 
సంబంధించిన విధానం. ఈ దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన కార్మికులకు మాత్రమే 
వర్తించేలాగ, తద్వారా ఒక గౌరవనీయ కార్మిక వర్గాన్ని రూపొందించేలాగ ఉండాలనా? 

ఈ దేశంలో కార్మికులకు పని కల్పించేది ప్రభుత్వం ఒక్కటే కాదు, పైవేట్‌ వ్యక్తులు 
చాలావంంది కార్మికులకు పని కల్పిస్తున్నారు. భారత (ప్రభుత్వం ఒక విధానాన్ని 
రూపొందించేటప్పుడు, ఒకరి కింద పని చేసే వాళ్ళు సౌకర్యాలతో సుఖంగానూ, మరొకరి కింద 
పనిచేసేవాళ్ళు అసౌకర్యంగా కేవలం కార్మికులుగానూ ఉండే విధంగా ఉండకూడదన్న విషయాన్ని 
సభలోని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. భారత ప్రభుత్వం కేవలం కార్మికులకు ఉద్యోగాలు కల్పించే 
యాజమాన్యం కాదు. ఇది ఒక రాజ్యం. ఇది ప్రభుత్వం. భారత ప్రభుత్వ అధీనంలో ఉన్న వారికి 
మాత్రమే బాధ్యత వహిస్తే సరిపోదు. అందుకు కార్మికుల బాధ్యత దానిపైన ఉంది. అందువల్ల 
గౌరవనీయులైన ప్రతిపాదకుడి ఫిర్యాదులన్నీ భారత ప్రభుత్వ వ్యవహారానికి సంబంధించినవి. 
ఒక విధానం రూపొందించేటప్పుడు ఒక వర్గం కార్మికులకు కాకుండా, అందరికీ లాభం 


* లెజిఫీటేట్‌ అసెంభ్రీ డిబేట్‌ (సెంక్రుల్ల్‌”, నంవ్రుటం :3, నెం”? మార్చి 11, 1946, వుటలు : 2138-40 


ము ట్‌ యులు 


334 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఉండేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 

అయ్యా! భారత ప్రభుత్వం తన ఉద్యోగుల్లోనే వివిధ తరగతుల వారికి వివిధ రీతులుగా 
జీతభత్యాలు ఇస్తున్నదని గౌరవనీయ మిత్రులు అన్నారు. ఈ విషయం నాకు తెలుసు. ఇది 
చాలా బాధాకరమైనది. అయితే నా ప్రశ్న ఏమిటంటే దీనికి బాధ్యులెవరు? భారత ప్రభుత్వం 
కింద పనిచేసే ఉద్యోగాలలోనే మూలజీతంలోనూ, భత్యంలోనూ, గ్రాట్యుటీ వంటి వాటిలోనూ 
తేడాలుండడానికి కారణం ఎవరు? కార్మిక నాయకులదే దోషం అని చెప్పడానికి నేను 
సందేహించడం లేదు. ఇక్కడ రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ ఉంది. ఈ ఫెడరేషన్‌ విధానం ఎవరైనా 
చదివి ఉంటే, అది దాని అవసరాలను చూసుకొన్నది అనే విషయాన్ని అంగీకరిస్తారు. ఈ 
ఫెడరేషన్‌ కొందరు కీలకమైన ఉద్యోగుల నియంత్రణలో ఉండిపోయి వారి మీద ఆధారపడి 
వారికి అనుగుణంగా ఎత్తులు వేసి తనకు కొన్ని సౌకర్యాలు ఇవ్వాలని, రైల్వే శాఖను తమకు 
తల ఒగ్గీట్టు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే, ఈ రైల్వే ఉద్యోగులు కొంత మంది లెజిస్లేటివ్‌ 
సభ్యులను తమవైపు తిప్పుకొని పక్షపాత వైఖరితో ఇతరుల సౌకర్యాల పట్ల శీతకన్ను వేసి తమ 
కార్మికులకు మాత్రం మేలు చేకూర్చే సౌకర్యాల మీద శ్రద్ధ చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 
ఉద్యోగులందరికన్నా ఎప్పుడూ అన్ని విధాలా రైల్వే ఉద్యోగులు ముందుంటున్నారన్న సంగతి 
బహిరంగ విషయమే. ఒకవేళ తపాలా శాఖకు పదో ఒకటో ఇచ్చామనుకోండి, అది గనుక రైల్వే 
ఉద్యోగుల జీతానికి సమానమైతే, వెంటనే రైల్వే ఉద్యోగులు తమకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని 
కోరి తమ అగ్రస్థాయిని నిలబెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దీనివల్ల 
కార్మిక శాఖ సమస్యల మయమైంది. గౌరవనీయులైన మిత్రుడు, కార్మిక శాఖ మధ్యవర్తిత్వపు 
సంఘాన్ని ఏర్పాటు చేయలేదని అంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన కేసులకు నిర్దిష్టమైన సేవలకు 
విధిగా, ఇతర వాటికి సంబంధం లేకుండా సంఘాలు వేయటం వల్ల ప్రయోజనం ఎముంది? 
వీటి ఫలితం - తాత్కాలిక సంఘాలు, తాత్కాలిక నివేదికలు, తాత్కాలిక నిర్ణయాలు, అంతా 
తాత్కాలికం. ఫలితాలు కూడా ఎప్పుడు అసమానమైనవి, భిన్నమైనవి అవుతాయి. అందుకని 
ఇప్పుడున్న పరిస్థితికి పూర్తి బాధ్యత తప్పుడు సంఘాలదే. ఇంకా చెప్పాలంటే ఈ దోషం ఈ 
దేశంలోని కార్మిక వర్గాలది, ముఖ్యంగా భారత ప్రభుత్వంలో పనిచేసే వారిది. భారత ప్రభుత్వం 
ఇటీవల వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకొన్న నిర్ణయాన్ని సభ అంగీకరిస్తుందని 
అనుకుంటున్నా. ఈ సంఘం ఈ దేశంలోని మొత్తం జీతాల పద్ధతిని, విభిన్న తరగతుల 
ఉద్యోగులకు భారత ప్రభుత్వం ఇస్తున్న జీతాలకు పైవేటు సంస్థలవారు ఇస్తున్న జీతాలకు ఉన్న 
సంబంధాన్ని అధ్యయినం చేస్తుంది. ఈ సంఘం నుంచి కొన్ని ప్రతిపాదనలు 
వస్తాయనుకొంటాను. వాటీలో ఈదేశంలో మనం ఒకే జీతం పద్ధతిని ఏర్పాటు చేయవచ్చు. 
దాంతో జీతాలకు అనుసరిస్తున్న పద్ధతి అందరి " తెలుస్తుంది. 


అలంటి 


కార్మికుల సంక్షేమం - సాంఘిక భద్రత 335 


ఇంకో సమస్య ఉంది. భారత ప్రభుత్వ శాఖలో పనిచేసే కొన్ని తరగతుల ఉద్యోగుల వల్ల 
ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వారు తమ శాఖే ఆదాయంలో ప్రథమమని అంటుంటారు. 
రైల్వే ఉద్యోగులు, రైల్వే శాఖ లాభాలను సంపాదిస్తోంది కాబట్టి ఆ వచ్చిన లాభాల్లో తమకు 
కొంత రావాలనీ, ఇతరుల కన్నా తమకు ఎక్కువ ఆదాయం రావాలనీ అనుకొంటారు. తపాలా 
శాఖకు ఆదాయం వస్తే, వారు ఆ ఆదాయంతో తమ జీవన విధానాన్ని మెరుగుపరచాలని 
కోరుతారు. నాకు సంబంధించినంతవరకూ నేను దీన్ని అంగీకరించను. నిరోధిస్తాను. భారతదేశ 
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పన్నుల వల్ల కావచ్చు. వ్యాపార విధానాల వల్ల కావచ్చు, ఇంకేదైనా 
ఆదాయం కావచ్చు. కానీ అది ఏ ఒక్క తరగతి ప్రజలకూ సంబంధించింది కాదు. అది 
ప్రత్యేకించి భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖదీ కాదు. అది భారత ప్రభుత్వానిది. 
ప్రజలందరిదీ. నేను కార్మిక శాఖను నిర్వహిస్తున్నంతకాలం, ఏ తరగతి ఉద్యోగులైనా, ఇది మా 
శాఖ ఆదాయం, మాకే మొదట ఉపయోగపడాలి అన్న వాదనను అంగీకరించను. దీనివల్ల 
పరిస్థితి అస్తవ్యస్థమైనా ఒక పక్షం వహించను. 

కోత తీర్మానం ప్రవేశపెట్టిన మిత్రుడు, నిరుద్యోగ సమస్యను గురించి ప్రస్తావించారు. 
నేను ఆయన లేవనెత్తిన నిర్దిష్టమైన ప్రశ్నలను వివరించను. నిరుద్యోగ భృతిని గురించిన సాధారణ 
విషయం ప్రస్తావిస్తాను. అది తప్పుడు వాదన అనే విషయం నిస్సందేహం. నిరుద్యోగాన్ని 
ఉద్యోగం ద్వారా పరిష్కరించాలిగానీ, భృతి ఇవ్వడం వల్ల కాదు. నిరుద్యోగం తక్కువగా ఉంటే 
భృతి ఇవ్వడం ద్వారా పరిష్కరించవచ్చు. అది పరిష్కార మార్గానికి తోకే గానీ శరీరం కాదు. 
ఈ దేశంలో 50 నుంచి 60 శాతం నిరుద్యోగులున్న విషయం అందరికీ తెలుసు. వాళ్ళకు మనం 
ఉద్యోగాలు చూపించాలి. ఎవరైనా ముందుకు వచ్చి ఈ దేశంలో ఉన్న 50 లేదా 60 శాతం 
నిరుద్యోగ సమస్యను భృతి ద్వారా పరిష్కరించడానికి పూనుకుంటే వ్రభుత్వం అందుకు సిద్ధంగా 
ఉందనడంలో నాకెలాంటి సందేహం లేదు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం తాత్కాలిక భృతి 
కాదనీ పారిశ్రామికాభివృద్ది అనీ మిత్రుడు గ్రహించాలి. వేగంగా, ఉద్బతంగా పారిశ్రామి 
కాభివృద్ధి చేపడితే మనకు నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. దీనికోసం భారత 
ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసి ప్రకటించిన విషయం సభకు తెలుసు: అందుకని నేను 
ఆ విషయం గురించి పెద్దగా చెప్పను. అయితే భారత ప్రభుత్వం కార్మికుల సాధారణ 
అభివృద్దికి, సాంఘిక భద్రతకు ఏంచేస్తోందో చెప్పాలనుకుంటున్నాను. 

కార్మికులకు సంబంధించి భారత ప్రభుత్వం తన విధానాన్ని ఇదివరకే ప్రకటించిన. 
విషయం సభకు తెలుసు. ఆ విషయానికి సంబంధించిన భాగాలను చదవడానికి నాకు 
సమయం చాలదు. ఈ సమాచారం కౌన్సిల్‌లోని పుశర్నిర్మాణ సంఘం రెండవ భాగం 25 
అధ్యాయంలో 55,56 పుటల్లో ఉంది. అందుకని ఈ విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా 


పసంగాలు 


ఆని 


336 డా॥ బాబాసాహెబ్‌ అంచెద్కరి రచనలు - 


ఉన్నదని ఎవరూ అనలేరు. మేము నిప్పక్షపాతంగా ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్ళి, భారత 
ప్రభుత్వం నిష్పక్షపాతంగా లక్ష్యాన్ని ప్రకటించడమే కాదు, కార్యాచరణ పథకాన్ని కూడా 
రూపాొందించిందని చెబుతున్నాను. కార్యాచరణ పథకం గురించి సభకు తెలుసు. భారత 
ప్రభుత్వం ఈ దేశంలోని కార్మికుల పరిస్థితినంతా అంచనా వేయడానికి రెండేళ్ళ కిందట ఒక 
వాస్తవాన్వేషణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈ సంఘం నుంచి 34 భిన్న 
పరిశ్రవులకు సంబంధించిన 34 నివేదికలు అందాయి. వీటితోపాటు అన్ని నివేదికలకు 
సంబంధించిన ఒక సాధారణ నివేదిక విహంగ వీక్షణంగా కూడా అందింది. ఈ నివేదికల్లో 18 
ఇదిరవకే అచ్చయ్యాయి. మిగిలినవి ముద్రాపకుల దగ్గర ఉన్నాయి. కార్మికుల పారిశ్రామిక 
పరిస్థితులను తెలిపే సాధారణ నివేదికే కాక, ఈ దేశంలోని కార్మికుల ఆరోగ్య భీమాపై నివేదిక 
కోసం ఆచార్య రంగా ప్రత్యేకాధికారిగా భారత ప్రభుత్వం నియమించింది. ఇదినరకే చెస్పినట్లు, 
మేము కేవలం నిప్పక్షపాతంగానే కాక, ప్రణాళికా బద్దంగా కూడా ఉన్నాం. ఏ సాంఘిక భద్రతా 
ప్రణాళికైనా ఆధారం వాస్తవాలతో కూడి ఉండాలని ప్రయత్నిస్తున్నాం. సాంఘిక భద్రతకు 
ఎలాంటి ప్రణాళిక రూపొందించాలన్నది భారత ప్రభుత్వం నిర్ణయించవలసిన తరువాతి అంశం. 
ప్రస్తుతం రెండు పద్ధతులున్నాయన్న విషయం సభకు తెలుసు. ఒక పద్దతి అంచలంచెలుగా 
ఇతర పారిశ్రామిక దేశాల్లోలాగా, ప్రతి అభద్రతా సమస్యనూ ప్రత్యేకంగా పరిశీలిస్తూ, ఆ భద్రత 
నుంచి విముక్తి కలిగించడానికి ఒక కార్యనిర్వాహక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. ఇంకో 
విధానం ఇది కొంచెం ఇంచుమించుగా బివరిజ్జ పథకం ప్రభావంతో ఉంది. అన్న రకాల కేసులకూ 
భద్రత విధానంగా భీమా సౌకర్యం కల్పించే విధానం. ఈ విషయంలో ఏ పద్ధతి మంచిది అనేది 
నేను చెప్పదలచుకోలేదు. ఈ విషయంలో సలహా ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఒక కమిటీని 
లేదా అలాంటి సంఘాన్ని వేస్తుంది. అది నివేదికలను అధ్యయనం చెసి ఎ పద్ధతి అంచెలంచెల 
పద్ధతో? బివరిడ్డి మాదిరిగా ఒకే ఊపున చేసే పద్ధతో అన్న విషయం భారత ప్రభుత్వానికి 
చెబుతుంది. ఇప్పుడు నేనిచ్చిన సర్వే చాలా చిన్నదని అనుకుంటున్నాను. దీన్ని విస్తరించడానికి, 
సవివరంగా చెప్పడానికి నాకు సవుయం లేకపోయింది. ఇది సభను ఒప్పంచగలదని 
భానిస్తున్నాను. ఈ కోత తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గౌరవనీయ సభ్యుడు, కార్యనిర్వాహక సంఘం 
ఆత్మ సంతృప్తితో ఉన్నదనీ, ఉదాసీన వైఖరితో ఉన్నదనీ కార్మికుల అభివృద్ధికీ, సంక్షేమానికీ ఎలాంటి 
చర్యలు తీసుకోవడం లేదనీ ఫిర్యాదు చేశారు. కానీ అలాంటిదేమీ లేదు. సభ ఆయన ప్రవేశపెట్టిన 
ఈ కోత తీర్మానాన్ని అంగీకరించదని భావిస్తున్నాను. 


61 
* కార్మిక శాఖలో ముస్లిముల ముందంజ 


అధ్యక్షులు : శ్రీ జాఫర్‌ ప్రవేశపెట్టిన కోత తీర్మానంపై ఇప్పుడు చర్చ పునఃప్రారంభం. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు): గౌరవనీయ అధ్యక్షా! కార్మిక శాఖపై 
చాలా రాళ్ళు పడిన సంగతి ఈ సభలోని చాలా మంది సభ్యులకు గుర్తుండి ఉంటుంది. 

నవాబ్‌ జాదా లియాకత్‌ ఆలీఖాన్‌ (మీరట్‌ ప్రాంతం - మహమ్మదీయ గ్రామీణ) : రాళ్ళు 
కావు, ఇటుకలు... 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : సరే పోనీ ఇటుకలు, గత వారంలో ఈ కోత తీర్మానం 
మీద పడ్డాయి. ఇప్పుడు నేను లేచి నిలబడింది, నా శాఖలో ముస్లింల పరిస్థితి వివరించడానికి. 
ఇప్పుడు అదే సమంజసంగా ఉంటుంది. నిన్న ఈ కోత తీర్మానంలో ఇద్దరు వక్తల ప్రత్యక్ష 
వ్యాఖ్యానం లాంటిది విన్నాను. వారు భారత ప్రభుత్వంలోని భిన్న శాఖల్లోని ముస్లిం ఉద్యోగులకు 
సంబంధించిన కొన్ని అంకెలు ఇచ్చారు. వారి వ్యాఖ్యానం ఎన్న తరువాత, నా దగ్గరున్న 
వాస్తవాలను బట్టి భారత ప్రభుత్వంలోని ఇతర శాఖల గురించి వక్తలు చెప్పిన కథల ద్వారా 
తెలుస్తున్న దాన్ని బట్టి కార్మిక శాఖలో మాత్రం ముస్లింల పరిస్థితి బాగా ఉన్నదని నేను గర్వంగా 
చెప్పక తప్పటం లేదు. ఇది వ్యర్థ ప్రలాపం కాదు. అంకెల నిజం. ఈ అంకెలను సేకరించడానికి 
నేను చాలా కష్టపడ్డాను. భారత ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగుల్లో కార్మిక శాఖలో పనిచేసే వారి 
శాతం కార్మిక విభాగంలోనే కాదు, ప్రజా పనుల శాఖ, ఇంకా అనుబంధ కార్యాలయాల వారివి 
కూడా సేకరించాను. ఈ అంకెలు వర్గాల పరిస్థితిని, ముస్లింల, ఇతర మైనార్టీల పరిస్థితిని 
తెలియజేస్తాయి. అయితే నాకున్న కాలపరిధిలో అన్ని వర్గాల పరిస్థితికి సంబంధించిన సంపూర్ణ 
సమాచారం ఇవ్వడం అసాధ్యం. అందుకని ఈ రోజు కేవలం ముస్లింలకు సంబంధించిన మొత్తం 
* “లజుస్రట్‌ అసెంభీ డిబేట్‌ (సెంట్రల్ల్‌”, నంవుటం ౩ నం.10, మార్చి 14,1946, వుట 2406 


338 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రవనలు - ప్రసంగాలు 


అంకెలే కాకుండా శాతాలు కూడా ఇస్తాను. దాన్నిబట్టి ముస్టిమ్‌లీగ్‌ పార్టీ సభ్యులు నిజమైన 
పరిస్థితిని తెలుసుకోవచ్చు. 

కార్మిక శాఖ కార్యాలయంలోని మతాల సమాచారంతో ప్రారంభిస్తాను. నేను కేవలం 
అంకెలు ఇవ్వడమే కాక, ఆ అంకెలను తులనాత్మక ప్రాతిపదికపై కూడా ఇస్తాను. తులనాత్మక 
పరిస్థితి చాలా తప్పనిసరి అనీ, అవసరమనీ భావిస్తున్నాను. ఈ పద్ధతి వల్ల ఒక ఆశయానికి 
గురిపెట్టినట్లవుతుంది. ఆశయం అంటే లక్ష 5 కేంద్రం. ఇందులో అంతర్‌ వలయం, బహిర్‌ 
వలయం ఉన్నాయి. ఈ శాతాలు లక్ష కేంద్రాలనడంలో సందేహం లేదు. భారత ప్రభుత్వంలో 
ఏ సభ్యుడికీ అతని అంచనాలు ఏవైనా, అతడు తన ఉద్యోగులను ఈ లక్ష్యసాధనకు ఎంత 
తక్కువ మేరకు ఉపయోగించుకున్నా అది సాధ్యపడుతుందని నేను అనుకోను. కేంద్రం అని 
అనుకొనేదాని నుంచి ఏ మతాన్నీ దూరంగా తోసెయ్యలేదనే నా సమాచారాన్ని ప్రతి సభ్యుడూ 
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలనీ కోరుతున్నాను. ఎ శాఖను గురించి అయినా 
వ్యాఖ్యానించేటప్పుడు కాస్త ఆలోచించాలి. ఏ శాఖలోనైనా ఎ వర్గానికి చెందిన ఉద్యోగులనైనా 
తక్కువగా చూడడం, బాధ పెట్టడం చేస్తున్నారా అని అన్ని కోణాలలోనూ అధ్యయనం 
చేయడానికి తులనాత్మక పద్ధతే సరైన మార్గం. 


1939 నుంచి 1946 మార్చి వరకు అన్ని కేసుల అంకెలను సేకరించాను. ఇదివరకే 
చెప్పినట్టు మొదట కార్మిక శాఖ కార్యాలయానికి సంబంధించిన అంకెలు చెబుతాను. 1939లో 
గెజిటెడ్‌ పోస్టులు 12. అందులో ముస్లింలు 8శాతం ఉన్నారు. 1946లో మొత్తం గెజిటెడ్‌ 
పోస్టులు 80. ముస్లింల శాతం 20. నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు సంబంధించి అంకెలు ఇస్తాను. 
1939లో మొత్తం పోస్టులు 75. ముస్లింలు 23శాతం. 1946లో మొత్తం పోస్టులు 457, 
ముస్లింల శాతం 24. 


ఇప్పుడు అందరూ చర్చిస్తున్న కేంద్ర ప్రజాపనుల శాఖకు సంబంధించిన 7జిటెడ్‌ పోస్టుల 
వివరాలు ఇస్తున్నాను. 1939 లో కేంద్ర ప్రజాపనుల శాఖలో మొత్తం గెజిటెడ్‌ పోస్టులు 43. 
అందులో ముస్లింల శాతం 21. 1946లో మొత్తం పోస్టులు 181. యుద్ధ అత్యయిక పరిస్థితిలో 
మతాల శాతాన్ని అమలు చేయడంలో నా గౌరవనియ మిత్రుడు హోమ్‌ సభ్యుడు పెర్కొన్న 
సమస్యలు ఉన్నప్పటికీ అందులో 21.1శాతం ముస్లింలున్నారు. కోత తీర్మానం పెట్టిన సభ్యుడికి 
ఈ సమాచారం బహుశా అంత ఆనందాన్ని కలిగించదు. అందుకని 1946 నాటి కేంద్ర 
ప్రజాపనుల శాఖలో భిన్న తరగతులకు చెందిన గెజిటెడ్‌ పోస్టుల శాతాల అంకెలను 
పరిశీలించడానికి సభా సమయం తీసుకుంటున్నాను. సూపరింటెండింగ్‌ ఇంజనీర్స్‌లో మొత్తం 
పోస్టులు 14, అందులో ఒకటి ముస్లిం, అంటే 7 శాతం అన్నమాట. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ 


కార్మిక శాఖలో వ సముల ముందంజ 339 


మొత్తం 64. ముస్లింల శాతం 18. ఎలక్రికల్‌ ఇంజనీర్స్‌ మొత్తం 12. ముస్లింల శాతం 
6 */ ,- అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌లో ముస్లింలు 14శాతం. టెంపరరీ ఇంజనీర్స్‌ మొత్తం 
72. ముస్లింల శాతం 32. కేంద్ర ప్రజా సనుల శాఖ గురించి చర్చిస్తున్నపుడు ఒక గౌరవనీయ 
మిత్రులొకరు లోడీరోడ్‌ కాంట్రాక్టులను గురించి ప్రస్తావించారు. అది ఏదో మరిచాను. 


శ్రీ అహమ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ (బొంబాయి దక్షిణ విభాగం - మహమ్మదీయుడు - 
గ్రామీణ ప్రాంతం ) న 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : మీరే అనుకున్నాను. గౌరవ సభ్యుడు చెప్పిన అంకె 
సరిగా గుర్తు లేదు. 


ని 


లో 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : లోడీ రోడ్‌ కాంట్రాక్టుల్లో ముస్లిం కాంట్రాక్టర్లకు చాలా 
తక్కువ శాతం వప్పిందిన్నది ఆయన ఫిర్యాదు. అంకె కచ్చితంగా ఎంతో గుర్తులేదు. 
న్రీ అహమ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : లోడీరోడ్‌ కాలనీ గురించి ప్రత్యేకించి చెప్పాను. 


అహమ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : అయిదు కోట్లు, 


w 
ఇలాంటివి చాలా ఉన్నాయి. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవ సభ్యులు ఆ రోజు కార్యక్రమం చివర్లో ఈ 
విషరుంం (సస్తానించాంలఎ. అందుకని కానలసిన సవూచారం సేకరించడం నాకు 
అనాధ్యవ్రైవోయింది. ఆ సమాచారం ఇది. 

డాక్టర్‌ సర్‌ జియా ఉద్దీన్‌ అహమ్మద్‌ (సంయుక్త పరగణాలు దక్షిణ ప్రాంతం - 
మహమ్మదీయుడు- గ్రామీణ) : ఈ దశలో మీరు కల్పించుకోవలసిన అవసరం లేదు. ఇంకొంత 
కాలం వేచి ఉండవలసింది. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : గౌరవ సభ్యుడి సలహాకు చాలా కృతజ్ఞతలు. అయితే 
ముస్లిం లిగ్‌కు ఇతర కోత తీర్మానాలకు తగినంత సమయం ఇవ్వడం మంచిదనిపించింది. 
అందుకే నేను కల్పించుకోవలసి వచ్చింది. లేకుంటే నిజంగా ఇది సాధారణ తీర్మానమే. నాకు 
కల్పించుకోవాలన్న కోరిక లేదు. అలాంటి అవసరం కూడా లేదు. కొంతమంది సభ్యులకు కార్మిక 
శాఖపై ఉన్న భయాలను తొలగించడానికే అలా చెశాను. 

శ్రీ అహమ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : నుంచి సని చేశారు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : లోడీ రోడ్‌ పనుల పరిస్థితి ఇదీ. ఛీఫ్‌ ఇంజనీర్‌ ఇచ్చిన 
సమాచారం ప్రకారం, ముస్లింలు మొత్తం మీద 10.5 లక్షల రూపాయల కాంట్రాక్టు పొందారు. 
గౌరవనీయులైన మిత్రులు చెస్పిన దానికన్నా ఇది చాలా ఎక్కువ. 


340 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : మొత్తం ఎంత? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : మొత్తం మూడు కోట్లు. ఈ పనులకు సంబంధించిన 
ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ముస్లిం అన్న నిజాన్ని గౌరవనీయులైన మిత్రుడు గుర్తుంచుకోవాలి. 

శ్రీ అహమ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ముస్లింలకు ఇవ్వకుండా చెయ్యడానికి ఆయనపైన 
వచ్చిన రాజకీయ ఒత్తిడి విషయం 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : మిత్రుడు అన్ని రకాల ఆరోపణలూ చేస్తున్నారు. ఆయున 
దగ్గర వీటిని సమర్దించడానికి తగిన ఆధారాలున్నాయనుకొంటాను. ఎవరూ వాళ్ళపైన నాకున్న 
శ్రద్ధను గుర్తించడం లేదు. మిత్రుడు వాస్తవాలను నాకు చెబితే, నేను తప్పకుండా విచారణ 
జరిపిస్తాను. 

శ్రీ అహమ్మద్‌ ఇ.హెచ్‌. జాఫర్‌ : సభ బయటి వాటిని మీకు ఇస్తాను. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఈ పనులన్నిటికీ బాధ్యుడు ఒక ముస్లిం ఎగ్జిక్యూటివ్‌ 
ఇంజనీర్‌ అన్నది వాస్తవం. రెండో వాస్తవం - కేంద్ర ప్రజాపనుల శాఖకు చెందిన ఆఫీసరు. ఆయన 
ముస్లిం అయినా హిందూ అయినా కేంద్ర ప్రజా పనులశాఖ విధానానికి కట్టుబడి ఉంటాడు. ' 
ఎవరి టెండరు తక్కువ ఉంటే వారికి కాంట్రాక్టు ఇవ్వడమే కేంద్ర ప్రజా పనుల శాఖ విధానం, 
రాత్రికి రాత్రే నేను విచారణ జరిపించాను. తక్కువ టెండరు వేసి కాంట్రాక్టు పొందిన ముస్లిం 
లేడని చీఫ్‌ ఇంజనీర్‌ చెప్పారు. 

శ్రీ అహమ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ మీద... 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను అవకాశం ఇవ్వను. నాకు సమయిం చాలా తక్కువ 
ఉంది. 

గౌరవనీయ అధ్యక్షులు : గౌరవ సభ్యుని చెప్పనీయండి. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : కేంద్ర ప్రజా పనుల శాఖ నియమాల ప్రకారం తక్కువ 
వేలం పాడిన వారికి కాంట్రాక్టు ఇవ్వటం అనేది రెండు విధాల పరిశిలనకు లోబడి ఉంటుంది. 
ఒకటి ఆడిటర్‌ జనరల్‌, రెండోది పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ. నియమాన్ని అతిక్రమించిన శాఖా 
సంబంధమైన అధికారి, వీరిద్దరికీ అలా ఎందుకు చేశారో జవాబు చెప్పుకోవాలి. 

సయ్యద్‌ గులామ్‌ భిక్‌ నైరంగ్‌ : అదంతా శవపరీక్ష, 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నియమాలను పాటిస్తున్నారా? లేదా? అన్నదే ప్రశ్న. 

డా॥ సర్‌ జియా ఉద్దీన్‌ అహమ్మద్‌ : నియమాలు మార్చవచ్చు. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : దీన్ని గురించి గౌరవ సభ్యులకు బాగా తెలుసు. ఆలీఘర్‌ 


కార్మిక శాఖలో ముస్లిముల ముందంజ 341 


యూనివర్సిటీలో ఆయన చాలా పనిచేశారు. ప్రజా పనుల శాఖ గురించి ఇలాంటి పనుల 
గురించీ ఆయనకు తెలిసే ఉండాలి. నేను ఇంతకుమించి వివరాల జోలికి వెళ్ళను. 

ముందు ఎస్టేట్‌ ఆఫీస్‌ విషయం ప్రస్తావిస్తాను. ఎస్టేట్‌ ఆఫీస్‌లో మొత్తం 8 గెజిటెడ్‌ 
పోస్టులున్నాయి. అందులో ఒకటి ఖాళీగా ఉంది. హిందువులు ఆరుగురున్నారు. ఒకరు 
షెడ్యూల్డు కులానికి చెందినవారు. ఒక ముస్లిం ఉన్నారు. అతనిని ఇటీవల సొంత ప్రాంతానికి 
పంపారు. ఇక నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల విషయానికి వస్తే, మొత్తం పోస్టులు 235. ఇందులో 
ముస్టింలు 18.2.శాతం. 

ఇక అనుబంధ కార్యాలయాల గురించి వివరిస్తాను. మొత్తం కలిపి సమాచారం ఇస్తాను. 
విడివిడిగా ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. 1939 నాటి పరిస్థితి ఇది. మొత్తం 64 
పోస్టులు. ముస్లింలు 1.5 శాతం మాత్రమే ఉన్నారు. 1946లో మొత్తం పోస్టులు 155, ముస్లింల 
శాతం 1.5 నుంచి 11.5 కి పెరిగింది. అనుబంధ కార్యాలయాల్లో నాన్‌ గెజిటెడ్‌ పోన్టుల గురించి 
తెలియజేస్తాను. 1936లో మొత్తం పోస్టులు 2238. ముస్లింల శాతం 34. 1946లో మొత్తం 
పోస్టుల సంఖ్య 3,929కి పెరిగింది. ముస్లింలు 30 శాతం. 

ఇక భూ విజ్ఞాన పరిశీలన (జియోలాజికల్‌ సర్వే) గురించిన ప్రస్తావన. జియోలాజికల్‌ 
సర్వే కేవలం నామమాత్రంగా ఉందన్న విషయం సభలో అందరికీ తెలుసు. యుద్ధ సమయంలో 
భారత ప్రభుత్వం చేపట్టిన యుద్ధానంతర అభివృద్ధికి సంబంధించిన కొత్త ప్రాజెక్టుల్లో 
జియోలాజికల్‌ సర్వేని విస్తృతం చేసే పనిని చేపట్టాం. ఇటీవల 13వుంది అసిస్టెంట్‌ 
జియోీలాబిస్తులను శాశ్వత ప్రాతిపదికపై నియమించడం ద్వారా వని ప్రారంభించాం. ఈ 
నియామకాలకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని గౌరవనీయ మిత్రునికి తలియజేయాలను 
కుంటున్నాను. మనం ఈ పోస్టులను ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ద్వారా భర్తీ చేయాలి. 
మెరిట్‌ ప్రకారం అది 40 పేర్లను సిఫారసు చేసింది. అందులోంచి మనం 13 మందిని మాత్రమే 
ఎంపిక చేసుకోవాలి. 13 మందిలో ఒకే ఒక ముస్లింను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. 


నవాబ్‌ జాదా లియాకత్‌ ఆలీఖాన్‌ : నలభై పేర్ల నుంచా? 


గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును. పేర్లు మెరిట్‌ క్రమం ప్రకారం ఇచ్చారు. 
మనకున్నది 13 పోస్టులే. 13 మందితో మనం తప్పనిసరిగా ఆపేయాలి. 13 మందితో ఆపేస్తే, 
ఈ 13 పేర్లలో ఒకే ఒక ముస్లిం ఉన్నాడు. ఈపోస్టులు టెక్నికల్‌ పోస్టులు. అందుకని అర్హతలను 
తప్పకుండా చూడాలి. కార్మిక శాఖ ముందటి నియమాన్నే పాటిస్తే, అంటే ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ 
కమీషన్‌ మెరిట్‌ ప్రకారం సిఫారసు చేసిన వాళ్ళనే తీసుకుంటే, వాళ్ళలో ఒకే ఒక ముస్లిం ఉన్నాడు. 
అయితే ఇది ముస్లిం పక్షం నుంచి ఆలోచిస్తే సంతృప్తికరంగా ఉండదన్న విషయం కార్మిక శాఖకు 


342 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


తెలుసు. అందుకని వాళ్ళ కోటా నలుగురిని ఎంపిక చేయడానికి ఈ 13 మంది కన్నా చాలా 

వెనుక ఉన్న మిగిలిన ముగ్గురిని ఎంపిక చేసింది. మేం చేసిన ఈ పనిని కొందరు సరైన పద్ధతి 

కాదంటారని నాకు తెలుసు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జియోలాజికల్‌ సర్వే కార్యాలయంలో ముస్లిం 

అధికారులు లేరని తెలుసుకున్నాం. గౌరవనీయ మిత్రులు సర్‌ జియో ఉద్దీన్‌ అహమ్మద్‌ 

ప్రాతినిధ్యం వహిస్తున్న యూనివర్సిటీ నుంచి ఇద్దరు ముస్లిం విద్యార్థులను తీసుకున్నాం. 
డాక్టర్‌ సర్‌ జియా ఉద్దీన్‌ అహమ్మద్‌ : ఇందులో మీ గొప్పతనమేమీ లేదు. 


గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : వారు పొందిన శిక్షణ ప్రకారం వారు జియోలాజిస్టులు 
కారు. మేము ఎంపిక చేసిన ఇద్దరూ భూగోళ శాస్త్రంలో అర్హతలున్నవారు తప్ప ఇందులో కాదు. 
మేము వారికి తగిన శిక్షణ ఇచ్చి జియోలాజికల్‌ సర్వే కార్యాలయంలో నియమించాం. 

ఇక గనుల పాఠశాల విషయానికి వస్తాను. గత అసెంబ్లీలో దీనిపైన కొన్ని ప్రశ్నలు 

వచ్చాయి. 

అయ్యా! ఇంకా నాకు ఎంత సమయం ఉందో తెలుసుకోవచ్చా? 

గౌరవనీయ అధ్యక్షులు : గౌరవ సభ్యుడికి 20 నిముషాలుంది. కావాలంటే ఇంకా 
సమయం కూడా ఇస్తాను. 1.15 దాకా తీసుకోవచ్చు. 

శ్రీ శ్రీఫకాశ (బెనారస్‌, గోరఖ్‌పూర్‌ డివిజన్లు మహమ్మదీయేతరుడు, గ్రామీణ 
ప్రాంతం) : మీరు 25 శాతం సమయాన్ని తీసుకోవచ్చు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను ఈ విషయోన్ని మిత్రుడు చేసినట్టుగా 
ఆషామాషీగాను, పది మంది మెప్పుకోసమూ చేయదలచుకోలేదు. 

శ్రీ శ్రీప్రకాశ : నేను దీన్ని ఆషామాపిగా తీసుకోవటం లేదు. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : గనుల పాఠశాల విషయానికి వస్తాను. 1937లో గనుల 
పాఠశాలల్లో పరిస్థితి ఏమిటంటే విద్యార్థుల సంఖ్య 24కు కుదించారు. నిజానికి ఆ సంఖ్య 50 
ఉండేది. అంతమంది విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు లేవని తెలుసుకొన్న తరువాత 24కు 
కుదించాం. కాలేజీలో ప్రవేశార్హత ప్రాంతాన్ని బట్టి ఉంటుంది తప్ప కులాన్ని బట్టి ఉండదు. 
16 సీట్లు ప్రావిన్సులకు, రెండు భారత రాష్ట్రాలకు కేటాయించారు. నేను 1937 వరకూ ఉన్న 
లెక్కలు పరిశీలించి చూశాను. ఏ సంవత్సరంలోనూ కనీసం ఇద్దరు ముస్లిం విద్యార్థులు కూడా 
గనుల పాఠశాలలో చేరలేదు. అందువల్ల గనుల పాఠశాలలో, ముస్తం విద్యార్థులకోసం ప్రత్యేకమైన 
రిజర్వేషన్‌ కల్పించి, దాన్ని రక్షించవలసిన అవసరం ఉన్నదని నేను అనుకోవడం లేదు. అయినా, 
ఈ విషయాన్ని గత లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో కొందరు ముస్లిం లీగ్‌ సభ్యులు గట్టిగా ప్రస్తావించడం 


కార్మిక శాఖలో ముస్టిముల ముందంజ — 343 


వల్ల భారతీయ గనుల పాఠశాలలో కనీసం రెండు సీట్లు ముస్లింలకు రిజర్వు చేయాలని ఆజ్ఞలు 
జారీచేశాను. 

సర్‌ మహమ్మద్‌ యామిన్‌ ఖాన్‌ : ఎన్న సీట్లలో? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : 24 సీట్లలో. అయ్యా, ముస్లింలు తమకు రిజర్వు 
చేసిన కోటాను పాందడానికి కార్మిక శాఖ ఎన్ని చర్యలు చేపట్టిందో సభకు చెప్పాలను 
కుంటున్నాను. ఈ సంవత్సరపు లెక్కలు చూపిస్తాను. గవర్నింగ్‌ బాడీ (పాలకమండలి) 
సిఫారసుతో ఈ సంవత్సరం మొత్తం 48 మంది విద్యార్థులను చేర్చుకున్నాం. ఈ 48 మంది 
విద్యార్థుల్లో ఒకే ఒక ముస్లిం అర్హత పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 

శ్రీ మహమ్మద్‌ నూమాన్‌ (పాట్నా, ఛోటా నాగ్‌పూర్‌- ఒరిస్సా, మహమ్మదీయుడు) 
అదే నేను ప్రస్తావించినది. 

గౌ॥ డా॥ ది. ఆర్‌. అంబేద్కర్‌ : అయ్యా! కాని రిజర్వేషన్‌ కాపాడడం కోనం, 11 మంది 
అర్హులైన విద్యార్థులను కాదని 59 వ విద్యార్థి అయిన ముస్లింను తీసుకోవలసిందిగా ఆజ్ఞలు 
జారీచేశాం. 

అయ్యా! ఇప్పుడు కార్మిక శాఖ పర్యవేక్షణలో జరుగుతున్న వివిధ శిక్షణ పథకాల సంగతి 
చెబుతాను. ఇందులో కొన్ని విదేశీవి కూడా ఉన్నాయి. కార్మిక శాఖ కచ్చితంగానే కాకుండా 
చాలా ఉదారంగా కూడా ప్రవర్తించింది. జియోలాజికల్‌ సర్వే పునర్నిర్మాణంలో భాగంగా 
ఆధ్టేలియోలోని వెంల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ జియోలాజిస్టుల శిక్షణకు 
సంబంధించిన కార్మిక శాఖ శిక్షణ పథకాన్ని గురించి ముందు వివరిస్తాను. ఇది 1946 సంగతి. 
మొత్తం ఎంపికయిన వారు 9 మంది. ఇందులో 5 మంది హిందువులు, ముగ్గురు ముస్లింలు, 
ఒకరు ఇతర మైనార్జీకి చెందినవారు. ఇందులో, ముస్లింల శాతం 33 1/, ఉంది. 

కార్మిక శాఖ ప్రవేశపెట్టిన రెండో పథకం విద్యుత్తుకు సంబంధించి వాణిజ్య పాలనా 
పరమైన శిక్షణ కార్యక్రమం. భారతదేశ ఆర్థిక, సాంఘిక పరిస్థితుల పునర్నిర్మాణంలో విద్యుత్తు 
అతి గొప్ప పాత్రను పోషించబోతున్నది. ఇందుకోసం భారతీయులు వాణిజ్యపరమైన 
పాలనాపరమైన శిక్షణ పొందాలి. ఇందుకోసం కొందరికి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. ఇలాంటి 
శిక్షణ పొందటానికి విశ్వవిద్యాలయాల నుంచి ఏమీ తెలియని అనుభవశూన్యులను తీసుకోలేము. 
ఈ విషయాలలో కొంత అనుభవం ఉన్న వారిని మాత్రమే తీసుకోగలం. అందుకని విదేశాలకు 
పంపడానికి తమ విద్యుత్‌ శాఖలలో పని చేస్తున్న కొంతమంది పేర్లను సూచించవలసిందిగా 
ప్రాంతీయ ప్రభుత్వాలను కోరాం. అందువల్ల ఈ ఎంపిక కార్మిక శాఖది కాని భారత 
ప్రభుత్వానిది కాని కాదు. ఈ ఎంపిక పూర్తిగా ప్రాంతీయ ప్రభుత్వాలదే. ఇలా ఎంపికయిన 


344 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


వారి మొత్తం సంఖ్య 10. ఇందులో ఒకరు ముస్లిం. ఆయనను హైదరాబాద్‌ రాష్ట్రం ఎంపిక 
చేసింది. ఇతర ప్రాంతాల వారు ముస్లింల పేర్లను సూచించలేదు. ఎందుకో నాకు తెలియదు. 
వారి విద్యుత్‌ శాఖలో ముస్లింలు లేకపోవచ్చు. 
ఖాన్‌ అబ్బుల్‌ ఘనీఖాన్‌ ( ఉత్తర తూర్పు సరిహద్దు ప్రాంతం - సాధారణ సభ్యుడు): 
సరిహద్దు ప్రాంతంలోని విద్యుత్‌ శాఖలో 90 శాతం ముస్లింలున్నారు. 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : విచారించదగ్గ విషయమేమంటే మీ ప్రావిన్సు ఏ ముస్లిం 
పేరునూ సూచించలేదు. మీరు సరిహద్దు ప్రావిన్సు అసెంబ్లీలో ప్రశ్నించడం మంచిది. 
ఇప్పుడు, కార్మిక శాఖ ఆధ్వర్యంలో విదేశాల్లో శిక్షణ ఇచ్చే మరో మూడు పథకాల గురించి 
చెబుతాను. ఒకటి బెవిన్‌ శిక్షణ పథకం. మొత్తం 787 మందిని పంపాం. ఇందులో ముస్లింలు 
154 మంది. అంటే 19 శాతం. సంక్షేమం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన లేబర్‌ ఆఫీసర్స్‌ 
శిక్షణ పథకం మరొకటి. ఈ ఆఫీసర్లను కార్మిక శాఖ ఎంపిక చెయ్యలేదు. వాళ్ళను సంబంధిత 
శాఖలు ఎంపిక చేశాయి. ఇక్కడ పరిస్థితి ఇది. అప్పటివరకూ మొత్తం 23మందిని పంపాం. 
ఈ 23 మందిలో 18 మంది ముస్లింలు. అంటే 79 శాతం. ఇక ఇంకో పథకం గురించి 
చెబుతాను. ప్రయివేటు యజమాన్యాల కోసం ఉద్యోగులకు ఉన్నత సాంకేతిక శిక్షణ ఇచ్చే పథకం 
ఇది. భారతీయులలో సాంకేతిక సామర్థ్యం పెంచడానికీ, వారికి విదేశాల్లో శిక్షణ ఇవ్వడానికీ 
ఇష్టపడినవారు తమ ఉద్యోగులను పంపితే, భారత ప్రభుత్వం వారికి అవకాశం కల్పిస్తుందని 
ప్రైవేటు యజమాన్యాలకు తెలియజేశాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకూ ఆరు మందిని 
పంపాం. దురదృష్టం కొద్దీ వీరిలో ఎవరూ ముస్లింలు లేరు. ఇందులో కార్మిక శాఖ తప్పు లేదు. 
ఎందుకంటే ఆ శిక్షణకు శాఖ బాధ్యత వహించదు. 
అయ్యా! ఇప్పుడు ఇంకొక అంశం - ప్రాజెక్టు ఆఫీసర్లు, యుటిలైజేషన్‌ ఆఫీసర్లు అనబడే 
వారి భర్తీ గురించిన ప్రస్తావన ఇది. ఇందులో 8 ప్రాజెక్టు ఆఫీసర్లు. ఈ ఖాళీలను కూడా ఫెడరల్‌ 
పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ద్వారానే భర్తీ చేయాలి. భర్తీ అయిన తొమ్మిది పోస్టుల్లో దురదృష్టవశాత్తు 
ముస్లింలు లేరు. ఈ సందర్భంలో కోత తీర్మాన ప్రతిపాదకునికి కార్మిక శాఖ ఫెడరల్‌ పబ్లిక్‌ 
సర్వీస్‌ కమీషన్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి వివరిస్తాను. ఎంపికయిన వారి పట్టికలో 
ఒక్క ముస్లిం కూడా లేకపోవడానికి కారణాన్ని ప్రశ్నిస్తూ ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ వారికి 
లేఖ రాయవలసిందిగా మా శాఖకు చెప్పాను. దానికి ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఇచ్చిన 
జవాబు ఇదీ. ఈ జవాబు చాలా ఆసక్తికరమైంది. ఈ విషయంలో ఇది మరో భిన్నమైన కోణాన్ని 
చూపిస్తున్నధని నా భావన. తాము ఇచ్చిన ప్రకటనకు మొత్తం 24 దరఖాస్తులు వచ్చినట్టు 
ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ తెలిపింది. అందులో ఎనిమిది మంది ముస్లింలున్నారు. ఈ 


కార్మిక శాఖలో ముస్తముల ముందంజ 345 


ఎనిమిది మందిలో ముగ్గుర్ని ఇంటర్వ్యూకు పిలిచారు. ఈ పోస్టుకు సరిపోయే వారు ఒక్కరూ 
లేరు. మత ప్రాతినిధ్యానికి సంబంధించి కార్మిక శాఖ దగ్గర ఉన్న సమాచారం ఇది. నేను ఈ 
పోస్టులోకి వచ్చిన తరువాత ఈ శాఖలో స్వల్పంగా ఉన్న ముస్లింల పరిస్థితి చెప్పుకోదగినంతగా 
మెరుగుపడింది. నేను బాధ్యత వహిస్తున్న ఈ శాఖ గురించి ఇంతకు మించి గొప్పగా ఏమీ 
చెప్పదలచుకోలేదు. రెండు పరిశీలనాంశాలు మాత్రం చెపుతాను. మత ప్రాతినిధ్య తీర్మానంలో 
నా పాత్ర గురించి ముస్లిం లీగ్‌ పార్టీ గౌరవ సభ్యులకు ఎందరికి తెలుసో నాకు తెలియదు. 
లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఎవరైనా ముస్లిమ్‌ లీగ్‌ పార్టీ సభ్యులు హాజరై 
ఉంటే, నేను మైనార్టీల హక్కుల రక్షణ కోసం ఎంత పోరాడానో వారికి తెలుస్తుంది. నేను 
చెప్పుకోదగినంత పాత్ర పోపించానని చెప్పగలను. అందువల్ల ముస్లింల డిమాండుకు గాని; ఇతర 
మైనారిటీ మతాల డిమాండుకు గాని నేను సానుభూతి చూపడం లేదని అనలేరు. నేను 
దీనికోసమే పోరాడాను. దీనికోసమే పోరాడుతున్నాను. దీని కోనమే పోరాడుతాను. 

నా సహ సభ్యుడు గౌరవ హోమ్‌ సభ్యుడు అంగీకరిస్తే నేను చేసే రెండో ప్రతిపాదన 
ఇదీ. భారత ప్రభుత్వం ఈ విషయంలో వివిధ శాఖలలో జరిగే పొరపాట్లు సరిదిద్దే చర్య 
తీసుకోవడమే కాకుండా నియామకాలు జరిగే సమయాల్లో తగిన అదుపు ఉండే విధంగా 
ఏర్పాట్లు చేస్తానని సభకు ప్రమాణం చేశారు. ఈ గౌరవం నాకు దక్కుతుంది. ఎందుకంటే 
ఈ లోపాలను సరిదిద్దాలని నేను ఆయనకు ఉత్తరం రాశాను. కాబట్టి ఇంతకుమించి నేనేమీ 
చెప్పదలచుకోలేదు. 

శ్రీ అహమ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : ఆర్యా ఒక సమాచారం కోసం అడుగుతున్నాను. 
ఇప్పుడు చెప్పిన అంకెల్లో పునరావాసానికి సంబంధించిన నియామకాలు కూడా కలిసి ఉన్నాయా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును. ఇవి కార్మిక శాఖ కార్యాలయానికి సంబంధించిన 
మొత్తం అంకలు. 

శ్రీ అహమ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : పునరావాసంతో కలిపి... 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నా దగ్గర ఆసక్తిదాయకమైన చాలా అంకెలున్నాయి. 
గౌరవనీయ మిత్రులు కావాలంటే, వారి అధ్యయనం కోసం వాటిని ఇవ్వటానికి నేను సిద్ధమే. 


62 
* భారత ఆర్థిక బిల్లు 


గౌరవనీయులైన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు): అధ్యక్షా! ఆర్థిక బిల్లు 
చర్చలో కల్పించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేను చెప్పే 
విషయాలు, నేను బాధ్యత వహిస్తున్న కార్మిక శాఖకు సంబంధించినవి కావు. ఇంతవరకూ 
జరిగిన ఆర్థిక బిల్లు చర్చలో ఆ శాఖపైన తీవ్రమైన విమర్శ రానందుకు సంతోషంగా ఉంది. 
అయితే గౌరవనీయ మిత్రుడు పండిట్‌ గోవింద మాలవియో, ఆర్థిక బిల్లు గురించి 
మాట్లాడుతూ, షెడ్యూల్లు కులాలకు సంబంధించిన కళాశాల ప్రాజెక్టు గురించి కొన్ని 
పరిశీలనాంశాలు చెప్పారు. దాని గురించి చెప్పటానికి నేను లేచాను. సాధారణంగా ఈ 
విషయాన్ని విద్యాశాఖకు వదిలివెయ్యాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టును పరిశీలించింది వారు. 
అనుమతించింది ఆర్థికశాఖ. ప్రోత్సహించడమే నేను చేసిన పని. అయితే ఈ ప్రాజెక్టుకు 
సంబంధించిన ప్రతివాదనను నేను విద్యాశాఖకు ఎందుకు వదిలెయ్యడం లేదంటే, ఈ 
ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, దానికి గౌరవనీయ మిత్రుడు రాజకీయ రంగు 
పులమాలనుకున్నారు. అందుకని ఆయన చేసిన విమర్శలకు నేను జవాబు చెప్పాలను 
కుంటున్నాను. 

గౌరవనీయ మిత్రుడు “ఈ ప్రాజెక్టు గురించి విని ఆశ్చర్యపోయాను” అంటూ తన 
ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగం చదివిన తరువాత నాకు తెలిసింది, ఆయన 
ఎందుకు ఆశ్చర్యపోయోరో. ఈ ప్రాజెక్టుతో విద్యారంగంలో శాఖాపరమైన స్ఫూర్తిని 
ప్రవేశపెడుతున్నారని ఆయన 'అర్థం చేసుకున్నారు. అయ్యా! ఒక సామెత ఉంది. అందరికీ 
తెలిసిన సామెత. “అద్దాల మేడలో ఉన్నవారు రాళ్ళు విసర కూడదు” అని. గౌరవనీయ 


* “లజిస్టేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రల్ల్‌”, నంవ్రుటం 4- నం. 7, మార్చి 26, 1946 పుటలు : 2926-31 


భారత ఆర్థిక బిల్లు 347 


స్నేహితుడు పండిత మాలనియా ఈ నిజాన్ని గుర్తించారనుకుంటాను. శ్రీ మాలవియా నన్ను 
గానీ లేదా సభలోని ఏ ఇతర సభ్యునిగాని జాతీయవాదిగా పాగడడానికి ఉపక్రమిస్తే నేను 
ఆశ్చర్యపోవడం కాదు. నివ్వెరపోతాను. ఆయన వ్యక్తిగత అలవాట్లకు సంబంధించి ఇది కొత్త 
విషయమేమీ కాదని అందరికీ తెలుసు. ఆయన ఇతర హిందువుల ఇళ్ళలోనే కాదు ఇతర. 
శాఖలకు చెందిన బ్రాహ్మణుల ఇళ్ళలో కూడా మంచి నీళ్ళు తాగరన్న నిజం నాకు తిలుసు. 
శ్రి ఎవ్‌ం. అనంతశయనం అయ్యంగార్‌ (మద్రాస్‌ సీడెడ్‌ జిల్లాలు, చితూరు, 
మహమ్మదీయేతం పరిపాలన) : ఆయన అందరికీ సమంగా న్యాయం చేస్తున్నారు. 


శ్రీ శ్రిప్రకాశ : బ్రాహ్మణులు కూడా మూర్ధంగా ఉంటారు. 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆయన ఆదర్శాలు ఎలుక ఆదర్శాల 
లాంటివి అనుకుంటాను నేను. ఎలుక తన పవిత్రతను కాపాడుకోవటానికి తోటీ వారితో 
ఎలాంటి సంబంధం లేకుండా తన మటుకు తాను ఒక బొరియలో ఉంటుంది. అలాంటి 
విషయాల్లో నమ్మకమున్నవారు ఈ దేశ ప్రజలకు సాంఘిక దురభిమానానికి వ్యతిరేకంగా లేదా 
జాతీయవాదాన్ని బోధిస్తూ మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే 
మనందరికీ తెలిసిన బెనారస్‌ హిందూ యూనివర్సిటీ పేరుతో ఉన్న సంస్థ ఆయనకు బాగా 
సన్నిహితమైన సంస్థ. అది గాని దురభిమాన సంస్థ కాకపోతే, ఇక దురభిమాన సంస్థ అంటే 
ఏమిటో నేను తెలుసుకోగోరుతున్నాను. ఈ యూనివర్సిటీ హిందూ యూనివర్సిటీ కూడా 
కాదని నాకు తెలుసు. ఆ సంగతి నేను చెప్పగలను. ఇది ఒక ప్రత్యేక కులం అవసరాలకోసం 
నడుపుతున్న యూనివర్సిటీ. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ సిబ్బందిలో ఎవరైనా 
బ్రాహ్మణేతరులున్నారా అన్న నిజాన్ని గౌరవనీయ మిత్రుణ్ణి అడగాలనుకుంటున్నాను. 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : హిందూ ధర్మాన్ని ఎంతబాగా 
చదువుకున్నప్పటికీ బ్రాహ్మణేతరుడు హిందూమతం గురించి బోధించే ఆచార్యుడుగా 
పనిచేయడానికి అనర్హుడని 1916లో బెనారస్‌ హిందూ యూనివర్సిటీ కోర్టు చేసిన స్థాయీ 
తీర్మానం ఒకటి ఉన్నదా లేదా అని ఆయనను అడగాలనుకుంటున్నాను. కొన్ని నెలల 
ముందు ఒక కాయస్థుల అమ్మాయి బెనారస్‌ హిందూ యూనివర్సిటీ థియాలజీ శాఖలో 
ప్రవేశం దొరక్కపోవడంతో నిరాహారదీక్ష చేసిన సంగతి ఆయన మరచిపోయినట్టున్నారు. అది 
సాంఘిక దురభిమానం కాకపోతే ఇంకేమిటని ఆయన్ని అడుగుతున్నాను. 


అధికార విలేఖరి రాసిన నిన్నటి చర్చా కార్యకలాపాలు చదువుతున్నప్పుడు గౌరవనీయ 


348 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మిత్రుడు శ్రీ అయ్యంగార్‌ షెడ్యూల్డు కులాలకు ప్రత్యేకంగా కాలేజీ పెట్టడంపై ఆశ్చర్య 
పోయినట్టు తెలుసుకున్నాను. నాకు ఆశ్చర్యంగా ఉంది. సేలంలో ఇటీవల ఏం జరిగిందో 
ఆయనకు తెలియదు. ఆయన మరచిపోయి ఉండవచ్చు. 


శ్రీ ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : నాకు తెలియదు. 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : లేకుంటే ఆయన తన కులం వాళ్ళు 
ఏం చేస్తున్నారో తెలియనంతగా రాజకీయాల్లో మునిగిపోయారు. ఆయన మద్రాసు నుంచి 
వచ్చే హిందూ పత్రికను చూస్తే మంచిది. ఎప్పుడో గడిచిపోయిన సంవత్సరానిది కాదు. 
ఈనెల 12వ తేదీన సేలం బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేయడానికి ఒక పవిత్ర 
ఏకాంత సమావేశం ఏర్పాటు చేశారు. బ్రాహ్మణుల ప్రయోజనాలను రక్షించుకోవడానికి, 
బ్రాహ్మణులకు కాలేజీ ఏర్పాటు చేసుకోవడానికి, బాహ్మణులకు పరిశ్రవంలు 
స్థాపించుకోవడానికి ఈసంఘం ఏర్పడింది. ఈ సమావేశానికి అధ్యక్షుడెనరో తెలుసా? 
మహానుభావుడు సచివోత్తమ సర్‌ సి.పి. రామస్వామి అయ్యర్‌. 


శ్రీ ఎమ్‌. అనంతశయనం అయ్యంగార్‌ : ఒకప్పటి మీ సహోద్యోగా? 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌: అంబేద్కర్‌ : నాకు తెలియదు. ఈ దేశంలో ప్రతి 
ఒక్కరూ మాటల్లో జాతీయవాదులు, చేతల్లో కుల దురభిమానులు. 


శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్‌ : ఆ రెండింటికీ నేను విచారిస్తున్నాను. 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : మంచిరోజుల కోసం పెనుగులాడు 
తున్న పెడ్ర్యూల్టు కులాలు ఇన్నేళ్ళకు తమ జీవితాల్లో మొదటిసారిగా తమ ప్రారబ్దం గుర్తెరిగి, 
తమకు ఉన్నత విద్యను చేకూర్చే విద్యా సంస్థల్ని నెలకొల్పుకునే యత్నం చేస్తున్నారు. మన 
సభ్యులిక్కడ కొలువుదీరి వారి ప్రయత్నాలను అపహాస్యం చేస్తూ, “మీరు సంకుచితంగా 
వ్యవహరిస్తున్నా”రని చెప్పటం అనాలోచితంగా, అవివేకంగా నాకనిపిస్తున్నది. దీనిని షెడ్యూల్డు 
కులాల కళాశాల అనటం పూర్తిగా అపోహ అని ఈ సభ వారికి చెప్పదలిచాను. మిగతా 
కళాశాలల మోస్తరుగా ఇది అందరికీ ప్రవేశం ఉండే కళాశాల. ఎవరికీ ఆంక్షలు లేవు. 


పండిత గోవింద మాలవ్య (అలహాబాదు, ర్లూన్సీ డివిజన్లు - మహమ్మదియేతర 
-గ్రామీణ) : బడ్జెటులో ఏమని ఉన్నది? 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : పూర్తిగా ఒక నెల రోజులపాటు బడ్జెటు 
మీ వద్ద ఉన్నది. మీరు వ్యతిరేకించే ముందు పూర్తి వివరాలకోసం ఒక స్వల్ప వ్యవధి ప్రశ్న వేసి 


భారత ఆర్థిక బిల్లు 349 


ఉండాల్సింది. సరే ఇది అన్ని కులాల వారికీ అన్ని జాతుల వారికీ ప్రవేశమున్న సంస్థ అని 
చెప్పాను. అంతేకాదు, సిబ్బందిని కూడా అన్ని వర్గాల నుంచి ఎంపిక చేశారు. సిబ్బందిలో 
హిందువులు, బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, పార్మీలు, క్రైస్తవులు, ముసల్మానులు వున్నారు. 
వురి ఈ కళాశాల అనుబంధత కోసం దరఖాస్తు బొంబాయి విశ్వవిద్యాలయం వారి 
పరిశీలనకు వచ్చినప్పుడు, వారు దానిని అనునుతించడానికి ఏ కొంచెం కూడా వెనుకాడలేదని 
కూడా సభ వారికి చెప్పదలిచాను. నిజానికి యింతబాగా ఆలోచన చేసిన కళాశాల నిర్మాణ 
పథకం ఇన్నేళ్ళుగా బొంబాయి నిశ్వవిద్యాలయం పరిశీలనకు రాలేదని వారు ఒప్పుకున్నారు. 
ఆరంభంలోనే ఒక పూర్తిస్థాయి కళాశాలను అనుమతించడం బొంబాయి విశ్వవిద్యాలయ 
చరిత్రలోనే మొట్టమొదటిసారి అని నేను చెప్పగలను. సంస్థ, సిబ్బంది, ఏర్పాట్లు అన్నీ 
అంతబాగుండడమే దీనికి కారణం. అందుచేత ఇది ఏరకంగానూ షెడ్యూల్డు కులాల కళాశాల 
కాదు. షెడ్యూల్డు కులాల వారికి యీ కళాశాల చేసేదేమిటంటే, ప్రవేశం, ఉపకారవేతనం, 
హాస్టలు వసతి విషయోల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వటం ఒక్కటే. ఈ కళాశాల స్థాపన ఎందుకు 
అవసరమైందో సభకు చెప్పదలిచాను. ఈనాడు బొంబాయి రాష్ట్రం విద్యార్థి జనాభా రద్దీతో 
ఇబ్బంది పడుతున్నట్లు గౌరవ సభ్యులు ఎరగకసోవచ్చు. కిందటేడాది 19 కొత్త కాలేజీలు 
తెరవటానికి బొంబాయి విశ్వవిద్యాలయం అనుమతించిందని ప్రతిపక్షంలో కూర్చున్న గౌరవ 
మిత్రుడు శ్రీ గాడ్గిల్‌ తెలుసుకోగలరు. విద్యార్థులకు కళాశాలల్లో సీట్లు లేక కష్టంగా ఉంది. ఈ 
రద్దీ వల్ల షెడ్యూల్డు కులాల పిల్లలు ఎక్కువగా నష్టపోయారు. ఎందుకంటే, మెట్రిక్యులేషన్‌ 
పాసయిన ఈ పిల్లలకు ఏ కళాశాలల్లోనూ ప్రవేశం దొరకటంలేదు. అందుచేత, ఈ పిల్లలకు 
ప్రాధాన్యం ఇవ్వటమే ప్రధాన లక్ష్యంగా ఒక సంస్థ ఉండాలని భారత ప్రభుత్వాన్ని నేను 
అర్థించాను. ఒంటెత్తు పోకడ అనో, కులపరంగా ఉందనో చెప్పేది ఏదీ ఈ పథకంలో లేదు. 

సరే, అధ్యక్షా! నా గౌరవ మిత్రుడు లేవనెత్తిన మరొక అంశం ఉంది. దాని సంగతి 
ఆయన ఎందుకు ప్రస్తావించాడో నాకు బోధసడలేదు. ఆయన రాజకీయాలు తెచ్చి, 
ఎన్నికలకు సంబంధించినంతవరకు నేను ఒక గండినని చెప్పాడు. ఆయన చెప్పదలిచిందేమిటో 
నాకు తెలియటం లేదు. అయితే భారత ప్రభుత్వం నన్ను ఎంపిక చేసుకోకూడదనో 
అలాంటిది ఏదో ఆయన ఒక హెచ్చరిక చేయాలనుకున్నట్లున్నారని నేను అనుకుంటున్నాను. 


పండిత గోవింద మాలవ్య: మీకు తెలియదా? 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : బాగుంది, ఆర్యా! ఎన్నికలలో జరిగిన 
దానిని బట్టి ఇప్పుడు నేనొక ఎండు మొక్కగా ఉండవచ్చు. కాని మౌలికంగా నేను చావలేదని 
ప్రతిపక్షంలో ఉన్న నా గౌరవ మిత్రులకు చెప్పదలిచాను. ఎన్నికల ఫలితాల గురించి నా గౌరవ 


350 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


మిత్రుడు ప్రస్తావించాడు. షెడ్యూల్డు కులాల సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుందని ఆయన 
చెప్పాడు. అవును వారు గెలుచుకున్నారు. కానీ ఏ మార్గాలు, విధానాలు అవలంబించి 
కాంగ్రెస్‌ విజయం సాధించిందో పరిశీలించే ఉద్దేశం నా గౌరవ మిత్రునికి ఉందా అని 
అడగదలిచాను. 


ఆచార్య ఎన్‌.జి. రంగా : మేము సిద్ధం. 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : వారవలంభించిన మార్గాలు, విధానాలు 
నా మిత్రుడికి చెపుతాను. 


శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్‌ : ఎప్పటి ఆరోపణే ! 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఎప్పుడూ వేసే నింద కాదు, ఏ 
పరీక్షకైనా నిలిచే సాక్షా ధారం. 
ఆచార్య ఎన్‌.జి. రంగా : జారుడు నేల మిద నడవవద్దు ! 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : చాలాచోట్ల అస్పృశ్య ఓటర్లని ఎన్నికల 
కేంద్రం వరకూ కూడా వెళ్ళనివ్వలేదని నా గౌరవ మిత్రుడు తెలుసుకోవాలి. సతారా జిల్లాలో 
ఒక ఘటన గురించి చెపుతున్నాను. ఆ జిల్లాలో ఒక సమాంతర ప్రభుత్వం నడుస్తున్నందువల్ల, 
ఈ సభలోని చాలామంది సభ్యులకు ఆ జిల్లా బాగా పరిచయం అయి ఉండాలి. 361 
గ్రామాలకు చెందిన షెడ్యూల్డు కులాల ఓటర్లను హిందూ గ్రామస్తులు గ్రామ చావడి వద్దకు 
తీసుకెళ్ళారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు ఇవ్వటానికి సిద్ధమేనా? అని వాళ్లని అడిగారు. వాళ్ళు 
నిరాకరించేసరికి ఆ చావడి దగ్గరే వాళ్లని కూర్చోపెట్టి, వాళ్ళపైన నిఘా ఉంచారు. వాళ్ళని 
కదలనివ్వలేదు. ఇలాంటి సంఘటనలు చాలా చెప్పగలను. 


పండిత గోవింద మాలవ్య : నిజమా, దయచేసి చెప్పండి. 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : కాంగ్రెస్‌ను ఎదిరించిన షెడ్యూల్డు 
కులాల అభ్యర్థులపైన దాడి కూడా చేశారు. దగ్గరలోనే ఉన్న ఆగ్రా సంగతి చూడండి. అది 
ఇటీవలే జరిగింది. ఎన్నిక రోజున అస్పృశ్యులవి 50 యిళ్ళు దగ్జం చేశారు. ఓట్లు 
వెయ్యటానికి వెళ్ళిన వారివి 20 యిళ్ళు లూటీ చేశారు. కాన్పూరులో ఏడుగురిని హత్య 
చేశారు. 


దివాన్‌ చవున్‌ లాల్‌: (పశ్చిమ పంజాబ్‌ : మహమ్మదీయేతర) : లూటీ చేసింది 
ఎవరు? 


భారత ఆర్థిక బిల్లు క్ష. 351 


గౌరవనీయులైన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : హిందువులు. ఈ ఎన్నికలలో విజయం 
పొందిన మార్గాలు, విధానాలూ అవి. (సభలో కలవరం) ఈ సీట్లను కాంగ్రెస్‌ గెలిచిందా, లేక 
నేను ప్రాతినిధ్యం వహిస్తున్న షెడ్యూల్డు కులాల సమాఖ్య గెలిచిందా అన్న ప్రశ్న ఎన్నికల ద్వారా 
తీల్చేది కాదని నా గౌరవ మిత్రుడికి చెప్పదలిచాను. ఆ రకంగా నిశ్చయించడం మూర్ధత్వం 
అవుతుంది. ఒక్కోసారి తుది ఎన్నికల్లో అంటరానివారు అతిస్వల్పమైన మైనార్టీగా ఉండి 95 
శాతం ఉన్న హిందువులకు ప్రాతినిధ్యం వహించవచ్చు. ఎనరు ఎవరికి ప్రతినిధి అన్న ప్రశ్నకు 
తుది ఎన్నిక గీటురాయిగా ఎవరైనా భావిస్తే అది మూర్థత్వమే అవుతుంది. ప్రాథమిక ఎన్నికే 
నిజమైన గీటురాయి. ఎందుకంటే షెడ్యూల్డు కులాల ప్రత్యేక నియోజకవర్గం ద్వారా జరిగే 
ఎన్నిక ప్రాథమిక ఎన్నిక. తొలి ఎన్నికల్లో ఏమయింది? ప్రాథమిక ఎన్నికల ఫలితాల గురించి 
ప్రతిపక్ష మిత్రంలకు కాస్త బోధ చెయ్యనివ్వండి. పంజాబ్‌లో తొలి ఎన్నికలు జరిగినవి. 
3 నియోజకవర్గాలున్నాయి. అలాగే బొంబాయిలో కూడా మూడు నియోజక వర్గాలున్నాయి. 


శ్రీ మోహన్‌ లాల్‌ సక్సేనా : ఎన్నింటిలో మూడు? 
గౌరవనియ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నన్ను చెప్పనివ్వండి. 
అధ్యక్షులు : ఆయన్ని చెప్పనివ్వండి. 


గౌరవనియ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : మధ్య వరగణాల్లో నాలుగున్నాయి. మద్రాసు 
రాష్ట్రంలో పది, సంయుక్త పరగణాలలో రెండు (సభలో అంతరాయాలు). వాస్తవం 
తెలుసుకోవాలని నా మిత్రుడికి వుంటే ప్రాథమిక ఎన్నిక తప్పనిసరిగా ఉండి తీరాలనేది లేదని 
ఆయన తెలుసుకోవాలి. అయిదుగురు అభ్యర్థులు లేకపోతే ప్రాథమిక ఎన్నిక ఉండదు. పైగా 
ఏ షెడ్యూల్డు కులమూ ప్రాథమిక ఎన్నిక కోరదు. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడింది. 
ఖర్చు పెట్టటానికి మా వద్ద నల్లధనం లేదు. (సభలో కలవరం, అంతరాయాలు). మొత్తం 22 
ప్రాథమిక ఎన్నికలు జరిగాయి. అన్నింటిలో కాంగ్రెస్‌ పోటీ చేసింది. ఈ 22 ప్రాథమిక 
ఎన్నికల్గ్‌ షెడ్యూల్డు కులాల సమాఖ్య 19 గెలిచిందని ఈ సభ వారికి చెప్పదలిచాను. 


దివాన్‌ చమన్‌ లాల్‌ : పంజాబ్‌లో ఎన్ని? 


గౌరవనీయ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఒక్క నిమిషం ఆగండి.బొంబాయి రాష్టంలో 
కొల్లలుగా ఉన్న ఆ మొత్తం అంకెలన్నీ యివ్వలేను. ఎందుకంటే నాకున్న వ్యవధి తక్కువ... 


పండిత గోవింద మాలవ్య : అవి మాకు ప్రతికూలం కావచ్చు. 
గౌరవనీయ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : బొంబాయిలో ప్రాథమిక ఎన్నిక జరిగిన 


ఇథి 


~ 


352 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నియోజక వర్గాలు రెండున్నాయి. వాటిలో చైకుల్లా ఒకటి. షెడ్యూల్డు కులాల సమాఖ్య అభ్యర్థికి 
11,334; కాంగ్రస్‌ అభ్యర్థికి 2,096 ఓట్లు వచ్చాయి. బొంబాయి నగర శివారు నియోజక 
వర్గంలో సమాఖ్య అభ్యర్థికి 12,899 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 2,088 మాత్రం వచ్చాయి. 
మధ్య పరగణాల్లో మచ్చుకి నేను రెండు నియోజక వర్గాలు తీసుకుంటాను. 


శ్ర ఎం. అనంతశయనం అయ్యంగార్‌ : నల్లబజారు నెగ్గలేదు. 


గౌరవనీయ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నాగపూర్‌ నియోజక వర్గంలో షెడ్యూల్డు 
కులాల సమాఖ్యకి 1933 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 270 ఓట్లు వచ్చాయి. భండారా జిల్లాలో 
సమాఖ్య అభ్యర్థి 3187 ఓట్లు సంపాదించగా, స్వతంత్ర అభ్యర్థులూ కాంగగైస్‌ అభ్యర్థి కలిసి 
మొత్తం 976 ఓట్లు సాధించారు. సంయుక్త పరగణాల్లోని ఆగ్రా నియోజకవర్గంలో సమాఖ్య 
అభ్యర్థికి 2248 ఓట్లు రాగా, కాంగ్రెస్‌తో సహా మిగతా అందరికీ కలిపి 840 మాత్రం 
వచ్చాయి. పంజాబులోని లూథియానా ఫెరోజ్‌పూర్‌ నియోజక వర్గంలో, ఒక్కటి మాత్రమే 
మచ్చుకి తీసుకుంటే సమాఖ్య అభ్యర్థికి 1900, కాంగ్రెస్‌కి కేవలం 500 ఓట్లు వచ్చాయి. 


దివాన్‌ చమన్‌లాల్‌ : పంజాబ్‌లో షెడ్యూల్డు కులాల అభ్యర్థి లేడు. 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : మిత్రుడు నన్ను చెప్పనిస్తారా? ఈ 
విషయాలు ఆయన కంటే నాకెక్కువ తెలుసు అనుకుంటాను. 


దివాన్‌ చమన్‌లాల్‌ : అక్కడ ఒక్క అభ్యర్థి కూడా లేడని నా మిత్రుడికి తెలుసు. 
గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ * ఏద్యూల్లు కులాల సమాఖ్య... 
దివాన్‌ చమన్‌లాల్‌: ఆ మాట అబద్దాల పుట్ట. 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నా గౌరవ మిత్రుడు దానిని ఉపసంహరించు 
కోవాలి. అధ్యక్షా నేను తమరి సహాయం కోరుతున్నాను. 


దివాన్‌ చవున్‌లాల్‌ : పంజాబ్‌లో నా మిత్రుడి సమాఖ్య ఒక్క అభ్యర్థిని కూడా 
పెట్టలేదన్న వాస్తవం ఖండించవలసిందిగా సవాలు చేస్తున్నాను. 


అధ్యక్షులు : శాంతం , శాంతం! గౌరవ సభ్యుడు వాస్తవాంశాల్ని ప్రస్తావిస్తున్నపుడు 
చర్చలో ఆవేశం ప్రదర్శించే పనిలేదు. ప్రశ్న లేవనెత్తి జవాబు కోరినప్పుడు సభ్యుడు చెప్పేది 
ఎదైనా ఓర్పుతో వినాలి. ఆయన చెప్పింది వాస్తవమా కాదా అనే దానితో నాకు సంబంధం 
లేదు. కాని ఒక గౌరవ సభ్యుడు చెప్పిన దానిని అబద్దాల పుట్ట అనే హక్కు మరో గౌరవ 
సభ్యునికి లేదు. అట్లా అనకూడదు. 


భారత ఆర్థిక బిల 353 


a) 


దివాన్‌ చమున్‌లాల్‌ : అధ్యక్షా ! నేను దానిని ఉపసంహరించుకుని దానికి బదులు 
యధార్ద వారిభాపికాల పుట్ట అంటాను. 


గౌరవనీయు డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : మద్రాసు నుంచి ఒక నియోజకవర్గం, 
అమలాపురం సంగతి చెబుతాను. సమాఖ్య అభ్యర్థికి 10,540 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 
2,683 ఓట్లు పడ్డాయి. ప్రాథమిక ఎన్నిక ఫలితాలు ఇవి. సవ్యమైన పరీక్ష పెట్టదలచుకుంటే 
అది ప్రాథమిక ఎన్నిక పరీక్షేనని అంటాను. ప్రతిపక్ష మిత్రులకు నేను చెప్పాలనుకుంటున్నది 
ఏమిటంటే ఈ ఎన్నికల్లో వారు సాధించిందానికి ఎమన్నా విలువుంటే, షెడ్యూలు కులాలకు 
ప్రత్యేక నియోజక వర్గాలుండాలనే ఈ వ్యవహారమంతా కపటమని నేను పోరాడుతున్న 
అంశాన్ని రూడీ చేస్తూ రుజువు చేయటమేనని నా అభిప్రాయం. 


నా గౌరవ మిత్రుడు పండిత మాలవ్య మరొక అంశాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. 
సవర్గులు పెడ్యూల్లు కులాలంటే శ్రద్ధ కనపరుస్తున్నారని, వాళ్ళ నైతిక, ఆర్థిక పురోగతికి పెద్ద , 
ఎత్తున ధనం వెచ్చించగలరనీ ఆయన చెప్పాడు. అధ్యక్షా, ఇది నాకు తెలియదు. 


పండిత గోవింద మాలవ్య : ఒక సాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌, అధ్యక్షా ! ఈ సభకు చెందిన 
ఒక గౌరవ సభ్యుడు వురొక సభ్యుడు చెప్పిన దానిని తప్పుగా ఉటంకిస్తూ, అపార్థాలు 
కల్పిస్తూ శుద్ద అబద్దాల్ని ఆయనకి అంటగడుతూ ఉంటే ఆ మరొక సభ్యుడు యిదివరకే . 
ప్రసంగించి ఉండి ఆ తప్పుల్నీ శాబ్దిక అనిర్దిష్టతలనూ ఖండించే అవకాశం లేనప్పుడు | 
సదరు సభ్యునికి ఆ పరిస్థితిలో వున్న దారేమిటో తమ నుంచి తెలుసుకోవచ్చా? . 


అధ్యక్షుడు : ఇది ప్రశ్న కోసం ప్రశ్న కాబట్టి, సమాధానం చెప్పే శ్రమ తీసుకోనక్కర 
లేదనుకుంటాను. వాస్తవాంశ ప్రకటన వేరు, దాని సంగ్రహ పాఠం వేరు, గౌరవ సభ్యుడు 
రెంటినీ కలగాపులగం చేయనక్కరలేదు. 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అధ్యక్షా !షెడ్యూల్లు కులాల సంక్షేమానిక్తీ వారి 
నైతిక ఆర్థిక పురోగతికీ హిందువులు శ్రద్ధ వహిస్తున్నారని తన ప్రసంగ క్రమంలో గౌరవ 
మిత్రుడు చెప్పిన అంశాల్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఈ సభ నాలుగు గోడల వుధ్య 
జరుగుతున్న దాన్ని బట్టి నిర్ణంయయించవలసి వస్తే, గౌరవ మిత్రుడు చెప్పిన మాటను 
అంగీకరిచటం ఏ సహృదయిుడికైనా ఇబ్బందికరంగా ఉంటుందని మాత్రవేం నేను 
చెప్పదలచింది. 


కొద్దికాలంగా మాత్రమే నేను ఈ సభ సభ్యుడినన్న మాట సత్యమే. కాని క్రమం 
తప్పకుండా ఈ సభ చర్చల్ని చదువుతూ వచ్చాను; ఈ సభ చర్చల్లో చదవయోగ్యమైనదేదీ 


లమ Saal is RE i ls 


354 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నేను చదవకుండా వదలలేదు. వురి, అధ్యక్షా ! గతం మాటకొస్తే ప్రతి గ్రావుంలోనూ 
షెడ్యూల్డు కులాల మీద అనునిత్యం జరుగుతున్న అకృత్యాలు, అణచివేతా, దాష్టీకాల గురించి 
ఎప్పటికప్పుడు ఏ ప్రతిపక్ష సభ్యుడైనా యిక్కడున్న ప్రభుత్వ ప్రతినిధిని ప్రశ్నించటం సకృత్తు 
అనటం సబబే అనుకుంటాను. చర్చా పత్రాల్లో అది నాకెక్కడా కనపడలేదు. ఏ గౌరవ 
సభ్యుడూ ఒక తీర్మానం ప్రతిపాదించటం కూడా నేనెన్నడూ చూడలేదు. 


శ్రి ఎం. అనంతశయనం అయ్యంగార్‌ : అది రాష్ట్ర పరగణాల విషయం అని మీరే 
అంటున్నారు. 


గౌరవనీయ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : జాతి అభ్యున్నతికి కొన్ని పనులు చేసి 
ఉండవచ్చు. నాకు గుర్తున్నంతవరకు ఒకసారి గౌరవ ప్రతిపక్ష సభ్యులు అస్పృశ్యతను 
నిర్మూలించడానికి సాహస యత్నమే చేశారు. అది 1932 లేదా 1934వ సంవత్సరంలో 
అనుకుంటాను. నాకు సరిగా జ్ఞాపకం లేదు. 


ఒక గౌరవ సభ్యుడు : 1933. 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : .... దేవాలయ ప్రవేశానికి బిల్లు తెచ్చినప్పుడు 
ఒక వైస్రాయి గారు దానికి ఆమోదం నిరాకరించినప్పుడు, ఎంత పెద్ద గడబిడ జరిగింది? 
బిల్లు ప్రవేశానికి అనంవంతి యివ్వకపోతే నిరాహారదీక్షలు చేశారు. ఆత్మాహుతి 
చేసుకుంటామని బెదిరించారు. తీరా అనుమతి లభించాక ఏం జరిగింది? ఏం జరిగిందంటే 
ఈ పెద్ద మనుషులే ఆ బిల్లుని విసిరికొట్టారు. తమకేం సంబంధం లేదన్నారు. ఆ శిశువుని 
శ్రీ రంగా అయ్యర్‌ చేతుల్లో వదలి తప్పుకున్నారు. తననట్లా ముంచినందుకు అతడు వీళ్ళని 
దుమ్మెతి పోశాడు. నాకు గుర్తున్న రెండు సందర్భాల్లో యీ ప్రశ్న........ 


ఒక గౌరవ సభ్యుడు : మీరు చర్చల్ని చదవలేదు. 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ సభలో జరిగింది యావత్తూ నేను 
చదివాను. షెడ్యూల్డు కులాల సమస్యని ఈ సభ చర్చించిన సందర్భాలు రెండుసార్లీ నాకు 
కనిపించాయి. ఒకసారి 1916వ సంవత్సరంలో మరో సభకి యిప్పుడు అధ్యక్షులుగా వున్న 
శ్రీ మానెక్‌జీ దాదాభాయి అప్పుడు ఒక తీర్మానం ప్రతిపాదించారు. షెడ్యూల్డు కులాల బాధల 
గురించి దర్యాప్తు చెయ్యటానికి ఒక సంఘాన్ని నియమించమని ఆయన అడిగారు. ఇప్పుడు 
ఈ చర్చను ప్రారంభించిన గౌరవ ప్రతిపక్ష మిత్రుడు ఆ చర్చ వివరాల్ని తిరగేసి చూస్తే, ఆ 
తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది తమ తండ్రిగారేనని తెలుసుకుంటారు. రెండో సందర్భం 
1927లో కీ.శే, బిర్కెన్‌ హెడ్‌ ప్రభువు షెడ్యూల్డు కులాలను రాజ్యాంగ పరిధిలో రక్షణ 


భారత ఆర్థిక బిల్లు 355 


కల్పించవలసిన మైనార్టీ వర్గంగా పేర్కొన్నప్పుడు నా ఉనికిని ఒక రాజకీయ సమస్యగా 
చెయ్యటానికి నేను ప్రయత్నించినప్పుడు మాత్రమే, ప్రతిపక్ష మిత్రులకు నేనంటే వల్లమాలిన 
ప్రేమ పుట్టుకొస్తుంది. నేను ప్రత్యేక నియోజక వర్గాలు కోరినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 
కేటాయింపులు అడిగినప్పుడు, విద్యా గ్రాంట్లు ఏవైనా అడిగినప్పుడు నేను ఉన్నట్టు 
వాళ్ళకు లెక్క. లేకపోతే వాళ్ళ దృష్టిలో నేను చచ్చిన వాడికిందనే జమ... 


ఒక గౌరవ సభ్యుడు : అదేమీ కాదు. 


గౌరవనీయ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : నేను హిందువునని చెప్పటం వల్లనే వారు 
అన్ని సాంఘిక, రాజకీయ హక్కుల్ని నాకు దక్కకుండా చేస్తున్నారు. ఈ నష్టానికి సహోదర 
అనేది కారణమైతే నేను వారికి సహోదరుడ్ని కాదనీ వారి దాయాదిననీ అంటాను. 
ఇక మరో విషయం నేను చెప్పదలచింది ఉంది. దాన్ని దృఢంగానే చెప్పదలిచాను. 
నేను వారి దయోధర్శ్మం మీద బ్రతకనని నా హిందూ మిత్రులకి చెబుతున్నాను. వాళ్ళ 
దయాధర్మం నాకు అక్కరలేదు. నేను ఈ దేశ పౌరుడిని. ప్రభుత్వ కోశాగారం నుంచి అన్ని 
యితర వర్గాలు ఏ హక్కుల్ని, ప్రయోజనాల్ని కోరుతున్నాయో ఆ హక్కు నాకూ ఉంది. 
దయాభిక్ష యొక్క లక్ష్యం నన్నూ, నా జాతినీ బానిసలుగా చేసి నిర్వీర్యం చెయ్యటం. 
అట్లాంటి భిక్ష నాకు వద్దు. షెడ్యూల్డు కులాలవారు తమ హక్కుల కోసం నిలబడదలిచారు. 
వురి ఆ హక్కుల్ని కాదన్ననాడు, వారు తవు హక్కుల కొరకు రక్తం చిందించటానికి 
వెనుకాడబోరని సభకు ఈ సందర్భంలో చెబుతున్నాను. 


63 
* కలకత్తాలోని భారత ప్రభుత్వ 
ముద్రణాలయ కార్మికుల సమ్మ 


అధ్యక్షుడు : శ్రీ సత్యప్రియ బెనర్జీ నుంచి నాకొక నోటీసు చేరింది. జరూరైన 
ప్రజాప్రాముఖ్యం కలిగిన యూ కింది విషయాన్ని చర్చించేందుకు శాసనసభ కార్యకలాపం 
వాయిదా ప్రతిపాదించే ఉద్దేశం ఆయనది. ఆ విషయం ఏమిటంటే 


“తమ ఇబ్బందుల్ని వరివ్కరించటంలో వభుత్వ వైవల్పం వల కలకత్తాలోని భారత 
టభుత్త ముదణాలయి కార్భికుల నమ్మ! 


గౌరవ సభ్యుడు ఈ విషయమే రెండు మూడు రోజుల క్రితం ఒక ప్రశ్న వేసి, దానికి 
స్వల్పవ్యవధి ప్రశ్నగా జవాబు కోరారు. కాని గౌరవ కార్మిక వ్యవహారాల సభ్యులు దానిని స్వల్ప 
వ్యవధి ప్రశ్నగా అంగీకరించలేదని నాకు తెలిసింది. అప్పుడయితే సమ్మె అంటూ వాస్తవంగా 
ఏమీ జరగలేదు. ఇప్పటి నోటీసు సమ్మె ఉన్నట్టు చెబుతున్నది. అప్పుడయితే సమ్మె 
ఆసన్నమైందన్న సమస్య అది. అసలక్కడ ఏ సమ్మె అయినా ఉందా? 


గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక సభ్యుడు) : ఈ విషయమై నా వద్ద 
సమాచారమేమీ లేదు. 

శ్రీ సత్యప్రియ బెనర్జీ (చిట్టగాంగ్‌, రాజ్‌షాహి డివిజన్లు, వుహమ్మదీయేతర - 
గ్రామీణ) : ఇప్పుడు సమ్మె జరుగుతున్నట్టు నా వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. నిన్నటి 
ఫ్రీప్రెస్‌ జర్నల్‌లో కూడా ఆ వార్త ఉంది. 


అధ్యక్షులు : సమాచార మూలం ప్రీ ప్రెస్‌ జర్నల్‌యేనా? 


* లెజిసేటేబ్‌ అసెంభ్రీ డిబేట్‌ (సింటుల్ల్‌”, నంవుటం: 5, నెం : 4 1946 154, వులు : 3522-24 


కలకత్తాలోని ..... ముద్రణాలయ కార్మికుల సమ్మె 357 


న్స్‌ సత్యప్రియ బెనర్జీ : ప్రతిపక్ష నాయకుడికి ఒక టెలిగ్రాం కూడా వచ్చింది. 


అధ్యక్షులు : సమ్మె స్వభావం ఏమిటో గౌరవ సభ్యుడు. చెప్పగలరా? మొత్తం 
ముద్రణాలయం సమ్మెలో ఉందా? 

శ్రీసత్యప్రియ బెనర్జీ : అవును. అధ్యక్షా, సుమారు 1200 మంది కార్మికులు సమ్మెలో 
ఉన్నారు. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక సభ్యుడు): ఉన్న పరిస్థితి యిది. కలకత్తా 
ప్రెస్‌ కార్మికులు మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చారు. వేర్వేరు చోట్ల ఉన్న భారత ప్రభుత్వ 
ముద్రణ శాలలు కూడా ఇలాంటీ సమ్మె నోటీసులు ఇచ్చి వున్నాయి. కలకత్తా ప్రెస్‌ కార్మికులు 
13 డిమాండ్ల జాబితా యిచ్చారు. ప్రభుత్వం వాటినన్నిటినీ పరిశీలించి కార్మికులకి దిగువ 
రాయితీలు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ముద్రణశాలకు సెలవు ఉన్న రోజుల్లో 
విధులకు హాజరయిన వారికి పరిహార సెలవు, ఎఫిపెన్సీ బార్‌కి పై నున్న తరగతుల వస్తు వారీ 
పనివారికి త్వరితగతిలో ప్రమోషన్లు, పెంచిన కరువు భత్యం 1945 జనవరి 1 బదులు 1944 
జులై 1 నుంచి అవులు చేయటం, పింఛను లెక్కకు సగం కరువు భత్యాన్ని జీతంగా 
లెక్కించటం, సగటు సగం జీతం వరకు కింది ఉద్యోగులకు పింఛను, సమ్మె పూర్తి కాలాన్ని 
సగటు జీతంపైన సెలవుగా లెక్కించి, అనిశ్చిత పరిస్థితులలో ఇచ్చే సెలవుగా పరిగణించటం, 
ముద్రణ కార్మికుల ప్రస్తుత వేతన, సర్వీసు స్థితి గతుల్లోని అవకతవకలు సరిదిద్దే ప్రత్యేక 
బాధ్యతలు అప్పగిస్తూ ఒక అధికారిని నియమించటం, పగటి విధుల పని గంటలను 48 
నుంచి 44కి, రాత్రి విధుల పనిగంటలు 44 నుంచి 38కి తగ్గించటం, వేతన కార్మికులకు 
ఇచ్చేవిధంగానే వస్తువారీ పనివారికి కూడా జీతంతో 23 సెలవు దినాల మంజూరు. 


ఇక జీతాల స్కేళ్ళ సవరణ, సబ్సిడీ రేట్ల పెంపుదల వంటి యితర డిమాండ్ల 
విషయంలో వేతన కమీషన్‌ నివేదిక వచ్చేవరకు ఆగాలని, అంతవరకు ప్రభుత్వం ఏమీ 
చెయ్యలేదని అన్ని ప్రభుత్వ ముద్రణ శాలల కార్మికులకు తెలియచేయటం జరిగింది. 


ఢిల్లీ ముద్రణ శాలలో సమ్మెకు సంబంధించినంతవరకు, ఈ రాయితీలను కార్మికులు 
ఆమోదించి పనిలోకి వెళ్ళారని ఈ సభ వారికి తెలియజేస్తున్నాను. కలకత్తా ముద్రణశాల 
కార్మికులు కూడా ఈ విధంగా చెయ్యరనుకోటానికి ఏ కారణమూ నాకు కనిపించలేదు. పని 
గంటలను ఇంకా 44 నుంచి 40కి వెంటనే తగ్గించాలనే తవు డిమాండు విషయంలో 
కార్మికులు పట్టుబడుతున్నారని కార్యాలయం నుంచి ఇప్పుడే నాకు తెలిసింది. వెంటనే దాని 
గురించి నేనేమి చెప్పలేను గాని పరిశీలించటానికి మాత్రం సిద్ధంగా ఉన్నాను. వాయిదా 


358 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


తీర్మానం ద్వారా ఈ విషయాన్ని చర్చించటం వల్ల ప్రయోజనం ఉంటుందని నేననుకోను. 


శ్రీ సత్యప్రియ బెనర్జీ : అధ్యక్షా తమ శాఖ ప్రాంతీయ కమీషనరు 42 పని గంటలకు 
సిఫారసు చేసినా, గౌరవ సభ్యుడు దానిని తిరస్కరించి 44 గంటలుండాలని పట్టుబట్టిన 
సంగతి ఆయనకు తెలిసిందే. పైగా, అధ్యక్షా, బెంగాల్‌ ప్రభుత్వ కార్మికులు వారానికి 40 
గంటలే పని చెస్తారు. 


అధ్యక్షుడు : మంచి చెడ్డల్ని గురించిన విచారణ అది. ఇప్పుడు గౌరవ సభ్యుడు 
చెప్పిన దానిని బట్టి, ఇది తగినంత ప్రజావ్రాముఖ్యం కలిగిన జరూరు విషయిం ఎట్లా 
అవుతుందో ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 


శ్రీ సత్యప్రియ బెనర్జీ : అధ్యక్షా, ఇందులో ఎంతోమంది కార్మికులు పాల్గొన్నారు. అధిక 
సంఖ్యలో కార్మికులు, వాళ్ళ మీద ఆధారపడ్డవాళ్ళ జీవితాలు ఆపదలో ఉన్నాయి. వాళ్ళు 
ఆకలికి మాడుతున్నారు. అధ్యక్షా ? ఇది తగినంత కారణంగల జరూరైన ప్రజా ప్రాముఖ్యం 
ఉన్న విషయం కాకపోతే మరేది అవుతుందో నాకు తెలియదు. 


ఆచార్య ఎన్‌.జి. రంగా : (గుంటూరు, నెల్లూరు : మహమ్మదీయేతర గ్రామీణ): 
అధ్యక్షా ! నాదొక వునవి. శాఖవారు ఒక ప్రత్యేక అధికారిని కార్మికుల వద్దకు పంపి, 
వాళ్ళకిచ్చిన రాయితీలను వివరించి వాళ్లకు నచ్చచెప్పగలిగితే కార్మికులు సమ్మె విరమించటం 
సాధ్యం కావచ్చు. ఏమైనా 1300 మంది కార్మికుల సమ్మె ప్రభుత్వ దృష్టా్య చూసినా ఆ 
పనంతా ఆగిపోవటం చాలా తీవ్రమైన విషయం. 


గౌ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక సభ్యుడు): కార్మికులను కలిసి ఏమి 
చెయ్యగలవెో చూడవలసిందిగా కార్మికశాఖ కలకత్తాలోని ప్రాంతీయ కమీషనరును 
ఆదేశించినట్టు నాకు తెలిసింది. 

సేఠ్‌ గోవింద దాస్‌ : (మధ్యపరగణాలు, హిందీ డివిజన్లు - మహమ్మదీయేతర) వివిధ 
ముద్రణ శాలల నుంచి సమ్మె నోటీసులు వచ్చాయని గౌరవ సభ్యుడు తెలిపారు. కలకత్తా 
కాక మిగతా చోట్ల సమ్మెకాని, సమ్మె ప్రమాదం కాని ఉన్నదా? 

అధ్యక్షుడు : ప్రస్తుత సమస్య కూడా దానికి సంబంధం ఉన్నదనుకోను.గౌరవ కార్మిక 
సభ్యుడు చెప్పిన దాన్ని బట్టి ఇది వాయిదా తీర్మాన ప్రాతిపాదనకు ఆమోదం ఇవ్వవలసిన 
తరహా సమస్య అని నేననుకోవటంలేదు. 


64 
* ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 


అధ్యక్షుడు : ఇప్పుడు సభ ఫ్యాక్టరీల బిల్లు పరిశీలన చేపడుతుంది. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఆ అంశం గురించి చర్చించాలని నేను ప్రతిపాదిస్తు 
న్నాను. నా గౌరవ సహచరుడు ఆ విషయం నన్ను మాట్లాడమని కోరారు. ప్రతి ప్రభుత్వ 
సభ్యుడు మొత్తం ప్రభుత్వం తరఫున మాట్లాడగలడు గనక, నాకు మాట్లాడే అర్హత ఉన్నది. 

దివాన్‌ చమన్‌లాల్‌ : (పశ్చిమ పంజాబ్‌ : మహమ్మదీయేతర) అధ్యక్షా, ఈ విషయంపై 
నేను చెప్పవలసింది కొంత ఉంది. నేను తర్వాత మాట్లాడడానికి గౌరవ నభ్యుడు ఒప్పుకుంటే 
సరే. 

అధ్యక్షుడు : ఆయన ఒప్పుకున్నా కూడా, గౌరవ సభ్యుడు చర్చకు సమాధానం 
చెప్పాక మిమ్మల్ని అనుమతించడానికి నియమాలు ఒప్పుకుంటాయని నేననుకోను. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : (కార్మిక సభ్యుడు) : ఇప్పటికి చాలా చెప్పారు. 
ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 

అధ్యక్ష మహాశయా! ఇంతవరకు జరిగిన చర్చ నిజానికి నాకు చెప్పటానికి కొంచమే 
మిగిల్చింది. ఎందుకంటే బిల్లుకు వ్యతిరేకంగా ఒక పక్షం చెప్పిన దానికి రెండో పక్షం వారు 
సమర్ధంగా జవాబు చెప్పారు. అందుచేత ఈ దశలో యింతకు ముందు చెప్పిన వాటిని నేను 
మళ్ళీ చెప్పవలసిన పని లేనే లేదు. నేను నిలబడింది కేవలం నా గౌరవ మిత్రుడు శ్రీ వాడిలాల్‌ 
లల్లూభాయ్‌ చేసిన విమర్శను తర్కించటానికే. ఆయన ప్రసంగం నేను విన్నాను. కాని ఈ 
బిల్లుని గురించి ఆయన అభ్యంతరం ఏమిటో నాకు బొత్తిగా బోధవడలేదని చెప్పాల్సి ఉంది. 
ప్రస్తుతం వస్తాల కరువు భయం ఉన్నదని నాకూ, మిగతా అందరికీ కూడా తెలుసు. మరి 
పని గంటల్ని గురించి ఫ్యాక్టరీ బిల్లు ఏ సవరణ తెచ్చినా, యీ కాటకం యింకా తీవ్రం 
కాకుండా జాగ్రత్త పడాలి. అందుచేత నా మిత్రుడి విమర్శకు నా సమాధానం ఏమిటంటే 
వస్తాల కరువు స్థితినే కాకుండా యితర వాడుకపు వస్తువుల కొరతని కూడా ఈ సందర్భంలో 
దృష్టిలో ఉంచుకోవటం జరిగింది. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణలో వాడిన పదజాలం 
జౌళి పరిశ్రమకి వెసులుబాటు ఇవ్వటానికి మాత్రమే కాక నిత్య వినియోగ వస్తు పరిశ్రమలకి 


* “లజిసైటేబ్‌ అసెంభీ డిబేట్‌ (సెంటుల్ల్‌”, నంవ్రుటం: 5, నం. 4, 1946 వద్రీలశ వుటలు :3526-27 


360 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కూడా సాయపడే విధంగా ఉన్నది. ఆయనకే కాకుండా మిగతా చాలా పరిశ్రమలకి దన్నుగా 
ఉండే ఈ సామాన్య నిబంధన ఆయన కెందుకు నచ్చలేదో నాకు బోధపడడం లేదు. ఆయన 
వ్యాఖ్య సారాంశం ఏమిటో యిప్పటికీ నాకు తెలియలేదు. 

ఆయన లేవనెత్తిన మరో రెండు అంశాలకు జవాబు చెప్పవలసిన బాధ్యత నాకు 
ఉన్నదనుకుంటాను. ఆయన ప్రసంగ పాఠం నా వద్ద ఉన్నది. ఆయన చేసిన ఒక వ్యాఖ్య 
భారత ప్రభుత్వం ఇచ్చే ఈ మినహాయింపుని చట్టంలోనే పొందుపరచాలి గాని ప్రావిన్టియల్‌ 
ప్రభుత్వాల యిష్టాయివ్ణాలకు వదలకూడదని. ఈ విమర్శకు నా జవాబు రెండు విధాలుగా 
ఉన్నది. నా గౌరవ మిత్రుడుకి తెలుసు. మినహాయింపు ఇవ్వటమనేది న్యాయపరంగా చూస్తే 
ప్రస్తుతం అమలులో వున్న రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అధికారి తీసుకోవలసిన చర్య. 
కార్మిక విధానం ఉమ్మడి జాబితాలో వున్నప్పటికీ, అది భారత ప్రభుత్వానికి చట్టం చేసే 
అధికారం మాత్రమే యిస్తుంది. చట్టాన్ని అమలు చేసే అధికారం అది భారత ప్రభుత్వానికి 
ఇవ్వదు. అవులు పరచటం అంతా ప్రావిన్సియిల్‌ ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది. 
మినహాయింపును నేరుగా ఈ చట్టంలోనే పెట్టకపోవటానికి కారణం, అది కేంద్ర శాసనసభ 
అధికారాలకి మించి ఉండడమే. ఆయన కోరికని మన్నించటంలో నాకు కనిపించే రెండో 
యిబ్బంది ఏమిటంటే మినహాయింపునకు, వురికొన్ని అలాంటి పరిశ్రవుల జాబితాను 
చట్టంలో యివ్వకుండా జౌళి పరిశ్రవువంటీ ఒక్క పరిశ్రవునే ఎత్తి చూపటం భారత 
ప్రభుత్వానికి అసాధ్యమైన పని. మిగతా పరిశ్రమల అవసరాలని ముందుగా పసిగట్టి, వాటికి 
నిర్దిష్ట నిబంధనలు ఏర్పరచటం కార్మిక శాఖలో ఎవరికీ సాధ్యం కాదు. అధికారమున్న 
ప్రావినియల్‌ ప్రభుత్వాలు మినహాయింపును అంత శీఘ్రంగా ఇవ్వవనే భయాన్ని ఆయన 
వ్యక్తం చేశారు. నాకు బోధపడినంతవరకు అలాంటి మినహాయింపును ఆయా ప్రావిన్షియల్‌ 
ప్రభుత్వాలు ఇవ్వకుండా కార్మిక వర్గాలు అడ్డుపడతాయంటున్నారు ఆయన. కాని నేను 
అలాగ భయపడడం లేదు. మినహాయింపుకు వ్యతిరేకంగా కార్మికులు చెప్పే వాదనలకి చెవి 
ఒగ్గుతూనే, ఆ ప్రభుత్వాలు ప్రజాహితాన్ని, ప్రజావసరాల ఒత్తిడిని తప్పకుండా దృష్టిలో 
పెట్టుకొని ఆయా పరిస్థితులకు అనుగుణమైన చర్యలు తీసుకుంటాయని నేను విశ్వసిస్తాను. 
అందుచేత ఆయన చూపిన మొదటి అంశానికి సంబంధించి నేను ఏమైనా చెయ్యగలనని 
అనుకోవటం లేదు. ఎందుకంటే అట్లా చేయడానికి చట్టం ఒప్పుకోదు. రెండో అంశం 
ప్రొవిన్షియల్‌ ప్రభుత్వాలు సాధారణంగా ప్రజాహిత చర్య తీసుకుంలాలుంనే నమ్మకం 
ఆయనకు ఎందుకు లేదో నాకర్థం కావటం లేదు. 

పరిశ్రమలు, పౌరసరఫరాల శాఖ ఈ చట్టం విషయమై బాధ్యత తీసుకోవటానికి 
సిద్ధమేనా? అని మరొక ప్రశ్న ఆయన లేవనెత్తారు. భారత ప్రభుత్వం పనిచేసే విధానం 


ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 361 


పరిశీలించే ఆయిన ఈ అంశం లేవనెత్తారని నేననుకోవటం లేదు. కార్యనిర్వావాక మండలి 
వారి పూర్వామోదం లేకుండా ఏ బిల్లూ ఈ సభ ముందుకు రాదని ఆయనకు తెలిసే 
ఉంటుంది. ఇక పరిశ్రవులు, పౌరసరఫరాలు చూస్తున్న సభ్యుడికి ఆ మండలిలో తన 
అభిప్రాయిం చెప్పే పూర్తి హక్కు ఉంది. కాని ఒక్క విషయిం నేను నిర్ణ ్వంద్వంగా 
చెప్పగలను. ఈ విషయంలో పరిశ్రమలు, పౌరసరఫరాల శాఖ అర్ధించిన అంశాన్ని కార్మిక 
శాఖ క్షుణ్ణంగా పరిగణనలోకి తీసుకున్నది. వారు చెప్పిన ప్రకారమే యీ బిల్లులో 5వ క్లాజు 
ప్రవేశపెట్టారు. పనిగంటల కుదింపునకు సంబంధించిన సావూన్య నిబంధనలు 
అత్యావశ్యకమూ, వాయిదా వెయ్యలేనివే అయినా, కొన్ని వినిమయ వస్తువుల విషయంలో దేశ 
పరిస్థితిని దృష్టిలో వుంచుకోవాలని వారు మధనపడ్డారు. అందుకే ప్రత్యేకంగా వారి కోరిక 
మేరకే ఈ క్లాజు పెట్టింది. ఈ బిల్లు గురించి పరిశ్రమలు, పౌరసరఫరాల శాఖ నేమీ 
తొందరపెట్టలేదని, దీనికి వారి పూర్తి మద్దతు ఉన్నదనీ గౌరవ మిత్రుడు తృప్తి చెందుతారని 
ఆశిస్తాను. అధ్యక్షా, నేను ప్రతిపాదిస్తున్నాను. 

అధ్యక్షుడు : విషయం ఏమిటంటే- “1934వ సంవత్సరపు ఫ్యాక్టరీల చట్టాన్ని సెలక్టు 
కమిటీ నివేదించిన విధంగా మళ్ళీ సవరించే బిల్లును పరిశీలనకు తీసుకోవటమైంది'. 

తీర్మానం ఆమోదం పొందింది. 

అధ్యక్షుడు : 2వ క్లాజు ముందు పెట్టి, 1వ కాజు చివర తీనుకుంటాను. 2వ క్లాజుకి 
శ్రీయుతులు వాడిలాల్‌ లల్లూభాయి, రామలింగం చెట్టియార్లు ప్రతిపాదించిన సవరణ 
వున్నది. 

శ్రీ వాడిలాల్‌ లల్లూభాయ్‌ : నాకు కావలసిన వివరణ కొంత ఉంది. బిల్లు మినహా 
యింపులకు అవకాశం ఇవ్వదని డా॥ అంబేద్కర్‌ అంటారు. ఇప్పుడు సవరణ చేయటం 
వల్ల అది చట్ట పరిధిలోకి రావచ్చు. క్లాజు 2కు నేను తలపెట్టిన సవరణకు చట్ట బద్ధత వున్నదా 
అనేది తెలుసుకోదలిచాను. 

అధ్యక్షుడు : గౌరవ సభ్యుడు ఏం చెప్పదలిచారో నాకు బోధవడలేదు. 

శ్రీ వాడిలాల్‌ లల్లూభాయ్‌ : బిల్లులో మినహాయింపునకు అవకాశం లేదని గౌరవ 
సభ్యుడు చెప్పారు. 2 వ క్లాజుకు నా సవరణ చదివితే, చట్టపరమైన అభ్యంతరం లేదని 
ఆయనకు తెలుస్తుంది. ఆయన నా సవరణను వ్యతిరేకిస్తున్నది చట్టవర అభ్యంతరానికా - 
మరేమయినా కారణాలకా తెలియగోరతాను. 

అధ్యక్షుడు : గౌరవ సభ్యుడు తన ప్రసంగంలో తగినంత వివరణ ఇచ్చారనుకుంటాను. 
ఈ విషయంలో ఏ మాత్రం సందేహం ఉండగలదని అనుకోను. చట్టపర అభ్యంతరం ఒక 


362 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కారణం అని ఆయున అన్నారు. ప్రభుత్వం చేయవలసినదంతా చేస్తుందనేది తన 
అభిప్రాయమని ఆయన తరువాతి వాదన. అంతేనా? 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : అవును. అధ్యక్షా! 
% 4% క 


* అధ్యక్షుడు : సవరణ ప్రతిపాదించటమైంది. 

“బిల్లులోని 4వ క్లాజులో వదిన్నర గంటలు లేదా నీజానులో నడిచే ఫ్యాక్టరీలో 
వదక్‌ండవున్నల్‌ గంటలు అన్న మాటలకు బదులుగా వన్నాైండు అని చదవాలి”. 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : అధ్యక్షా, ఈ వసరణను వ్యతిరేకి స్తున్నందుకు 
మన్నించాలి. నాకు తెలిసి రెండు అభ్యంతరాలున్నాయి. సాధారణమైనది, ఒకానొక పరిశ్రమలో 
యజమానులు తమ కార్మికుల పనికి ఒక ప్రత్యేక పథకం అవలంబిస్తే అట్లా అమలులో వున్న 
ఆచరణకు అనుగుణంగా చట్టం తయారుచేయాలనేది ఈ సవరణ ప్రతిపాదించిన గౌరవ 
సభ్యుడి అభిప్రాయంగా తోస్తుంది. ఈ అభిప్రాయాన్ని ఆమోదించటానికి నేను సిద్ధంగా 
లేను. చాలామంది యజమానులు చాలా విధానాల్ని ప్రధానంగా యజమానుల ప్రయోజనాల 
కోసమే రూపొందించవచ్చు. ఈ పద్ధతులు చెడ్డవైతే ప్రభుత్వం చేసే చట్టం ఈ పద్ధతుల్ని 
వూర్చకుండా అది వాటికి అనుకూలంగా వుండాలనే పూచి ప్రభుత్వం పడడం 
తప్పనుకుంటాను. నేను ఈ సవరణ అంగీకరించలేకపోవటానికి మొదటి కారణం ఇది. ఈ 
సవరణని వ్యతిరేకించటానికి రెండో కారణం సమస్యని ప్రత్యక్షంగా పరిశీలిస్తే కనిపిస్తుంది. నా 
గౌరవ మిత్రుడు చెప్పినది నేను సరిగా అర్థం చేసుకుని వున్న పక్షంలో, ఆయన తన 
కార్మికులతో పని చేయించే విధానం టూకీగా ఇలా చెప్పవచ్చుననుకుంటాను. నిజానికి ఆయన 
వద్ద రెండు వర్గాల కార్మికులు వుంటారు. వివరణ సౌలభ్యం కోసం'వాళ్ళని 'ఎ' వర్గం, “బి 
వర్గం అని అందాం. 'ఎ' వర్గం వారు ఉదయం 8 గంటలకు పని ప్రారంభించి సాయంత్రం 
4గంటల వరకు చేస్తారు. సాయంత్రం 4గంటలకు 'బి' వర్గం వారు వచ్చి వారిని విడిచి 
పెడతారు. 'ఎ' వర్గం తిరిగి పనిలో చేరి సాయంత్రం కిగంటలవరకు ఉంటారు. సాయంత్రం 
8 గంటలకు 'ఎ' వర్గం వారిని విడిచిపెట్టి (బి) వర్గం వారి చేత రాత్రి 12 గంటల వరకు 
పనిచేయిస్తారు. ఆయన కార్మికులతో పని చేయించే విధానం ఇదే అనుకుంటాను. 

శ్రీ టి. ఎ. రామలింగం చెట్టియార్‌ : సరిగ్గా అంతే. 

గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ప్రాథమికంగా ఈ ఏర్పాటు విరావు సూత్రాన్ని 
ఉల్లంఘిస్తుంది. విరామ సూత్రమేమిటంటే చట్టం విధించిన గరిష్ట కాలానికి మించి ఎక్కువ 


* “లజిస్రటే్‌ అసెంబ్లీ డీబేట్ట్‌ (సింక్రుల్ల్‌”, 4 వబ్రీల్‌ 1946. వుట 3532 


ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు 363 


కాలం ఏ కార్మికుడికీ సాధ్యమైనంతవరకు స్యాక్టరీ ఆవరణలో ఉండే అగత్యం కలిగించరాదు. 
ఈ బిల్లులో గరిష్ట కాలాన్ని రోజుకు 9 గంటలుగా నిర్ణయిస్తున్నాం. కాని సవరణ అంగీకరిస్తే 
కార్మికుడిని అదనంగా మూడు గంటలు ఆవరణలో ఉంచాల్సి వస్తుంది. ఇది సామాన్య 
చిరామ సూత్రానికి అనుగుణంగా లేదు అని నా మనవి. నిజం చెప్పుకోవలసి వస్తే, ఫ్యాక్టరీ 
బృందావనం ఏమీ కాదు. ప్యాక్టరీలో నిజంగా ఉండవలసిన వసతులు ఈనాడు లేనే లేవు. 
అందువల్ల సాధ్యమైనంత త్వరగా కార్మికుడిని ఫ్యాక్టరీ నుంచి యింటికి పంపివేసి యింత 
స్వచ్చవెైన గాలి పీలుస్తూ తనకున్న సరదాలు తీర్చుకుంటూ చట్టం ఇచ్చిన విశ్రాంతి 
సమయాన్ని సద్వినియోగపరచటానికి అనుమతించడం మిక్కిలి వాంఛనీయం. ఈ కారణాల 
వల్ల ప్రస్తుత సవరణ అంత యోగ్యమైన సవరణ కాదు. అందువల్ల దానిని అంగీకరించటానికి 
నేను సుముఖంగా లేను. 
షః ణః షః 

* గా డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ * ఈ దశలో సభ వారికి, సెలక్టు కమిటీ సభ్యులకు 
కృతజ్ఞతలు చెప్పటం మినహా నేను చెప్పవలసిందేమీ ఉన్నదనుకోను. వారంతా ఈ బిల్లును 
నెగ్గించటంలో సహకరించారు. ఈ చర్చలో పాల్గొన్న అనేకమంది వక్తలు చేసిన సూచనల 
గురించి నేను చెప్పవలసింది ఏవుంటే- ఏ ప్రభుత్వం వచ్చినా వీటిని తప్పక వుననం 
చేసుకోవలసి వుంటుంది. నా గౌరవ మిత్రుడు దివాన్‌ చమన్‌లాల్‌ చెప్పినట్టు, మనం ఫ్యాక్షరీ 
కమీషన్‌ నివేదిక నాటికాలంలో లేము. కాలం గడిచింది, ప్రపంచం ముందుకుపోతున్నది. 
మిగతా ఆధునిక దేశాల మోస్తరు మనకి కూడా పారిశ్రామిక సంబంధాలకు ఆధారమైన 
నైతిక ప్రమాణాలంటే మన్నన ఉన్నదని రుజువు చేసుకోవాలి. మరి వారు చెప్పిందంతా మనసు 
కెక్కించుకుని వారి సూచనలను అమలు పరుస్తారనటంలో నాకే సందేహమూలేదు. 

అధ్యక్షా, సభవారు నాకు చూపిన ఆదరానికీ కృతజ్ఞుడిని. 
అధ్యక్షుడు : విషయం ఎమిటంటే 

“_ నవంించిన రీతిగా బిల్లును ఆమోదించాలి” - 

తీర్మానం ఆమోదం పొందినది. 


* లెజిసీలోబ్‌ ఆంటీ డేబోల్‌ (సిరాకులో" శంశ్రులుం ర నెం 4 ఎడల, 1946. వుల. 3540 


65 
+ మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు): అధ్యక్షా! నేను ఇలా 
ప్రతిపాదిస్తున్నాను. 

“వుకా (ఆహం) గనుల వరిశ్రవులో వనిచేన్తున్ను కార్జికుల నంక్షవూభివృద్ది 
కార్ఫక్రమాలకు దన్నుగా జక నిధిని నమకూర్చే బిల్లును వరిళీలించవలనీంది'' 

బిల్లు తాలూకు ముఖ్యమైన నిబంధన 3వ క్లాజులో ఉంది. మైకా గనుల పరిశ్రమలో ఉన్న 
కార్మికుల సంక్షేమం కోసం ఒక నిధిని సమకూర్చేందుకు మైకా ఎగుమతులపై పన్ను వసూలు 
చేయాలని అందులో ప్రతిపాదించడమైంది. బిల్లు 2వ క్లాజులో ఈ నిధి నిర్వహించే సంక్షేమ 
కార్యాల స్వభావం వివరించడమైంది. ఈ క్లాజులన్నిటినీ వరుసగా సభలో చదవవలసిన అవసరం 
లేదు. ఈవిషయంలో ముందుకుసాగే ముందు బిల్లు మూడవ క్లాజులో పేర్కొన్నట్లుగా నిధిని 
సమకూర్చటం అవసరమని భారత ప్రభుత్వం ఎందుకు భావించిందో సభకు వివరించదలిచాను. 
ఇందుకుగాను అభ్రకం తవ్వకం, అభ్రకం తయారీ పరిశ్రమలోని కార్మికుల స్థితిగతులను 
గురించి కమిటీ నివేదికలో కొన్ని భాగాల్ని చదవటం కంటే ఉత్తవుమైన మార్గం లేదని 
భావిస్తున్నాను. మూడు పక్షాల కార్మిక మహాసభ నియమించిన వాస్తవ పరిశీలనా సంఘంలో 
సభ్యుడైన ఆచార్య అడార్కర్‌ ఈ నివేదిక ఇచ్చారు. అధ్యక్షా! మీ అనుమతితో ఈ నివేదికలోని 
కొన్ని భాగాలు చదవాలనుకుంటున్నాను. 

నివేదికలోని 27వ పేజీలో ఆచార్య ఆడార్కర్‌ ఇలా అంటున్నారు : 

“ఏ గనిలోనూ మరుగుదొడ్డి సౌకర్యాలు మాకు కనిపించలేదు. అభ్రకం చట్టపు ఈ 
ఉల్లంఘనను పైన ఇదివరకే ప్రస్తావించాం. భూగర్భంలో 500 అడుగులలోతున పనిచేసే 
కార్మికులు కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటారో అర్థం కాదు. దాహం తీర్చుకోవటానికి మంచినీటి 
సౌకర్యం లేకపోవడం. అభ్రకర తవ్వకం పరిశ్రమలో కొట్టొచ్చినట్టు కన్పించే పెద్ద లోపం. 


+ “లెజుసైటేబ్‌ అసెంభీ డిబేజ్ళ్‌ (సింక్రుల్ల్‌”, నంవ్రుటుం: 5, నెం. 7 1946 వదీల్‌9, వుటలు 3745-47 


365 


కార్మికులకు అందించే నీటిలో ఉన్న హానికరమైన ధాతువుల వల్ల అజీర్తి, జీర్ణకోశ వ్యాధుల వంటి 
జబ్బులు సంక్రమిస్తాయిని వైద్యులు మాకు చెప్పారు. నేను ముందే చెప్పినట్టు కొన్ని పెద్ద 
సంస్థలు లారీలతో నీళ్ళ సరఫరా చేస్తాయి. ఇతర చోట్ల సాధారణంగా అయిదారు మైళ్ళ 
దూరంలో ఉన్న మురికి గుంటల నుంచి నీరు తెప్పిస్తారు. నీళ్ళు తేవడానికి స్త్రీలను 
వినియోగిస్తారు. ఈ+ నీటిని మురికిపట్టిన మట్టికుండల్లో తెచ్చి డ్రమ్ములో నిలువ చేస్తారు. ఆ 
సరఫరా కూడా చాలిచాలకుండా ఉంటుంది. ఇక మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి 
అసలు ఏ నీరూ ఇవ్వరు. ఇది వెంటనే పరిష్కరించాల్సిన తీవ్ర సమస్య. 

గృహవసతి గురించిన ప్రస్తావనలో నివేదిక ఇలా చెపుతున్నది. 

“కార్మికులు ఉండడానికి ఇచ్చిన ఇళ్ళను వర్ణించటానికి ఏ విశేషణాలూ చాలవు. 
వాటిల్లొ మరీ తాత్కాలికమైనవి ఒక గట్టి వెదురుబొంగుతోనో, కొయ్య గుంజతోనో నిలబెట్టిన 
ఆకుల గుడారాల్లా ఉన్నాయి. పక్కా ఇళ్ళు రెండు రకాలు. వాటిని విడిగా చెప్పుకుందాం. 


Ll: “పూర్తిగా బొంగులతోనూ, గడ్డితోనూ కట్టినవి ; పనివాళ్ళ కోసం గని యజమాని 
కట్టించిన ఒక ఇంటిని చూశాం. పచ్చటి ఆకుల కప్పుతో గందరగోళంగా ఉంది అది. స్థూలంగా 
పశువుల కొట్టంలాగా కనిపిస్తున్నది. అన్నివైవుల నుంచి గాలి ధారాళంగా వస్తుంది కనుక కిటికీ 
తలుపుల అవసరమే లేదు. వేరే పదిమంది పనివాళ్ళతోపాటు ఇందులో ఒక కార్మికుడు భార్య, 
ఇద్దరు పిల్లలతో ఉన్నాడు. కుటుంబం కోసం ఒకచాటు మరుగులేదు. వేరు వేరు కుంపట్లు, 
నేలమీద గడ్డి ఉంటుంది. దానిమీద రాత్రిళ్ళు కార్మికులు పడుకుంటారు. ఈ వసతికి అద్దె 
వసూలు చేయడం లేదు. కుటుంబంతో కార్మికుడు ఇంట్లో ప్రవేశించిన. తర్వాతనే మిగతా 8,10 
మందినీ యజమాని ఆ గుడిసెలోకి నెట్టాడని మనం గుర్తించాలి. కార్మికుడు కిరాయి 
చెల్లించటం లేదు గనుక అతడు బహుశా సణగలేడు. 

2. కొంతమెరుగైన ఇళ్ళు : వీటి సంఖ్య చాలా తక్కువ. ఇవి సాధారణంగా దర్శాన్లు, 
కళాసీలు, వడ్రంగుల కొరకు కట్టినవి. ఇవి వరుసగా ఉన్న ఒంటిగది ఇళ్లు. అద్దె లేదు. గోడలు 
మండలతో లేదా పచ్చు ఇటుకల తోను. పై కప్పులు కలప దూలాలతోను ఉన్నాయి. తలువులు 
ఉండ చుట్టూ మూసి ఉండే ఇళ్లు ఇవి. గాలి వెలుతురు చాలా తక్కువ. ఈ ఇళ్ళు సాధారణ 
కార్మికులకు కాదని, నైపుణ్యంగల ఉన్నతోద్యోగులకు ఉద్దేశించినవనీ ఇక్కడ మళ్ళీ నొక్కి 
చెప్పాల్సింది. ఈ ఇళ్ళల్లో ఉండే వారికి కూడా మరుగుదొడ్ల వసతి ఏర్పాట్లు చేయలేదని మనం 
ముఖ్యంగా గమనించాలి. అందుచేత ఈ అవసరాలకి వాళ్ళు బయటకు పోవలసి ఉంటుంది. 
ఫలితంగా గనుల పనివారికి, ప్రత్యేకించి ఉండే రక్తహీనత వంటి జబ్బులు వస్తాయి. అందుకే 
కావచ్చు యజమానులు ఎంత ప్రయత్నం చేసినా కార్మికులు ఈ ఇళ్ళలో ఉండడానికి 


ళా 


366 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఇష్టపడరు. వీరి బోధల్ని పెడచెవిని బెట్టి కార్మికులు రానుపోనూ 8 నుంచి 12 మైళ్ళ వరకైనా 
నడవటానికే ఇష్టపడతారు. పైగా యజమానులు ఇచ్చిన ఇళ్ళకంటే వాళ్ళు స్వయంగా కట్టుకున్న 
గుడిసెలే చాలా బాగుంటాయి. 

మైకా గనుల్లో సోకుతున్న వృత్తిపరమైన వ్యాధులు, ఇతర వ్యాధుల్ని గూర్చిన మరొక 
భాగం చదువుతాను. నివేదిక ఇలా చెపుతున్నది. 

“మైకా కార్మికులకు వచ్చే జబ్బులను (ఎ) నేరుగా గని పనులకు అక్కడి స్థితిగతులకు 
ముడిపెట్టదగినవి (బి) త్రవ్వకపు ప్రాంతంలో ఉన్న సహజ వృక్ష సంతతి, భౌగోళిక స్థితి వల్ల 
వచ్చేవిగా వర్గీకరించవచ్చు”. ఈ సందర్భంగా బీహారు ప్రాంతంలో మేము కొంత సమాచారం 
రాబట్లాం. ఈ కింది నిశ్లేషణకి ముఖ్య ఆధారం అది. 

కింద పర్కొన్న జబ్బులు మొదటి వగ్గంలో గణించవచ్చు 

1. సిలికోసిస్‌ : ఇది ఊపిరితిత్తుల వ్యాధి. సాలగ్రామ శిలని, యంత్రాలతో డ్రిల్లింగ్‌ 
చేయటం వల్ల వస్తుందని చెప్పారు. తొలిచే పలుగులకు ఎనిమిది అంచులు ఉండి లోపల 
పొడుగునా రంద్రం ఉంటుంది. యంత్రం తిప్పే పలుగు వల్ల వచ్చే రాతి దుమ్ము బలంగా, 
వేగంగా రంధ్రం ద్వారా బయటసడి కార్మికుడి మొహాన కొడుతుంది. కొద్దిక్షణాల్లో ఆ రాతి 
దుమ్ము దట్టమైన మేఘంలా డ్రల్లరును కమేేస్తుంది. అతడు పనిచేసినంత సేపూ ఆ దుమ్ము 
పీలుసూనే. ఉంటాడు. సూక్ష్మవైైన సాలగ్రావఎపు రాతిముక్కలు శరీరంలో ప్రవేశించి 
ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. మొదటి లక్షణంగా ఉబ్బసం వచ్చి తర్వాత సిలికాసిస్‌గా 
వరారుతుంది. ఈ జబ్బు వ్యాప్తి బాగా అధికవేం అయినా కూలీలు కోకొల్లలుగా 
వచ్చిపడుతుండడం వల్ల త్వరగా బయటపడదు. అకాలమరణాల నుంచి ఈ కార్మికుల్ని 
కాపాడేది వాళ్ళు మళ్ళీ పంటల కాలంలో వ్యవసాయ పనులకు పోవటమే. విడవకుండా ఒక 
పూర్తి సంవత్సరం డ్రిల్లరు పనిచేశాడూ అంటే ఈ జబ్బు బారి నుంచి అతడు తప్పించు 
కోలేడు. సుమారు 5 సంవత్సరాల్లో చచ్చిపోతాడు. గత ఐదేళ్ళలో మంచి డ్రిల్లర్లలో 16 మందిని 
పాగొట్టుకున్నట్లు ఒక యజమాని చెప్పాడు. దాదాపు అన్ని సందర్భాల్లోను చావుకు దారితీసే 
ఈ జబ్బునుంచి డ్రిల్లర్లను కాపాడే ఒకే మార్గం, భారత గనుల చట్టం కింద ఒక ఉత్తర్వు ద్వారా 
పొడి మెషిన్‌ డ్రిల్లింగ్‌ను నిషేధించటమేననిపిస్తుంది. ఇంతవరకూ ఒక్క క్రిస్టియన్‌ మైనింగ్‌ 
కంపెనీ వారు మాత్రం తవుంత తాముగా తడి డ్రిల్లింగును తవు గనులు కొన్నింటిలో 
ప్రవేశపెట్టారు. కాని ఏ ఇతర కంపెనీ కూడా కనీసం ఈ యుద్ధకాలం వరకు ఈ పని చేపట్టి 
ఆలోచనలో లేదు. అయితే యజమానులు అందరూ కూడా పాడి డ్రిల్లింగును చట్టపరంగా 
నిపిధించటానికి అనుకూలత ప్రకటించారని గమనించాల్సి ఉంది. 


మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి చిల్లు 367 


తర్వాత అజీర్ణం, కీళ్చునొస్సులు, ఉబ్బసం, మలేరియా జబ్బుల వ్యాప్తి ర్త గురింఛిన్త కథనం 
ఉంది. ఆ జాబితా అంతా నేను చదవనక్కరలేదు. కానీ నివేదికలో. ఈ పేరాను సభ దృష్టికి 
తెస్తాను. 

“సంక్షేమ కార్యకలాసం మచ్చుకి కూడా కానరాదు. క్యాంటీన్లు, కై “కైష్‌లు, వినోదాలు, 
స్నానాలు మిగతా సౌకర్యాలు అభ్రకం త్రవ్వకపు ప్రాంతంలో కలలో కూడా వినని సంగతులు. 
క్రిస్టియన్‌, చట్టూరాం, హారిక్‌రాం, ఇండియా మైకా సప్లయి కంపెనీ వంటి పెద్ద కంపెనీలు 
వైద్య చికిత్స ఏర్పాట్లు చేశాయి”. 

తర్వాత వివరాలు ఇచ్చారు 

“వైద్య చికిత్స ఇచ్చే చోటు ఉచితం. అయితే బాలల విద్యకూ, వయోజన విద్యకూ. వి 
విధమైన ఏర్పాట్లూ చేయలేదు". ప. 

ఈ విధంగా అధ్యక్షా! వైకా గనుల్లో పని పరిస్థితులు నిజంగా దుస్సహాంగా 
ఉన్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని మైకా కార్మికులకు ఎంతో కొంత మేలు చేయవలసిన 
సమయం వచ్చిందని రుజువు చేయటానికి ఇట్లా ఎంతసేపైనా నివేదిక చదువుతూ. పోగలను. 

తర్వాతి ప్రశ్న - అధ్యక్షా! ఈ సమస్యను ఎదుర్కొనే ఉత్తమోత్తమమైన మార్గంగా నాకు 
రెండు పద్ధతులు తోస్తున్నాయి. యజమాని బాధ్యతగా కొన్ని సంక్షేమ నిధుల్ని నిధించి వాటిని 
అమలు చేయాలనటం, యజమాని వాటిని సరిగా నిర్వర్తించాడా లేదా అని తనిఖీ చేసే 
అధికారం ప్రభుత్వం పెట్టుకోవటం - ఇది ఒక పద్ధతి. ప్రభుత్వమే సంక్షేమ విధులు నిర్వహిస్తూ 
వాటి వ్యయాన్ని యజమాని నుంచి వసూలు చేయడం రెండో పద్ధతి. రెండు కారణాల వల్ల 
మొదటి పద్ధతి లోపభూయిష్టంగా నాకు కనపడుతోంది. సంక్షేమ చర్యల వ్యయం భరించే 
స్తోమత అందరు యజవమానులకూ ఒకే విధంగా ఉండదు. అందుచేత చట్టం విధించే 
ప్రమాణాల్ని పాటించటం చిన్న యజమానులకు సాధ్యం కాదన్నది మొదటిది. ఇక రెండోది, 
పెద్ద సంఖ్యలో తనిఖీ సిబ్బందిని వేసి వాళ్ళని నిత్యం తిరుగుతూ నిఘా వేసి ఆ ప్రమాణాలు 
నిలబడేట్లు చూడాలని చెప్పడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అందుచేత ఇలాంటి వ్యవహారాల్లో 
ప్రభుత్వమే స్వయంగా బాధ్యత భుజాన వేసుకొని, సంక్షేమ చర్యల వ్యయాన్ని యజమానులు 
భరెంచేట్టు నిర్బంధించటమే మెరుగైన మార్గంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అధ్యక్షా! 
మైకా పరిశ్రమలోని కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఈ బిల్లు ఈ సూత్రం మీద 
ఆధారపడింది. ఆ మాటకొస్తే భారత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు అవలంబించింది 
కొత్త సూత్రమేమీ కాదని. చెప్పగలను. బొగ్గు తవ్వకంలో నిమగ్నమైన కార్మికుల సంక్షేమం కోసం 
యుధ్ధకాలంలో భారత ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ జారీచేసిందని. సభ వారికి తెలుసు. అది 


ఇ స్థ4 


ఉడా 


368 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఆర్డినెన్సు ద్వారా చేశారు. ఇప్పుడు ఈ బిల్లులో పొందుపరచిన సూత్రం పూర్తిగా ఆ ఆర్డినెన్స్‌ 
సూత్రం నకలే. అందుచేత ఈ బిల్లుకు ఆధారభూతమైన సూత్రాన్ని గూర్చిన ఆవశ్యకత 
వాంఛనీయతలపై నేను ఎక్కువగా చెప్పటం అనవసరం. 

అధ్యక్షా! ఈ విషయంలో నేను చెప్పదలచిన అంశం మరొకటి ఉన్నది. ఈ నిధిని 
నిర్వహిస్తున్న వారు దాన్ని ఎలా ఖర్చుచెయ్యోలో సలహా చెప్పటానికి రెండు కమిటీలను 
నియమించే ప్రతిపాదన బిల్లులో ఉన్నట్లు గౌరవసభ్యులు చూడగలరు. ఒకటేమో మద్రాసు 
పరగణాకి, రెండోది బీహారు పరగణాకి. మైకా ఉత్పత్తి చేసే మరో ప్రాంతం రాజ్‌పుటానాను 
పరిశీలన నుంచి ఎందుకు వదిలేశారో భారత ప్రభుత్వం కారణాలు చెప్పలేదని కొందరు 
సభ్యులు భావించవచ్చు. రాజ్‌పుటానాకి వమూడో కమిటీ అవసరం లేదని ఎందుకు 
అనుకున్నామో సభకి వివరించదలచాను. మైకా పరిశ్రమలో ప్రస్తుతానికి రాజ్‌పుటానా చాలా 
చిన్నస్థానం ఆక్రమిస్తున్నది. ఈ అంశం మీద కొన్ని గణాంక వివరాలు ఇస్తాను. దేశంలో మైకా 
గనుల విషయమై 1941 సంవత్సరానికి నా వద్ద వివరాలున్నాయి. ఆ సంవత్సరంలో బీహారులో 
మొత్తం మైకా గనులు 623. వాటిలో సంవత్సరం పొడుగునా పనిచేసేవి 297. మద్రాసులో 
మొత్తం 108 ఉండగా సంవత్సరమంతా పనిచేసేవి 47. అదే రాజ్‌పుటానాలో అయితే మొత్తం 
గనులు 62 ఉన్నప్పటికీ సంవత్సరం పొడుగునా పనిచేసేవి 8 మాత్రమే. ఇక 1943 సంవత్సరం 
కార్మికుల సంఖ్య చూద్దాం. బీహారులో వీరి సంఖ్య 81,431; వుద్రాసులో 18,379. 
రాజ్‌పుటానాలో మాత్రం 15000. అందుచేత రాజ్‌పుటానాకి నిడిగా ఒక కమిటీ అవసరం 
లేదని భావించాం. కారణం స్పష్టమే. సలహా సంఘాలంటి మళ్ళీ చాలానే ఖర్చుంటుంది. మరీ 
తప్పనిసరి అయితేనే నిధి నుంచి వేరే పాలనాపరమైన ఖర్చులు పెట్టాలని నా కోరిక. అందుచేత 
కమిటీ వెయ్యకుండా పొదుపు చేయటమే మెరుగని, దీనికి ప్రత్యామ్నాయం ఎలానో చూద్దామని 
అనుకున్నాం. అధ్యక్షా! బిల్లులోని వేరే ఏ క్లాజుపైనైనా వివరణగాని, నిర్దిష్టమైన విశదీకరణ గాని 
కావాలేమో నాకు తెలియదు. అత్యవసర విషయం కనుక ఈ బిల్లును చట్టరూపంలో 
చూడడానికి నేను త్వరపడుతున్నట్టు సభవారు గ్రహించగలరు. 


ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలనే లక్ష jంతో కొంతమంది గౌరవ సభ్యుల పేరుతో 
ఒక సవరణ ఉన్నట్టు చూశాను. ఈ బిల్లును సెలక్టు కమిటీకి నివేదించడానికి నేను 
సుముఖంగా లేను. ఆ మాటకొస్తే వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే, సెలక్షు కమిటీ శ్రమ 
చెయ్యవలసినంత జటిలమైన వివాదాస్పదమైన సంగతులేవీ బిల్లులో లేవు. అయినా సభవారు 
విషయాన్ని సెలక్టు కమిటీకి పంపటానికి పట్టుదలగా ఉంటే బిల్లును సెలక్టు కమిటీ వారు ఈ 
సమావేశాలు ముగిసే లోగా వాపసు చేయాలని ఆదేశించి నాకు బిల్లును రెండోసారి చదివే 


మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 369 


a= 


అవకాశం కల్పిస్తే అటువంటి సవరణకు నాకు అభ్యంతరం లేదు. అధ్యక్షా! ఇది నేను 
ప్రతిపాదిస్తున్నాను. 
గౌ అధ్యక్షుడు : తీర్మానం ప్రతివాదించడమైంది. 

“మైకా గనుల సరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమాభివృద్ధి కార్యకలాపొలకు 
దన్నుగా ఒక నిధిని సమకూర్చే బిల్లును పరిశీలించవలసింది”. 

శ్రీ అహ్మద్‌ ఇ. హెచ్‌. జాఫర్‌ : (బొంబాయి దక్షిణ మండలం- మహమ్మదీయ గ్రామీణ 
ప్రాంతం): అధ్యక్షా! నేను ఈ విధంగా ప్రతిపాదిస్తున్నాను, 

“గౌరవనీయ సర్‌ అశోకరాయ్‌, గౌరవ డాక్టర్‌. బి. ఆర్‌. అంబేద్కర్‌, కుమారి మణిబెన్‌ 
కారా, శ్రీ ఎస్‌.సి. జోషి బాబూరామ్‌ నారాయణ్‌ సింగ్‌; శ్రీ ఆర్‌. వెంకట సుబ్బారెడ్డియార్‌, 
శ్రీ గౌరీ శంకర శరణ్‌సింగ్‌, శ్రీ ఎ. కరుణాకరమీనన్‌, ఆచార్య ఎన్‌.జి. రంగా, మిస్టర్‌ జాఫ్రే 
డబ్బు టైసన్‌, శ్రీ మదన్‌థారి సింగ్‌, డాక్టర్‌ సర్‌ జియా ఉద్దీన్‌ అహమ్మద్‌, ఖాన్‌ బహదూర్‌ 
హఫీజ్‌, ఎం. ఘజన్‌ ఫరుల్లా, శ్రీ మొహమ్మద్‌ నౌమన్‌లు ప్రతిపాదకునితో కూడిన సెలక్టు 
కమిటీకి బిల్లును పంపుతూ 1946 ఏప్రిల్‌ 15 నాటికి నివేదించాలని, కమిటీ సమావేశానికి 
అవసరమయ్యే సభ్యులు ఐదుగురని”'. 

గౌ॥ అధ్యక్షుడు : 15వ తేదీ సరిపోతుందా? 

గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : లేదండి. అప్పటికి చాలా ఆలస్యమౌతుంది. 

$$ 4% కః 


గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను రాజ్‌పుటానాకి వదిలేస్తానని చెప్పలేదు. ఒక 
ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నాను. 

దివాన్‌ చవున్‌ లాల్‌ : నా గౌరవ మిత్రుడు తానొక ప్రత్యేక కమిటీని ఏర్పాటు 
చేయబోతున్నట్టుగా చెప్పటం నేను వినలేదు. “ఏవో ఇతర మార్గాలు” అని ఆయన అనటం 
విన్నాను. ఇప్పుడు ఆయన “మరో ప్రత్యేక కమిటీ” అని చెప్పటం నాకు సంతోషంగా ఉంది. 
ఈ ఏర్పాటుకు సంబంధించినంత వరకు రాజ్‌పుటానా వదిలివేయబడింది. 

గౌ॥ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఈ నిధి సహాయంతో అక్కడ సంక్షేమ చర్యలు 
తీసుకోవటం జరుగుతుంది. 

దివాన్‌ చవున్‌లాల్‌ : మద్రాసు, బీహారులనుండి వచ్చిన డబ్బుతో రాజీవుటానా 
కార్మికులకు సహాయం జరుగుతుందా? 

గౌ॥ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ : సంక్షేమ కార్మికులకు సంబంధించిన కార్యక్రమాలను 


370 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నిర్వహించేందుకు మేము మరో ఏజన్సీని, మరో సంస్థను నెలకొల్పవచ్చు. దానికి నిధి నుంచి 
డబ్బు ఇవ్వబడుతుంది. 


క 4% షః 


* గౌ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : బిల్లుకు వ్యతిరేకంగా చేసిన విమర్శలకు జవాబు 
చెప్పటానికి నేను ఎక్కువ సమయం తీసుకోదలచుకోలేదు. ముగ్గరు వక్తలు లేవనెత్తిన 
అంశాలపైన చాలా క్లుప్తంగా నా అభిప్రాయం చెపుతాను. మొదటగా నా స్నేహితుడు మిస్టర్‌ 
టైసన్‌ నా ప్రతిపాదనను సమర్థిస్తూ నేను చేసిన ప్రసంగంలో అభ్రకపు అదనపు నిల్వల గురించి 
గాని, విధించవలసిన అదనపు పన్నులు, జస్టిస్‌ రూబెన్‌ నివేదికల గురించి గాని ప్రస్తావన 
తేలేదని అన్నారు. అధ్యక్షా! కావాలనే ఈ- అంశాలను నేను తడమ లేదు. ఎందుకంటే - నా 
మిత్రుడు టైసన్‌ ఈ అంశాలు లేవనెత్తుతారనీ, వాటికి నేను జవాబు చెప్పవలసి ఉంటుందనీ 
నాకు తెలుసు. చాలావరకు సభా సముయోన్ని పాదుపు చెయ్యటానికే నేను అప్పుడు 
ఊరుకున్నాను. 

సరే, అధ్యక్షా! ఇప్పటి పరిస్థితి ఇది. ఆచార్య అడార్కర్‌ నివేదిక ఆధారంగా సాంఘిక 
సంక్షేమ చర్యలు చేపట్టటానికి కార్మిక శాఖ, భారత ప్రభుత్వం నిశ్చయించినప్పటికీ కార్మిక శాఖ 
ఆచార్య అడార్కర్‌ నివేదికకు చాలాముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ చేసిన 
ఈ నిర్ణయాన్ని మైకా పరిశ్రమపై తన నివేదికలో జస్టిస్‌ రూబెన్‌ సంపూర్ణంగా బలపరచటం 
నాకు సంతోషంగా ఉంది. 

ఉత్పత్తి అయిన లేదా ఎగుమతి అయిన మైకా పైన ఒక సాధారణ పన్ను విధించాలని, 
ఈ రాబడిలో సుమారు 5/12 వంతులు మైకా పరిశ్రమలోని కార్మికుల సంక్షేమానికి విడిగా 
పెట్టాలని ఆయనే సూచించారు. అందుచేత ఈ చట్టం చేపట్టడంలో శ్రీ రూబెన్‌ నివేదికకు 
ఏమాత్రం భిన్నంగా నడవటం లేదు. కాకపోతే మేం చేస్తున్నదేమంటే శ్రీ రూబెన్‌ వివిధ 
అవసరాలకు పంపిణీ, కేటాయింపులు చెయ్యటానికి ఒకే పన్నును సూచించగా దానికి బదులుగా 
సంక్షేమానిక ఒక ప్రత్యేక నిధి, మైకా పరిశ్రమకు అవసరమయ్యే కొన్ని పాలనాపరమైన చర్యలకు 
వేరొక నిధి ఉండడం అవసరమని మేము భావించాం. ఈ నిర్ణయానికి కారణం సులభంగా 
తెలుస్తూనే ఉంది. సంక్షేమ నిధిని ఒక ప్రత్యేక ఏజన్సీ నిర్వహించాల్సి ఉంటుంది. ఇతర 
ప్రయోజనాలకోసం ఉన్న నిధిని మరో ప్రత్యేక ఏజన్సీ నిర్వహించాల్సి ఉంటుంది. కనుక, భారత 
ప్రభుత్వం చేసిన నిర్ణయం శ్రీరూబెన్‌ నివేదికకు పూర్తిగా అనుగుణంగా ఉన్నట్లు నా గౌరవ 
మిత్రుడు శ్రీ టైసన్‌ గ్రహించగలరు. 

అదనపు పన్నుకు సంబంధించి ఆరంభదశలో వేంం చాలా కొద్ది వెయుత్తాన్ని 


* లెజిస్టీటేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రైల్‌”, నంవుటం: 5; నెం. 7 1946 వీదీల9, వుటలు 3757-59 


మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 371 


నిర్ణయించామని నా గౌంవ మిత్రుడు తెలుసుకోగలరు. రూబెన్‌ నివేదికలో సూచించిన అంకె 
ఆరుశాతం. విలువను బటి. 


శ్రీ జాఫి డబ్యు. టైసన్‌ : కార్మిక పరమా? సాధారణమా? 


గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : సాధారణం. అటు సంక్షేమానికి, ఇటు ఇతర 


అవసరాలకు కూడా సరిపడేటంత ఆదాయం ఉండేట్లు కచ్చితంగా ఎంతమోతాదు పన్ను 
విధించాలనేది తర్వాతి దశలో పరిశీలించాల్సిన విషయం. 


దివాన్‌ చమన్‌ లాల్‌ : నా గౌరవ మిత్రుడు ఎంతనుకుంటున్నారు? 


గ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ i కాస్సేపట్లో దానికి వస్తాను ఆగండి. అదనపు నిల్వల 
గురించి బ్రిటిష్‌ ప్రభుత్వమూ, అమెరికా ప్రభుత్వమూ కూడా కూడబెట్టిన నిల్వల వినిమయం 
గురించ చాలాకాలంగా భారత ప్రభుత్వం బ్రిటిష్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నదని 
సభ వారికి తెలియజేయదలచాను. ఇప్పుడు అదనపు నిల్వల వినిమయం వల్ల మైకా 
పరిశ్రవుకు ఎటువంటి హాని జరగని విధంగా ఒక ఒప్పందానికి వచ్చామని చెప్పటానికి 
సంతోపిస్తున్నాను. సంప్రదింపులు అంతిమదశకు చేరుకున్నాయి. బ్రిటిష్‌-భారత ప్రభుత్వాలు 
చేసుకున్న ఒప్పందం గురించి పరిశ్రమకు ప్రజలకు తెలియజేస్తూ కొద్దిరోజులలోనే ఒక పత్రికా 
ప్రకటన వెలువడనున్నది. ఈ ఏర్పాటుకు మైకా పరిశ్రమ పూర్తి మద్దతు ఉంటుందని కూడా 
నేను చెప్పగలను. 

ఈ బిల్లుకు కూడా పరిశ్రవు వారి పూర్తి ఆవోోదం ఉందని సభ వారికి 
తెలియజేస్తున్నాను. 1944 ఏప్రిల్‌ 29 న కోడార్మవద్ద జరిగిన సమావేశంలో మైకా పరిశ్రమ 
ప్రతినిధులు హాజరైనట్టి సభకు నేను అధ్యక్షత వహించి ఈ సమస్యను ప్రస్తావించాను. సంక్షేమ 
నిధి కావాలన్న నా సూచనకు మైకా పరిశవు యావత్తు హర్షించటం నాకు సంతోషం 
కలిగించింది. బొగ్గు గనుల సంక్షేమ కమీపనరు అధ్యక్షతన 1945 నవంబర్‌ 9 న ధన్‌బాద్‌లో 
జరిగిన సమావేశంలో ఈ సమస్యను మళ్ళీ చర్చించాం. అక్కడ కూడా మైకా ఉత్పత్తిదారులు 
ఈ సూచనను అంగీకరించారు. చివరగా 1945 డిసెంబర్‌ 19 న అదే ధన్‌బాద్‌లో, కార్మిక 
శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మూడో సమావేశం జరిగింది. అక్కడ ప్రభుత్వానికి, మైకా గనుల 
యజమానులకు మధ్య తుది ఒప్పందం కుదిరింది. పరిశ్రమపై మన పన్ను ప్రతిపాదన, మైకా 
ఉత్పత్తి ఇంకా కొత్త పుంతలు తొక్కడంలో ఈ పరిశ్రమనేమీ నిరుత్సాహపరచలేదని కూడా 


చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసినంతవరకు గత కొద్దిమాసాల్లో మూడు పెద్ద కంపెనీలు 


మైకా రంగంలో దిగాయి. మద్రాసులో మైకాంటిక్‌ అండ్‌ మైకా ప్రొడక్ట్స్‌ కంపెనీ లిమిటెడ్‌ అనే 
పేరుతో ఐదు లక్షల రూపాయల సొంత పెట్టుబడితో ఒక కొత్త సంస్థ ఆవిర్భవించటం చూశాను. 


372 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కలకత్తాలో సరస్వతి మైకా ఇండట్టస్‌ లిమిటెడ్‌ పేరుతో ఐదు లక్షల రూపాయల సాంత 
పెట్టుబడితో మరొకటి ఉద్భవించింది. ఇక మైకా తవ్వకానికి పెట్టుబడి సత్రాల జారీకి, మైకానైట్‌ 
ఫ్యాక్టరీ స్థాపనకు క్రిస్టియన్‌ మైనింగ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ వారు దరఖాస్తు సెట్టుకోవటం నాకు 
తెలుసు. ఈ పన్నును పరిశ్రమలు పెద్ద బాధాకరంగా భావించటం లేదని పై పరిణామాలు 
రుజువు చేస్తున్నాయి. ఈ సంక్షేవు సుంకపు భారాన్ని పరిశ్రవు భరించగలదనే వారు 
నమ్ముతున్నట్లు అనుకోవచ్చు. 

ఇక నా మిత్రుడు దివాన్‌ చమన్‌లాల్‌ చెప్పిన సంగతులు - చర్చ తొలిదశల్లో ఆయన 
అడిగిన నివేదిక ప్రతిని అందజేయలేకపోయినందుకు నేను క్షమాపణ కోరాలి. నేను దాని 
సంగతి పూర్తిగా మర్చిపోయాననే చెప్పాలి. ఆయన సమస్యను చర్చించిన తీరును బట్టి 
ఆయనకు దానివల్ల ఇబ్బందేమీ కలగలేదనుకుంటాను. ఒకవేళ నివేదికే ఉంటే బహుశా ఆయన 
ఇప్పుడు చేసిన ప్రసంగానికి రెట్టింపు ప్రసంగం చెయ్యటం మాత్రమే జరిగి ఉండేది. 

ఈ పన్ను ఎంత రాబడి తెస్తుందని ఆయన వేసిన ప్రశ్నకు కచ్చితమైన అంకె ఇవ్వటానికి 
సంకోచిస్తున్నాను. కారణం స్పష్టమే. మైకా ఉత్పత్తి బాగా నిలకడగా ఏమీ లేదు. ఉదాహరణకు 
1934 నుంచి 1944 వరకు గణాంకాలు చూడండి. 1934లో మైకా ఉత్పత్తి విలువ 
రూ.6,30,525; 1944లోరూ.2,73,01,458. ఈ మధ్య కాలంలో వేరు వేరు సంవత్సరాలకు 
వేరు వేరు గణాంకాలున్నాయి. అందుచేత సభకు ఏదో ఒకానొక అంకె ఇవ్వటం వల 
ప్రయోజనం లేదు. యుద్దానంతర కాలంలో పరిశ్రమను నిలదొక్కుకోనివ్వాలి. కాని 1944 నాటి 
అంకె తీసుకుంటే పన్ను 5 లక్షల రూపాయల దరిదాపులో ఎక్కడో ఉంటుంది. ఇదో పెద్ద 
మొత్తం కాదనేది నాకు అర్ధమవుతుంది. నేనట్లా అనుకోవచ్చునో లేదో గాని, వ్యక్తిగతంగా నేను 
పోరాడుతున్నది ఒక నియమ స్థాపన కోసం. ఈ నిధి చాలటం లేదని తర్వాత తర్వాత అనిపిస్తే 
ఈ శాఖ సారథ్యం వహిస్తున్న ప్రభుత్వ సభ్యుడు ముందుకొచ్చి పన్ను పెంచుతాడు. ఆ 
విధంగా నిధిని పెంచి ఇతరత్రా సాధ్యం కాని సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగిస్తాడు. 


ఇక నా మిత్రుడు ప్రస్తానించిన మైకా కొనుగోలు బృందం అన్నది మనం పరిశిలిస్తున్న 
బిల్లుకి ప్రమేయం ఉన్న సంగతి కాదు. అందుచేత మైకా, కొనుగోలు బృందపు కార్యకలాపాల 
గురించిన ప్రశ్నల్లోకి నేను వెళ్ళదలచుకోవటం లేదు. కానీ దీన్ని గురించి నాకు ఏ పాటి 
తెలుసుననుకున్న నా మిత్రుడికి ఒక సంగతి చెప్పగలను. ఈ దేశంలో మైకా ఉత్పత్తి చేస్తున్న 
పారిశ్రామికులకు ఎలాంటి హాని జరగలేదు సరిగదా వారు అసాధారణ లాభాలు ఆర్జించారన్న 
విషయం నాకు బాగా తెలుసు. 


గనుల చట్టం అవులులోని అలసత్వం. గురించి చర్చిస్తూ నా మిత్రుడు దివాన్‌ 


మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 3/3 


చమన్‌లాల్‌ సుదీర్ణంగా సమయం వెచ్చించారు. పిల్లలతో పనిచేయించడం, మహిళల్ని కూడా 
పనిలో నియోగించటం వంటి ఇతర నిషయాల్ని ఆయన ప్రస్తావించారు. నేను ఇదివరలో 
చెప్పినట్టు ఈ సంగతులు నాకు పూర్తిగా తెలుసు. మైకా గని కార్మికుల గురించి తన 
నివేదికలో శ్రీ అడార్కర్‌ ఉటంకించిన లోపాల్ని అన్నిటినీ తొలగించే శాసన, నిర్మాణం కార్మిక 
శాఖ వారి తుది వెంరుగుల్లో ఉంది. ప్రభుత్వానికి వ్యవధి ఉన్నట్లయితే ఈ దుర్నీతిని 
రూపుమాపే బిల్లును ఈ సమావేశంలోనే తేవటం సాధ్యమై ఉండేది. అయినా ఇది శీఘ్రంగా 
జరుగుతుందనడంలో నాకెటువంటి సందేహం లేదు. 
ఇక శ్రీరామ్‌నారాయణ్‌సింగ్‌ చెప్పిన అంశాలను తీసుకుంటే ఇది చాలా జాప్యం జరిగాక 
వచ్చిన బిల్లు అని ఆయన ఒక గొప్ప యధార్థం చెప్పారు. 'అక్కడ మైకా పరిశ్రమ ఉంది, 
దుర్నీతి ఉంటూ వచ్చింది. ప్రభుత్వం ఇక్కడ ఉంటూ వచ్చింది. కాని జరిగింది పూజ్యం' అని 
ఆయన అన్నారు. ఇక నేను చెప్పవలసి వస్తే ఆయన ఒక్క విషయం మర్చిపోయారు. 
ఏమిటంటే- ఆయన కూడా అక్కడ ఉన్నారు. అదీ చాలా సంవత్సరాలుగా. ప్రభుత్వం యొక్క, 
పారిశ్రామికుల యొక్క అంతరాత్మను తట్టిలేపటానికి ఆయన ఏనాడో కదలి ఉంటే ఆయన 
ఇప్పుడు తప్పు పట్టిన జాప్యం జరిగి ఉండేది కాదనటంలో సందేహం లేదు. శూన్యం కంటే 
జాప్యం నయమని ఆయన అంగీకరిస్తారని ఆశిస్తాను. 
నిధి నిర్వహణ సంగతికి వస్తే దానిని పరగణా ప్రభుత్వాలకు వదలిపెట్టాలని ఆయన 
వాదమనుకుంటాను. ఆ సూత్రాన్ని నేను అంగీకరించలేనని చెప్పటానికి చింతిస్తున్నాను. ఈ 
శాసనం కేంద్ర శాసనం. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన శాసనమిది. కేంద్ర శాసనం 
ద్వారా నిధిని సేకరిస్తున్నాం. ఒక ప్రత్యేక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఆ నిధి ఉంది. ఈ 
పరిస్థితులను బట్టి చూస్తే భారత ప్రభుత్వం ఈ నిధినంతటినీ పరగణాలకి బదలాయించటం 
సమర్థనీయం కాదని నా ఉద్దేశం. అక్కడ ఈ నిధి ఉమ్మడి రాబడుల్లో కలిసిపోయి ఆయా 
ప్రభుత్వాల అభీష్టాల్ని బట్టి అనుకుంటాను (గుబుళ్ళను బట్టి అని నేననటం లేదు, 
ఖర్చవుతుంది. నిధి బాధ్యత కేంద్రానిది గనుకనూ, అది ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం గనుకనూ, 
అది ఒక రకపు ధర్మకర్శత్వంగా కేంద్రం నిర్వహించాల్సి ఉంటుంది గనుకనూ దాని నిర్వహణలో 
ఆది నుంచి తుది దాకా కేంద్ర ప్రభుత్వ హస్తం ఉండడం అన్ని విధాలా వాంఛనీయమే 
కాకుండా అత్యవసరమని నా అభిప్రాయం. ఇదిట్లా ఉంటే బొగ్గు గనుల కార్మిక సంక్షేమ నిధి 
ఎట్లా నిర్వహించబడుతుందో బహుశా అధ్యయనం చేసి ఉండని నా గౌరవ మిత్రుడికి 
తెలియజేస్తాను. దానికి కొన్ని వివరాలు ఇస్తాను. ఎందుకంటే బొగ్గు గనుల సంక్షేమనిధి 
నమూనాగా - నిజానికి నమూనాయే కాదు, దృష్టాంతంగా - ఈ నిధి నిర్వహణ కూడా 
జరుగనున్నది. బొగ్గు గనుల సంక్షేమ నిధి విషయంలో ఆ నిధి నిర్వహణ అధికారం ఒక 


374 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


కమీపనర్‌కి అప్పగించబడి ఉంది. సాధారణంగా ఆ అధికారి పరగణా ప్రభుత్వం బదులుగా 
ఇచ్చిన పరగణా అధికారి అయి ఉంటాడు. ఇప్పుడు బొగ్గు గనుల సంక్షేమ నిధిని నిర్వహిస్తున్న 
వ్యక్తి బీహారు ప్రభుత్వం అరువిచ్చిన అధికారి అని నా మిత్రుడికి చెపుతున్నాను. అలాగే మైకా 
నిధి నిర్వహణకు కూడా తవు అధికారిని ఒకరిని ఇవ్వవలసిందిగా బీహారు ప్రభుత్వాన్ని 
అడుగుతాం. ఆ విషయంలో ఆయన నిశ్చింతగా ఉండొచ్చు. బీహారు మైకా పరిశ్రమ నుంచి, 
మద్రాసు నుంచి కూడా ప్రాతినిధ్యం వహించేవారు ఆయా ప్రాంతాల స్థితిగతులు ఎరిగిన 
స్థానికులై ఉండేవిధంగా కమిటీ ఏర్పాటుకు బిల్లు అవకాశం కల్పిస్తున్నదని చెప్పాను. పైగా భొగ్గు 
గనుల సంక్షేమనిధి స్థాపన పత్రం ప్రకారం సలహా సంఘంలో సభ్యులుగా పరగణా ప్రభుత్వాలు 
తమ ప్రతినిధుల్ని పంపుతాయి. అదే పద్ధతిని మైకా సలహా సంఘంలో కూడా అనుసరిస్తాం. 
నియమాల్లో దీనికి వీలు కల్పిస్తాం. చర్చనీయాంశాలు సిద్ధం చేసుకొని ఈ సంఘాలు మూడు 
నెలలకు సమావేశమవుతాయి. ఒక ఎజెండా తయారవుతుంది. కమిటీ సలహా కోరతాం. 
ఉత్పత్తిదారులు, యజమానులు కార్మికులే కాక పరగణా ప్రభుత్వాల నుంచి కూడా ప్రతినిధులు 
ఉంటారు. వార్షిక బడ్జెట్‌ను కూడా సలహా సంఘం ముందు పెడతారు. వారి సలహా 
కోరుతారు. వారి సలహా వచ్చాక డబ్బు ఎందుకు సమకూర్చారో ఆ లక్ష 5 సాధనకు నిధి పని 
ప్రారంభమవుతుంది. 

దీనిలో కేంద్రం నుంచి ఏ నిరంకుశ పెత్తనం ఉండబోదని నా మి(తండు 
శ్రీరాంనారాయణ్‌సింగ్‌ గ్రహిస్తాడనుకుంటాను. ఇక్కడ వికేంద్రీకరణ బహుళంగా ఉంటుంది. 
నిధి నిర్వహణలో ఉత్పత్తిదారులు, కార్మికులు పరగణా ప్రభుత్వాల వుధ్య సహకారం 
బహుళంగా ఉంటుంది. అధ్యక్షా! ఈ బిల్లుపై చేసిన ప్రసంగా ల్లో ప్రస్తావించిన అంశాలు నేను 
జవాబు చెప్పనివి ఏవీ ఇకలేవనుకుంటాను. ఇక ఇంతకంటే నేను చెప్పవలసింది కూడా లేదు. 

శ్రీ అధ్యక్షుడు : విషయమేమిటంటే : 

“గౌరవనీయులు సర్‌ అశోక్‌రాయ్‌, గౌరవనీయులు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌, 
కుమారి మణిబెన్‌ కారా, శ్రీ ఎస్‌.సి. జోషి బాబూ రామ్‌నారాయణ్‌సింగ్‌, శ్రీ ఆర్‌. వెంకట 
సుబ్బారెడ్డియార్‌, శ్రీ గౌరీశంకర్‌ శరణ్‌ సింగ్‌, శ్రీ ఎ. కరుణాకర మీన్‌, ఆచార్య ఎన్‌.బి.రంగా, 
మిస్టర్‌ జాఫ్రే డబ్బు. టైసన్‌, శ్రీమదన్‌ధారీసింగ్‌, డాక్టర్‌ సర్‌ జియాజద్దీన్‌ అహ్మద్‌, ఖాన్‌ 
బహదూర్‌ హఫీజ్‌, ఎం.ఘజన్‌ ఫరుల్లా, శ్రీ మహమ్మద్‌ నౌమన్‌లు ప్రతిపాదకునితో కూడిన 
సెలక్టు కమిటీకి బిల్లును పంపుతూ 1946 ఏప్రిల్‌ 12 నాటికి నివేదించాలి” కమిటీ 
సమావేశానికి అవసరమయ్యే సభ్యుల సంఖ్య ఐదు. 


తీర్మానం ఆమోదించటమైంది. 


66 
* పారిశ్రామిక ఉపాధి (స్థాయీ ఉత్తర్వులు) బిల్లు 


గౌరవనీయ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు): అధ్యక్షుల వారికి, ఆర్యా! 
నేను ప్రారంభిస్తున్నాను. 

“వరిశనులు శ్ఞావీంచిన ఉరజమానులు తమ ఆధ్వర్భంలోని ఉపాధీ నందింభించిన 
నిబంధనలశు Mes లు వినరెంచాలన్న బిల్లు వరిళీలనవు తీనుకోాలి” 


ఆర్యా! ఇది అత్యంత సాధారణవ్వెన బిల్లు. నేను చూసీనంతవరకు ఇది 
వివాదరహితమైన బిల్లు. ఆ పనికోసమే నియమించబడిన సమర్ధుడైన ఒక అధికారిచేత నియమ 
నిబంధనలను ధృవీకరింపచేయటం, ఏ సంస్థలో నైనా, ఉపాధికి సంబంధించిన నియమ 
నిబంధనలు ఎలా ఉండాలి అనే దాన్ని నమోదు చేయించే విధానాన్ని ఎర్పాటు చేయటం ఈ 
బిల్లు లక్ష్యం. ఈ బిల్లు ఉపాధికి సంబంధించిన నియమ నిబంధనల నమోదుకు ఉపాధికి 
సంబంధించిన ఆ నియమ నిబంధనల బెచిత్య సముచితత్వాల తుది నిర్ణయానికీ మధ్య 
తేడాను విశదం చేస్తున్నది. ఉపాధికి సంబంధించిన నియమాల బెచిత్య సముచితత్వాల తుది 
నిర్ణయం జోలికి ఈ బిల్లు పోదు. ఈ బిల్లు పరిధిలో ప్రతి యజమానికీ తనకిష్టమైన నియమ 
నిబంధనలను నిర్ణయించుకునే స్వేచ్చ ఉంటుంది. మొత్తం మీద బిల్లు కోరేది ఏమిటంటే, ఆ 
యజమాని తన పరిశ్రమలోని కార్మికులకు వర్తింపజేసే ఉపాధి నియమ నిబంధనలను 
రూపొందించుకున్న తర్వాత వాటిని సదరు ప్రభుత్వాధికారికి సమర్పించాలి, ఆ అధికారి ఆ 
నియమ నిబంధనలను తీసుకుని తన నమోదు పుస్తకంలో వ్రాసుకుంటాడు. ఆ వథంగా 
అసలు ఆ నియవు నిబంధనలు ఏమిటనేది నిశ్చయించటానికి ఆ నమోదు పుస్తకమే 
ఆధారంగా ఉంటుంది. ఇంకోరకంగా చెప్పాలంటే, ఈ బిల్లు ఆ నియువరాలనం 
సాక్ష ప్రాయంగా నమోదు చేస్తుంది. ఈ బిల్లు గనుక ఆమోదిస్తే ఏ పరిశ్రమలోనైనా 
యజవూనికి, కార్మికునికి వుధ్య ఈ నియమ నిబంధనలకు క. వివాదం 


* లజిఫైటేబ్‌ అసెంబ్లీ డిబేజ్య్‌ (సెంట్రుల్‌”, నంవుటం: 5 నెం. 9, 1946 [ఏలో 12, శ్రుట 3914 


376 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ఏర్పడినప్పుడు ధృవీకరణాధికారికి ఆ యజమాని పంపిన నియమాలను నమోదు చేసిన 
రిజిస్టరులోని పత్రాన్నే లిఖిత సాక్ష్యంగా చట్టం ఆమోదిస్తుంది. అంతేగాని ఇతరమైన మౌఖిక 
సాక్ష్యాన్ని అనుమతించరు. ఈ బిల్లు లోని 12వ క్లాజు (నిబంధన)ను గనుక సభ పరిశీలిస్తే 
ఈ విషయం చాలా స్పష్టంగా ఉందన్న సంగతి వారు గ్రహిస్తారు. 

“ఈ చట్టం పరిధిలో చిట్టచివరిగా ధృవీకరించిన స్యాంయా ఉత్తర్వులను నూర్వు 
చేయడానికో, విభేదించడానికో, జోడించడానికో ఉద్దేశించిన ఏ మౌఖిక సాక్ష్యాన్ని ఏ కోర్టూ 
అనుమతించదు” అని ఆ క్షాజు చెపుతున్నది. 

ఈ బిల్లు తాత్పర్యం అదే. నేను అన్నట్లుగానే ఇందులో కొత్త సూత్రం ఏది చేరలేదు. 
ఇలాంటి చట్టం ఇదివరకే బొంబాయి రాష్ట్రంలో అమలులో ఉంది. భారతదేశంలోని ఇతర 
రాష్ట్రాలకు ఆ చట్ట నిబంధనలను విస్తరింపజేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. 


యజమాని నుండి నియమ నిబంధనల ప్రతిని అందుకున్నప్పుడు ధృవీకరణాధికారి 
ఆ విషయంలో ఎలా వ్యవహరించాలో నిర్వచించడానికి కేవలం విధానానికి సంబంధించిన 
విషయాలకే బిల్లులో అనేక క్షాజులున్నాయి. అతడు ఏదేని ధృవీకరణపత్రం ఇచ్చే ముందుగా 
ఆ పరిశ్రవంలో ఉన్న కార్మికులకు ముందుగా తెలియపరచి వారి అభిప్రాయాలను 
తెలుసుకోవలసి ఉంటుంది. తాను ప్రతిపాదించిన నియమ నిబంధనలు సరిగా చట్టబద్దంగా 
ఉండి, ధృవీకరణాధికారి తనకు ధృవీకరణ పత్రం మంజూరు చేయనట్లయితే అప్పీలు కోర్టుకు 
వెళ్ళడానికీ, ధృవీకరణాధికారి నిర్ణయాన్ని తిప్పికొట్టడానికీ కూడా యజమానికి హక్కు ఉంది. 
మనకున్న ఈ స్వల్పవ్యవధిలో ఈ బిల్లులోని వివిధ నిబంధనల్ని వివరించడానికి సభా 
సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. కానీ ఈ బిల్లు 
అత్యవసరమేకాదు చాలా త్వరగా చేయాలని కూడా ప్రభుత్వం ఎందుకు భావిస్తోందో నేను 
చెప్పాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. ప్రభుత్వ యోచనలో ఉన్న మరో బిల్లుతో ఈ బిల్లు 
పూర్తి సంబంధం కలిగి ఉంది. యోచనలో ఉన్న ఆ బిల్లును రాబోయే సమావేశాల్లో 
చర్చించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అది ఆరోగ్య భీమాకు సంబంధించిన బిల్లు. ఈ 
ఆరోగ్య చట్టం ఉద్యోగికి కొన్ని ప్రయోజనాత్మక హక్కులిస్తుంది. జీవిత భీవ౮ నిధికి 
భాగన్వాములయ్యేలా వారిపై ఆ బిల్లు కొంత సుంకాన్ని విధిస్తుంది. ఈ హక్కులు, విధులు 
వివిధ పరిశ్రమల్లో ఉద్యోగులు తీసుకునే వేతనాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఒక ఉద్యోగి 
ఆ నిధికి చెల్లించాల్సి ఉన్న భాగస్వామ్యం గురించి వివాదాలు తలెత్తవచ్చు. ఈ భీమా నిధి 
నుంచి ఒక ఉద్యోగి ఎంత ప్రయోజనాన్ని పొందడానికి అర్హుడు అనే దానిలో కూడా వివాదాలు 
రావచ్చు. అలాంటి వివాదాలు ఒక క్రమంలో చివరికి పరిష్కారం కావచ్చు. ఉద్యోగుల నియమ 


పారిశ్రామిక ఉపాధి (స్థాయీ ఉత్తర్వులు) బిల్లు 377 


నిబంధనలను ధృవీకరించి, వాటిని అధికారిక రిజిష్టర్‌లో (డాక్యుమెంట్‌) రాసి ఉంచినట్టయితే 
ఆ తర్వాత వివాదం తలెత్తినపుడు ఉద్యోగికి సంబంధించిన వేతనాలు ఇతర నిబంధనల 
సాక్ష్యాధారాలు నున ముందుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల 
ఉపాధికి సంబంధించిన కొన్ని అంశాల్లో ఆక్షేపణకు దూరంగా, అనుమానానికి దూరంగా, 
వివాదానికి దూరంగా ఉండనంతవరకు ఆరోగ్యభీమా నిధి పనిని నిర్వహించటం కష్టమవు 
తుందని భానించటం జరిగింది. 


ఈ ఆలోచనలతోనే ఈ బిల్లు పరిశీలనలోకి తీసుకుంటున్నామని నేను మనవి 
చేస్తున్నాను. 
4 4% కః 

* గ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ * అధ్యక్ష మహాశయా! ఈ బిల్లు ఆమోదం కోసం 
నేను చేసిన అభ్యర్థన ఇప్పుడు మనం విన్న ఇంత చర్చను రేపుతుందని నేను అనుకోలేదు. 
నా గౌరవనీయ మిత్రుడు డాక్టర్‌ సర్‌జియా ఉద్దీన్‌ అహ్మద్‌ ఉపన్యాసం విని నేను దిగ్రాంతి 
చెందానని చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆయన ఏదో అరగని పదార్థం భుజబించటం వల్లనే 
అట్లా మాట్లాడ ఉంటాడని నాకు కొద్దిగా జంకుగా ఉంది. ఎందుకంటే కార్మిక చట్టానికి 
సంబంధించి ఆయన చాలా పట్టుదల కలిగిన న్యాయవాది అని మనకు తెలుసు, పైగా విశిష్ట 
ప్రాముఖ్యం గల కార్మిక శాసనాన్ని అతి త్వరలో తీసుకురావలసిన అవసరం గురించి త 
చాలాసార్లు సభలో నన్ను కోరారు. ఈ రోజు ఆయన దానికి భిన్నవైన ధోరణిలో 
ప్రసంగించారు. కాని ఆ అంశంపై ఆయన ఆలోచనలకు నామిత్రుడు శ్రీ సిద్ధిఖి పూర్తి 
సమాధానం ఇవ్వటం నాకు సంతోషం కలిగించింది. కనుక ఇంకా ఆ విషయుంలో సభా 
సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదనుకుంటాను. 

ఆయన లేవనెత్తిన వాటిల్లో ఒక్క అంశానికి మాత్రం నేను సమాధానం ఇవ్వాలను 
కుంటున్నాను. ఈ బిల్లు గురించి తనకు తగిన సమాచారం అందలేదని ఆయన చెప్పారు. 
ఆ విషయం గురించి పరిస్థితి ఈ విధంగా ఉంది - ఈ బిల్లు చోటుచేసుకున్న ఎజెండాను 
శుక్రవారం ఆరవ తేదీనే గౌరవ సభ్యులకు పంపిణీ చేయటం జరిగింది. ఆ ఎజెండాలో శాసన 
వ్యవహారాల్లో మొదటి అంశంగా ఈ బిల్లు చోటుచేసుకుంది. దాన్ని శాసన వ్యవహారాల్లో 
భాగంగా చేర్చటమే కాదు. 1946 ఏప్రిల్‌ 12 శుక్రవారం చర్చించే అంశంగానూ, శాసన 
వ్యవహారాల్లో మొదటి అంశంగాను చూపిస్తూ పాదసూచిక కూడా ఇవ్వటం జరిగింది. ఆరు 
రోజుల ముందుగా తెలియపరచటం సరిపోదేమో నాకు తెలీదు. 


బిల్లు చూసినంతవరకు పదిహేను నిముషాల్లో దాన్ని వివరించవచ్చునని నేను 


* లజసేజేబ్‌ అసెంబ్రీ డిబేట్‌ (సెంటల్సో% నంవుటం: ౨, నం. 9, 1946 పదిల 12, వుట 3926 


378 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


అనుకున్నాను. కానీ ఇప్పుడు మనం ఈ బిల్లు ప్రస్తావనలో దాదాపు ఒక గంట అయిదు 
నిముషాలు గడిపాం. కనుక ఈ బిల్లు గురించి నేను సభను త్వరపెడుతున్నానని ఎవరైనా 
అనటానికి ఆస్కారం లేదు. ఈ విషయంలో తన క్లెయింట్లతో సంప్రదించడానికి తగినంత 
నోటీసు (సమయం) లేదని నా మిత్రుడు శ్రీ ఇన్‌స్కిప్ట్‌ అంటున్నారు. ఈ బిల్లు పూర్వ 
చరిత్రను ఆయన మర్ప్చిపోయారనో లేక పూర్తిగా అపార్ధం చేసుకున్నారనో నేను చెప్పకుండా 
ఉండలేకపోతున్నాను. ఈ బిల్లు 1944వ సంవత్సరంలో స్థాయీ కార్మిక సమితి (స్టాండింగ్‌ 
లేబర్‌ కమిటీ) ముందు ఉంచబడింది. ఆ కమిటీ పూర్తిగా ఏకగ్రీవ కమిటీ. ఈ బిల్లు అత్యంత 
ఆవశ్యకమైనదనీ, ఇది వివాదరహితమైనదనీ ప్రభుత్వం ఈ బిల్లుకు శాసన రూపాన్ని 
ఇవ్వవచ్చుననీ కమిటీ సూచించింది. ఆ పని మనం చేయలేదు. ఆ తర్వాత ఈ విషయం 
మళ్ళీ భారత కార్మిక సదస్సులో చర్చకు వచ్చింది. 
ఆయన లేవనెత్తిన మరో అంశం ఏమిటంటే, ఇప్పుడు సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు 
కార్మిక సదస్సులో చర్చకు పెట్టిన బిల్లుతో సారూప్యం లేదని. ఆ అభిప్రాయం పూర్తిగా 
పొరపాటు అని నేను ఆయనకు చెప్పదలిచాను. త్రిపార్టెట్‌ సదస్సు ముందుంచిన బిల్లు 
రూవాన్ని ప్రభుత్వం ఏమాత్రం మార్చలేదు. 
చిన్న పరిశ్రమలకు ఈ బిల్లును వర్తింపజేసే విషయం గురించి నా మిత్రుడు ప్రొఫెసర్‌ 
రంగా ఒక ప్రశ్న లేవనెత్తారు. నా మిత్రుడు శ్రీ గ్విల్డ్‌ కూడా అదే విషయాన్ని వక్కాణించి, నేను 
దానికి వివరణ ఇచ్చుకోవలసి ఉందని అన్నారు. బిల్లు ఒకటవ నిబంధనలోని మూడవ ఉప 
నిబంధన చదివిన వారెవరూ ఈ బిల్లు వందకుపైన కార్మికులున్న పరిశ్రమలకే ఉద్దేశించిందన్న 
అపోహకు లోనుకారు. ఎందుకంటే, ఈ బిల్లును విస్తృతపరచే హక్కూ, అధికారమో, 
ప్రభుత్వానికి ఉన్నాయంటూ “అదే తరగతికి లేదా తరగతులకు చెందిన తగినట్టే ఇతర 
పారిశ్రామిక సంస్థలకు ఈ విషయంలో అప్పుడప్పుడూ అధికారిక గెజెట్‌లో నోటిఫికేపన్‌ 
ఇవ్వటం ద్వారా ప్రభుత్వం దీన్ని నిర్దశించవచ్చు” అంటూ ఆ కాజు చెపు న్నది. అందుచేత 
వందమందికి తక్కువగా కార్మికులున్న పరిశ్రమల్లో కూడా ఈ బిల్లును వర్తింపజేసే అధికారాన్ని 
ప్రభుత్వం తన చేతుల్లో ఉంచుకుంది. అందుకని ఈ బిల్లు ప్రధానంగా వంద, అంతకుమించిన 
కార్మికులున్న పరిశ్రమలకే వర్తిస్తుందనీ, వందకు తక్కువగా కార్మికులున్న పరిశ్రమలు ఈ బిల్లు 
పరిధినుంచి మినహాయించబడతాయనీ, సభలో ఏర్పడిన భయం పూర్తిగా ఆధార రహితమని 
నేను మనవి చేస్తున్నాను. 
దివాన్‌ చమన్‌ లాల్‌ : ఒక్క నిముషం నేను కల్పించుకోవచ్చా? రెండవ పేజీలో నిబంధన 
2(ఇ) (1లో పారిశ్రామిక వ్యవస్థాపనకు ఇచ్చిన నిర్వచనం కింద “అంటే ఫ్యాక్టరీల చట్టంలోని 


పారిశ్రామిక ఉపాధి (స్థాయీ ఉత్తర్వులు) బిల్లు 379 


సెక్షన్‌ 2 నిబంధన (జె)లో నిర్వచించినట్టుగా ఒక ఫ్యాక్టరీ” అని చెప్పారు. అక్కడ నిర్వచించిన 
ఫ్యాక్టరీ ఫ్యాక్టరీల చ్చట్టం పరిధిలో ఉండేదిగా నేను అర్థం చేసుకుంటున్నా. కానీ ఇక్కడ 
“పారిశ్రామిక వ్యవస్థాపన” కిచ్చిన నిర్వచనం పరిధిలోకి ఇరవై మంది కార్మికులున్న ఫ్యాక్టరీ 
రాదు. 

గౌ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : కానీ ఇరవై మంది కార్మికులున్న ఫ్యాక్టరీకి కూడా 
ప్రభుత్వం ఈ బిల్లును వర్తింపజేయవచ్చు. 

దివాన్‌ చమన్‌ లాల్‌ : చెయ్యవచ్చు. అంతే! కానీ చేస్తుంది అని లేదు. 

గౌ॥ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ : వందమంది కార్మికులున్న ఫ్యాక్టరీతో మనం మొదలు 
పెడుతున్నాం. 

శ్రీ వెస్లీ గ్విల్ట్‌ ; తక్కుమంది ఉన్న వాటితో ఎందుకు మొదలుపెట్టకూడదు? 

గౌ॥ డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ : ఇంకా తక్కువవుంది ఉన్న వాటితో నైనా 
మొదలుపెట్టటానికి ప్రభుత్వానికి ఆటంకం ఏమీ లేదు. ష్‌ 

దివాన్‌ చమన్‌ లాల్‌ : ఇరవై మంది మాత్రమే కార్మికులున్న ఒక పరిశ్రమకు భారత 
ఫ్యాక్టరీల చట్టం వర్తించినట్లయితే అలాంటి వరిశ్రమకు ఈ బిల్లు వరిధిలో ఇది కూడా ఎందుకు 
వర్తింప చేయకూడదు. 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ప్రభుత్వం ఇరవైమంది కార్మికులున్న ఫ్యాక్టరీకి సైతం 
దీన్ని వర్తింపచేయకుండా నిరోధించేది చట్టంలో ఏదీ లేదు. ఒకచోట నుంచి ప్రారంభించటం 
మంచిదని మేం భావించాం. దీన్ని ప్రతి ఫ్యాక్టరీకి వర్తింపజేయాలంటే పాలనా యంత్రాంగాన్ని 
ఇంకా విస్తరింపజేయాల్సిన అవసరముంది. ధృఎకరణ అధికారుల సంఖ్య పెరగాల్సి ఉంటుంది. 
అప్పీలు అధికారులు కూడా చాలామంది కావలసి -ఉంటుంది. ఆ పాలనా యంత్రాంగాన్ని. ఏ 

రాష్ట్ర ప్రభుత్వమూ సమకూర్చగల పరిస్థితి లేదు. అవసరమైనప్పుడు విస్తృతం చేసే అధికారాన్ని 


'మనచేతిలో ఉంచుకొని ఒక నిర్ణిత ప్రమాణం నుంచి ప్రారంభించటం అవసరం. 


-ఈః తీర్మానంపై జరిగిన (౪ ప్రసంగాల్లో వివరణ కోరిన అంశం ఇంకేదైనా. ఉందని నిను 


భావించటం లేదు. 
అధ్యక్షులు : విషయం ఏమిటంటే - 
“సవరించిన విధంగా బిల్లు ఆమోదించబడింది”. 
తీర్మానం ఆమోదించటమైంది. 


67 
* మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 


గౌరవనీయ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ (కార్మిక సభ్యుడు) : ఆర్యా! నేను ప్రారంభిస్తున్నాను. 

_ “సెల్ట్‌కమిటీగుంవీకనమితి) నచేదంచిరట్లుగా అభ్రకం (తవ్వకం వరిశ్రములోలి కాడ్డినల 
నంక్షమ కార్హక్రమాలకు ఆర్ధిక నవాకారం కోళం 252 నమకార్చటానికి రూపొందిన టిల్లు 
వరికీలనతు తీనుకోోలి” 

ఆచరణాత్మకంగా, పరిణామాలకు తావీయని మార్పులతో సెలక్ట్‌ కమిటీ నుంచి వచ్చిన 
ఈ బిల్లును వివరించడానికి సభా సమయాన్ని వెచ్చించటం దోషం అవుతుందన్న ఆలోచనతో 
తీర్మానం ప్రవేశపెట్టటంకంటే ఇంకేదీ నేను చేయబోవటం లేదు. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ : విషయం ఏమిటంటే... 

“సెల్‌ కమిటీ నివేదించినట్లుగా అభ్రకల త్రవ్వకం వంశయలోని కార్జికుల నంక్షేమ 
కార్భక్రమాలకు పర కం నిధిని నమకూర్తుడానికి రూపొందిన బిల్లు వరిళీలళకు 
oS TO 

“తీర్మానం ఆమోదించడమైంది. 
డిప్యూటీ పెసిడెంట్‌ : : విషయం ఏమిటంటే 

"కాజు 2 బిల్లులో భాగంగా ఉంటుంది. 

తీర్మానం ఆమోదించబడింది. 

బిల్లుకు కాజు 2 జోడించబడింది. 

బిల్లుకు క్లాజు 3, కాజు 4 జోడించబడ్డాయి. 
డిప్యూటీ ప్రెసిడెంట్‌ : క్లాజ్‌ 5 


* “లజిస్టీటేట్‌ అసెంబ్లీ డిబేట్‌ (సింట్రల్లొ నంవుటం: 5, నం. 4, 1946 వవీల్‌/౮ వుడు --4024 


మైకా గనుల కార్మిక సంక్షేమ నిధి బిల్లు 381 


పండిట్‌ ముకుల్‌ బిహారీ లాల్‌ భార్గవ (అజ్మీర్‌ - మేర్వారా: జనరల్‌) : ఆర్యా ! నేను 
ప్రతివాదించాలని _ అర్థిస్తున్నాను. 

బిల్లులోని కాజూ లోని ఉవ నిబంధన 3( ఎ)లోభండ్‌ (నిధి) ఆనే వదం తర్వాత నుంచి 
అండ (మరియకు) అనే వదం వరు ఉన్ల విషయంలొోవుల ఈ కంది బివషయిరం చొవ్ఫీంచాలి. 
౨ముతుంటోే - 

“సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా (రాత్రివేళల్స్‌) ఒక ప్రైవేట్‌ నివాసం 
Ses ప్రవేశించే యోగ్యత తనకు' ఉన్నదని ఏ అధికారీ భావించరాదు. ఆ ఇళ్ళలో 
స్త్రీలు ఉన్నట్లయితే అలాంటి ఇంటిలోకి వెళ్ళేముందు తగిన నోటీసు ఇవ్వాలి”. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ : గౌరవ ఎతు ఈ సవరణను ఇప్పుడే ae దీన్ని 
సభ్యులకు పం పంపిణీ చేయలేదు. | గ్‌ | (1 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : ఆర్యా! దానికి నేను ee చెపుతున్నాను. 

డివ్యూటీ (పెసిడెంట్‌ : ఈ సవరణ' చాలా ఆలస్యంగా వచ్చిందని ఈ పరిస్థితిలో య 
— అని నేను చింతిస్తున్నాను.' * 

ఫాఫెసర్‌ ఎన్‌.జి.రంగా (గుంటూరు-నెల్లూరు మహమ్మదీయేతర గ్రామీణ ప్రాంతం): 
న్‌ ల అభ్యంతరమా? 

గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ : నేను దానికి తీవ్ర అభ్యంతరం: తెలుపుతున్నాను. 

డిప్యూటీ ప్రెసిడెంట్‌ : గౌరవ సభ్యుడు క్లాజు 5 మీద ( చనల 

పండిట్‌ ముకుల్‌ బిహారీలాల్‌ భార్గవ : లేదు. ఆర్యా! ~~ Se 
డిప్యూ టీ ప్రెసిడెంట్‌ : విషయం ఏమిటంటే - 
“కాదా ౮ కాదా 6 బిల్లులో భాగమ్రైనాయి. క 
తీర్మానం ఆమోదించబడింది. 
కాజు 5, క్లాజు 6 బిల్లుకు జోడించబడ్డాయి. 
కాజు 1 బిల్లుకు జోడించబడింది. 
బిల్లుకు కిక పీఠిక జోడ్తించబడ్డాయి. 

_ గాః డా! ది. జైల్‌ అంబేద్కర్‌ : ఆర్యా! నేను ప్రతిపాదిస్తున్నాను. 
“నవలించిన విధంగా బిల్లు ఆమోదించబడింది”. | 
డిప్యూటీ ప్రెసిడెంట్‌ : తీర్మానం ప్రతిపాదించడమైంది.. 
“నవరించిన విదంగా బిల్లు ఆమోదించబడంది”. 


౫ 


68 


వినిధాంశాలు 


_ షెడ్యూల్డు కులాల వారి విద్యావిషయక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచే ఉద్దేశంతో బ్రిటిష్‌ 
ఇండియాలో మెట్రిక్యులేషన్‌ స్థాయి దాటి శాస్త్రీయ సాంకేతిక అంశాల్లో అధ్యయనం 
చేయాలనుకునే పెడ్యూల్లు కులాల విద్యార్థులకు 1946-47 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలు 
ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కాలర్‌షిస్‌లు భారతదేశంలో మాత్రమే 
ఇవ్వబడతాయి. విదేశాల్లో చదువులకోసం ఈ సంవత్సరం ఈ కమిటీ స్కాలర్‌షిప్‌లు ఇవ్వబోదు. 

'స్కాలర్‌పిస్‌ కోసం మంజూరుచేసే పైకం ట్యూషన్‌ ఫీజు, ఇతర నిర్వహణ ఖర్చులతో సహా 
మొత్తం విద్యాఖర్చులకు సరిపడేటట్లుగా ఉంటుంది. షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్‌ వంటి వాటికి 
నెలకు ఇరవై రూపాయల చొప్పున స్వల్పకాలిక స్టేఫండ్‌ ఇస్తారు. 

స్కాలర్‌పిస్‌లు లభ్యమయ్యే కోర్సులు ఇవి : 

(1) ఇంటర్మీడియట్‌ సైన్స్‌, (2) బి. ఎస్‌.సి. (పాస్‌ లేదా ఆనర్స్‌), (3) ఎం. ఎస్‌.సి, 
(4) ఇంజనీరింగ్‌, (5) సాంకేతిక విద్య, (6) వైద్య విద్య, (7) వ్యవసాయ విద్య, (8) ఉపాధ్యాయ 
శిక్షణ, (9) షార్ట్‌హ్యాండ్‌ టైప్‌రైటింగ్‌. 

ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో సాంఘిక శాస్త్ర విషయాలు ( ఆర్ట్స్‌ సబ్దక్టులు) 
తీసుకునే మహిళా విద్యార్థులు తాము ఆ కోర్సు పూర్తి అయిన తరువాత టీచర్‌ ట్రెనింగ్‌ కోర్సు 


చేస్తామని హామీ ఇస్తే ఉపకార వేతనాలు పొందటానికి అర్హులవుతారు. ఈ షరతును 
.పూర్తిచేయనట్లయితే వారు తాము తీసుకున్న స్కాలర్‌పిస్‌ పైకం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 


* ఇండియన్‌ ఇన్చర్మేమ్‌ 1946 మార్చి 15, వుట 310 


re వారో ఎంపిన 


వివిధాంశాలు నక య 383 


* దామోదరలోయ ప్రాజెక్టుపై సలహా ఇచ్చేందుకు టి.వి. ఎ. నిపుణులు 


మైథాన్‌, అళ్వార్‌, పాంచత్‌హిల్‌ ప్రాజెక్టుల కోసం కేంద్ర సాంకేతిక అధికార సంఘం 
తయారుచేసిన ప్రణాళికలపై సలహా ఇచ్చే పనిమీద 'టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ" ఇంజనీర్లు శ్రీరాస్‌ 
ఎం.రీగల్‌, శ్రీ ఫ్రెడ్‌ సి.స్ల్కైమ్మర్‌లు భారతదేశం వచ్చారు. దామోదర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతానికి 
పూర్తి అంచనాలు సిద్ధం చేసి బాహ్యాకృతి నమూనాలు రూపొందిస్తున్న మొట్టమొదటి ప్రదేశాలు 
ఈ మూడే. మైథాన్‌ ప్రాజెక్టు కోసం రూపొందించిన ప్రణాళికలు, నమూనాలు మిగతా వాటికంటే 
కొంత పురోగమన స్థాయిలో ఉన్నాయి. ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే స స్థల వివరణ, ఇతర 
అంశాలు సిద్ధం చేసే పని ఇంకా చాలా జరుగుతూనే ఉంది. 


నాలుగు నివేదికలు 


శ్రీ రీగల్‌, శ్రీ స్లై్కమ్మర్‌ భారతదేశంలో ఎనిమిది వారాల కంటే ఎక్కువ ఉండరు. వాషింగ్టన్‌ 
స్టేట్‌ శాఖ Meas “టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ తరఫున భారత ప్రభుత్వానికి వారి సేవలు 
లభించాయి. ఈ సంఘంలో ఇద్దరు భారత ప్రఖ్యాత సివిల్‌ ఇంజనీర్లు కూడా ఉంటారని అంచనా. . 
కానీ ప్రస్తుతం “అధిక ఆహారోత్పత్తి ప్రచారం'లో నీటిపారుదల పథకాలకు సంబంధించిన కృషి 
అనివార్యమైన పరిస్థితుల్లో భారత ఇంజనీర్లు ఈ సంఘంలో చేరడానికి ఇబ్బందిగానే ఉంది. ' 


ఈ సంఘం నాలుగు నివేదికలు తయారుచేయాలి. రెండు నివేదికలు కేంద్ర సాంకేతిక 
అధికార సంఘం కోసం తయారుచేయాలి. అవి: ఆనకట్ట కట్టాల్సిన ప్రదేశాల నమూనా రూపం 
గురించిన బోర్డు ప్రతిపాదనలనూ, నిర్మాణ కార్యక్రమవు వివరణ పట్టికకు సంబంధించిన 
ప్రతిపాదనలనూ క్షుణ్ణంగా పరిశీలన చేసి తయారుచేయాలి. మిగతా రెండు నివేదికలు భారత 
ప్రభుత్వం కోసం తయారుచేయాలి. కట్టడపు పని కొనసాగింపునకూ; నమూనాల తయారీని 
గురించిన విశదీకరణ విధానాలకూ చెందిన సిఫార్సులు ఆ నివేదికల్లో ఉండాలి. 


* కార్మికులకు సంక్షేమ ట్రస్టు నిధులు 


పారిశ్రామికోద్యోగుల కోసం సంక్షేమ ట్రస్ట్‌ నిధుల్ని సృష్టించటం గురించి స్టాండింగ్‌ లేబర్‌ 
కమిటీ (స్థాయీ కార్మిక సంఘం) ఎనిమిదవ సదస్సులో చర్చించారు. ఈ సదస్సు కార్మిక సభ్యుడు 
గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ అధ్యక్షతన కొత్త ఢిల్లీలో మార్చి 15,16 తేదీల్లో జరిగింది. 
యజమానులు తమ లాభాల నుంచి కొంత నిర్దిష్ట శాతాన్ని చెల్లించటం ద్వారా ఆ నిధులు 
సమకూర్చే విషయమూ, యజమానులు కార్మికులు ఉభయుల ప్రాతినిధ్యం కలిగిన ఒక కమిటీ 


* ఇండియన్‌ ఇన్‌నరేషన్‌ 1946 ఎబీల్‌/, వుట 403 
* ఇండియన్‌ ఇన్‌ఖరెష్‌ 1946 ఏదీల€ 15, వుట 442 


384 డో॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


నిర్వహణలో ఆ నిధులు ఉంచే విషయమూ పరిశీలించటం జరిగింది. అన్ని తరగతులకు చెందిన 
యజమానులు చట్టబద్ధంగా తప్పనిసరిగా సంక్షేమ పథకాలు రూపొందించాలా అనే అంశం 
కూడా చర్చించబడింది. 

సక్రమంగాలేని ఫ్యాక్టరీల కోసం కేంద్ర శాసనం వాంఛనీయత, వాణిజ్య వివాదాల చట్టం 
సవరణలు, పరిశ్రమల్లో నెలకొన బోతున్న నిరుద్యోగం పెరుగుదల, సమ్మెలు, వాకౌట్‌ల సందర్భంలో 
ఎంప్లాయిమెంట్‌ ఎక్ళేంజీల వై వైఖరి, ఐ. ఎల్‌. ఓ. ప్రతిపాదించిన అభ్రక కార్మికుల హక్కుల పత్రం: 
గురించిన ఇతర అంశాలు కూడా కమిటీ చర్చించింది. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, భారత రాజ్యాల ప్రతినిధులు యజమానులు 
ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు, సభకు హాజరయ్యారు. లాల్‌ కృపా నారాయణ్‌, శ్రీ శాంతిలాల్‌ 
మంగళీదాస్‌, శ్రీ భగవాన్‌ దాస్‌ సి. మెహతా, గౌ॥ శ్రీ హెచ్‌.డి. టౌనెండ్‌, రాజ్‌బహదూర్‌ శ్యాంనందన్‌ 
సహాయ్‌ యజమానుల తరఫున ప్రతినిధులుగా హాజరయ్యారు. శ్రీయుతులు ఎన్‌. ఎం. జోషి 
ఎన్‌.వి. ఫొడ్కే, వి.ఎస్‌. కార్నిక్‌, ఎ.కె. ముఖర్జీ, ఆర్‌.ఆర్‌. భోలేలు కార్మికుల తరపున ప్రతినిధులుగా 
హాజరయ్యారు. 


* కార్మికుల సాంఘిక భద్రత 
రెగే కమిటీ నివేదికలు 


1944 ఫిబ్రవరి 12 న భారత ప్రభుత్వం నియమించిన కార్మిక దర్యాప్తు కమిటీ కార్మికుల 
పరిస్థితులకు సంబంధించి అన్ని అంశాల గురించిన సమాచారాన్ని సికరించి దాదాపు రెండు 
మిలియన్ల పదాలతో 35 నివేదికల్లో పొందుపరచింది. ఆ కమిటీలో శ్రీ డి.వి. రెగే ఐ.సి.యస్‌ 
వైర్మర్‌గా, న్రీ ఎస్‌.ఆర్‌. దేశ్‌పాండే, డాక్టర్‌ అహ్మద్‌ ముక్తార్‌, ప్రొఫెసర్‌ బి.పి. అడార్కర్‌లు 
సభ్యులుగా ఉన్నారు. వాటిల్లో 20 నివేదీకల్ని కార్మిక సభ్యులు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ ఏప్రిల్‌ 
9 న కింద్ర శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టారు. 


కమిటీ సేకరించిన ఈ సమాచారం 38 రకాల పరిశ్రమల్లోని కార్మికుల వేతనాలు, 
సంపాదనలు, ఉద్యోగం, గృహవసతి, సాంఘిక పరిస్థితుల అంశాలతో కూడి ఉంది. ఎంపిక చేసిన 
ఆ 38 పరిశ్రమలు ఎమిటంటే - ఖనిజాల త్రవ్వకం - బొగ్గు, మాంగనీసు, బంగారం, అభ్రకం, 
ముడి ఇనుము, ఉప్పు, తోటలు - టీ, కాఫీ, రబ్బరు; ఫ్యాక్టరీలు - నూలు, నారసిల్కు, ఊలు, 
ఖనిజ తైలం, నౌకాంగణం, ఇంజనీరింగ్‌, సీమెంట్‌, అగ్గిపెట్టెలు, కాగితం, తివాచీ నేత, పీచుతో 
చాపల అల్లకం, నోట్ల తయారీ, తోలు వస్తువుల తయారీ, కుమ్మరం, అచ్చు యంత్రాలు, గాజు, 


* ఇండ్‌ ఇశ్‌కర్థేమ్‌, 1946 బుడిల్‌ 15, వుడు 568. 


వివిధాంశాలు  . .. . క్ష. 385 


రసాయనాలు, జౌషధాల పనులు, లక్క, బీడీల తయారీ, అభ్రకం చీల్చడం, పంచదార, నూలు, 
పత్తిగింజలు తీయటం, బేళ్ళు కట్టటం, బియ్యం మిల్లులు; రవాణా- ట్రామ్‌ మార్గాలు, బస్సులు, 
నాన్‌ గెజిటెడ్‌ రైల్వే సిబ్బంది; ఇతర రకాలు - రేవు. కార్మికులు, మున్సిపల్‌ కార్మికులు, కేంద్ర 
పిడబ్లు్యు.డి., రిక్షా కార్మికులు. ముందు ముందు కార్మికుల సాంఘిక భద్రత కోసం ప్రభుత్వం 
చేసే శాసనాలకూ, 'ప్రణాళికలకూ ఈ డేటా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. '.. 
ప్రతిచయన పద్ధతి 

ప్రాంతాల వారీగా కంటే పరిశ్రమల వారీగా చూస్తేనే కార్మికుల ప్రత్యేక సమస్యలు స్పష్టంగా 
తెలుస్తాయని భావించి ఆ కమిటీ ఒక ప్రతిచయన పద్ధతిని రూపొందించుకుని దేశమంతటా 
పరిశ్రమలవారీ సర్వే నొకదాన్ని నిర్వహించింది. రెండు సంవత్సరాల పాటు చేసిన ఆ కృషిలో 
కమిటీ ఛైర్మన్‌, కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా దేశమంతటా - శ్రీ నగర్‌ మొదలుకొని తిరుచునాపల్లి 
వరకు, క్వెట్టా పిల్లాంగ్‌ల వరకు తిరిగి 65 పారిశ్రామిక కేంద్రాల్ని సందర్శించారు. తోటల ఎస్టేట్‌లు, 
గనులతో సహా మొత్తం 528 కేంద్రాల్లో తక్షణ దర్యాప్తులు జరిపారు. 1631 పరిశ్రమలకు తగ్గకుండా 
వివిధ పరిశ్రమల్లో సర్వే జరిపారు. వందలాది ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళులను వివిధ పరిశ్రమలకు, 
రాజ్యాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, అధికారులకు, యజమానులు కార్మికుల సంఘాలకు పంపారు. 
వేతన గణాంకాలకు సంబంధించినవే 34,080 ఫారాలు అందటాన్ని బట్టి కమిటీ సేకరించి 
విశ్లేషించిన సమాచార పరిమాణం ఊహించుకోవచ్చు. 


ఈ కమిటీ 16వుంది పర్యవేక్షకులు, 45వుంది పరిశీలకులతో క్షేత్ర సిబ్బందిని 
నియమించుకుని తక్షణ సర్వే కోసం అన్ని చోట్లకు పంపింది. ఆ సిబ్బంది వివిధ కేంద్రాల్లో 
అక్కడికక్కడ సమాచారాన్ని సేకరించడమే కాక సమాచార సేకరణకు ఉపకరించే ఇతర 
ఆధారాలను కూడా తెలుసుకుని వచ్చారు. వారు తమ దర్యాప్తు సందర్భంగా యజమానులను, 
కార్మికులను, అధికారులను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒకే పరిశ్రమలో ఉన్న కార్మికుల స్థితిగతుల్లోని వైవిధ్యాన్ని 
- కనుగొనడానికి చేయాల్సిన సర్వే కోసం ప్రాంతాల వారీగా కొన్ని ప్రాతినిథ్య కేంద్రాల్ని ఎంపిక 
చేశారు. ఆ కేంద్రాల ఎంపిక చట్టబద్ధంగా నియమానుసారంగా ఉన్నదా లేదా అనె దానికంటే 
ప్రధానంగా ఆ ప్రాంతపు సాధారణ ప్రాముఖ్య పరిమాణం మొదలైన వాటి ఆధారంగా చేశారు. 
కార్మికుల వేతనాలు, సంపాదనలు, పని పరిస్థితులు, రుణగ్రస్తత, వయస్సు, మరణాల శాతం 
గణాంకాలు, సంక్షేమ కార్యక్రమాలు, సాంఘిక భద్రతా ప్రమాణాలు, ప్రస్తుత కార్మిక శాసనం 
ఇచ్చిన రక్షణలకు సంబంధించిన విచారణలు జరిగాయి. ” 


386 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఓడరేవు, అధికారులు, 
యజమానులు, ఉద్యోగుల సంఘాలు ఈ కమిటీ కృషిలో గణనీయంగా సహకరించారు. 
పనులు, గనులు, అధికారాల శాఖ 

పనులు, గనులు, అధికారాల శాఖ అనే కొత్త శాఖ స్థాపనతో ఏప్రిల్‌ 8 నుంచి కార్మిక 
శాఖ పనుల విభజన అమలులోకి వచ్చింది. 

ఈ పనులు గనులు అధికారాల శాఖ కేంద్ర ప్రభుత్వ పనుల శాఖ (పి.డబ్బ్లుుడి) కేంద్ర 
నిర్మాణాల ప్రాజెక్టర్ల నిర్వహణలాగా సివిల్‌ ఇంజనీరింగ్‌ గనులు, ఖనిజాలు, భారత భూగర్భ సర్వే, 
కేంద్ర జల మార్గాలతో సహా పెద్ద తరహా నీటిపారుదల పనులు, నీటిపారుదల, నౌకాయాన 
సమితి, విద్యుత్తు, స్టేషనరీ, ప్రింటింగ్‌ మొదలైన అంశాలను చూస్తుంది. 

కార్మిక శాఖ ఎప్పటిలాగే ఐ.ఎన్‌.టి.సి. కార్మిక సంక్షేమం, కార్మిక సంబంధాలు, భద్రతా 
చర్చలు, కార్మిక చట్టాల శాసనీకరణ - అమలు, రక్షణ ప్రమాణాలు, మాజీ సైనికోద్యోగులకూ 
స్త్రీలకూ సంబంధించి పునరావాసం; సాంకేతిక, వృత్తిపర శిక్షణా పథకాలు, కార్మిక చట్టాలు - 

గణాంకాలు, పరిశోధన, దర్యాప్తు అంశాలను చూస్తుంది. . 

ఈ రెండు శాఖలు కార్మిక సభ్యుడు గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ ఆధ్వర్యంలో ఉంటాయి. 
బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా ఎప్పటిలాగే పరిశ్రమలు - సరఫరాల సభ్యుని ఆధ్వర్యంలోనే 
ఉంటుంది. 

గౌరవనీయులు శ్రీ హెచ్‌.సి. ప్రియర్‌ ఈ పనులు గనులు అధికారాల శాఖ కార్యదర్శిగా 
ఉంటారు. శ్రీ ఎస్‌. లాల్‌ కార్మిక శాఖ కార్యదర్శిగా ఉంటారు. 

* దామోదర్‌ ప్రాజెక్ట్‌ 

55 కోట్ల రూపాయల దామోదర్‌ నదీ ప్రాజెక్ట్‌లో మొట్టమొదటి ఆనకట్ట నిర్మాణం పని 
(తిలైయావద్ద) వెంటనే ప్రారంభించే అవకాశం గురించి సత్వరమే దర్యాప్తు చేయాలని భారత 
ప్రభుత్వ కార్మిక సభ్యుడు గౌ॥ డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ అధ్యక్షతన, కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌, 
బీహార్‌ ప్రభుత్వాల ప్రతినిధులతో ఏప్రిల్‌ 23,24 తేదీల్లో కొత్త ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో 
సిఫార్సు చేశారు. 

ఈ బహుళార్థ సాధక పథకం దామోదర్‌, దాని ఉప నదుల వరదలను అరికట్టడానికి 
లోయలో నివసిస్తున్న 40 లక్షల మంది ప్రజలకు శాశ్వత నీటి పారుదల, విద్యుత్తు వసతులను 
కల్పించడానికి, నౌకాయాన సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశించినట్టిది. ఈ మొత్తం పథకం 


శ ఇండేం0గ్‌ ఇన్‌భుర్మేమన్‌, 1946 జాన్‌ 1, వుట 682 


వివిధాంశాలు 387 


వరుసగా ఎనిమిది ఆనకట్టలు, జలాశయాల (రిజర్వాయర్ల) నిర్మాణంతో కూడి ఉంటుంది. ఆ 
జలాశయాలు ఎనిమిది లక్షల ఎకరాల భూమికి సేద్యం కోసం 47 లక్షల చదరపు అడుగుల 
నీటిని నిల్వ చేస్తాయి. 3 లక్షల 50 వేల కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. 


'మైథాన్‌ ఆనకట్ట 


కేంద్ర సాంకేతిక అధికార సంఘం నివేదికలు, టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ ఇంజనీర్లు 
శ్రీయుతులు రాస్‌ రీగల్‌, ఫ్రెడ్‌ సి. స్లైమ్మర్‌ వారి సహచరులు రాజ్‌ బహదూర్‌ ఎ. ఎన్‌. ఖోస్తో, 
మైసూరు రాజ్య ప్రధాన ఇంజనీర్‌ శ్రీ ఎం. నరసింహయ్యల సలహాలు పరిశీలించాక మొత్తానికి 
ఈ పథకాన్ని వీలైనంత తొందరగా ముందుకు తీసుకురావాలని సదస్సు గమనించింది. దామోదర 
' ఉప నది బారాకర్‌ మీద కట్టే ఆనకట్ట తిలైయా (కొడార్మా దగ్గర) వద్ద నిర్మించాలని ప్రధాన 
నదితో సంగమించే ప్రదేశానికి కొంచెంపైన మైథాన్‌ మీద ఆనకట్ట నిర్మించాలనీ చేసిన ప్రతిపాదనలు 
ఆమోదించింది. | 


అయితే మైథాన్‌ మీద కట్టే పెద్ద ఆనకట్ట నిర్మాణాన్ని 1947 అక్టోబర్‌కు వాయిదా 
వేయాల్సిందేనని సదస్సు అభిప్రాయపడింది. 1946 అక్టోబర్‌లోనే పని ప్రారంభించినట్లయితే 
వెంటనే కాంట్రాక్టర్లు సిద్ధం కావాలి. అందుకు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు దొరకాలి. బీహార్‌, బెంగాల్‌ 
ప్రభుత్వాలు వాటన్నిటినీ నిర్గీతకాలంలో కచ్చితంగా సమకూర్చగల పరిస్థితి లేదు. అందువల్ల 
1947 అక్టోబర్‌కి వాయిదా వేయటమే ప్రత్యామ్నాయ మార్గమని సదస్సు భావించింది. మధ్య 
బారాకర్‌ ప్రాంతంలోని రెండవ రిజర్వాయర్‌ నిర్మాణం కంటే ఎక్కువ ఎత్తులో మైథాన్‌ ఆనకట్ట 
నిర్మాణం ఉండాలనే ప్రతిపాదన చేయడానికి, దాని గురించి వివరంగా ఆలోచించడానికి ఈ 


వాయిదా అనేది కొంత వ్యవధి ఇస్తుంది. 

తిలైయా ఆనకట్ట విషయానికి వచ్చే సరికి కొన్ని ఇబ్బందుల దృష్ట్యా దాన్ని ముందు 
ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. దాని నిర్మాణం ముందే చేయటం ఎందుకంటే 
వ్యవసాయానికి నీటిపారుదల వసతి కల్పించటానికి, పునరావాస సమస్యల్ని పరిష్కరించటానికి 
మాత్రమే కాదు, మైథాన్‌ ఆనకట్ట నిర్మాణంలో విద్యుత్తు కూడా కావలసి ఉంది కనుక. అందుకని 
ఇతర ప్రాజెక్టుల కంటే తిలైయా ఆనకట్టను ముందుగా ప్రారంభించే అవకాశాలను వెంటనే 
పరిశీలించాలని సదస్సు సూచించింది. ఈ పథకాన్ని తాము స్వయంగా నిర్వహించలేమని 
చెపుతూ బెంగాల్‌, బీహార్‌ ప్రభుత్వాల ప్రతినిధులు ఆ పథకం నిర్వహణ కోసం ఒక అధికారిని 
నియమించాల్సిందిగా సూచించారు. దామోదర్‌లోయ అధికార వర్గానికి సంబంధించి ఒక 
పథకాన్ని ఆరునలల లోగా సిద్ధం చేయడానికీ, నిర్వహణాంశాలు పర్యవేక్షించడానికీ ఒరిస్సా 


388 డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచనలు - ప్రసంగాలు 


గవర్నర్‌ మాజీ సలహాదారుడు శ్రీ బి.కె. గోఖలేని నియమించే ప్రతిపాదన తాము చేసినట్లు 
భారత ప్రభుత్వం చెప్పింది. 
స్వాధీనం చేసుకున్న భూమికి నష్ట పరిహారం 

రిజర్వాయర్ల నిర్మాణం కోసం స్వాధీనం చేసుకున్న భూమికి పూర్తిగా న్యాయంగా నష్ట 
పరిహారం చెల్లించాలని నిర్ణయం జరిగింది. ఆ చెల్లింపు అనేది సాధ్యమైనంత వరకు యథాతథంగా 
భూమికి భూమి ఇచ్చేలా ఉండాలని నిర్ణయించారు. భూములు కోల్పోయిన వారు తమ పాత 
భూముల్లో అనుభవించిన ఫలాలను జీవనోపాధిని వారికి హామీ ఇస్తూ కొత్త భూములు వారికివ్వటం 
కోసం తాత్కాలిక పాలనాధికారి ఒక వివరణాత్మక పథకాన్ని సిద్ధం చేస్తారు. 

దర్యాప్పులకు, సర్వేలకు అయ్యే ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలని, సాధారణ 
పర్యవేక్షణ కేంద్ర సాంకేతికాధికార సంఘం ఆధ్వర్యంలోను, కేంద్ర జలమార్గాల అంశాలైన 
నీటిపారుదల, నౌకాయోనాలు నీటిపారుదల నౌకాయాన సమితి ఆధ్వర్యంలోను, ఉండాలనే 
విషయాలను సదస్సు ఆమోదించింది. 
* షెడ్యూల్టు కులాలు - కేంద్ర సర్వీసులు 

1946 జూన్‌ 15 నాటి భారత గెజెట్‌లో ప్రచురించిన తీర్మానం ప్రకారం భారత ప్రభుత్వం 
కేంద్ర సర్వీసుల్లో నేరుగా చేర్చుకొనే ఉదో గాల్లో షెడ్యూల్డు కులాల వారికి ఇచ్చే రిజర్వేషన్‌ 8!/ i 
శాతం నుంచి 12 "/, శాతానికి పెంచటానికి నిర్ణయించింది. జనాభా నిష్పత్తిని బట్టి దినిని 
నిర్ణయించారు. తదనుగుణంగా, 1943 ఆగస్టు 11 నాటి తీర్మానపు నాల్గవ పేరా 1,2 సూత్రాలు 
(రూల్స్‌) ఈ కింది విధంగా సవరించబడ్డాయి. 

1. “అఖిల భారత ప్రాతిపదికపై భారతీయులను నేరుగా భర్తీ చేసుకునే కేంద్ర సర్వీసుల 
ఉద్యోగ ఖాళీలలో 12.5 శాతం షెడ్యూల్డు కులాలకు కేటాయించబడతాయి. 

2. “అఖిల భారత ప్రాతిపదికపై కాకుండా స్థానిక ప్రాంతాలు లేదా మండలాల్లో జరిగే 
భర్తీలలో(రైల్వే, తంతి తపాలా శాఖ, వాణిజ్య సుంకాల శాఖ, ఆదాయ పన్నుల శాఖ 
మొదలైన వాటిలో దిగువస్థాయి ఉద్యోగాలు (సబార్డినేట్‌ పోస్టులు) ఆ స్థానిక ప్రాంతంలో 
లేదా మండలంలో ఉన్న షెడ్యూలు కులాల జనాభాను బట్టి షెడ్యూల్డు కులాలకు 
చెందాల్సిన 12.5 శాతం రిజర్వేషన్‌ను అవులుపరుస్తారు. ఆ ప్రాంతానికి లేదా 

' మండలానికి చెందిన ప్రభుత్వాల నిర్ణయానుసారంగా భర్తీ నియమాలు ఉంటాయి”, 


* ఇండియన్‌ ఇల్‌వర్చేషల్స్‌ 1946 జూలై 15, వుట 34 


1946 ఆగన్పు 24 న వైస్రాయ్‌ నిలయం జారీ చేనీన ద్రకటనలో 
గవర్షర్‌ జనరల్‌ కొర్పనిర్వానాక మందలి నభ్ఫుల రాజనామాలను 
మనత నసొంచిన చక్రనర్థి అంగీకరించినట్లు తెలిపొడు, 
కొత్త నుంతైనధంలో డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ను చేర్చలేదు. 


ననన ననన క 


VY far TS 


| భో. 1 


ఖీ 


mal” | 


ట్ల ఓ 


క్‌ జీ. తీ జాగో న 1 
4 mm fim (యో | 
Ney TN 
భారత రక్షణ మందలి నభిర్యులు కొందరితో డ్వార్‌ బి. ఆర్‌, అంబోద్కర్‌ 
(పోటో. భిక్క నుమేథ్‌ - బొంబాయి శౌజున్యంలో) 


a =a 


1943 సెప్టెంబర్‌ 6, సోనువారం నాడు థీల్లీలో జరిగన న్లీనరీ కార్మిక నదన్సు మొదటి 
నమావేళాల్చి. ఉద్దేశించి ద్రనంగన్తున్న కార్మిక నభ్ముడు 7 డాక్టర్‌ భిఆర్‌ అంబేద్కర్‌ 
(నాగవూర్‌లోని 'డ్యాల్‌ బాబాసాహిబో అంబేద్కర్‌ వరిళోభనా నం” నౌజనృంతో) 


దొ గుల బ్రొంతాలి వర్చటన నందర్భంగా 1943 డిసెంబర్‌ 9 న 
౧ కార్మికులతో మాట్లాడుతున్న గౌ డాక్టర్‌ బి ఆర్‌. అంబోద్కర్‌ 
(నాగఫూరలని డ్వాల్‌ బాబాసాహాబ్లంబోద్యర్‌ వరిళోసనా నష్ట” సౌజన్యంతో): 


భారత ప్రభుత్వ కార్మిక శాల నంయుక కార్పదర్సి శ్రీ ఎస్‌. లాల్‌ తో ఆలిని 
డస్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ కలకత్తా ఉపాధి కల్పనా నంధను తనిఖీ చేశారు, 
1944 ఆగిస్పు 23 న బెంగాల్‌ ద్రభుత్ప లేబర్‌ కమీననర్‌ శ్రీ ఎ. వాల్ళ్‌తో 
డ్యోర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ చర్చిన్తున్న ద్ధుళ్ళం. 
(నాగపూరలోని డాల్‌ బాబాసాహైబో అంబేద్కర్‌ వరిళోధనా నంధ్ర' శౌజున్యంలో) 


శ్రమము ఖావవాదము 


దేశానికి ఒక నాయకత్వం అవనరం, నమన వమంటేో ఆ నాయకత్చాన్ని ఎవరు 
ంటబెన్తాయనేటి. ఈ దేశానికి అవనరమ్లైన నాయికత్పాన్లి అందించే సామర్థ్యం భామకళ్లోకి 
ఉన్సాదని చెవ్రుటానికి నేను నావానీన్తున్నాను. ఇతర్‌ విషయాలకు అదనంగా నరియ్లైన 
నాయికత్యానిక ఖభావవాదము, ఖాన స్వేచ్చ అవనరం. ఖావ స్వేచ్చ నాద్ధాం కాకపోయినా 
(వభువర్తానికే భావవాదము సాధ్యమే. మధ్య తరగతికి అటు ఖావవాదమూ ఇటు భావ 
స్వేచ్చా నొధ్యం కావు. ఓక భావా ఆదరించి పెంపొందించటూ నికో అవనరమ్లైన ఉదారవాదం 
మధ్యతరగలికో ఉండదు ఆది ప్రభు వర్షాచో ఉంటుంది. ఒకో కొత్త వ్యవ వడ్లు ఆకాంక్ష 
మధ్య తరగతికి ఉండదు. కాని ఈ ఆళపైననే శ్రామికవధ్ధం బీబిన్తుంటుంది. ఆందుకనే 
భారలీంయలు తను రాజకీయ ౧మ్మాచ్చి చేరటానికి ఆరునడిన్తూవన్తున్లు శేమితమైర, నురక్లితమైర 
జ్రబీన మార్గాలను లొరిగి వ్రవేళపెడ్డటంలో శ్రామిక వర్గానికి చాలా ఖచ్చితమైన ఐత ఉన్నది. 
భారతీంయులకు, భారతదేశానికి శ్రామికవరం ఆందించే నాయకత్తం వమయంటో వోరాటంలో 
దిగటం, విక్టుం కావటం. విజయనలాలు ఏవంటే న్వాతంత్రయూ నూతన సామాజిక వ్యవ. 
ఆవిజోయిరం కోళం మనమంతా పోరాడాలి. అవఫ్రడు విడజాయనలం అందరి వీత్రాాతయమవుతుంది. 
ఆఅవుడు వీత్రార్రతాల్లి వక్త భారతదేళం ఆనుఖదెంచే వాళ్ళు లను కాదనేవాడు ఎవరూ ఉండరు, 


డా॥ బి. ఆర్‌. ఆంబోద్బ ర్‌ 
1942 డిసెంబర్‌, బొంబాయి ఆకాళూణీలో చేసన ద్రనంగ౦ నుంచి 


